శ్రీవంద్భగవది 
గితాయాస్యము 
కర్మయోగ శాస్త్ర ము 


ద్వితీయ సంపుటము 


మహారాష్ట్ర భాషయందు 
లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక కృతము 


తెనాలి సంస్కృత కశాశాలా (పధానోపాధ్యాయు(డగు 
శ్రీ నోరి చు బహ్మణ్యళాన్త్రచే ఆం[ధీకృతము 





పచురణ; 
శ్రీ ఎన్‌. లక్ష్మీనారాయణ, ౫, ఏ, ఎన్‌,, 
కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుసతి దేవస్థానములు, తిరుపతి, 
1985 


GITARAHASYAMU ఆ 
By 
Sri Balagangadhara Tilak 


Translated from Marathi : 
By 

Sri Nori Subrahmany2 Sa 
PLACED ON 








Edited by : 
Sri M. Ramakrishna Sastry 
Sri Mudivarti Kondamacharya 





గా T. D. Religious Publications Series No. 291 






Second Editions, LS 









టాన్‌ NRA TESW aR 
CENTR. JBRARY గ 
RESEARCH CENTRE; 


a 


Copies 5.000 


Published by : 
ర Lakshminarayana, LAS, 
Executive Officer, 

T, T. Devasthanams, Tirupati 


Printed at: 
Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati — 517 507. 


వంం౦దంమాట 


ఉపనిషద్వాజ్మయం అంతా గోవుగా, గోపొలనందనుడు 
దోగ్గగా, నరుడై న పొర్టునిమీది వాత్సల్యంతో సుబుద్దుల సార్ధక్యా 
థి యా థి 0 థి 
నికి అందించిన అమృతం భగవద్గీత, 


మరణశీలి అయిన మానవుడిని జననమరణరూప సంచార 
చకంనుండి తప్పించగల ఏక్రై కశాస్త్రం (బహ్మవిద్య అమృతత్య 
సిద్ధి కేర్పడింది. ఈ స్థితి 'జీఠేందుకు శాస్త్రకారులు విభిన్నమారగ్గా 
లను సమాజానికీ సాధకులకూ అందించినా వేటి కవీ విడిగా ఉండి 
పోయాయి. అన్ని wes సంకలనం చేసుకున్న అమృత 
భాండం భగవద్గీత, ఆ యా వ్యక్తుల అర్హతావకాశాలకు అనుగు 
ణంగా ల వాటిని ఆచరించే విధానాలను తర 
తరాలకూ అందించిన లొకికపారలౌకిక సభ సుఖదాయిని అది, 
ఫలా పెక్షారహిత బుద్ధితో ఏ విధానాన్ని అనీీసరించ గలిగినా, ఐహి 
కంగా జీవన్ముక్తుడై పరంలో పునరావృత్తి రహిత పరమపదాన్ని 
సాధకుడు పొందగలుగుతాడు. అన్ని విధానాలను అనుసరించ 
గలిగితే చెప్పవలసిన పనే లేదు. 


అసలు భగవద్గీత భిన్న ధర్మశర్మమార్ల సంకలన మనే 
భావనకూడా వున్నది. గీతామార్గాలు సర్వజన| శేయోదాయకా 
అనేందుకు దీనికి ఉర్జూభాషలో 20 అనువాదాలదాకా ఉండడం, 
వివిధ పాశ్చాత్యభాషలలో ఇది అనువాదం కావడం ఇందుకు 
నిదర్శనం. మొగలాయీ రాజకుమారుడు గితాసారాన్ని _గోలిన 
ధన్యజీవి అని చరిత చెబుతున్నది. 


ii 
వాస్త వానికి భగవద్గిత భిన్న కర్మమార్గాల సంపుటీకరణ 
మని లోకమాన్య బాలగంగాధర తిలక్‌వంటి మహనీయులు 
భావించారు. 


గీతా ఆదర్శాలను అశేక్లీంచి తరించిన ఆ కర్మయోగి 
తిలక్‌ మహారాష్ట్రభాషలో సమాజాని కందించిన గీతారహస్య 
(గ్రంథానికి శ్రీ నోరి ను|బహ్మణ్యశాస్తిగారి ఆం|ధానువాదాన్ని 
ఆస్తికజనులకు అందించే అపూర్వావకాశం లభించడం అదృష్టంగా 
భావిస్తున్నాం. 

వ్యాఖ్యానభాగంలో ద్వితీయసంవుటాన్ని వెలువరిస్తున్నాం. 
త్వరలో తృతీయభాగం కూడా వెలువడబోతున్నది. ఈ [గంథ 
ము[దణకు దోహదం చేసిన గీతాభిమాను లెందరో ఉన్నారు, వా 
రందరకీ మా అభివందనాలు, 


తమ అనుభవాన్ని తాత్తి పకసంపదను రంగరించి లోక 
మాన్యు లందించిన ఈ గీతారహస్యం అభిలాసి క జనాదరణ 
పొందగలిగితే ఇందరి అశ, మా (ప్రయత్నము చరితార్థ మైనల్లే , 


తిరుపతి ఎన్‌. లక్ష్మీనారాయణ 
కార్యనిర్వ హణాధికారి 
తీరుమల తిరుపతి దేవస్థానములు 


గీతారహస్యము నందలి విషయములకు 
ఆయా పకరణముల యందున్న 
యను కమణిక 





పదియవ |పకరణము 
కర్మవిపాకము, ఆత్మస్వాతం[త్యము 

మాయానృష్టియు (బహ్మసృష్టియు.... దేహముయొక్క కోశ 
ములును కర్మకు న్యాశయమగు లింగశరీరమును.... కర్మయును నామ 
రూపములును మాయయు ననువానికి గల పరస్పర నంబంధమృులును 
న కర్మయొక్కయు మాయయొక్కయు వ్యాఖ్యానము... మాయ 
యొక్క మూల మగన్యుమైనందున మాయ పరతంతురాలయినను 
ననాది యయినది,.., మాయాత్మకమగు _పకృతియొక్క వ్యాప్తి లేక 
సృష్టి యనునదియే కర్శము.... కావున కర్మమును ననాదియె ... 
కర్మముయొక్ల యఖండమగు [పయత్నము.....పరమేశ్వరుండు దాని 
యం దేమియు( |బవరి,ంపక కర్మానుసారముగనే ఫలము నిచ్చు 
చున్నాడు ,.. కాని కర్మ చేయుటకు సాధనములు... కర్మబంధము 
యొక్కయు (సవృత్తిస్వాతం త్యముయొక్కయు [పస్తావన,... కర్మ 
విభాగము, ప్రారబ్ధము, క్రియమాణమును,,.,పారబ్ధకర్మణాం భోగా 
దేవక్షయః....మిమాంసకులయొక్క వైష్టర్మ్యసిద్ధిహాదము వేదాంతు 
లకు |గాహ్యము కాదు....జ్ఞానముదక్క కర్మబంధమునుండి విముక్తి 
చేయున దెద్దియును లేదు... జ్ఞానశబ్దార్థము,,,. జ్ఞానమును సంపాదిం 
చుకొనుటకు జీవు(డు స్వతంతు(డు....కాని కర్మ చేయుటకు సాధ 
నము అతని యొద్ద లేకుండుటచే నంతమా[తమే పరా పేక్షగలవాండు 
....మోాడ్షము నొందుట కాచరింపృబడిన కర్మ స్వల్పమైనను వ్యర్థము 
కానేరదు .... కావున నొకప్పుడై నను దీర్ణపయత్నముచే స్వయము 

భరీ, 11-౨ 


2 


గనే సిద్ధించును... కర్మక్షయముయొక్క స్వరూపము..., కర్మలను 
వీడుట శక్యము గాదు.... ఫలాశను వదలుము ...కర్మలకుండు బంధ 
శత్వము మనోమూలకశము.... కర్మటు బంధకములు గావు .... కాన 
జ్జాన మెప్పుడు గల్గినను దానినుండి మోక్ష మను ఫలమే గలుగును... 
అప్పటికిని నవసానాలముయొక్క మహత్త్వము...., కర్మళాండమును 
జ్ఞానకాండమును,...[ శౌతయజ్ఞ మును స్మార్హయజ్ఞ మును, శర్మపర 
మయిన ee . కర్మములు జ్ఞానయుక్తము లనియు 
- జ్ఞానవిరహితము లనియు.,, తదనుసారముగ వెర్వేజగు గతి,,.. జీవ 
స్మత్తావస్థను వర్ణించుట. .... అ wee L798 


పదునొశండవ |పశరణము 
సన్న్యాసము) కర్మయోగము 

సన్నాసము, కర్మయోగము నను నీ రెంటిలోను _శేష్టమగు 
మార్గ మేది యని యర్జునుండు (పళ్నించుట,...ఈ మార్గములవంటి వే 
పాళ్ళొత్యుల మార్గములు ..సన్న్యాసము కర్మయోగము ననువానికి 
పర్యాయశబ్దములు ... వీనిలో సనా సశ బ్రముయొక్క యర్థము కర్మ 
యోగము,, *. -సన్న్యాసమార్గ్షమున కంగము కానందున రెండును 
స్యతం(త్రములై నవి,, Wen లీ విషయమున (వాసిన యంగాంగీ 
ఖావములు.... ఈ రెండు మార్గములలో ను కర్మయోగమే (శ్రేష్ట మసి 
గితల యొక్క స్పష్టమగు సిద్ధాంతము....సన్న్యాసమార్లీయులకు టీకా 
కారులచే చేయంబడిన విపర్యాసము.... అందుకు సమాధానము... 
అర్జును డజ్ఞాని యనుకొనుటకు వీలులేదు.... కర్మయోగమే |శేష్ట 
మేల యాయె నను విషయమై గితలలో( జెప్పణడిన కారణములు 
ఈ యాచార మనాదినుండియు ద్వివిధములుగనే యున్నది కాన 
(శేష్ట త్వమును నిర్ణయించుట వ్యర్థము... జనకునిచే వర్ణింపబడిన 
మూడు నిష్టలును గీతలయందు వర్ణి ౦ప;బడీన రెండు. నిష్టలును . 
కర్మలు పంధళములన చెప్పుటచే ఇ వానినే వదలి" వేయవలయు నని సిద్ధిం 


శి 
పదు....ఫలా కను వదలుటచే నిర్వాహకము కానేరదు....శర్మవదలుట 
కశక్యము,,..కర్మణను వదలుదు మేని యాహారముకూడ లభింపదు 
.. జ్ఞానము కల్లినపిదప స్వార్థమై కర్తవ్య మేమియు లేకున్నను, లేక 
వాసనాక్షయమైనను కర్మలు వీడవు.... కాన స్వార్థబుద్ధి లేకున్నను 
జ్ఞానము కలిగిన పిదపను కర్మలు తప్పక చేయవలయును....భగవం 
తుని యొక్కయు, జనకునియొక్కయు నుదాహరణము,,.. ఫలాశా 
త్యాగము, వైరాగ్యమును, కర్మోత్సాహమును....లో కసం గహమును 
దాని లక్షణమును ,.. ఇదియె (బహ్మజ్ఞానమునకు నిజమగు పర్యవ 
సానము.... ఆలోకసం[గహమైనను చాతుర్వర్థ్యానుసారముగను నిష్టా 
మముగను చేయవలయును... స్మృతిగంథములలో వర్ణింపబడిన 
యా శమచతుష్టయము నందలి జీవితమును గడపు మార్గమును ష్‌ 
గృహస్థాశ్రమ మాహాత్మ్యము,,., భాగవతధర్మములు స్మార్హధర్మము 
లన మొదటి యర్థ మేమియో వివరించుట , గీతలయందున్న కర్మ 
యోగమున భాగవతధర్మము లే [(పతిపాద్య మనుట.... గీతలయం 
దున్న కర్మయోగమునకును మోమాంసకుల కర్మమార్గ్లము నకును 
భేదము....స్మార్తసన్న్యాసమునకును భాగవతసన్నా్యాసమునకునుగల 
భేదము.... ఈ రెండింటికి నుండు నేకవాక్యత,... మనుస్మృతి యం 
దున్న వైదిక కర్మయోగమునకును, భాగవతధర్మములకును గల 
(పాచీనత ,... గీతలయందున్న యధ్యాయ సమాప్తి సూచకమగు 
సంకల్పమునకు గల యర్థము.... గీతలయుక్క యపూర్వతయు 
(పస్థాన తయమునం దున్న మూ(డు భాగముబకు సార్థక్యము asi 
సన్న్యాసమును (సాంఖ్యమును), కర్మయోగమును (యోగమును) 
నను నీ రెండు మార్గ్లములయందును గల భీదాభిదములకు కోష్టక 
రూపము క్ల్షప్తమగు నిరూపణము,... దానిని |పతిపాదించునట్టి' ఈశా 
వాస్యోపనిషత్తునందలి మం్యతము....దానిని గుణించిన, శంకరభాష్య 


శ 


మునందలి విచారము,...మనుస్మృతి యందును నితరస్మృతుల యం 
దునుగల జ్ఞానకర్మసముచ్చయాత్మకములగు వచనములు ...76_10? 


పండెండవ (పకరణము 
సిద్ధావస్థయు వ్యవహారము 

నంఘముయొక్క పూర్ణావస్థ....పూర్ణావస్థయం దున్న వారం 
దటును స్థిత్మపజ్ఞులే....నీతియొక్క పరమావధి....పాళశ్చాత్యుల మతా 
నుసారముగ స్థితపజ్ఞుండు.... స్థిత పజ్ఞునియొక్క విధి నియమము 
లతో సంబంధించియుండదు....కర్మయోగి యగు స్థిత పజ్జునియొక్క 
స్థితియే పరమనీతి.... పూర్ణావస్థయందలి వరమావథీ యగు నీతియు, 
నను వాని భీదములు.... దాసబోధయందు చెప్పబడిన యుత్తమ 
పురుషుని వర్ణన.... కాని యీ భేదముచే నీతిధర్మముల కుండు 
నిత్యత్వము తగ్గదు.... స్థిత్మపజ్ఞుం డీ భేదవిషయమున నేమి చేయుచు 
'న్నాండు?.... నమాజమునకు (శేయస్సు, కల్యాణము, లేక, సర్వ 
భూతహితము,,,.అయిన నీ బాహ్యధోరణికం కు సామ్యబుద్ధియే (శేష్ట 
మయినది... అనేకుల 'కెక్కువ హితమును సామ్యబుద్ధియు నను నీ 
రెండింటిని పోల్చిచూచుట,,., సామ్యబుద్ధిచే జగత్తునందలి యాచర 
ణము,,.. పరోపకారమును స్వీయమగు యోగక్షేమమును.... ఆత్మా 
పమ్యబుద్ధియు,,.. దానియొక్క వ్యాపకతయు, మాహాత్మ్యము, నుప 
పత్తియు,,,,“ వసుధై వ” కుటుంబము....బుద్ధి సమమయినను పాశా 
పాత విచారము వదలనేరదు..., నిర్వ్వైరుం డనంగా న్మిష్కియు(డు 
గాని లేక పతిక్రియ చేయనివాడు గాని కా(డు,,,.దుష్టని గవాము 
దేశాభఖిమానము, కులాభిమానము మొదలగువానికుపపత్తి.... దేశ 
శాలమర్యాదా పరిపాలనము ఆత్మసంరక్షణము.... జ్ఞానియొక్క కర్త 
వ్యము,,,.లో కసం గహమును కర్మయోగమును.... విషయసమారోప 
ణము,.,,స్వార్థమును, పరార్థమును, పరమార్గమును.... 198_268 


ర్‌ 


పదుమూ(డవ | పకరణము 
భక్షి మార్గము 

నిర్ణణ్యబహ్మస్వరూపము అల్లరిబుద్ధిగల సామాన్యమనుజులకు 
దుర్పోధ్యము....జ్ఞాన్మపాప్తి కి సాధనములును, శ్రద్ధయు, బుద్ధియు 
=... రెండింటికి నుండు పరన్పరా పేక్ష.... శద్ధచే వ్యవహారసిద్ది.,..శద్దచే 
పరమెశ్వరజ్ఞానము గల్లినను నిర్వాహకము కానేరదు,... అది మనస్సు 
నకు: దెలియుట'కై నిరతిశయము, నిర్హేతుకము నగు (పేమచే పర 
మేశ్వరుని చింతింపవలసి వచ్చును.... దీనిపేరే భక్తి .... సగుణ మగు 
నవ్యక ముయొక్ష చింతనము కష్టముయమును దుర్భ టఉమును,...కాన 
నుపాసనకు (పత్యక్షమయిన వస్తువు కావలయును ....జ్ఞానమాౌర్గమును 
భక్తి మార్గమును పరిణామనుం దొక విధమే యయినను జ్ఞానమువలె 
భక్తి స్వతం్యత మగు నిష్ట కానేరదు.... పరమేశ్వరుని భక్తికొణుకై 
(గహింప(బడిన _పేమ గమ్యము (పత్యక్షము నగు రూపము....పతీక 
శేబ్దార్థకము.... రాజవిద్యయు, రాజగువ్యాము, అను శబ్బములకు 
నర్గము.... గీతలయందు చెప్పబడిన (పేమరసము .... పరమేశ్వరుని 
యనేక విభూతులలో నే దైనను (పతీకమగును.... అనేకులకు ననేక 
(పతీకములును, వానినుండి కలుగంబోవు ననర్ధములును, వానిని 
తప్పించుట కుపాయము.... (పతీకముయుక్కయు, |పతీకసంబంథ 
భావమునకునునుండు భేదము ....[పతీకమే దైనను భావానుసారముగ 
ఫలము నొందును.... వేర్వేరగు దేవతల యుపొసన.... వానియందును 
ఫలదాత పరమేశ్వరు. డొక్కండె.... దేవతలు కారు..., ఏ దేవతను 
భజించినను నా భజించుట విధిచోదితము గాని పరమేశ్వరునియొక్క 
భజనమే యగును.... ఈ దృష్టితో, జూచిన గీతలయందున్న భక్తి 
మార్గమునకుగల (శేష్టత్వము..... (శద్ధయొక్కయు; శుద్ధత్వాశుద్ధత్వ 
ములు....ఉద్యోగముచే క్రమముగ సుధారణ....మజీయు ననేక జన్మ 
ములయొక్క యంతమంధు సిద్ధియు... [శ్రద్రయు; బుద్ధియు లేని 


6 


వాడు చెడిపోవును,.. .బుద్దిచేతను, భక్తి చేతను తుదకు నొకయే యగు 
న ద్వైత్మబహ్మ యొక్ష జ్ఞ ఆము (పాప్పమగును,. .. కర్మవిపాక| పక్రియ 
యం దున్నట్టియు నభ్యాత్మమం దున్నట్టియు సిద్ధాంతము లన్నియు 
భక్తి మార్గమున సైతము (గాహ్యములే... . ఉదాహరణ మేమియన-_ 
గి తలయందున్న " చీవపరమేశ్వరులయొక్క స్వరూపము అయినను సీ 
నిద్ధాంతముల విషయమున నక్క డక్కడ శబ్దభేదము లుండును, ఉదా 
వరణము: కర్మ యనగా: కర్మయోగమార్లము నందు పరమేశ్వరుండే 
యగును.... (బహ్మార్చణమును, కృష్టార్పణము నయినను నర్థభీద 
ముండునట్లు కన్ఫట్టునేని శబ్దభేదమును. చేయలేదు... Ss 
యందు గ్రహింపంుడిన (శద్ధకును జ్ఞానమునకును సంబంధము .. 
భక్తి మార్గమునకును నన్న్యాసీధర్మముయొక్క యుపేగక్ష లేదు.. _భకి 
కిని కర్మకును విరోధము లేదు....భగవద్భకి యు లోకసర్యగహమును 
తమతమ కర్మలచేతనే భగవంతుని యజనపూజనములుషు! జాన 
మార్గమున త్రైవర్ణి కులకే యధికారము కలదు,. భక్తి నూర్గ్షమున స్రీ 
శూ(దాదుల "కెల్ల రకు నధికారము గలదు.. ... అంతకాలమునందైనను 
పరమేశ్వరుని యనన్యభావముచే శరణు( జొచ్చునేని ముకి, గలుగును 
+ గీతలయందున్న ను కితర ధర్మముల యన్నింటికంకొ 
శేష్టత్వము అష స ప ఎం... 209.888 


పదునాల్గవ 1(పకరణము 
గితాధ్యాయసంగతి 

విషయమును. |బతీపాదించుటకు శాస్త్రీయ మనియు సంవా 
దాత్మక మనియు. రెండు మార్లములు.... సంవాదాత్మక పద్ధతియం 
దున్న దోషములు గుణములు..., గీతలయొక్క |పారంభము ,,,.|వథ 
మాధ్యాయము.... ద్వితీయాభ్యాయము నందున్న “సాంఖ్యమును 
“యోగము నను రెండుమార్లములనుండియే యారంభము....మూండు 
నాలుగు, అయిదు అధ్యాయములయందున్న కర్మయోగనివేచనము 


ళ్‌ 


+. కర్శడ౦ కొ సామ్యబుద్ధి | శేష్టమైనది.... కర్మలు వదలవు....సొంఖ్య 
నిష్టకంకొ కర్మయోగము |శేయస్కరను....సామ్మబుద్ధిపొప్పి కింది 
యని]గహ మావశ్యశము.... ఆజణివయ ధ్యాయమునం దున్న యిం 
దియనిగహ సాధనములు.... కర్మయు, భక్సియు, జ్ఞానము నని 
గీతలను విభజించుట యోగ్వము కాదు.... జ్ఞానము భక్తియు నను 
నవి కర్మయోగమునందున్న సామ్యబుద్ధికి సాధనములు... కాన 
“త్వం తత్‌ అసి యను దాని గుజించి యా జారధ్యాయములు 
సెప్పణుడలేదు....ఏడవయ ధ్యాయము మొదలు పండెండవయ ధ్యా 
యము వజకునుండు తాత్పర్యము ... ఈ యధ్యాయముల యం 
దును భక్సియును, జ్ఞానము గితలయందు వేర్వేజుగ వర్గీ ంప(బడ లేదు 
+. ఒకదానిలో నొకటి చేర్చ(బడినది....మణియు వానికి జ్ఞానవిజ్ఞాన 
ములని యొక్క పేరే పెట్టంబడినది.... పదుమూ(డవయ ధ్యాయము 
మొదలు పదునేనవ యధ్యాయము వటకును సారాంశము ,., పదు 
నెసిమిదవ యధ్యాయమునందున్న యుపనంహారము కర్మయోగపర 
మైనదే.... కాన నుప|కమోపసంహారము మొదలుగాగల మోమాంస 
కులకు నిబంధనను బట్టియు గీతలయందు కర్మయోగమే (ప్రతిపాద్య 
మగును.... చతుర్విధ పురుషోర్థములు.... అర్థము, కామము ధర్మము ' 
ననుసరించియే యుండవలయును.... కాని మోక్షమునకును ధర్మము 
నకును విరోధము లేదు .... గితలకు సన్న్యాస పరమగు నర్గ మెట్టు 
చేయ (బడినది... సాంఖ్యము _,నిష్కామకర్శము=కర్మయోగము..., 
గితలయందు లేనిదేదియైనను తుదకు కర్మయోగమే |పతిపాద్యము 
....సన్న్యాసమార్లీయులకు విజ్ఞప్క (పార్ధను.... ... 884 885 


పదునేనవ [పకరణము 
ఉపసంహారము 


కర్మయోగశాస్తమునందును, అచారసం గహమునందునుగల 
-భేదము.... వేదాంతశాస్త్రముతో నీతిశాస్త్రమున కుసపత్తి కుదరదని 


8 


(భమ జెందుట.... గీత యా యుపపత్తినే చెప్పుచున్న ది.... కేవల 
నీతిదృష్టిచే గితాధర్మముల వివేచనము .... కర్మకం'కె బుద్ధి (శేస్టము' 
న నకులోపాఖ్యానము.... తత్సదృశము లగు బౌద్ధక్రై స్త్వవసిద్ధాంత 
ములు,... అనేకుల కధికహీతమును మనోదైవతము ననెడు నీ రెండు 
పాశ్చాత్య సిద్ధాంతములతో గితలయొక్క సామ్యబుద్ధిని పోల్చుట.... 
పాశ్చాత్యుల యాధ్యాత్మికపక్షముతో గీతలయందున్న యుపపత్తికి 
గలసామ్యము,... కోంటు, గన్‌ అనువానిసిద్ధాంతము..,. వేదాంతము 
నీతియు.... నీతిశాస్తమునందు వేర్వేణు మార్గములు పుట్టుటకు కార 
ణము....పిండ(బహ్మాండముయొక్క రచనవిషయమై మతభేదము .... 
గితలయొక్క యాధ్యాత్మికమగు నుపపాదనమం దున్న మహత్త్వ 
విశేషము.... మోక్షము, నీతిధర్మములును, వ్యవహారము ననువాని 
యేకవాక్యత... క్రైస్తవసన్న్యాసమార్గము సుఖ హేతుకమగు పాశ్చాత్య 
కర్మమార్గములు .... దానిని గీతలయందున్న కర్మమార్గముతో, 
బోల్చుట.... చాతుర్వర్ణ వ్యవస్థయందును నీతిధర్మములయందును 
భీేదము.... దుఃఖనివారకమగు పాశ్చాత్యకర్మమార్గమును నిమ్మామ 
గీతాధర్మములును.... కలియుగమం దున్న సంక్షిప్తమగు కర్మయో 
గమును గుటీంచిన యితిహాసము,... జైనబౌద్ధయతులు.... శంకరా 
చార్యులవారి సన్న్యాసమార్షము.... తురకలరాజ్యము .... భగవద్భ 
క్తులు, సత్సురుష సముదాయమును, రామదాసుగారును.... గీతాధర్మ 
ములు నేటికి వాడుకలో నుండుట ...గీతాధర్మముయొక్క యభయ 
త్వము, నిత్యతయు, సమతయు....దేవతా|పార్గన we. 886400) 


వరిశిష్ట పకరణము 
గీతలయొక్క బహిరంగపరీక్ష 


గీత మహాభారతమునందు యోగ్యమగు కొరణముచే యోగ్య 
మగు నలమునందే చెప్పబడినది; ,పక్షిప్తము కాదు..., (మొదటి 


9 


Wr మహాభారతముయొక్కయు కరృత్వము 
. గీతలయొక్క (పస్తుతమగు స్వరూపము .... మహాభారతము 
యొక్క (పస్తుతస్వరూపము....మహాభారతమున గీతల విషయమగు 
నేడుళ్లేఖములు రెండింటియందును నొక విధముననే యున్న శోక 
కున భాషాసాదృశ్యమును.... నటులే యర్థసాదృశ్యమును... 
దీనినుండి గితయు,. మహాభారతమునకును, రెండు |[గంథములకును 
|గంథకర్త్న యొకడె, యని సిద్ధించును. (రెండవభాగము గీతలను 
ఉపనిషత్తులను పోల్చి చూచుటు,, ..శబ్దసాదృశ్యమును, అర్థసాదృశ్య 
మును.... గీతలయం దున్న య ధ్యాత్మజ్ఞానము గితలలో (పతిపా 
దింప, వు . ఉపనిషత్తులయందును గీతలయందును నున్న 
మాయావాదము.... ఉపనిషత్తులకం'కె గితలయందున్న విశేషము,... 
సాంఖ్యజ్ఞానము 'వేదాంతజ్ఞానము ననువానికి నేకవాక్యత,... వ్యకో 
పాసన, లేక భక్తి, మార్గము ,.. కాని కర్మమార్గముయొక్క (పతిపాదన 
మనెడు విశేష మన్ని ([గంథములకంకును గీతలయం దధికము .... 
గీతలయందున్న యింద్రియనిిగహార్థమై చెప్పబడిన యోగము, 
పాతంజలయోగము, ఉపనిషత్తులును.... (మూండవభాగము గీతల 
'యొక్కము [బహ్మన్నూతములయొక్కయు (ప్రాచీన నవీన భావము 
- గీతలయందు క్రహ్మసూతములు స్పష్టముగ నుళ్లేఖింపంబడుట 
ఇ (బహ్మసూ(తములయందు గీత “స్మృతి? శబ్దముచే ననేక పర్యా 
యము లుళ్రేభఖింపయడుట,,, రెండు |గంథముబలకు( గల పౌర్వాపర్య 
విచారము... ..టైహ్మసూతములు |పస్తుతమందున్న గితలకు సమకాలీ 
నముళలై యుండవచ్చును... . లేదా (పాచీనములైనవి.... కాని పిదప 
రచింపయిడినవి కావు.... గీతలయందు |బహ్మనూతముల నుల్తేఖిం 
చుట (పబలమగు నొక కారణము,.., (నాల్గవభాగము భాగవత 
ధర్మములయొక్క యుదయమును గీతలును.... గితలయందున్న 
భక్తి మార్గము వేదాంతము, సాంఖ్యమును, యోగమును సంబంధిం 


10 


చియే యున్నవి. వేదాంతుల మతానుసారముగ గీతలలో తర్వాత 
చేర్చంబడీనవి కావు ఓ. వైదికధర్మములయొక్క యత్యంతమగు 
ప్రాదీనత్వము..., కర్మ |పధానమైనది.... తదనంతరము నజ్ఞానము 
యొక్కయు (అనలా: వేదాంతముయొక్కయు సాంఖ్య వైరాగ్య 
ములయొక్ల యు (పాదుర్భావమైనది.... వీనికి నేకవాక్యత చిరకాలము 
నందే చేయ(బడినది.... పిమ్మట భక్తి యొక్క యుదృవమైనది,...శాన 
భక్తికి పూర్వోక్త ములగు మార్గములతో మొదటినుండియు నేకవాక్యత 
చేయుట యావశ్యకము.... భాగవతధర్మములయొక్క ధథోరణియు 
నిదియే.... గీతలయందున్న జ్ఞానకర్మసముచ్చయ ముపనిషత్తులలో 
నిదే,..కాని భక్తి సంబంధము మాత మధికముగ నున్నది....భాగవత 
ధర్మములయందలి |పోచీనగంథములు..., గీతయు నారాయణీయో 
పాఖ్యానము,;.. శ్రీకృష్ణునియొక్కుయు సాత్త్వతములై న లేక భాగ 
వతములయిన ధర్మములయొక్కయు నుదయకాల మొక్కటియె.,.. 
బుద్ధునికి పూర్వము సుమా రేడెనిమిదివందల సంవత్సరములు ఆన(గా 
[క్రీస్తునకు పూర్వము పదునై దువందల సంవత్సరములకు పూర్వము.,.,. 
అని యంగికరించుటకు కారణము ....అ ట్రంగీకరింపనిచో గలుగ; 
'బోవు నవస్థ.... భాగవ తధర్మములయొక్ల మూలస్వరూపము వైషర్శ్య 
పరము అనంతరము భక్తిపరనును.... మూలభూతమగు గీత |కీస్తున 
_ కంకె పూర్వమందు సుమారు తొమ్మిదినందల సంవత్సరముల [కిందట 
బయలువెడలిను ,... (అయిదవభాగము) పస్తుతమందున్న గీతల 
కాలము,..; ప్రస్తుతమందున్న మహాభారతముయొక్కయు (ప్రస్తుత 
మందున్న గీతలయొక్కయు కాల మొక్కటియె.... వీనిలో |పస్తుత 
మందున్న మహాభారతము భాసునికంతెను నశ్వఘోషునికంకును, 
నాశ్వలాయనునికం కును, న లెగ్జాండరుకం కును, మేషావిగణనకం కొను 
వెనుకనే యున్నది గాని బుద్ధుని యనంతరమున : బయలువెడలి 
నది.... కాన సుమా రైదువందల శకవర్గములకంె (పాచీనమైయు 


11 


న్నది.... _పస్తుతమందున్న గీత కాళిదాసునికంకొను, బాణభట్టుని 
కంకఠును,ు భాసకవికంకును, పురాణములకన్నను, బౌధాయనుని 
కన్నను; చౌద్ధధర్మములయం దున్న మహాయాన పథముకన్నను 
స్టాచీనమైనది....అనంగా: శకవర్థములకం'కె నయిదుసంవత్సరములు 
పాచీనము .... (ఆజవభాగము) గితయు బౌద్ధ గంథములును ii 
గీతలయందున్న స్థిత పజ్ఞనియొక్ర యు బౌద్ధ గంథమునందలి యర్హ 
తునీయొక్కయు వర్ణనమునందలి సామ్యము, బౌద్ధధర్మముయొక్క 
స్వరూపమును తత్పూర్వమున నున్న _ద్రాహ్మణధర్మము లనుండి దొని 
యుత్పత్తి యు.... ఉపనిషత్తులయం దున్న యాత్మవాదమును వదలి 
"కేవల నివృత్తిపరమగు నాచారములను మా్యతమే బుద్ధుండు స్వీకరిం 
చినా(డు.... బౌద్దమతానుసారముగ నీ యాచారమునకు దృశ్యము 
లగు కారణములు లేక నాలుగు అర్యసత్యలు.... బౌద్ధమగు గార్హస్థ్య 
ధర్మమునకును వైదికమగు స్మార్తధర్శమునకును గల సామ్యము... 
ఈ విచారమంతయు మూల వైదికధర్మము లోనిదియే,.... జయినను 
మహాభారతమును గితయును నీ విషయమై వేజుగ విచారంచుటకు 
కారణసు .... మూలభూతములును ననాత్మబోధకములును, నివృత్తి 
పరములును నగు ధర్మములనుండియే పిదప భక్తిపరములగు బౌద్ద 
ధర్మములు బయలువెడలుట యసంభవము .... మహాయానపంథ 
యొక్క యుత్పత్తి.... దానియందలి (పవృత్తిపరమగు భక్తి ధర్మము, 
గితలయం దుండియే [గహింపంబడిన దని యంగికరించుటకు కారణ 
ములు,,..మణి ౫ దానింబట్టి యేర్చడు గీతలయొక్ష కాలనిర్టయము 

.. (వీడవభాగము) గితలును, క్రైస్తవుల బైబిలును.. ల శైస్తవధర్శ 
ee డి గితలలోని శెట్టి సిద్ధాంతమునయినను గ్రహించుట 
యసంభవము... . యహూదీయ ధర్మముల నుండి క్రై క్రి స్రవధర్మములు 
స్వతర్మతరీతిచే మెల్ల మెల్లగ బయలువెడలినవి కావు. అది దేనినుండి 
యుద్భవించిన' దను విషయమై పొచీన క్రై 'క్రైస్తవప ండితుల మతములు: 


12 


.. వీసీన్‌పంథయును |గీకు తత్త్వజ్ఞానమును.... బౌద్ధధర్మములకు 
c కై స్తవధర్మములతో నుండు విలక్షణ సామ్యములు.... వీనిలో బౌద్ధ 
ధర్మములకు |పొచీనత్వము నిస్సంశయము .,, చౌద్దయతులకు 
యహుదీయ మతావలంబుల, దేశమునందు చిరకాలమీ క్రిందటనే 
|పవేశమున్నది,,,కాన క్రై నవధర్మములయం దున్న సిద్ధాంతములు 
బౌద్ధధర్మములనుండి యే లేక గితలనుండియే బయలుదేరినవి యని 
చెప్పుటకు పూర్ణమగు నవకాశము.... దానినుండి సిద్ధము కా(బోవు 
గీతలయొక్క ప్రాచీనత్వము నిస్సంశయముగ నున్నది... శక్‌... 605 





శ్రీవందృగవద్‌ 


- గీతారహస్యము 





శ) గణేశాయ నమః 
ఓం తత్సత్‌ 


శ్రీమద్భగవద్‌ 
గీశారహస్యము 
అను 
కర్శయోగశాస్త్రము 


దశవం [పకరణవంం 


కర్మవిపాఠము-ఆత్మన్వాతంతర్యము 


జి కర్మణా బధ్యతే జంతుః విద్యయా తు (ప్రముచ్యతే. 
మహాభారతము. శాం. 240.7. 


ఈ జగత్తునందుండు పదార్గమంతయు _ పర|బహ్మముగనే 
యున్నది. పరబహ్మము దక్క మటియొక పదార్ధ మేమియు లేదను 
సిద్ధాంతము తుదకు సత్యమైనను, మనుజుల కిం దియగోచరములగు 
దృశ్యసృష్టియందలి పదార్థముల నధ్యాత్మశాస్త్రము ననుసరించి 
శోధించితిమేని యీ పదార్థములలో నిందియగోచర మైనదియు() 
(బతిదినము మార్చు. జెందుచున్నందున ననిత్యమును నయిన నామ 
రూపాత్మకదృశ్యమును, ఆ నామరూపములచే నాచ్భాదింపంబడిన 
దియు, అదృశ్య మగునదియు నగు నిత్యమయిన పరమాత్మతత్త్వము 
నని నిత్యానిత్యరూపములగు రెండుతెగలు బయలుదేజును. రసాయన 
శాస్త్రమునం దే పదార్థము నైనను విడందీయుటచే వానిలోని |దవ్య 


Rn బో తరత తన తుం 


* జంతువు కర్మచే బంధింసందిడును. విద్యచే విముక్షి౬ జెందును, 


న. 


ల్లీ గితారహస్యము 


ముల నెటుల వేర్వేలుగ6 జేయనగునో యా |పకారముగనే యీ 
రెండు తెగలు నాలోకనమునకై యెదుట వేర్వేజుగ నమర్చుట 
సాధ్యముకాని మాట సత్యమే; కాని జ్ఞానదృష్టిచే నా రెంటిని విడదీసి 
శాస్ర్రీయోపపాదనా సౌలభ్యమునశకై క్రమముగ “|బహ్మ? మనియు, 
“మాయి యనియు, ఒకానొకప్పుడు “బవ్మాసృష్టి ' యనియు, 
“మాయాసృష్టి యనియు జెప్పుచున్నారు. అయినను (బ్రహ్మము 
నిత్యము సత్యము నైనది కాన [బహ్మసృష్టి యను శబ్బమునందలి 
“సృష్టి” శబ్ద నునుపపొసార్థమై చేర్చంబడెనని 'చెప్పవలెనే కాని, *బహ్మ 
సృష్టి" పదముచే |బహ్మము నెవరో పుట్టించినారని యనుకొనంగూ 
' డదు, ఈ రెండు సృష్టులలోను దిక్కాలాదినామరూపములచే నపరి 
చ్చిన్నము, అనాది, నిత్యము, అవినాళి, అమృతము, స్వతం్యతము, 
సర్వదృశ్య సృష్టికి నాథారభూతమునై దానిలో నంతర్యామిగ నున్న 
(బహ్మముయొక్క సృష్టిని జ్ఞానచక్షున్సుచే విచారించి యాత్మయొక 
శుద్ధస్వరూపము (అనయా: తనకు బరమసాధ్యమగు విషయము 
ఏదియై నను' వెనుకటి (పకరణములో విచారింప(బడెను* మటియు 
శుద్ధమగు నధ్యాత్మశాస్త్ర మిచ్చో ముగిసినదని యథార్థముగ జెప్ప 
నగును; కాని మనుష్యుని యాత్మ యాదియందు (బహ్మసృష్టిలో 
నుండినను, దృశ్యసృష్టియందలి యితర వస్తువులవలె నదియు నామ 
రూపాత్మకమగు దేహేందియములచే నాచ్భాదిత మగుటం బట్టి యీ 
దేహేంద్రియాదికములగు నామరూపములును నశ్వరములే యై యు 
న్నవి. కావున వీని నతిక్రమించి యమృతత్వ మెటుల సంపాదింప 
ననువగునని, |పతిమా నవునకును, స్వాభావికముగనే యిచ్చ పొడము 
చున్నది; కాని యిది నెజవేటుట'కై మనుష్యుండు వ్యవహారములయం 
చెటుల (పవర్శింపవలసినదియు( దెలిసికొనవలయును. కర్మయోగ 
శాస్త్రమునం దున్న యీ విషయముల విచారింపవలసినయెడల కర్మ 
యొక్క నియుమములచే బద్ధమును, ననిత్యము .నగు మాయాసృష్టి 


కర్మవిపాకము...అత్మస్వాతం[త్యము శ్రీ 


యొక్ట ద్ర్వైతరూపమును మన మిచ్చో విచారింపవలయును. పిండ 
(బహాండముల యందు దొలుత నొ క్ర!కే యయినట్టియు, నిత్యము, 
స్వతంత్రము నైనట్టియు నాత్మ యుండె నేని, పిండమందున్న యాత్మ 
బ్రహాండమందున్న యాత్మను దెలినికొనుట కేమి యాటంక మనియు 
ఆయాటంకము నేలాగునం దొల6ంగింపవలయు ననియు, (పశ్నలు 
తొలుత సహజముగనే కలుగును. ఈ|పశ్నలకు సమాధానము. జెప్పు 
టకై నామరూపముల నవశ్యము విచారింపనగు. కారణ మే మనః 
'వేదాంతద్భష్టిచే 1. ఆత్మ లేక, పరమాత్మయనియు, 2. దానిమాంద 
నున్న నానురూపొత్మకమగు నావరణ మనియు సర్వపదార్థములు రెండే 
వర్షములుగ నుండుటచే నామరూపాత్మకమగు నావరణముదక్ల ఇతర 
మైన దేమియు నుండదు. , నామరూపాత్మకమగు నీ పై పదార్థము, 
కొన్ని చోటుల ఘనీభవించియు, కొన్నిచోటుల విరళ త్వమునొందియు. 
నుండుటచే, దృశ్యసృష్టి యందలి పదార్థములు సచేతనము లనియు, 
నచేతనము లనియు రెండు తెగ లనియు, సచేతనములలో. బశువులు, 
పక్షులు, మనుష్యులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు మొదలగు 
భేదము లుండు ననియు వేదాంతశాస్త్రము చెప్పును. అత్మరూపమగు 
బ్రహ్మమంతటను నిండియేయున్నది. అది పొషాణమునందును, మను 
ష్యులయందు ఫైత మున్నది; కాని దీప మొక్కటియే యైనను, దాని 
నినుపపెష్టైలో నుంచినప్పుడును, స్వచ్భమగు నద్దపులాంతరున నుంచి 
నప్పుడును, భేదము గాన్పించునటుల, అత్మతత్త్యమంతట నొకటియే 
యైనను దాని పై కోశములయొక్క, (అనంగా: నామరూపొత్మక 
మగు నావరణముయొక్క) తారతమ్యముచే, అచేతనము సచేతనము 
నని భేదము బయలుపడుచున్నది. వే యేల? సచేతనములలో సైతము 
మనుష్యులు, పశువులును సమానముగ జ్ఞానమును సంపొదింప లేక 
పోవుటకు కారణ మిదియే, అత్మ యంతటను నొక్కటిగా నుండుట 
నిజమే; అయిన నాదిగనుండు నా యాత్మ నిర్గుణమును, నుదాసీనము 


4 గతా హస్యము 


నగుటచే, మనన్సు, బుద్ధి మొదలగు నామరూపాత్మకములగు సాధ 
నము లేవియు లేనిది న్వయముగ నేమియు చేయనేరదు. ఈ సాధన 
ములు మనుష్యయోనియందుం దక్కు నితర స్థలములయం దుండు 
వానికి పూర్ణముగ లభ్యము కామిచే మనుష్యజన్మ మన్నింటిలోను | శేష్ట 
మని చెప్పనగు. ఈ శ్రేష్టమగు జన్మములోనికి వచ్చి నపిదప నాత్మయొక్త 
నామ రూపాత్మకమగు నా యావరణమునకు, స్థూల సూక్ష్మము లను 
రెండు భేదములు వెలువడుచున్నవి, వీనిలో స్థూలమునగు నావరణము 
(అనయా మనుష్యునియొక్క స్థూల దేహ మనునది) శుక్ల శోణితాత్మక 
మనియు, అందలి శుక్ల మునందుండి స్నాయువులు, అస్థులు, మజ్జి 
లును శోణితమునుండి (అనగా; రక్తమునందుండి) త్వగిందియము, 
మాంసము, కేశములు నుత్చన్నము లగు ననియు నంగికరించి వీని 
రన్నింటికి “అన్న మయకోశి మని వేదాంతులు పేరిడిరి. ఈ స్థూల 
కోశమును వదలి దానిలోనుండు దానిని జాచుటకు యత్నించితిమేని, 
[క్రమముగ వాయురూపముగ ప్రాణమయ కోశము, ) మనస్సు(అనంగా: 
మనోమయ కోశము), బుద్ది ద్ధి (అనగా: జ్ఞానమయ కోశము), తుద కా 
నందనుయకోశిము నుండును. అత్మ యనునది వీనికంకె పరముగ 
నున్నది, కావున నన్నమయకోశము మొదలుకొని యుత్త రోత రకోశ 
ముల బోధించుచు. దై త్రీరీయోపనిషత్తునందుం దుద కానందమయ 
కోశమును జెప్పి వరుణుండు భృగువునకు నాత్మస్వరూపము దెలియ 

జెప్పెను(తై, 245; 8.2. 6). ఈ కోశములలో నన్నమయకోశ వ్యతి 
రిక్షములగు |పాణాదికోశములును సూక్ష్మేందియములును, పంచ 
తన్నాత్తలు ననువానిని వేదాంతులు “లింగశరీరము (సూక్త శశరీరము) 
అని చెప్పుచున్నారు; కాని యొక యాత్మకు వేర్వేటు యోనులందు 
జన్మ మెటుల( గలిగానను |పశ్నకు బుద్ధికి ననేక భావములు గలుగుట 
వలననట్లు గలిగెనని సాంఖ్యులు చెప్పిన సమాధానమునకు బదు 
లుగ,ఇదంతయు గర్మవిపాకము. (కర్మఫలము) యొక్క పరిణామ 


కర్మ వి షాక మతకర్మ స్వాతం [(త్యము గ్‌ 


మని వేదాంతులు సెప్పుచున్నారు. ఈ కర్మ లింగశరీరము యొక్క 
యా శయముచే(ఆధారముచే) నిలుచుచున్నది. మజీయు నాత్మ సు సూల 
దేహమును విసర్జించి యేంగుచుండె నేని యీ కర్మయును. “లింగశరీ 
రముిద్వారా దానితోనే యేంగి, యాత్మను మజిల వేర్వేటుజన్మముల 
నెత్తునటుల చేయునని గీతలందును వేదాంతస్యూతములందు నుపని 
షత్తులయందును న్పష్టముగ. జెప్ప(బడినది, కావున నామరూపాత్తకము 
లగు జరు. లను సుడిని తరించి నిత్యమగు పర|బహ్మస్వరూ 
పము నొందుటకు, లేక, మోక్షమును సంపాదించుకొనుటకు పిండ 
మందుండు నాత్మ కాటంక మేనని యోచించునప్పుడు, లింగశరీర 
మును కర్మను విచారింపనలసివచ్చును. ఈ రెంటిలోను సాంఖ్య దృష్టి 
చేతను, వేదాంతదృ్భష్టిచేతను లింగశరీరమును బూర్వముననే విచారిం 
చుటచే దానిని మరల విచారింప ననవసరము. ఏ కర్మముననుండి 
(బహ్మజ్ఞానము లేకపోవుటయే గాక యనేక జన్మము లనియెడి సుడిలో 
నాళ్ళ “పడవలనివచ్చునో, యా కర్మ స్వరూప మెట్టి దైనదియు, అం 
దుండి తప్పించుకొని యాత్మ యమృ తత్వము నోందుటకు మనుజు. 
డీ జగంబున సెటుల (పవర్శింపవలసినదియు మాతమే యీ [పకరణ 
మునందు వివరింపండినది, 


సృష్ట్యారంభకాలమున, మూలమగు వ్యక్తమును, నిర్లుణమగు 
సర|బహ్మమును, దేశకాలాది నామరూపాత్మకమును సగుణము నగు 
శక్తిచే వ్యక్షమై (అనయా: దృశ్యసృష్టిరూపమై కనిపించు దానినే 
వేదాన్త శాస్ర్రమునందు “మాయ” యని పేర్కొనుచున్నారు (గీ, 7. 
జబ్‌. మజీయు 'కర్మయు దానియందే చేరును (బృ: 1.6.1): వే 
'యేల? మాయ, కర్మ యను సీ రెండు శబ్దములు సమానార్థకములుగ 
నున్నవని చెప్పినను జెప్పవచ్చును. కారణ మే మన: |[పారంభమున 
నేదియో యొక కర్మ (వ్యాపారము) కలిగిననే కాని యవ్యక్తము 
వ్యక్తమగుట గాని, 'నిర్గుణము సగుణమగుట గాని సంభవింపదు. ఇందు 


| . గీతారహస్యము 


చేతనే “నేను నా మాయచే! (బకృతిలో జననమందుచున్నాను ” (A. 
46) అని గీతలలో ముదట వక్షాణించి, పిదప నెనిమిదియవయ ధ్యా 
యములో. “ అక్షరపర|బహ్మమందుండి పంచభూతములు మొదలగు 
వివిధసృష్టి కలిగించు |కియయే కర్మ” అని కర్మకు లక్షణము చెప్పం 
బడినది (గీ. 8కి. కర్మ యనగా వ్యాపారము, లేక్క |క్రియ_కాని 
'యయ్యది మనుష్య నిర్మితమే యైనం గానవచ్చును, నృష్టియందలి 
యితర పదార్గసంబంధమైన దైనను గావచ్చును. లేక మూలసృష్టిని 
పుట్టించునది గానైన నుండవచ్చునని వ్యాపకమగు నర్థము పకృత 
మున వివక్షితముగ నున్నది; కాని, యే కర్మయొక్క పరిణామమయి 
. నను నెప్పుడును నొక విధమగు నామరూపముల మార్చి వానీకిమాణుగ 
మటియొక విధమగు నామరూపముల నుత్పన్నము. జేయును, కారణ 
మే మన; ఈ నామరూపములచే నాచ్భాదితమగు మూల్మదవ్య మెప్పు 
డును మాజక యొకటిగనే యుండును, ఉదాహరణము ; “నూలు? 
_ అను నొక వస్తువునకే నేయుటచే “నూలిను నామము సెడి "వస్త? 
మను 'నామము సిద్ధించును. మటియు( గుంభకారుని వ్యాపారముచే 
“మృత్తిక యను నామము సెడి “కుండ” యను పేరు వచ్చును, 
కావున “మాయి యన నేమియో చెప్పునప్పుడు, కర్మయన నేమియో 
చెప్పక నామరూపములను రెంటిని మాత్రమే “మాయి యని పలు 
- మాటు వాడుచున్నారు. అయినను కర్మను స్వతంతముగ విచారింప 
వలసి వచ్చి నప్పుడు కర్మస్వరూపమును మాయాస్వరూపమును నొక్క 
టియే యని చెప్పవలసిన సందర్భము కలుగును. కావున 1. మాయ, 
శి, నామరూపములును, శ. కర్మయునను నీ మూ(డును మూలమునం 
దొక స్వరూపముగనే యున్నవని |పారంభముననే చెప్పుట యధిక 
సులభముగ నుండును. “మాయి యనునది సామాన్యశబ్దము. దాని 
స్వరూపమునకు నామరూపము లనియు, వ్యాపారమునకు. కర్మ య 
నియు నవాంతరనామములు కలవు, మాయకు. గొంత సూక్ష్మభేదము 
గల్ఫించినను గల్పింపవచ్చును.. లేకపోయినను పోవచ్చును, అయి 


కర్మవిపాకము _ అత్మస్వాతంత్యము 7 


నను సామాన్యముగ నీ భేదము జూపుట కావశ్యకత లేమిచే, నీ 
మూడు శబ్దము లనేక పర్యాయములు సమానార్థకములుగనే పయో 
గింపబడుచున్న వి. పరబహ్మముయొక్క యొక భాగమునందు, 
వినాశియగు మాయయొక్క యే యాచ్చాదన, (లేక, యుపౌధి = 

పె యావరణము) మన నేతములకు( గన్పట్టుచున్నదో, యదియే 
సౌంఖ్యశాస్త్రమునందు! (దిగుణాత్మక (పకృతి యని 'పేర్గానబడియె, 
సాంఖ్యులు- పకృతి, పురుషు లను నీ రెండు తత్త్వములును, స్వయం 
భువులుు, స్వతం|తములు, అనాదులు నని యందురు; కాని, మాయయు 
నామరూపములును, గర్మయు ననునవి, క్షణక్షణమున మాబునవి 
యగుటచే నవి నిత్యము లనియు, అవికారు లనియు, పర్యబహ్మము 
యొక్క యోగ్యత గలవి (అనంగాః; స్వయంభువులు స్వతం్యతములు) 
అనియు. జెప్పుట న్యాయదృష్టిచే సమంజసము. కారణ మేమి యన: 
నిత్యము, ననిత్యము నను రెండు కల్పనలును, బరస్పర విరుద్ధము లగు 
టచే నుభయమును నేక కాలమునం దుండుటకు శక్యము కానేరదు. 
కావున వినాశియగు (పకృతి (అనంగా; కర్మాత్మకమగు మాయ) ' 
స్వతం|తము గాదనియు, ఏకమును, నిత్యమును, సర్వవ్యాపియునగు 
నిర్ణుణపర్మబహ్మమందే మనుజుని దుర్చలములగు సీంద్రియములకు 
సగుణమాయయొ క్ర దృశ్యము కాన్పించుచున్నదనియు 'వేదాంతులచే 

నిశ్చయింపంబడినది; కాని మాయ పరతంత మనియు నిర్గుణపరబ్రహ 
మందే యీ యాకృతి కాన్సించుచున్నదని చెప్పిన మా్యతముననే 
మనకు సర్వనిర్వాహము కానేరదు. సత్త్యరజస మో గుణపరిణామము 
చే గాకపోయినను వివర్త్శవాదముచే నిర్గుణము నిత్యమునైన (బ్రహ్మ 
మందు వినాశియు సగుణమునగు టు. ప 
కాన్చించుటకు శక్యమయినను మనుష్యేందియములకు. గాన్పించు 
చున్న యీ సగుణస్వరూపము నిర్ణుణపర బహ్మమం దే క్రమమున నే 
సమయమున నేల చూపట్టుచున్నది? (అనయా! నిత్యము చిద్రూపియు 
నగు పరమేశ్వరుండు నామరూపొత్మకమును వినాశియునగు జడసృష్టిని 


గి గితారహస్యము 


ఎప్పు డేల నిర్మించెను? అని సర్మగహముగ) అను మటీయొక (పశ్న 
యో స్థలమున వెలువడుచున్నది; కాని, బుగ్వేదములోని నాసదీయ 
సూక్త ములో. జెప్పినట్టు భీ విషయము మనుజునచే కాక, దేవతల 
కును; వేదములకు సైత మగమ్య మగుటచే (బు. 10.129; తై. బ్రా. 
2.8. ఫ్రీ ఈ (పశ్నకు “ఇదియు నొక జ్ఞానదృష్టిచే నిశ్చయింపంబడీన 
నిర్దణపర్మబహ్మముయొక్క యతర్క్యమగు లీలగనే యున్నది” 
యను సమాధానముకంకె నధికముగ నేమియు వచించుటకు వీలు 
లేదు (వే. సూ. ఓ 1, 88). మనము చూచినప్పటి నుండియు నామ 
రూపాత్మకమును వినాళయు నగు కర్మ, లేక, సగుణమగు మాయ, 
నిర్ణణపర్మబహ్మమును సమానముగనే కాన్పించుచున్నదని యంగీక 
రించియే ముందు విషయము నాలోచించుట యుక్తము, కావున 
మాయాత్మకమగు కర్మ యనాదిగ నున్నదని 'వేదాంతస్మూతములలో 
జెప్ప(బడినది (వే, సూ, 2. 1, 89-87). భగవద్దీతయందును బికృతి 
స్వతంత్రము గాదనియు, “మాయి తన సంబంధమైనదే యనియు. 
.(f.7. 1శ్ర జెప్పి పిదప నీ (పకృతియు( బురుషు(డు నను నీ యిరు 
వురును ననాదులుగ నున్నారని భగవంతుడే వక్రాణించియున్నా (డు 
(A. 19-89). శ్రీ మచ్చంకరాచార్యులవారును తమ భాష్యమున . 
మాయకు. “సర్వజ్ఞే శ్వరస్య ఆత్మభూతే ఇ వావిద్యాకల్పితే నామ 
రూపే తత్త్వాన్యత్వాభ్యా మనిర్వచనీయే సంసార పపంచబీజభూతే 
సర్వజ్ఞ స్యేశ్వరస్య “మాయా” “శక్తిః? “(పకృతిిరితి చ (శుతిస్మృతో్యో 
రభిల ఎ ప్యతే ౨_ ఏవి ఇం| దియములయొక్క యజ్ఞానముచే మూల 
'ద్రహ్మమందు గల్చ్పింప(బడినవో,. ఏవి సర్వజ్ఞుండగు పరమేశ్వరునకు 
నాత్మభూతములుగ నున్నటులు కాన్సించునో, యేవి జడములగుటచే, 
బరమేశ్యరునికం'కె భిన్నము లనియు నభిన్నము లనియు (తత్త్వాన్య 
త్వమును) వచించుటకు సాధ్యము కానేరదో, యేవి' జడసృష్టియొక్క 
(దృశ్యముయొక్క వ్యాప్తికి మూలముగ.నున్నవో, యా నామరూప 
ములనే శుతిస్మృతి గంథములలో సర్వజ్ఞుండగు నీశ్వరునియొక్క 


కర్మవిపాకము..అత్మస్వాతం| త్రక్థము 9 


మాయి యనియు, శకి’ యనియు, లేక “పకృతి! యనియు. 
జెప్పుచున్నారు ( వేసూ.శాం.భా. 6114 అని లక్షణమును జెప్పిరి, 
మణియు ఈ మాయాసంబంధముచేతనే పరమేశ్వరునిచే సృష్టి నిర్మిత 
మైనటుల కాన్పించుచున్నది. ఈ మాయ వినాశియెనను, దృశ్యమగు 
సృృష్టియొక్క యుత్పత్తి కావశ్యకమును, నత్యంతోపయోగకరమును 
నయి యున్నది. దానినే యుపనిషత్తులలో నవ్యక్తమనియు, అకాశ 
మనియు, అక్షర మనియు6 బేర్గొనినటుల స్పష్టముగం గాన్పించుచున్న 
దనియు శ్రీ శంకరాచార్యులవారు దమ భాష్యమున( జెప్పిరి (వే, సూ. 
శాం,భా, 1. 4. శ్రి. చిన్మయుండును (పురుషుండును), అచేతనమగు 
మాయయు (పకృళి) నీ రెండు తత్త్వ్వములును స్వయంభువులును, 
స్వతంతములును, అనాదులు నని'' 'సాంఖ్యు లందురు; కాని వేదాంతి, 
మాయయొక్క 'యనాదిత్వము నొక కారణముచే కొంచె మంగీకరిం 
చినను, మాయ స్వయంభువు స్వతంత్రము నని చెప్పుట వానికిష్టము 
బేదని యిందువలన( గాన్సించుచున్నది, మజియు నీ కారణముచేతనే 
సంసారాత్మకమగు మాయను, వృక్షరూపముగ వర్ణించుచు.“న రూప 

స్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్నచ సం్మపతిష్టా ౫ ఈ సం 
సారవృక్షమునకు రూపము, అంతము, ఆది, మూలమును (అనంగా : 
అ భారస్థానము లేవు (A. 15.8) అని గితయందు [వాయంబడి 
యున్నది: అటుజే మూండవ య. “కర్మ (బ్రహ్మో 
ద్భృవం విద్ధి”. _బహ్మమందుండి కర్మ యుత్పన్న మైనది (A.8.15) 
“యజ్ఞః 'కర్మసముద్భవః ౫_ యజ్ఞమైనను కర్మమునుండియే యుత్స 
న్న మైనది (A. 8.14) లేక, “సహయజ్ఞాః (ప్రజాః సృష్ట”. |[బహ్మ 
దేవుడు షు (కర్మలతో గూడిన (పజను (స ఎష్టిని) సృజిం 
చెను (గీ. 8. 10s ఈ వచనముల కన్నింటికిని కర్మయు (అనయా: 
కర్మరూపియగు యజ జ్ఞమును) సృష్టియు (అనగా: (పపజయ్యు నను 
నవి యన్నియు నోక కాలముననే సృృజింపంబడినవని తాత్పర్యము. 
కాని యా స సృష్టి (పత్యక్షముగ (బహ్మదేవునిచే నిర్మింపయిడినదని చెప్పి 


10 గితారహస్యము 


నను, లేక, మీోమాంసకులు చెప్పినటులు ఆ (బహ్మదేవునిచే నిత్య 
నుగు వేదశబ్బమువలన నిర్మింపయుడినదని చెప్పినను నొకళే యర్ధ 
మగును (మ. భా. శాం, 481; మను. 1, 21) కావున, కర్మ యన; 
దృశ్యసృష్టి నిర్హాణమగు సమయమున మూల్తమగు నిర్ణుణబ్రహృమందు 
కన్పట్టుచున్న వ్యాపార మని యందలి సారాంశము, ఈ వ్యాపా 
రమునే నామరూపాత్మకమగు మాయ యని "పేర్కొనుచున్నారు; 
మజణీయు నీ మూలభూతమగు కర్మ యందుండియే, సృష్టియందలి 
సూర్యచం[దాది సకల పదార్థములయొక్క వ్యాపారము (క్రమముగ 
నుత్సన్న మైనది (బృ. 8.8.9). జగత్తునందున్న సర్వవ్యాపారములకు 
మూలభూతముగు కర్మగాని మాయగాని యేది సృష్టి (పారంభకాలము 
నందున్నదో యది యతర్క్యములగు బ్రహ్మలీలలలో నొకటిగనున్నది. 
స్వతంతవస్తువు కాదని జ్ఞానులు తమ బుద్ధిచే నిశ్చయించినారు*; కాని 
జ్ఞానికై న నీ విషయ మగమ్యము. కావున నీ లీలయు, నామరూప 
ములును, లేక మాయాత్మక కర్మయు “నెప్పుడు” కలిగెనో మనకు( 
దెలియదు. కావున కేవల కర్మసృష్టియొక్క విచారమే కర్శవ్యమైనపు 
డీ పరతంతమును, వినాశియు నగు మాయయును, నటులనే తదంగ 
భూతమగు కర్మయు ననాదులని చెప్పుట వేదాంతశాస్త్రమున వాడుక 
యై యున్నది (వే,సూ, 2.1. శిల. అనాది యనగా: సాంఖ్యులు 
చెప్పిన తీరున, (పారంభమునందే పరమేశ్వరునివలె నిరారంభమును 
(మొదలు లేనిదియు, స్వతంత్రము నని యర్థము కాదు. అనాది 
శబ్దమునకు దుర్భేయారంభము (తెలియ(బడని యారంభము కలది) 

అని యీ స్థలమున వివక్షితార్థమని తెలియనగు. 
కాని చిదూపమగు (బహ్మము కర్మాత్మకముగ (అనంగాః 
దృశ్యసృష్టిరూపముగ) నే సమయమున నే హేతువువలన నైనదను 
* “What belongs to mere appearance is: nccessarily subordi- 


hated by treason to the nature of the thing itself ”-Kant‘s Metaphy- 
9168 of Morals. (Abbot's trans, in Kant’s Theory of Ethics. p.81), 


కర్మ విపాకము...ఆత్మ స్వాళం|త్యము 11 


విషయము మనకు: దెలియకపోయినను నీ మాయాత్మకమగు కర్మ 
యొక్క యనంతవ్యాపార మెటుల నడచునో దాని నియమము 
నిశ్చితమైయుండుటచే వానిలో. బెక్కు విషయములను మనము 
బాగుగనే నిశ్చయింప్యగలము. వీనిలో మూల్మపకృతినుండి[అనంగా; 
అనాది మాయాత్మక కర్మనుండి సృష్టియందున్న నామరూపాత్మక 
మగు వివిధ పదార్థములును నే |కమమున నిర్మింపంబడిన వను విష 
యము సాంఖ్యశాస్తానుసారముగ నెనిమిదియవ |పకరణమున వివే 
చింపయుడుటచే, అచ్చో నాధునికులగు నాధిభౌ తికశాస్త్రజ్ఞులు సిద్ధాం 
తములు సైతము తారతమ్య. పదర్శనము కొలజకు వచింవంబడినవి, 
వేదాంతశాస్త్రము |పకృ్ళతిని పర్మబహ్మమువలె స్వయంభువని చెప్పని 
మాట సత్యమే. కాని (పకృతి కనంతరము కలిగినదియు సాంఖ్య 
శాస్త్రమునందు( జెప్పంబడినదియునగు (క్రమము వేదాంతులకును 
సమ్మతమే యగుటచే దాని నిక్కడ మరల జెప్పనవసరము లేదు; 
కాని కర్మాత్మకమగు మూల్మపకృతి వలన _పపంచస సృష్టియొక్క 
పూర్వమునందు( జెప్పంబడిన (క్రమమున జ నే కర్మఫల 
ములు భో గింపవచ్చునో వాని విషయమగు సామాన్యనియమము 
లేమియు€ జెప్ప(బడ లేదు. కావున మన మో విషయములను వివేచిం 
చుట యావశ్యక మగును. దీనినే కర్మవిపాక మని చెప్పుచున్నారు 
కర్మ యొక పర్యాయ మారంభమగు నేని దానియొక్క వ్యాపార 
మా తీరుననే యఖండముగ నడచుచుండును. మణియు (బ్రహ్మదేవుని 
దినపరిమితి ముగిసిన పిదప సృష్టియొక్క సంహారమైనను నీ కర్మ 
భీజముగ మిగిలియుండి మరల సృష్ట్యారంభ మగునేని యా కర్మ 
బీజము నందుండి మరల వెనుకటివలెనే యంకురించును. ఇదియే 
కర్మవిపాకముయొక్క మొదటి నియమము. . కావుననే_ 


యేషాం యే యాని కర్మాణి (పాక్‌ సృష్టాకం పతిపేదిరే, 
తాన్యేవ (పతిపద్యంతే సృజ్యమానాః పునః పునః. 


12 గితారహస్యము 


_ (వత్మిపాణియు( బూర్వసృృష్టియందే యే కర్మను జేయుచుండునో 
యవి యన్నియు. దప్పక (తనకు ఇచ్చయుండినను సరే లేక 
యుండినను సరే యతనికి మరల వెనుకటివలెనే (పాప్తములగు 
. చున్నవి అని మహాభారతకారుండు చెప్పుచున్నాండు (మ, భా, శాం, 
281.4849; గీత. 8.18,19 చూడు), “గహనా కర్మణో గతిఖి_ కర్మ 
యొక్క గతి తెలియుట దుర్లభము (గీ. 4. 17). ఇంతియకాక కర్మ 
యొక్క నిర్భంధమును సైతము దెలిసికొనుట బహుకష్టముగనే 
యున్నది, కర్మ యెవ్వనిని వదలలేదు. వాయువు కర్మచేతనే వీచు 
చున్నది, సూర్యచర్మదాదులు గర్మచేతనే తిరుగుచున్నారు. మజియు 
(బహ్మదేవుండు, విష్ణువు, శంకరుండును, సగుణదేవతలును గర్మచే 
బద్ధులయి యుండ నింద్రాదుల విషయము చెప్పనేల ? సగుణ మన(గా 
నామరూపొత్మకము, మణియు నామరూపొత్మకమనంగా కర్మయేయని 
కాని, లేక, కర్మయొక్క పరిణామమని కాని యర్థ మగును, మాయా 
త్మకకర్మయే స్రారంభమున నెచ్చో నుండి వచ్చినదియు వచించుటకు 
సాధ్యము తు తదంగభూతు(డగు మనుష్యు( డనువాండు కర్మ 
యొక్ష సుడిలో తొలుత నెటుల పడెనో యదియునుజెప్పుటకు సాధ్యము 
కానేరదు; కాని యే విధముచే నైనను గర్మయొక్క సుడిలో నొకసారి 
చొర:బడెనేని యొక నామరూపాత్మకమగు దేహము నాశనమైన పిదప 
గర్మయొక్ష పరిణామము వలన నతని కీ సృష్టియందు చేర్వేటు రూప 
ములు పాప్తము లగుటతప్పదు. కారణ మేమి యన: కర్మశకి యెప్పు 
డును నశించునది కాదు. కావున నే శక్తి యేయే రూపములతో నేండు 
గాన్చించుచున్న దో యదియ మణియొకప్పు డింకొక నామరూపము 
లతో, po యాధిభౌ తికశాస్ర్రుజ్ఞులచే SSO 


* హిందూధర్మావలంబులును, అసి స్పికమతావలంబులును మా|త్ర'మే పున 
ర్భన్మము కలదని యంగీకరింపలేదు, బొద్గులుగూడ నాత్మ నంగీకరింసక పోయి 
నను 'వై.దికధర్మములం దున్న పునర్దన్మను దమ ధర్మములయందు6 బూర్హ ముగ 
సంగీకరించియే యున్నారు, కావున నిరుపదియవశతాబ్టమునందు6 బర 'మేశ్వరుండు 


కర్మవిపాకము._ఆత్మస్వాతం[త్యము 18 


నుజియు నొకానొక నామరూపములు నాశనమయిన పిదప దానికి 
'వేర్వేజగు నామరూపంబులు నిర్జివంబులై యే యుండును. దానికంకు 
భిన్నముగ నుండుట కెప్పుడును శక్యము కానేరదనియు జెప్పుటకు 
సాధ్యము కాదు. అధ్యాత్మదృష్టిచేత నీ నామరూపాత్మకపరంపరనే, 
జననమరణచ కము, లేక్క సంసారము అని వచించెదరు. మణీయు 
నీ నామరూపములకు నాధారభూతనుగు శక్తినే సమష్టిరూపముచే 
(బహృమనియు, వ్యష్టిరూపముచే జీవాత్మ యనియుం బేర్ణొనుచున్నారు, 
బాగుగ బరిళశీలించితిమేని యీ యాత్మ పుట్టునదియు కాదు, చచ్చు 
నదియు కాదు (అనయా: స్థిరముగ నుండునద్సి; కాని కర్మచ కము 
నందు. బడియుండుటచే నొక నామమును రూపమును నళించినపిదప 
దానికే మజీయొక నామమును రూపమును (ప్రాప్తమగుట యని 
వార్యము, ఈ దినమున. జేసినదంతయు రేపు భోగింపవలసివచ్చును. 
'ఇంతియకాక ఈ జన్మమునందు( జేయునది. రాబోవు జన్మమున 
భోగింపవలసివచ్చును. ఈ తీరున నీ భవచక్రము సర్వదా తిరుగుచునే 
యుండును. కేవలము మనకే కాక మన నామరూపాత్మకములగు 
'దేహములనుండి జనించు పుత్రులును, పొత్ర్తులును, ఈ కర్మఫలములనే 
యనుభవింపవలసి' వచ్చును అని మనుస్మృతియందును, మహాభార 
న స ప వం 4.170; మభా.అ. 80. b) 


చచ్చెనని చెప్పునట్టియ, దృఢమగు నిరీశ ్వ్వరవాదియు నగు నిశ్మే” (Nietzsche) 
యను జర్మనుపండితుండు సై తము పునర్జన్మ వాదమును స్వీకరించియే యున్నాడు, 
కర్మశ క్తి సర్వదా రూపాంతర ముల బొందుచునే యుండును, ఆ రూపాంతము 
లవధి గలవి, కాల మనంత మగుటం బట్టి యొక సారి కలిగిన నామరూపములు 
మరల మరల కలుగకమానవు. దీనివలన కర్కచ| కము (బంధము అధిభౌతిక 
చృష్టిచేం జూచినను సిద్ధమగుసని చెప్పవలసియే యుండును. ఈ కల్పన 
(ఉపపత్తి) నాకు స్వయముగనే స్ఫురించిన దనియు నిత్మే [వాసియున్నాండు. 
Nietzsche’s Eternal Recurrence (Complete Works, English Trans 

Vol, XVI, pp, 235-256, 


ta " గీతారహస్యము 
పొపం కర్మ కృతం కించిత్‌ యది తస్మి న్న దృశ్యతే, 
నృపతే తస్య పుత్తే౦షు పొత్తే0ష్వపి చ నప్పృషు, 
(మ.భా,శాం, 1.29) 

_ ఓ రాజా! ఎవరికైనను దమ పాపకర్మముల ఫలము తమ యను 
భవమునకు రాకపోయినను, అది వారి కొమారులకో, మనుమ 
లకో, మునిమనుమలకో భో గింపవలసివచ్చును అని శాంతిపర్వమున 
భీష్ములు యుధిష్టిరునకు. జెప్పిరి. కొన్ని యనివార్యములగు రోగ 
ములు వంశపరంపరగా వచ్చు చుండుటయు మనము 1|పత్యక్షముగ( 
జూచుచునేయున్నాము. అటులే యొకడు బీదకులమున దరిదు( 
డుగ జన్మించుటకును, నొకడు రాజకులమునందే సంపన్నుండై 
జననమందుటకు నుపపత్తి కర్మవాదముచేతనే చెప్పవలనియుండును; 
మణియు ననేకు లీ కర్మవాదమతమునే సత్యముగను పూర్ణ ముగను 
నమ్మియున్నారు. కర్మయొక్క చ్మకము, లేక, ఈ ఘటీయం[త 
మొకపరి తిరుగుటకు( బ్రారంభమగునేని పిదప దీనిని. బరమేశ్వరుండు 
సైత మాపలేండు. సర్వసృష్టియును బరమేశ్వరునిచే. |బ్రవర్తించుచున్న 
దని కనుగొంటి మేని, కర్మఫల మిచ్చు వా(డు .పరమేశ్వరునికంతె 
నితరుం డెవం డుండును? (వే.నూ. శి.2.88; కౌ. 8.ర) కావుననే గీత 
లలో భగవంతుండు “లభతే చ తతః కామాన్‌ మయైవ విహితాన్‌ 
హితాన్‌ *_ సొచేతనే విపహొతమగు నిష్టఫలముల మనుజు(డు పొందు 
చున్నాడు (A. 124) అని స్పష్టముగ జెప్పుచున్నాండు. కర్మఫలము 
లను నియమించుట యను కార్యము పరమేశ్వరునిదే యైనను నీ కర్మ 
ఫలములు తమ తమ కర్మల మంచిచెడుగుల ననుసరించి (అనయా: 
+ కర్మాకర్మల యోగ్యత కనురూపముగ నిశ్చయింప(బడును., కావున 
బర మేశ్వరు. డీ విషయమున నుదొసీనుండే యగుటచే మనుష్యులలో 
మంచిచెడుగు లను భేద మున్నను బరమేశ్వరు(డు వైషమ్యము (విషమ 
బుద్ధి, నై ర్హృణ్యము (దయ లేకపోవుట = నిరయత్వము) అను నీ 


కర్మ విపాకము...ఆత్మ స్వాతంత్ర్యము 1 


రెండు దోషములకు బ్యాతుండుకాండని వేదాంతశాస్త్రముయొక్క కడ 
పటి సిద్ధాంతమై యున్నది (వే.సూ, 2.1.4. మజియు నీ హేతువు 
చేతనే ween సర్వభూతేషు ”_ ఈశ్వరుం డందజకును సమా 
నముగ నున్నాడు (గీ. 9, 89) “నాదత్తే కన్య చి త్పాపం న చైవ 
సుకృతం విభుః ”__ పరమేశ్వరు. డెవరి పాపమును గైకొనండు. ఎవరి 
సుకృతమును గైకొనండు. కర్మయొక్క, లేకు మాయయొక్క 
స్వభావ మను ఘటీయం[తము నడచుచుండుటచే నన్ని ప్రాణులును 
దమ తమ కర్మల ననుసరించి సుఖదుఃఖముల భో గింపవలసివచ్చును 
(గీ. 5. 14.19) నని గీతలలోను జెప్ప(బడినది. _ పరమేశ్వరేచ్చచే 
జగత్తునందు( గర్భ లెప్పుడు పుక్టైనని కాని, లేక, 'తదంగభూతు(డగు 
మనుజు(డు మొట్టమొదట కర్మయొక్క పరి|భనముణములో నెటుల 
పడెనని కాని చేయు (పశ్నకు నుత్తర మిచ్చుట మన బుద్ధికి శక్యము 
గాకపోయినను, కర్మకు గలుగు పపము (ఫలము) నల కర్మ 
యొక్ర్ర నియమముచేతనే యుత్పన్న మగునని స్పష్టముగ నిద్ధమగును. 
అందుచే జగత్తుయొక్క యారంభమునందుండి |పతి|పాణియు నాను 
రూపాత్మకమును, ననాదియు నగు కర్మ యనెడి కొరాగ్భహములో ( 
బడి నటు లున్నా(డని 'మా|తమే మనకు బుద్ధిచే నిశ్చయించుటకు 
సాధ్యమగును అని చై నుదాహరింపయిడిన గీతావచనము నకు సైత 
మిదియే యర్థము, 


ఈ యనాదియగు కర్మపవాహమునశకే సంసారము, పకృతి 
నాయ, దృశ్యసృష్టి, సృష్టియొ క్ర నియమములు అనునవి పర్యాయ 
పదములు. కారణ మేమన: సృష్టిశాస్తముయొక్క నియమములే, 
నామరూపములయందు( బుట్టుమార్పులకును నియమములై యున్న వి, 
మటియు నీ దృష్టిచేం జూచితిమేని యన్ని యాధిభౌ తికశాస్ర్రములును 
నామరూపాత్మకమగు మాయయొక్క (పపంచమునండదే యంతర్చ్భూ 
తము లగును. ఈ మాయయొుక్ల నియమములు, లేక, బంధనములు 


16 గితారహస్యము 


దృథమైనవిగను సర్వము వ్యాపించినవిగను నున్నవి. కావున నీనామ 
రూపాత్మకమగు మాయ సృజింపంబడక మునుపు మణియొక నిత్య 
తత్త్వ మేదియు లేదని చెప్పునట్టి “హెకెల్‌* వంటి కేవలాధిభౌతిక 
శాస్త్రజ్జు లీ సృష్టి యను ఘటీయం్యతము నడచిన్యతోవనే మనుజుడు 
నడువవలసివచ్చు నని సిద్ధాంతము జేసిరి, నామరూపాత్మక(వినాశ్య) 
మగు నీ సంసారమునుండి తనకు విముకి కావలయునని కాని, లేక 
యీ కర్మ నొనర్చుటచే మన కమృతత్వము సిద్ధించునని కాని పతి 
మనుజు(డును భావించుట కేవలము [(భమయే యన పండితులు వక్తా 
శించెదరు. జీవాత్మ పరమాత్మ లనునవి స్వతంతపదార్థములు కా 
పోనుటచే నమృతత్వమే యసత్యము. ఇంతీయకాక్కు యీ జగత్తులో 
నే మానవుండై నను స్వయముగ నే కార్యమునై నను జేయుటకు స్వతం 
(తుండు కాండు. మనుష్యుః డీ జన్మమునం జేయు పని యతనిచేం 
గాని యతని పూర్వులచేం గాని పూర్వమునం దొనర్నంబడిన కృత్య 
ములయొక్క పరిణామమే కాన, నీ కార్యముల నొనర్చుట గాని 
యొనరింపకయుండుట గాని యతని యిచ్చ నవల౦ంబించి యెప్పుడు 
నుండలేదు. _ ఉదాహరణము : పరుల' పదార్థ మొకటి కాన్సించె నేని 
దాని నపహరింపవలయు నను కోర్కె శేకపోయినను, కర్మ్శచేతంగాని 
లేక, వంశపారంపర్యము గా వచ్చిన సంస్కారముచేం గాని యపహ 
రింపవలయు నను నూహాపుట్టి యనేకులు దేనినైనను తస్కరించుట'కె 
(పవృత్తు లగుచున్నారు. “అనిచ్భ న్నపి వార్టేయ బలా దివ నియో 
జితః”_ ఇచ్చ లేకపోయినను మనుష్యు(డు పాపముం జేయును 
(గీ. 8.86) అని గీతలయందు, జెప్పంుడిన విషయ మెల్టయెడల నా 
విధమునే సంబంధించును. ఈ విషయమున కేమియు భంగము వేదని 
కాని లేక, దానిని తప్పించుకొనుట కేమియు నుపాయము వేదని , 
కాని యీయాధిభౌ తికపండితుల మతమని సారాంశము, ఈ మతా 
నుసారముగ జూచితి మేని, మనుజునకు నేడు పొడమిన బుద్ధిగాని, 


కర్మవిపాకము....అత్మస్వాతం[త్యము 17 


యిచ్చగాని మున్న టి కర్మఫల మనియు, ఇట్టీ కారణపరంపర కంతము 
'లేమిచే మనుజు( డెప్పుడును తన స్వతంతబుద్ధిచే నేమియు నొనర్భు 
టకు సమర్థుండు కానేరండనియు, లభించినదంతేయుం; బూర్వకర్మము 
యొక్క, see ధైవముయొక్క-(ప్రాక్త నకర్మనే దైవమని చెప్పు 
దురు_ఫలముగనే యున్నదనియు. జెప్పవలసివచ్చును. మణియు నీ 
తీరున నే కర్మనై.నం జేయుటకు. గొని, చేయకపోవుటకుంగాని మను 
జునకు స్వాతం[త్యము లేనియెడల, వానిచేతనే యాచరణ యీ తీరున 
సంస్కరింపణడవలయుననియు, ఈ తీరున (బహ్మోతై్మక్యజ్ఞానమును 
సంపాదించుట చిత్తము శుద్ధముగ నొనర్చికొన వలయుననియు, 
జెప్పుట సైతము వ్యర్థమే యగును. నద్మీపవాహమునం బడిన కజ్జ 
వలెనే మాయ, (పకృతి, సృష్టి కమము, లేక, కర్మయొక్క (పవాహ 
మెచ్చటికి6 గొంపోవునో యచ్చటికే పోక్క తా నేమియు జేయుటకు 
వీలుకానంతటి యవస్థ మనుజునకు6 బట్టును. దానివలన( |బగతి 
(అనయా: మంచిగతి) కలిగినను, లేక, అధోగతి కలిగినను అనుభ 
వీంపక తప్పదు. మజియును (పకృతిస్వరూపము స్థిరము కాదు, 
నామరూపములు | పతిక్షణమును మాజును. కావుననే, యీ మార్చు 
లే సృష్టినియమముచే నుత్సన్నము లగునో దాని నెజీంగి మనుజు(డు 
బాహ్యసృృష్టియందు. దనకు లాభకారియగు పరివర నమును గూడి 
నంతవఅకు( గల్పించుకొనవలయును, మజియు6 |బత్యక్షవ్యవహార 
ములో నిటులే యగ్నిని గాని, విద్యుచ్భక్తి ని గాని మనుష్యుండు స్వలా 
భార్థమై యుపయోగించుకొనుచుండుట మనదృష్టికి గోచరమగుచునే 
యున్నది. అటులే, (పయత్నముచేతనే మనుష్యస్వభావము సైతము 
కొంచెముగనో, గొప్పగనో మార్చుటకు సాధ్యమగు ననియు, అను. 
భవగోచర మగుచున్నది యనియు కొంద జాధిభౌతికులగు నుళ్చాంతి 
వాదులు నుడువుచున్నారు; కాని సృష్టిరచనయందు. గాని లేక, 
మనుష్యన్వభావమునందుం గాని మార్చు లేవియెన( బొడముచున్న వా 
భంగి, 11-2 


18 గీతారహస్యము 


లేవా? లేక, యవి యొనర్భుట యావశ్యకమా? కాదా? యనునవి 
(పస్తుతమందలి (ప్రశ్నలు కానేరవు. అందుచే నీ మార్చు చేయుట కే 
బుద్ధి గాని, యిచ్చ గాని మనుజున కుత్పన్న మగునో, దాని నావు 
ప నాపకుండుటయు వాని స్వాధీనములై యున్నవా? లేవా? 
యనునదియే ప్రప్రథమమున నిర్ణ యింపవలసినదిగ నున్నది. మజియు 
నాధిభౌతికశాస్ర్రరీతిగ నీ బుద్ధిపుట్టుట, పుట్టకపోవుట యనునవియే 

“బుద్ధిః కర్మానుసారిణీ యను స్యాయముచేం (బకృతియొక్క గాని, 
కర్మయొక్కగాని సృష్టి యొక్క గాని నియమములచే. బూర్యముననే 
నిశ్చయింపంబడిన యెడల, ఈ యాధిభౌతికళాస్త్రము ననుసరించి 
మనుజున కే కర్మయైన, జేయుటకు గాని, చేయకపోవుటకు( గాని 
స్వాతం త్యము లేదని నిష్పన్న మగును. ఈ వాదమును 1. వాసనాస్వా 
తం్యత్య మనియు ఓ ఇచ్బాస్వాతం త్య మనియు, కి. పవృత్తి స్వాతం 
(త్య మనియు. బేర్థానుచున్నారు. మటీయు( గేవలము కర్మవిపొకము 
యుక్కగాని, కేవలాధిభౌ తికశాస్త్రముయొక్కగాని దృష్టిచేతనే విచా 
రించితి మేని, యే మనుజునశై నను నే విధమగు | పవృత్తిస్వాతంత్యము 
గాని యిచ్భాస్వాతంత్యము గాని లేదనియు, ఇనుపపట్టాచే బంధిం 
పంబడిన చృకమువలె కర్మ యను నభేద్యమగు బంధనముచే( [బతి 
మనుజు(డును నలుగడలను బిగింపంబడి యున్నాండనియు6 దుదకు 
సిద్ధాంతీకరింపవలసి వచ్చును; కాని యీ పనీయం దంతకరణ 
సాక్ష్యమును గైకొన్న పక్షమున, సూర్యుని పశ్చిమదిశయం దుద 
యింప(జేయుట వంటి పని చేయుటకును మనకు సామర్థ్యము లేక 
పోయినను, మనము స్వయముగ( జేయు పనియందలి సారాసార 
విచారమును విచారించి చేయగలమో లేమో లేక, యెచ్చో నొక 
"మార్గము పాపముగను పుణ్యపదముగ నుండునో, యొకటి ధర్మము 
మజీ యొకటి యధర్మముగ నుండునో, అచ్చో నీ రెండు మార్గముల 
లోను మంచిమార్గమును గాని, చెడుమాగ్గమును గాని స్వీకరించుటకు 
మనము సమర్థుల మగుదుమో కామో యను విషయములుమాతము 


॥ కర్మవిపాఠకము..అత్మస్వాతం[త్యము 19 


మన యిచ్భాధీనములుగ నున్నటులు గాన్పించుట మన మెటుంగు 
దుము. ఈ యెటుక నిజమా? యబద్ధమా? యని యిప్పుడు మనము 
విచారింతము. దీని యాధారముననే, చౌర్యము, హత్య 'మొదలగు 
'నేరములను జేసిన వారిని అపరాధులని నిశ్చయించి శిక్షించుట వలన 
దీనిని అసత్యమని చెప్పుటకు వీలులేదు. కర్మవాదము, కర్మవిపాకము 
లేక్క దృశ్యసృష్టి యొక్క నియమములును అసత్యము లగును గాన, 
నిజమని చెప్పుటకును వీలులేదు. అధిభౌతికశాస్త్రములందు కేవల 
జడపదార్థములయొక్క |క్రియలు మ్యాతమే విచారణీయము లగుటచే 
సీ పశ్న వెలువడదు; కాని, జ్ఞానవంతు,డగు పురుషునియొక్క కర్త 
వ్యాకర్శవ్యము లే కర్మయోగళశాస్త్రమునందు విచారింపబడవలయునో 
దానియం దీ [ప్రశ్న గొప్పది యగుటచే దీనికి సమాధానమును జెప్పుట 
యావశ్యక మగును. కారణ మేమి యన: మనుజునకు. |బవృత్తి 
స్వాతం|త్యము లేదని యొక మాటు స్థిరపడె నేని మరల నీ తీరున 
బుద్ధిని శుద్ధముగ నుంచవలయునని కాని, లేక యీ విషయ మొన 
' రృవలయునని కాని కూడదని కాని, యిది ధర్మ్యము, ఇది అధ 
ర్మ్యము అని కాని చెప్పు విధి నిషేధశాస్త్రములయొక్క యన్నివిధము 
లగు విరోధములును స్వయముగనే నశించుననియు (వే,సూ. 2. 8, కిలి)* 

పరంపరగం గాని, |పత్యక్షముగం గాని మహామాయ యను (పకృతి 
యొక్క దాస్యమునం దెల్ల ల్ల ప్పుడు నుండుట యనునదియే పరమపురు 
పార్థ మనియు బయల్పడును. అట్టులయిన నిది పురుషార్థ మెట్టు 


గా 'వేదాంతసూ[తముల యందుండు నీ యధికరణముసు, ' జీవకర్ష ఫత్వా 
ధికరణ'మని పేర్ణానుచున్నారు. దీని మొదటిసూూ తము 'కర్మశాస్తార్థవత్రా త్‌” 
అనలగా : విధినిషేధళాస్త్రములు, స్మసయోజనము లగుటకు జీవునకుల గర ర్హృత్వ 
మంగీకరింప వలయునని దీని భావము. “ స్వతంతః కర్తా” యను పాణినీయ 
సూూతమును (పా. 1.4.64) గమనించితి మేని, కర్త ర్భృళద్దముచేతనే యాత్మస్వా 
తంత్రము తెలియంబడును. మజియు నీ యధికరణ మీ విషయమునశే (ఆత్మ 
స్వాతం త్యమునకశే) సంబంధించినది యని కన్ఫట్టును, 


20 గితారహస్యము 


లగును? మన స్వాధీనములో నుండునదియే పురుపార్థమగును. ఎ క్షడ 
నైనను మనకు. గొంచెము స్వాతం త్య మైనను, స్వేచ్భమైన నుండ 
నేరదోో యక్కడ కారాగృహమును, దాస్యమును దప్ప మజియొకటి 
యేమి యుండును? నాగటికి కట్టిన యెడ్రవలె నందజును (బక్కతి 
యాజ్ఞ లోనే బద్దులై యుండుటచే మన శంకరకవి మహారాష్ట్ర భాషలో, 
క్షప్పిసటుట * పరార్థధర్మాచియా శృంఖలా ”_ నిత్యమును మన పొద 
ములు పదార్థగుణము లను సంకెలచే బంధింపంయడియుండవలయును. 
మన దేశములోనున్న _కర్మవాదము చేతను, దైవవాదము చేతను, 
పొశ్చాత్యదేశమునందుండి (పచారమునకు వచ్చిన (పాథమికశ్హైస్తవ 
ధర్మములం దున్న భవితవ్యతావాదముచేతను, అఆధునికకొలమున, 
(బచారమునకు వచ్చియుండు శుద్ధాధిభె తికశాస్త్రమునందలి సృష్టి 
క్రమవాదముచేతను, ఇచ్చాస్వాతంత్యములను వంకకు( బండితుల 
దృష్టి |పసరించియుండుటచేతను, ఈ విషయ మధికముగ్యం జర్చింప; 
బడుచున్నది. ఈ విషయ మంతయు నిచ్చో వక్కాణించుట యావశ్య 
కము, అందుచే వేదాంతసూ తములయందును, భగవద్గీతలయందును 
నీ శంకకే సమాధాన మున్నదనునది మా[తమే యీ (పకరణము 
నందు విచారింప. బడును. 


కర్మసవాహ మనాది యనునదియు, నొకసారి తీరుగుటకు( 
బ్రారంభమయిన కర్మ యను ఘటీయం! తమునందు( బరమేశ్వరుండు 
స్వతం।తింపం డనునదియు నిజమే. అయినను దృశ్యసృష్టియే, అనగా 
కేవల నామరూపము లే, కర్మకాక్క, యో నామరూపొత్మకమగు సొవ 
రణమునకు నాథారభూతమై, యాత్మస్వరూపమును, స్వతం్యతమును 
అవినాళియు నగు (బహ్మసృష్టి యుండుననియు, మనుష్యదేహమునం 
కున్న యాత్మ నిత్యమును, స్వతంత్రము నగు నా పర|బహ్మము 
యొక్క యంశమే యనియు, అధ్యాత్మశాస్త్రముయొక్క సిద్ధాంతము. 
దీని ప Sores: గన్సట్టుచున్న పూర్వోక్త, 0 


కర్మ ఏిపాకము...అత్మ స్వాతం| త్యము 21 


బగు నాటకంబు నుండి సైతము దాటుటకు మార్గ మున్నది యని 
మన శాస్త్రకారులు నిశ్చయించిరి; కాని యీ మార్గమును వివరించుట 
కంకె ముందుగ గర్మవిపాక| ప కియయొక్క వివరణ మింకను మిగి ' 
"లియే యున్నది గాన దానిని బూర్తి( జేసికొనవలయును, “నరు(డు 
దేని నెటులు చేయుచున్నాండో దొని నటులే యనుభవించును * అను 
నియమ మొక వ్యక్తికి మ్మాతమే సంబంధించునది కాదు. ఒక మను 
ష్యున కెటులో యటులే యొక కుటుంబమునకును, ఒక జాతికిని, 
బక రాష్ట్రమునకును వేయేల సర్వజగత్తునకును స్వస్వకర్మ యనుభవిం 
పక తీరదు. మటియు( (బతి మనుజుండును నేదో యొక కుటుంబము 


నందు గాని, జూతియందు. గాని, లేక, దేశమునందు. గాని జిరియుం 
డును గాన తనయొ క్ర ఫలమునే కాక కుటుంబాదికముగు సామాజికు 
లయొ క్ర కర్మఫలమును సై సితము కొంత యనుభవింపవలసి వచ్చును; 
కాని వ్యవహారమున తఅచుగ నొక మనుజుని కర్మవిషయమై విచారణ 
యొనరింపవలసి వచ్చినప్పుడు కర్మవిపాక్కప్టకియ యందున్న కర్మ. 
విభాగము తజచుగ నొక మనుజునకు మా[తమే యుధ్ధేశింపయిడినది. 
ఉదాహరణము : మనుజు. డొనర్భు పాపకర్మములను కొయికము 
లనియు, వాచికము లనియు, మానసికము లనియు మూడు విధము 
లుగ విభజించియున్నా(డు. వానిలో వ్యభిచారము, హిొంస్క చౌర్య 
మనునవి మూడును కాయికములు. వాళక్సారుష్యము, అనృతసం భాష 
ణము, అసంగత |పలాపము, నీచోకి యు నను నీ నాలుగును వాచిక 
ములు. మజణియు6౬ బర్మదవ్యాభిలాష్క అన్యుల గుణించి యహిత 
చింతన, దుర్మాగహము నను నీ మూడును మానసికములు. ఇవియ 
న్నియు( జేరిన పది విధములగు నశుభములు (పాపకర్మలు) అనిచెప్పి 
మను. 12.9_7; మ,భా.అను. 18) వాని ఫలమును వక్కాణించెను; 
కాని యీ భేదము లేవియు స్థిరములై నవి కావు. కారణ మేటి Am 
ఈ యభధ్యాయంబునందు6 ద్‌ర్వాత మొత్తము'పై కర్మలు Sy 
నిలయు, రాజసము లనియు, తామసము లనియు (తివి 






22 గితారహస్యము 


జింప6 బడినవి. తబిచుగ భగవద్ద్గీతలలో జెప్పంబడినటులే యా (తి 
విధములగు గుణములయొక్క గనీ కర్మలయొక్క గాని లక్షణములు 
వ్రాయబడినవి (గీ, 1411-15; 182-290; మను. 12 81.84). కాని, 
కర్మవిపాక |ప్రకరణమునందు, కర్మకు సామాన్యముగ వెలుపలికి. 
గన్పట్టుచున్న విభాగ మో రెంటికంకును వేజుగ నున్నది. దాని 
యందు సంచితములు, ప్రూరబ్దములు, (కియమాణము లని |తివిధము 
లుగ కర్మలు విభజన సేయ(బడియున్న వి. ఏ మనుజుండ్రెనను బూర్వ 
జన్మమున: గాని యీ జన్మమున. గొని యీ క్రణమువటికు. జేసిన 
కర్మలన్నియు “సంచితములు” (అన(గాః *సంపాదింపంబడిన కర్మలు” 
అని చెప్పణుడును. ఈ సంచితమునే “అదృష్ట "మని కొని మామాంసక 
పరిభాషానుసారముగ “అపూర్విమని కాని పేర్ణొందురు. ఈ కర్మగాని 
[కియగాని యే సమయమునందు, జేయవలసివచ్చునో యంతవజిచే 
యది కాన్చించును. మజియు నా సమయము దాటిపోయిన పదప, 
నా కర్మ న్వరూపముచే నవళిష్టమై యుండకపోయినను, దానియొక్క 
సూక్ష్మమును, కావుననే, యదృశ్యము నగు నపూర్వము గాని లేక, 
విలక్షణమగు పరిణామమా[తము గాని యవశిష్టమై యుండుటచేతనే 
యో "పేళ్లు వానికి( బెట్టవలసివచ్చెను (వే.సూ.శాం.భా, 32.8940). 
ఏమి చెప్పినను “సంచితి, “అపూర్వ, లేక, “అదృష్ట శబ్దములకు నీ 
క్షణము వజకును జేయయుడిన యన్ని కర్మలయొక్కయు పరిణాను 
సముదాయ మర్గ మనునది నిర్వివాదము. ఈ సంచితకర్మ లన్నియు 
నొక కాలముననే యనుభవించుటకు శక్యము కానేరవు. కారణ మే 
మన: ఈ సంచితములగు కర్మల పరిణామములోం గొన్ని మంచివి 
యు. గొన్ని చెడువియు నగు(అనంగా: పరస్పర విరుద్ధములగుు ఫల 
ముల నిచ్చుటకు సమర్థము లగుచున్నవి. ఉదాహరణార్థము ; కొన్ని 
సంచితములు. స్వర్గపదములును, కొన్ని నరకపదములు నగుటచే 
నా కర్మఫలము లన్నియు నేకకాలముననే యనుభవించుటకు శక్యము 
కావు. ఒకధాని పిదప నొకదానిని భో గింపవలయును. కాన సంచిత 


కర్మవిపాకము._అళ్మస్వాతం[త్యము . 28 


ములలో నెన్నికర్మల యొ క్త ఫలములు భో గించుటకు( | బథమమున 
నారబ్ధము లయినవో వానినే “పారబ్దము ' లనియు, (అనయా: ఆరం 
భమయిన సంచితములనియుచెప్పుచున్నారు. వ్యవహారమున ప్రారబ్ద 
శబ్దమునే “సంచితి మను శబ్దార్థమునం దెల్ల ప్పుడు నుపయోగించు 
చున్నారు; కాని యిది (భమ. సంచితముయొక్క(సమస్త పూర్వకర్మల 
సముదాయముయొక్క ) యవాంతరణభేదమే (పారబ్బమని శాస్త్రదృషిచే 
సిద్ధమగుచున్న ది. + పారబ్దిమన సకలసంచితములును కాకపోయినను 
సరీచితములలో నే కర్మఫలము లనుభవించుటకు, బ్రారంభింపంబడినవో 
యవియే ప్రారబ్ధము లన(బడుచున్న వి. కావున (పారబ్ధమునకే 
యారబ్ధకార్య మని మజీయొక "పేరు, [పారబ్బసంచితములు కాక 
1కియమాణి నును పేరుగల కర్మ మూడవది యని సామాన్యముగా 
జెప్ప(బడిన భేదము, “కియమాణ' శబ్దము వర్శమానకాలవాచి యగు 
“శానచ్‌ |పత్యయముచేతను, 'కృళ్‌' ధాతువుచేతను నిష్పన్నమయి 
నది. కావున “ఇప్పుడు మనము చేయుచున్న కర్మ” యని దాని 
కర్ణము; కాని (పస్తుతమందు మనము చేయుచున్న కర్మలలో నే 
కర్మలు భో గించుటకు( (బారబ్దములై నవో వానియొక్క (అనగా: 
(పారబ్బకర్మయొక్క) పరిణామము లే మై యున్నవి. అందుచేతనే 
“క్రియమాణి మనునది కర్మయొక్క మూండవ భేదము అని యంగి 
కరించుటకు హేతువు గానరాదు, (పారబ్ధము కారణము. [క్రియ 
మాణ మనునది దానియొక్క ఫలము (అనగా: కార్యము. కావున 
నీ రెంటికిని భేదమున్నమాట నిజమే; కాని యీ భేదమునకు. గర్మ 
విపాక! కియుయం దెంతమాతము నుపయోగము గానరాదు. సంచి 
తములలో నే కర్మలయొక్క ఫల మనుభవించుట కిప్పటికి నారంభము 
కాలేదో వానిని అనగా? సంచితములోని (పారబ్ధమును వదలి యవ 
శిష్టములైన కర్మలను బోధించుటకై క్రొత్త శబ్దముల యావశ్యకత లేదు. 
కావుననే వేదాంతసూతముల యందు | పారబ్ధమునే (పారబ్ధకార్య 
మనియును, (పారబ్ధము కానివాని ననారబ్ధకార్య మనియును బేర్కొ 


241. 'గీతారహస్యము 


నిరి (వే.సూ. 4.1.1. సంచితకర్మ నీ రీతిగ “ పారబ్ధకార్య'మనియు 
“అనారబ్దకార్య' మనియు రెండువిధములుగ విభజించుట యనునదియే 
శాస్త్రదృష్టిచే మిక్కిలి సయుకి, కముగ నున్నదని నా యభిప్రాయము, 
కావున “|కియమాణ' అను ధాతుసాధిత శబ్దమును వర్తమాన కాల 
వాచక మనుకొనక “వర్త మాన సామాపే ప్యె "వర మాన వద్వాొ యను 
పాణినీయసూ| తానుసారముగ (పా. శ్రీ. తిః 181) భవిష్యత్రాల వాచక 
మనుకొనిన యెడల దానియొక్క యర్థము “ఏది ముందు భో గింప 
వలసియున్నదో యద యని కచిరతుటికు సాధ్యమగును, మజియు€ 
(గియమాణ మనంగా; ననారబ్ధకార్య మనియు నర్గమగుటచే (పారబ్ధ 
క్రియ మాణశబ్దములు రెండును |గమముగ వేదాంతసూ తములందు 
“అరబ్దకార్య' “అనారబ్దకార్య' శబ్బములతో సమానార్థక ములుగ (బయో 
గింప(బడినవి; కాని క్రియమాణ శబ్దమున కిటుల (పస్తుత మెవ్వరును 
నర్థము చేయరు. |కియమాణ మన నిప్పుడు జరుగుతున్న కర్మ యని 
యర్థము చేయుచున్నారు, ఈ యర్థమును (గహింతుమేని ప్రి ప్రారబ్ధము 
కస ఫలమే కియమాణమని చెప్పవలసివచ్చును. హక గ 
యే కర్మ లనారబ్ధకార్యములుగ నున్నవో వానిని బోధించుటకు, 
సంచిత, ప్రారబ్ధ 'కియమాణము లను మూండు శబ్దములలో నేదియు 
'బనికి రా నేరదని దీనిపై పె గొప్ప యా శ్రేపణ వచ్చుచున్నది. ఇంతియ 
కాక [(క్రియమా ణశబ్బముయొక్క రూఢ్యర్థమును వదలుటయు నసాధు 
వగును. కావున సంచితములు, ప్రారబ్ధములు, [కియమాణములు నను 
నీ కర్మయొక్క లౌకికభేదములను కర్మవిపాక పృక్రియయందు స్వీక 
రింపక, వానిని 'అరబ్ధృకార్యములు", “అనారబ్రకార్యములు” నని రెండు 
వర్గములుగనే నెను జేయుచున్నాను. మజియు శాస్త్రదృష్టి చేం జూచిన 
నది మిక్కిలి సులభముగ నుండును. _ భోగించుట యను (క్రియకు 
భో గింప(బడినది (భూతము, భో గించుటకొబ కిప్పుడే యారంభ 
మైనది (వర్తమానము), ముందు భోగింపవలసినది (భవిష్యత్తు అని 


కర్మవిపాళము._అత్న్మస్వాతం[త్యము 25 


కాలకృతములగు మూ(డుభేదము లున్నవి; కాని కర్మవిపాకశాస్ర్రము 
నందు. గర్మల నీ తీరున మూండు విధములుగ విభజించుట శక్యము 
కానేరదు. కారణ మేమి యన: సంచితములో నే కర్మ (పారబ్ధమై 
భో గింపండుచున్నదో దానిఫలములు మరల సంచితములోనే చేరును, 
కావున కర్మభో గమును విచారించుచున్న ప్పుడు సంచితములో భో గిం 
చుటకు నారంభమైన వానిని, అనారబ్దములై న వనియు( జెప్పవల 
యును. ఇంతకన్న సంచితమును వర్గీకర ణము జేయుట యనావశ్య 
కము. సర్వ కర్మఫలములకు నీ తీరున రెంకు విధముల వర్లీకరణము 
నొనర్చి వాని యుషయోగ సంబంధములో సంచిత మంతయు భోగ్య 
మని కర్మవిపాక్యప్యకియ చెప్పుచున్నది. వీనిలో నే కర్మఫలములను 
భోగించుట కారంభః మగుటలే( [బకృతమగు దేహముగాని జన్మ గాని 
లభించినవో (అనగా: సంచితములో నే కర్మలు |పొరబ్జ మైనవో) 
వానిని భోగించిన, దక్కని వృత్తి కలుగనేరదు. “పారబ్ధకర్భణాం 
భోగా దేవ క్షయః*”_ చేతిలోనుండు బాణము నొకసారి వదలితిమేని 
యయ్యది యెటుల జితిలోనికి తిరుగ రానేరదో, దానిపా టున్నంత 
వజికది యెటుల పోవలయునో యటులను, కుంభకారుని చక 
మొకసారి తిప్పంబడినయెడల నది యా వేగసమాప్తి యగువజకును 
తిరుగుచునే యుండునటులను, [పారబ్ధము (అనంగా; ఏ కర్మ ఫల 
ములు భోగించుటకు నారబ్ధములై నవో యా కర్మలు) ఆరంభమైనది 
సమాప్తము కొవలయును, ఇది తప్ప మజీయొక గతి యేదియు లేదు; 
కాని యనారబ్ధకార్యముయొక్క గతి యట్లు కానేరదు. జ్ఞానముచే నీ 
యనారబ్ధకర్మల నన్నింటిని నశింపయేయ | నగు. ప్రారజ్ఞానారబ్దకార్య 
ములలో నిట్టి భేద ముండుటచే జ్ఞాని జ్ఞ జానము కలిగిన పిదప, నైసర్గిక 
రీతిగ మరణపర్యంతమును (అనయా: ? దేహములతోనే పారబ్ధమైన 
కర్మ ముగియు పర్యంతమునుు శాంతముగ వేచియుండవలయును. 
అట్లు చేయక హఠముచే- దేహాత్యాగము సేయునేని జ్ఞానముచే నతని 


26 గీతారహస్యము 


యనారబ్దకర్మ క్షయ మైనను అతని హఠము మూలముననే దేహారంభ 
మగు (ప్రారబ్ధకర్మయొక్క భోగ మపూర్తిగ నున్నదో దానిని భోగిం 
చుటకొజకు. బునర్జన్మ మెత్తవలసి వచ్చుననియు, మోక్ష! పతి 
బంధము సైతము కలుగుననియు వేటుగం జెప్ప నక్కణ యుండదని 
వేదాంతసాంఖ్యము లనియెడు రెండు శాస్త్రములయందును వివరింప 
బడినది (వే.సూ, 4. 1. 18.15 మణి యు సాం. కా. 07). ఇంతియ 
కాక హఠముచే నాత్మహత్య చేయుట యను కర్మ నూతనముగనే 
యుత్సన్న మగుటచే దాని ఫలమును భోగించుటకును నూతనజన్న్మను 
[గహించుట: యావశ్యకమగును. అత్మహత్యను చేసికొనుట కర్మశాస్త్ర 
దృష్టిచే సైతము. వెజ్టితనముగనే యున్నదని యిందువలన సిద్ధ 
మగును, 


కర్మఫల భో గదృష్టి చే గర్మలయొక్క భేదము సెప్పంబడినది. 
ఇప్పుడు కర్మబంధసమునందుండి యెట్లు విముకి యగునో (అనంగా; 
ఏ యుక్షిచే విముక్తుం డగుటకు సాధ్య మగునో) దానిని విచారించె 
దము వీనిలో మొదటి యుక్తి కర్మవాదులది. “అనారబ్ధ కార్యములన; 
ఈజన్మమున, గాని, వేజొక జన్మమునం గాని భోగింపవలసిన సంచిత 
కర్మలు అని యీ శబ్దార్థమును నేను పైన (వాసియున్నాను; కాని 
యో యర్థమును గమనింపక యనేకులగు మోమాంసకులు కర్మబం 
ధమునుండి వదలించుకొని మోక్షమును బొందుటశై వారి మతమం 
దొక సులభమార్ష్లము నేర్పజచియున్నారు. కర్మలు నిత్యములు, నైమి 
త్తికములు, కామ్యములు, నిషిద్ధములు నని చతుర్విధములుగ నున్నవి. 
వీనిలో సంధ్యాది నిత్యకర్మలను చేయకుండిన పాపము గలుగును. 
మణియు నిమిత్తము [పాషమైనయెడల నైమిత్రికకర్మలను చేయవల 
యును, కావున నీ ద్వివిధకర్మలును కర్వవ్యములని మోమాంసకు 
లనుచున్నారు, అవళిష్టములై నవి కామ్యుములును, నిషిద్ధములునై 
యున్నవి. వీనిలో. నిషిద్దకర్మల నాచరించుటచే. బాపము తము. 


కర్మవిపాకము..అత్మస్వాళం[త్యము 27 


కావున నవి చేయందగవు, మటియు( గామ్యకర్మలు సీయుదుమేని 
వాని ఫలము ననుభవించుటకొబకు పునర్జన్మ మెత్తవలసివచ్చును. 
కావున నవియు* జేయరాదు. ఇట్లు వేర్వేజు కర్మలసంబంధమగు పరి 
ణానుముయొక్క తారతమ్యమును విచారించి చూచి మనుజుండు 
కొన్నికర్శల వదలి కొన్నిటిని యథాశా స్రీయముగ( జేయుచుండెనేని 
వాండు స్వయముగనే ముక్తు, డగును. కారణమేమి యన; “ప్రారబ్ధ 
కర్మల నీ జన్మమునం దనుభవించుటచే నవి నళించును. ఈ జన్మమున 
నిత్యనై మిత్తి కకర్మల నన్నిటిని? జేయుటచేతను నిషిద్ధకర్మల. జేయక 
పోవుటచేతను నరక్మపొప్తి కలుగనే కలుగదు. కామ్యకర్మలను ద్యజిం 
చుటచే స్వర్షాదులందలి సుఖము లనుభవించుటకు నావశ్యకతయుం = 
డదు. ఇహలోకము, నరకము, స్వర్గము నను మూ,డుగతుల నీ తీరున 
గడచిన పిదప మోక్షముదక్క గత్యంతర మేదియు నుండనేరదు *అను 
నీ వాదమునే “కర్శయుకి వాదిమని కాని లేక, “వైష్ట ర్మ సిద్ధివాది 
మని కాని చెప్పుచున్నారు. కర్మలను జేసినను నవి చేయ(బడనివిగనే 
యుండుటయే (అనంగా: ఏ పుణ్యపాపబంధనములును గర్హకు6 దగు 
లక యుండుటయే) “నైష్కర్మ్మ"మని చెప్పుచున్నారు. కాని మొమాం 
సకుల పూర్వోక్తమగు యు క్రియం దీ నైష్టర్మ్యము పూర్ణముగ సిద్ధింప 
దని వేదాంతశాస్త్రములో నిశ్చయింపంబడినది (వే.సూ. శాం. భాం 4. 
8.14); మజియు గీతలయందును నీ యభ్మిపాయముచేతనే “కర్మ 
నొనరింపకుండుటచే నైష్కర్మ్యమును బొందండు. విసర్జించుటచే 
సైతము సిద్ధి లభింప”దని చెప్పబడినది (A. 8.4). “మొదట సర్వ 
నిషిద్ధకర్శ్మలను వర్షించుటయే యశక్యము. మటియు నే నిషిద్ధకర్మ 
మైన సంఘటిల్లె నేని నైమిత్తికమగు ప్రాయళ్సిత్త ముచే దాని దోషము 
లన్నియు! బరిహృతములు గావు” అని ధర్మశాస్త్రములోనే చెప్పలుడి 
నది; కాని యీ విషయము శక్యమని యంగీకరించినను |బారబ్జ 
కర్మల యుపభోగముచేతను ఈ జన్మయందు చేయదగిన కర్మ 


28 గీతార హస్యము 


లన్నియు. బూర్యోక్త రీతిగ6 జేయుటచేతం గాని, లేక చేయకుండుట 
చేతను గాని, సర్వసంచితకర్మల యొక్క సమూహమును సమాప మగు. 
నను మొమాంసకులయొక్క యభిప్రాయము లే మాత్రమును సత్య 
ములు కావు. హేతు వేమి యనా: రెండు ' సంచిత "కర్మల ఫల 
_ములు పరస్పర విరుద్ధములు. ఉదాహరణము: ఒకదాని ఫలము స్వర్ణ 
సుఖము, రెండవదానీ ఫలము నరకయాతనయు. గాన వాని నేకకాల 
మున నొక స్థలముననే భో గించుట యశక్యము. అందుచే గేవల 
మో జన్మమందే ప్రారబ్దమైనవియు, ఈ జన్మమందే చేయ (దగినవియు 
నైన కర్మలచే సమస్తమగు సంచితకర్మలయొక్కయు ఫలోవభోగనము 
సమాప్ర మగుట శక్యము కానేరదు. 


కదాచి తుకృతం తాత! కూటన్థ మివ తిష్టతి, 
మజ్జమానస్య సంసారే యావద్దుఃఖా ద్విముచ్యతే, 
(మ.భా.శాం, 290.17) 

- మానవుడు సంసారదుఃఖమునుండి విముక్తు( డగువబకు నెప్పుడై 
నను దా నొనర్చిన పుణ్యము (తన ఫలము నతని కిచ్చుటకు మార్గము 
'వేచుచు) స్థిరముగ నుండును అని భారతమునందున్న పరాశరగీత 
లలో జెప్పణడియున్నది. అటులే సంచితపాపకర్మలు సైతము తమ 
ఫలము నిచ్చువజకు నిలచియే యుండునని యూహింపవచ్చును. 
సంచీతకర్మోపభోగ మొక జన్మమందే సమాప్తి. జెందకపోవుటచే నీ 
, సంచితకర్మలలో ననారబ్ధకార్యము లని కొన్ని తప్పక మిగిలియేయుం 
డును, మజీయు నీ జన్మమందు. జేయ(బడు కర్మలన్నియు. బూర్వో 
' కృమగు యుక్తిచేం జేయంయబుడినను మిగిలిన యనారబ్దకార్యసంచితము 
లను భో గించుటకు. మరల జన్మ మెత్తక “తప్పదు. కావున బూర్యో 
కగు మోమాంసకులయొక్క సులభమగు మోక్షయుకి, యసత్య 
మును, | భాంతి మూలకము నని వేదాంతుల సిద్ధాంతము. ఏ యుప 
- నిషత్తునందును, గర్మబంధమునుండి వదలించుకొనుటకు. నీ మార్గము 


కర్మ విపాకము...అత్మస్వాతం| త్యము Er) 


చెప్పబడలేదు. కేవలము తర్కబలముమో(దనే నిలువంబెట్టంబడినది, 
అతర్శ మైనను దుదవజకు స్థిరముగ నుండనేరదు. కర్మచే. గర్మనుండి 
ముక్తుండగుట యను నాశ పొడముట, గ్రుడ్డివానికి (గుడ్డివాండు దారి( 
జూపి తరింప(జేయు నను నాశవలె వ్యర్థమని సారాంశము. అటులే 
యగును గాక! మోమాంసకుల యీ యుకి ని స్వీకరింపక యాగ 
హముచే నిఖిలకర్మలను త్యజించి నిరుద్యోగిగం గూర్చుండుటచేం గర్భ 
బంధములు వదలిపోవునని వచించితి మేని యీ రీతిగను గానేరదు. 
కారణ మేమి యన ; అనారబ్ధము లగు కర్మఫలము లనుభవింప(దగిన 
విప్పటికిని కొన్ని మిగిలియుండుటయే. కాక, కర్మను వదలివేయుట 
యను న్నాగవాము, స్వస్థముగం గూర్చుండుట యను నీ రెండును 
దామసమగు కర్మలే గాన నీ తామసకర్మలయొక్క ఫలములను సైత ' 
మనారబ్బసంచితములతో సమానముగ ననుభవించుటకై మరల జన్మ 
మెత్తక తప్పదు (గీ, 18.7 మటియు 8 చూడు), ఇంతియకాక దేహ 
మున్నంతవటికును, శ్యాసోచ్చా్వానములు గాని, లేక, శయనించుట, 
కూర్చుండుట మొదలగు కర్మలు గాని జరుగుచునేయుండును. అందుచే 
సర్వకర్మలను వదలవలయు నను న్యాగహము సైతము వ్యర్థ మగును, 
ఈ జగత్తున నెవరినైన నొక క్షణముననైన, కర్మ వదలలేదనియు గీత 
లలో ననేక స్థలములయందు( జెప్పంబడినది (A. 8.9; 1811 చూ. 


కర్మ మంచిదియైనను, చెడ్డదియైనను, దాని ఫలమును భోగిం 
చుటకు మనుజు6 డేజన్మమునై న నెత్తుటకు సిద్ధముగ నుండవలయును. 
కర్మ యనాది యగుటచే దానియొక్క యఖండ వ్యాపారము నందు 
బరమేశ్వరుండు సైతము స్వతం|తింపలే(డు, సర్వకర్శలను త్యజించుట 
శక్యముకొదు. మణీయు మోమాంసకులు సెప్పినటుల. గొన్నికర్మల( 
జేయుటచే గర్మబంధమునందుండి విమోచనము కానేరదని సిద్ధించిన 
పిదప్క కర్మాత్మకములగు నామరూపము లను వినశ్వరమగు చ|కము 
"నందుండి విముక్తుండయి యా చృకమున కాధారభూతమును, నమృ 


30 గీతారహస్యము 


తమును, నవినాశియు నగు తత్త్వములోం గలసిపోవలయు నను 
మనుజుని స్వాభావి కేచ్చ నెజవేజలుటకు మార్ల మేది? యని మొదటి 
(పశ్న మరల బుట్టును. వేదములలోను స్మృతులలోను బారలొకిక 
ములగు యజ్ఞయాగాదులను చేయుటకు, బుష్కల సాధనములు 
సెప్పయిడినవి? కాని మోక్షశాస్త్రద్యష్టి చే నవి యన్నియు. (గిందిమెట్టున 
నున్న వియే యగును, కారణ మేమి యన: యజ్ఞ యాగాదివుణ్యకర్మ 
లచే స్వర్గ పొపియైనను, పుణ్యకర్మఫలము సమాపమైన పిదప చిర 
కాలమున కైనను నెప్పుడో యొకప్పుడు మరల (కిందనున్న కర్మ 
భూమియందు పడితీరును తప్పదు (మ.భా,వన. డగ్‌8 మటి యు280; 
గి. 8.25 మజియు 9.20 )* ఇందువలన గర్మయను పట్టుకారునుండి 
| సంపూర్ణముగ విముక్తుండయి యమృతత్వమునందు. గ్‌లని పోవుట 
కును జననమరణ హాపమను స్థిరమైన కల్లోలమును శమింప(జేయు 
టకును నిది తగుమార్గము కానేరదని స్పష్టముగం గన్పట్టుచున్నది. 
ఈ కల్లో లమును శమింప(జేయు టకు (అనయా: మోక్షమును జెందు 
టకు నధ్యాత్మశాస్తానుసారముగ జ్ఞాన మనునది యొక్కటియే 
మార్గము. జ్ఞాన మనంగా వ్యావహారిక జ్ఞానము, లేకు నామరూపొ 
త్మకమగు సృష్టిశాస్తముయొక్క జ్ఞాన మనునది యర్థము కానేరదు, 
(్రహ్మాత్రైక్యజ్ఞాన మనియే యిచ్చో నర్గము. దీనినే “విద్య యనియె 
దరు. మజియు “కర్మణా బధ్యతే జంతుః విద్యయా చ [(పముచ్యతే౫ 
- మనుష్యుండు కర్మచే బద్ధు6 డగుచున్నాండు, విద్యచే విముక్తుండగు . 
చున్నాడు అని యారంభమున( జెప్పంబడిన శ్రోకమునందలి “విద్యా” 

శబ్బమున శ్ర ' బహ్మాత్మైక్యజ్ఞాని మను నర్థమే $ వివక్షీతమై యున్నది, 

భగవద్గితలయందు.. 


జ్ఞానాగ్ని సృర్వకర్మాణి భస్మసా త్కురుతేఒర్జున, 
(A. 4.87) 
_ జ్ఞానరూపమగు నగ్నిచే నిఖిలకర్మలు భస్మము. లగుచున్నవి అని 


కర్మవిపాఠము...అత్మస్వాతం[త్యము 11 
భగవంతునిచే నర్జునునకు: జెప్పయిడినది. శ్రీ మహాభారతమునందు. 


బీజా న్యగ్న్యుపదగ్ధాని న రోహంతి యథా పునః, 
జ్ఞానదగ్ధి స్తథా క్లేశ ర్నాత్మా సంపద్యతే పునః, 


= వేచంబడిన గింజ లే తీరున మొలకలెత్తవో యా తీరుననే జ్ఞాన 
ముచే( గర్మలయొ క్ర శ్లేశములు దగ్గము లగు నేని యాత్మను మరల( 
జెందవు అని రెండు స్థలములయందు. జెప్పంబడినది (మ. భా. వన. 
199. 106-107; శాం. £11. 17). ఉపనిషత్తులయందు నిటులే “య 
ఏవం వేదాహం (బ్రహాస్మీతి స ఇదం సర్వం భవతి*_ నేనే బహ్మగా 
నున్నా నని యెవడు తెలిసికొనుచున్నా (డో, వాండే యమృతమగు 
(బహ్మ యగుచున్నాండు (బృ. 4 4.10). తామరాకుల కుదక మంట 
నటులే (బ్రహ్మజ్ఞానము గలిగిన వారిని కర్మలు దోషులుగం జేయ 
నేరవు (ఛాం. 1.14.8); (బ్రహ్మను దెలిసికొనిన వారికి మోక్షపాప్త 
యగును(తై.2.1); సర్వమును నాత్మమయముగ నున్నదని యెవండు 
తెలినికొనునో వానికి పాపబాధ లేదు (బృ. 4. 4. 28); “జ్ఞాత్వా 
దేవం ముచ్యతే సర్వపాశ్రై +”. పరమేశ్వరుని యొక్క జ్ఞానము కలిగిన 
పిదప సర్వపాపములనుండి విముక్తుం డగును (శ్వే. 5. 18; 6. 18); 
“కీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే”_ పర్మబహ్య జ్జానో 
త్పత్తియైన పిదప వానియొక్క సర్వకర్మలు నశించును (ముం,2.2ఓ0) 
“విద్యయాఒమృత మశ్నుతే”.__ విద్యచే నమృతత్వము సిద్ధించును 
(ఈశ. 113 మైత్యు. 7.9); “తమేవ విదిత్వాఒతిమృత్యు మేతినాన్యః 
పంథా విద్యతే=._య నాయ షా పరమేశ్వరుని. దెలిసికొనిన యెడల 
నమరుం డగును. దీనికంటు మోక్ష్మ్యపొప్తికి వేజగు మార్గము లేదు 
(శ్వే. 8.8)_ఈ తీరున జ్ఞానమాహాత్మ్యమును (బతిపాదించు వచనము 
లనేకము లున్నవి. మణియు శాస్త్రదృష్టిచే విచారించిన నీ సిద్ధాంతమే 
దృఢ మగును. కారణ మేమి యన : దృశ్యసృష్టియందున్న పదార్థము 


$2 గీతారహస్యము 


లన్నియు. గర్మమయము లైనను నీ నృష్టికి నాధారభూతమగు పర 
(బహ్మముయొక్క లీలలేయైనను, ఏ కర్మయు. బరబహ్మమును బం 
ధింపనేరదు; అన్ని విషయముల నొనర్చియు. బర|బహ్మము తాను 
నిరి ర్లి స్తుడుగనే యున్నా(డని స్పష్టముగ( గాన్పించుచున్న ది. అధ్యాత్మ 
శాస్త్రానుసారముగ నీ జగత్తునం దుండు నిఖిల పదార్థములును కర్మ 
(మోయ), పర|బహ్మము అను నీ రెండు వర్గములుగనే యున్నవని 
యీ |పకరణ పారంభమునందే చెప్పంబడినదీ. కావున నెవరిళకై నను 
మొదటి వర్గమునందుండి (అనయా: కర్మ యందుండి) విముక్తులము 
శావలయునని యిచ్చ యుండిన యెడల వారు రెండవ వర్గమునందు 
(అనగా: పర[బహ్మస్వరూసము నందు ) |బవేశింపవలయును. మటీ 
యొక మార్గము లేదు. కారణ మేమి యన; మూలమునందు సర్వ 
పదార్థములును రెండు వర్గ్షములుగనే యుండుటచే. గర్మమునందుండి 
ముక్తుడయినచో, [బహ్మస్వరూపము దక్క యితరమగు నవస్థ 
యేదియు నుండనేరదు; కాని (బహ్మస్వరూపమేదియో మొదట లెస్సగ 
నెటుంగవలయును. అది తెలియనియెడల “వినాయకం (పకుర్వాణో 
"రచయామాస వానరమ్‌*_ వినాయక విగహముం జేయ? బూని 
(దానిని జేయ లేక కోతిని జేసెను అన్నట్టు ముక్తుం డగుటకు 
మాటుగ పతితు. డగును. కావున పర(బహ్మస్వరూపముయొక్క 
యలిపష్తత్వముయొక్కుయు, జ్ఞాన ముత్పన్న మగునేని దానినే మరణ 
సమయమునం దెక్కువగ స్థిరముగ నునుపవలయును. ఇదియ కర్మ 
విపాకమునందుండి విముక్తు. డగుటకు సత్యముగ ముఖ్యసాధనమై 
యున్నదని య ధ్యాత్మళాస్త్రమునం దున్న యు క్రి వాదముచే సైతము 
సిద్ధించు నను దానికిని “నాకు గర్మలయం దాసక్షి యుండుటచే 
నాకు గర్మలోపము కానేరదని యెవ రెటింగిరో వారు కర్మపాశము 
నందుండి విముక్తు లగుదురు* అని గీతలలో భగవంతునిచే. జెప్ప 
బడిన దానికిని (గ్‌. 4.14 మజియు 18.28 చూడు తాత్పర్య మొక్క 
టియె. అయిన నీ స్థలమునందు జ్ఞాన మనంగా శద్దకత్యజ్ఞనిముగాని 


కర్మవిపాకము._ఆత్మస్వాతం[త్యము 8 


లేక, మానసిక్యకియ యని గాని యర్థము గాదు. మజి యేమన: 
వేదాంతసూ తముల మోందనున్న శాంకరభాష్యముయొక్ష యారంభ 
మున జెప్పినటులే “మానసికజ్ఞానము మొట్టమొదట నుత్సన్నమై 
యిందియముల జయించిన పిదప బ్రహ్మభూతు డంగుటకు( దగిన 
యవస్థ, లేక |బహ్మ స్థితి” యను నర్థమే యెల్ల యెడల వివక్షితమని 
తెలిసికొనవలయును. _ వెనుకటి [పకరణముయొక్క తుదను జ్ఞాన 
సంబంధములో నధ్యాత్మశాస్త్రమునకును నిదియె సిద్ధాంత మని చెప్పి 
యుంటిమి. మహాభారతమునందును “జ్ఞానేన కురుతే యత్నం 
యత్నేన (పాపష్యతే మహత్‌ ౫ జ్ఞానము (మానసిక డ్రియారూమగు 
జ్ఞానమ్యుకలిగిన పిదప క. యత్నము లొనర్చును. యత్న 
ముచేతనే మహాత్త త్ర్యమును (పరమేశ్వరుని పొందును మ. భా.శాం, 
820. .80 అని జనకునిచే సులభకు( జెప్పంబడినది. మోక్షము లభించుట 
కింతకంకు వేజొక మార్గము కలదని య ధ్యాత్మళాస్త్ర మెప్పుడును 
జెప్పదు. శాస్త్ర మో విషయమును జెప్పిన పిదప శాస్త్రోక్తమార్లమునం 


దేమైన కంటకము ((పతిబంధకము) లుండెనేని వానిని తొలగించి 
మార్గమును బాగుపజచుటయు, ఆ మార్లమునం దుండియె పరము 


థ్యేయమగు వస్తువును బొందుటయు నకు పనిని పతి మనుజుండును 
దన యత్నముచేతనే యొనరింపవలయును; కాని యీ |పయత్నము 
లను పాతంజలయోగము, అధ్యాత్తవిచారము, భక్తి కర్మఫల త్యాగము 
మొదలగు ననేకరూపములచే. జేయవచ్చును (LA. 12. 8.12). 
మజీయు నందువలన తబదుగ మనుష్యు(డు (భాంతి. బొందును, 
కావుననే నిష్కామకర్మయోగ మను ముఖ్యమార్గమును గీతలలో, 
దొలుతం జెప్పిన పిదప దాని సిద్ధికొఅకు యమ _.నియమ_. ఆసన_. 
(పాణాయామ _ (పత్యాహార . ధారణా _ ధ్యాన - సమాధిరూపములై న 
యంగభూతములగు యోగముల నాటివ యభధ్యాయములో జెప్పి ' 
యేడవ యధ్యాయము మొదలుకొని పరమేశ్వరునియొక్క యీ 
భీ, 11-3 


81  గిజారహస్యము 


జ్ఞానము కర్మయోగము నాచరించుచు నధ్యాత్మవిచారము' జేయు 
"టే, గలుగుననియో, లేక, దానికంకు సులభమగు భక్తి మార్గముచే 
గలుయననియో చెప్పబడినది (గీ. 18.56... 


కర్మబంథమునుండి విముక్తు( డగుటకు( గర్మను వదలుట 
మార్గము కాదు, [బిహ్మోతై  క్యజ్ఞానముచే బుద్ధిని శుద్ధపబిచుకొని 
పరమేశ్వరుని వలె కర్మల నాచరించుటచే మోక్షము లభించును. కర్మ 
పరిత్యాగము కేవల (భమమూలము* కారణ మేమియన : కర్మయే 
వారిని వదలదు. ఈ విషయ మోతీరున నిర్వివాద మని సిద్ధమయి 
నను నిందుల కావశ్యకమగు జ్ఞ జ్ఞానప్రాప్తి కె చేయవలనిన యత్న మును 
జేయుట మనుజుని స్వాధీనమైయున్నదా?, లేక, నామరూపొత్మక 
(పవృత్తి యధీనమై యున్నదా? యను నీ యారంభమున( జేయ. 
బడిన |పశ్చ యిప్పటికిని నే యున్నది. '' ప్రకృతిం యాంతి 
భూతాని న్మిగహః కిం కరిష్యతి”_ న్మిగహ మేమి చేయును? [పతి 
ప్రాణియు స్వపకృత్యనుసారముగ నడచును (గీ. 8. 88). “మిథ్యైష 
వ్యవసాయ స్తే పకృతి స్త్వాం నియోక్ష్యతి”_నీయొక్క [పయత్నము 
వ్యర్థము. నీ కక్కటి లేని పనులలోనికే [పకృతి నిన్ను లాగును (గీ. 
18. 59; 2. 60 చూడు) అని భగవంతునిచేతను, “బలవా నింద్రియ 
(గామో విద్వాంస మపి కర్షతి గ విద్వాంసునయిన నిందియములు 
లాగుకొని పోవును (మను. 2,215) అని మనువుచేతను జెప్ప (బడినది 
మటీయు( గర్మవిపాక[పకియయొక్క నిష్పర్షయు నటులే యున్నది. 
కారణ మేమి యన: మనుజుని మనస్సు నందున్న సర్వ _పేరణలును 
బూర్వకర్మమూలముననే యుత్పన్నము లయినవని యంగీకరించిన 
పిదప నదియొక కర్మవలన మటియొక కర్మలోనికిని, దానినుండి మణి 
యొక కర్మలోనికిని లాగుకొనిపో(ణడుటచే నీ విధమున భవచ|క్రమునం 
దత డెప్పుడు నుండవలసియే వచ్చునని యూహింపపలసివచ్చును, 
వేయేల? కర్మయందుండి యావలికి దా6టిపోవుటకై (విముక్తు, 


కర్మవిపాకము._.అఆత్నస్వాళత౦ం|త్యము 85 


డగుటకై) చేయునట్టి _పేరణయు, కర్మయు ననునవి సైతము విరు 
ద్ధములే యని చెప్పినను యుక్సముగ నుండును, మజియు నిది సత్య 
మణునేని జ్ఞానము సంపాదించుకొనుటకు నెవ్వరును నమర్గులు గారని 
చెప్పవలనివచ్చును. నామరూపాత్మక సర్వదృశ్యనృష్టికి. నే తత్వ 
మాధారభూత మయినదో, యదియె మనుష్యుని జడదేహమునందును 
నాత్మరూపముగ నివసించుచున్నది. కాన మనుష్యుని సంబంధము 
లగు కృత్యములయొుక్క విచారము దేహము, ఆత్మయు నను నీ 
రెంటి దృష్టితో నొనరింపవలయు నని యీ విషయమున కధ్యాత్మ 
శాస్త్రమున సమాధానము సెప్పంబడినది, వానిలో నాత్మన్వరూప 
నుగు (బహ్మ మూలమునం దేకవిధము, నేకము నగుటచే నది యెన్న 
డును పరతంత నుగుటకు వీలులేదు. ఎందు చేతనన;: ఒకపదార్థము 
మటియొకసపదార్థములో నుండుట కది యొకటియు, నిది యొక 
టియు నను భేదములు స్థిరముగ నుండవలయును, | పకృతస్థలము 
నందు నామరూపాత్మకమగు కర్మ యనునదియె రండవ పదార్థముగ 
నున్నది. మజియు నీ కర్మ మనిత్యమును, మూలమునందున్న పర 
(బహ్మముయొక్క లీలయు నగుటచేతను, పర బహ్మము యొక్క 
యుకభాగమునందు దాని యావరణముండినను పర్మబహ్మము నది 
1 యెన్నడును దాసుని6 జేసికొననేర దను విషయము నిర్వివాదముగనే 
యున్నది. ఇంతియకాక యే యాత్మ కర్మసృష్టియందలి వ్యాపార 
ముల నొక్కటిగ నొనర్చి సృష్టిజ్ఞానమును బుట్టించుచున్న దో యది 
కర్మసృష్టికంకు భిన్నముగ నుండవలయును. అనగా; _(బహ్మసృష్టి 
యం దున్నదే కావలయునని పూర్వముననే చెప్పబడినది. కావున 
బర్మబహ్మమును, మూలమునం దాతనియంశమగునట్టియు శరీర 
మైనట్టియు నాత్మయు నను నీ రెండును మొదటినుండియు స్వతంత్ర 

ములు. అనగా ; కర్మాత్మకమగు (పకృతి కథినములు కావు_ అని 
నిష్పన్న మగుచున్నది. వీనిలో బరమాత్మ యనంతమును, సర్వ 


3 గీతారహన్యము 


వ్యాపియు నెప్పుడును శుద్ధముక్తావస్థయందె యుండునదియు నై 
యున్నది. ఇంతకంకొ ను కాక నధికముగ బరమాత్మజ్ఞానము 
గోచరము కానేరదు; కాని యా పరమాత్మ యంశమగు 'జీవాళ్ళ 
|పృప్రథమమున శుద్ధము, ముక్తస్వభావము, నిర్షణము, అకర్శ యు 
నయినను, దేహము బుద్ధ్యాదీం దియములు ననువానియొక్క సంద 
నములో( బడియుండుటబీ నది మనుజునియొక్క మనస్సున నెప్పుడు ' 
స్ఫురణమును బుట్టించుచున్నదో యప్పుడు దాని [పత్య క్షానురూపమగు 
జ్ఞానము మనకు6 గలుగును, బట్టబయలు నందుండు నట్టి యావిరి 
యొక్క వేగ మేమియు6 గానరాకున్నను, దాని నొక భాండమున 
నించి, భాండవుమూ తిని బిగించితిమని యా యావిరివేగ మా భాండ 
ము'"పై( గాన్చించును. అటులే యనాదిపూర్వకర్మార్డిత జడ దేహము 
చేతను, నిం దియములచేతను, పరమాత్మయొక్క చతతూకుతన 
జీవుడు (A 15. 7) బంధింప(బడి నపు డీ బద్ధావస్థయందుండి యాతనిని 
విముక్తునిగ( జేయుటై (మోక్షానుకూలకుగు) కర్మలను జేయుటకు 
దేహేం[దియాదులు |పవర్శీంచుచున్నవి. మటియు దీనినే వ్యావహా 
రికద్భష్టిచే ' ఆత్మయొక్క స్వతంతపవృత్తి* యని చెప్పుచున్నారు. 
పంట! అని చెప్పుటకు హేతు వేమన: శుద్దముక్తా వస్థ 
యందు, లేక్క 'తాతి త్స్వికదృష్టిచే ” నాత్మ యిచ్బాశూన్యమును, 
అకర్హయు నగుటచే సర్వకర్హృత్వములును (పకృతిగనే యున్నవి 
(A. 19.19; వే. సూ. శాం. భా, 2.8.40); కాని యీ |సకృతి స్వయ 
ముగనే మోక్షానుకూలముగు కర్మ నొనర్చునని సాంఖ్యులవలె వేదాం 
తులు సెప్పరు. కారణ మేమి యన: అటు లంగీకరించిరేని జడ్యపకృతి 
యంధురా లగుటచే నజ్ఞానులను సైతము ముక్తులను జేయునని యం 
గకరింపవలసివచ్చును. ' మణియు మూలమునం దే యాత్మ యకర్తగ 
నుండెనో యది, యేనిమిత్తమును లేక తన నైసర్గిక గుణముబేతనే 
వర్తక మగుననియు చెప్పుటకు సాధ్యము కానేరదు. కావున నాత్మ 
మూలమునం దకరయైనను నది బంధన మను నిమిత్తముచే నది యీ 


కర్మవిపాకను...అత్మస్వాతం్యత్యము 87 


మా[తమునశే | 'పేరకముగ6 గాన్పించును. ఏ నిమిత్తముచే నైనను 
దాని కీ యాగంతుకమగు _పేరకత్వ మొక పర్యాయము వచ్చెనేని 
యది కర్మయొక్క నిమిత్తముల యందుండి స్వతంతమైనదియే 
యగును. కావున పూర్వోక్తమగు నాత్మస్వాతం్యత్యముయొక్క యో 
సిద్ధాంతమును వేదాంతశాస్త్రమునం దిట్టి కొన్ని శబ్దములచే నుడువ 
వలసి వచ్చును.  స్వతంత మన నిర్నిమిత్తమని యర్థము కాదు. 
మటీయు నాత్మ తనకు [పథమమునందున్న శుద్దావస్థయందు( గరగ 
నుండనేరదు. కాని పతి సమయమునందు నీ యతిదీ ర్హ ములగు కర్మ 
కథలను జెప్పుచు నుండక దీనినే సం కేపముగ నాత్మయొ క్ర స్వతంత్ర. 
(పవృతి, లేక, స్వతంత। పేరణ యని చెప్పుట య భ్యాసమైయున్నది. 
1. అత్మబంధనమను నుపాధిలో( బడియుండుటచే దాని మూలమున 
నీ యిందియములకు లభించు స్వతంత(పేరణయు, 2. బాహ్యసృష్టి 
యందున్న పదార్థసంయోగముచే నిం|దియములకు( గలుగు [పేర 
ఇయు నను నీ రెండును మిక్కిలి భిన్నములుగనే యున్నవి. తినుము, 
త్రాగుము, సుఖపడు మనునవి యిం|దియ|పేరణములు, అత్మయొ క్ర 
(పరణ మోక్షానుకూల కర్మలను చేయుమని చెప్పుచుండును. మొదటి 
(.పేరణము కేవలము బావ్యాము (అన(గా: కర్మ సృష్టిలోనిది); రెండ 
వది యాత్మ సంబంధమైనది (అనయా: (బ్రహ్మ సృష్టిలోనిది). ఈ 
రెండు | పేరణలును తజఅచుగ6 బరస్పర విరుద్ధము లగుటచే వాని 
వాని కలహములోనే మనుష్యుని రూతు. వంతయు6 గడచును. 

వీనిలో సంశయము వచ్చినప్పుడు కర్మసృష్టి యొక్క (పేరణమును 
స్వీకరింపక (భాగ. 10.10. 4) శుద్ధాత్మయొక్క స్వతం్యత్యపేరణాను 
సారముగ నునుష్యు(డు (పవర్శించుచున్నాండు. దీనినే నిజమైన 
యాత్మజ్ఞానము, లేక, యాత్మ నిష్ట యనెదరు. ఈ తీరున శుద్ధమగు 
నాత్మ|పేరణానుసారముగ మనుజు(డు [పవర్తించు నేని యాతండు 
"సేయు వ్యవహార మంతయు స్యభావముగనే. మో క్షానుకూల మగును, 
కావుననే_ 


88 గీతారహస్యము 


విశుద్ధధర్మా శుద్ధేన బుద్ధేన చ న బుద్ధిమాన్‌, 

విమలాత్మా చ pan నమేక్య విమలాత్మనా, 

స్వతంతశ్చ స్వతం|తేణ స్వతం[తత్వ మవావ్నుతే. 

| (మ,.భా.శాం, 508.2780) 

= స్వతంతుండగు జీవాత్మ, మొదటినుండియు, నిత్యుండును, శుద్ధు6 
డును, బుద్ధుండును, నిర్మలు(డును, స్వతంతుండు నగు పరమాత్మ 
యం దేకీభవించుచు నుండును. జ్ఞానముచే మోక్షము సిద్ధించునని 
వెనుక( జెప్ప(ుడిన దానికి నిదియే యర్థము; కాని దీనికి విరుద్ధము 
గనే జడమగు దేహే హీం[దియములయొక్య [పాఠకృతధర్మములు (అనం 
గాః కర్మసృష్టియందుండు (పీరణలు) ప్రబల మగునేని మనుజున 
కధోగతి ప్రాప్త మగును. దేహేందియములను మోక్షానుకూలములగు 
కర్మలలో (బవేశ పెట్టి, (బహ్మోతైక్యజ్ఞానముచే మోక్షమును సంపా 
దింపవలయునని యిచ్చ గలిగిన శారీరాత్మయొక్క స్వతం|తశకి ని 
మనంబున నిడుకొని భగవంతు(డు__ ' 


ఉద్ధరే దాత్మనాఒఒత్మానం నాత్మాన మవసాదయేత్‌, 
అత్ర్మైవ హ్యాత్మనో బంధు రాశత్రై్మవ రిపు రాత్మనః, 

, (A. 8.6) 
= మనుష్యు(డు స్వయముగనే తన్నుద్ధరించుకొ నవల యును. తనకు 
తానే నాశము తెచ్చుకొనరాదు. కారణ మేమి యనః [పతి మను 
ష్యుండును తానే. తనకు బంధువును (హితకర్త్ర మటణియు( దానే 
తనకు శత్రువునై (నాశకర్త ) యున్నా(డు అని యాత్మస్వాతంత్యము 
యొక్క. (నలా; స్వావలంబనముయొక్క తత్త్వము నర్జునున 
కుపదేశించెను.. మటణియు నీ కారణముచే యాగవాసిష్టములో దైవ 
మును నిరాకరించి పొరుషముయొక్క మాహాత్మ్యము “విస్తారముగం 
జెప్పంబడినది (యోగ. 2. సర్గ. 4.8). సర్వభూతములయందు నొక 


కర్మవిపాకము...ఆత్మస్వాతం[త్యము 39 


యాత్మయే కలదను తత్త ము నెటీంగి యిట్లు (పవర్తించుటయే 
సదాచరణ మని కాని లేక్క మోక్షాచరణమని కాని చెప్పుదురు. 
మణి యు నీ విధమగు నాచారమున దే హేందియాదులను (బవర్శింప( 
. జేయుటయే బద్ధుండగు జీవాత్మకు స్వతం|తధర్మము. దురాచారు? 
డగు మనుజుని యొక్క యంతఃకరణము సదాచారమున కనుకూల 
ముగ సాక్ష్యము నిచ్చుచున్నది. ఆ కారణముననే దురాచారుండు దాం 
జేసిన దానిగుణించి పశ్చాత్తాపము నొందుచున్నా(డు. ఆధిదైవతపక్షా 
వలంబులగు పండితులు దీనిని సదసద్వి వేకబుద్ధి యను దేవతయొక్ల 
స్యతంతమగు స్ఫురణ మని నుడివెదరు; కాని తాత్తి ప్రరదృష్టిచే విదా 
రించితి మేని, బుద్ధీం దియములు జడ| పకృతియొక్క వికారము లే 
యగుటచే, నవి కర్మయొక్క నియమములలో నుండి స్వయముగ 
విముక్తము లగుటకు వీలులేదు. ఈ |పేరణ బుద్ధిం దియము లకును, 
కర్మసృష్టికిని, బహిర్భూతుండగు నాళ్మవలననే జరుగునని స్పష్టమగు 
చున్నది. ఈ తీరుననే * ఇచ్చాస్వాతంత్య'మను పాళ్చాత్యపండితుల 
శబ్దము సైతము, 'వేదాంతదృష్టిచే నిరాకరింప(బడినది. కారణమేమనః 
ఇచ్చ యు మనోధర్మమే యగుటచే వెనుక నెనిమిదవ (పకరణమున, 
జెపినటు బుదివలె మనస్సును గర్నాత్సకమగు జడ), పకృతియొక 
మ | (తను దా నెజుంగని) a న ఆ 1 
స్వయముగ( గర్మ యనెడు పట్టు కారునుండి .విముక్తము కానేరదు. 
కావుననే సత్యమగు స్వాతర్మిత్యము మనస్సునకును బుద్ధికిని లేమిచే 
నది యాత్మ |పేరణయే యని వేదాంతశాస్త్రముచే నిశ్చయింపంబడినది. 
అత్మకు నీ స్వాతంత్యము నెవ్వరు నియ్యనక్కుజి చేదు. ఎవరును 
బోంగొట్టలేరు. స్వతంత్రమగు పరమాత్మయొక్ష యంశమగు జీవాత్మ 
బంధమగు నుపాధిలో౭ బడియుండి స్వతంతరీతిని మనోబుద్దులను 
బూర్వోక్కపకారముగ, (బేరణ( జేయును. ఈ య౦ంతఃకరణ్యపేరణను 
దిరస్కరించి యెవ(డైనం |బవర్తి"ంచెనేని తన కపాయమును దానే 
తెచ్చికొనిన వాడగును, 


40 ' గీతారహస్యము 
* యేథిం కోజాచేం కాయ బా గేలేం 


జ్యాచేం తానేం అనహిత శేలేం 
(గా. A448) 


అన తుకోబా చెప్పినట్లు చెప్పవలయును. భగవద్దితయందు. “న హొన 
స్త్యాత్మనాత్మానం”_ ఎవరు తమకు దామే ఘాత మొనర్చికొనరో 
వారీకి నుత్త్వమగతి కలుగునని యూ తత్త్వము చెప్పబడినది, “దాస 
బోధ 'యం దది స్పష్టముగ ననువాదము చేయబడినది (A.18.285 
దాస. 17.1710). మనుజు డీ కర్మసృష్టియొక్క యఖేద్యములగు 
నియమములచే బద్ధుండై నటులం గాన్సించినను, దానియందుండి 
యే కార్యమునై నను స్వతం్యతముగ జేయంగలనని యెన్నుచున్నాండు. 
ఈ యనుభవమునకు పూర్వము చెప్పిన రీతిగ జడనృష్టికంకు (బహు 
సృష్టి వేజని యంగీకరించిననే కాని మజియొక విధమగు నెట్టి 
యుపపత్తియు సంభవింపదు. కావున నధ్యాత్మశాస్త్రము సమ్మతము 
గాని వా రీ విషయమున మనుజునకు నిత్యదాసత్వము నైన నంగి 
కరింపవలయును, _ లేదా, పవృత్తిదాసత్వమును గుణించి [పశ్ను 
మగమ్యమనియైన వదలవలయును. మణీ యొక గతి లేదు. ప్రవృత్తి 
స్వాతం త్యము (ఇచ్చాస్వాతంత్యమును గుఖీంచి యీ యుపపత్తిని 
జీవాత్మ పరమాత్మలు మూలమునం దేక రూపమున నున్నారను 
నద్వైతసిద్ధాంతము ననుసరించి మేము |వాసియున్నాము (వే.సూ. 
శాం.భా.28.40): కాని యో యద్వైతము నొప్పుకొననివారు (అన 6 
గాః భక్తికొణకు ద్వైతము నెవరు స్వీకరింతురో వారు) జీవాత్మ 
యొక్క యీ సామర్థ్యము స్వీయమైనది కాదనియు నది పరమేశ్వరు 
నందుండియే లభించుననియు నవశ్యము చెప్పుదురు. అయిన నెప్పు 
డైనను “న యితే (శాంతస్య సంఖ్యాయ. దేవాః”_ అయాసము 
వచ్చువణికును [బయత్నము సేయు మనుజునకు6 దక్క నితరులకు 


* వారి వారీ కపకారములు వారే చేసికొనుచున్నారు. ఇతరుల'కేమి పట్టినది? 


కర్మ విపాకము...ఆత్మ స్వాత ౦| త్యము Al 


దేవతలు సాహాయ్యము6 వేయరు (బు. 4.88.11) అను బుగ్వేదము . 
నందలి తత్త్వము ననుసరించియే జీవాత్మకు స్వాతంత్యము |పాప్ప 
నుగుటకు తమంతటనే మొదట |పయత్నము సేయవలయునని చెప్పి 
యాత్మ [పయత్నముయొక్క (అనయా: స్వాతం త్యముయొక్క్య 
తత్త్వము తిరిగి స్థిరపణుపంబడినది(వే,సూ. 28-41-42; A.10.5.10). 
ఇంకనేమి చెప్పవలయును ? బౌద్ధు లాత్మ గాని, పర|బహ్మము గాని 
కలదని యొప్పికొనరు. కావున (బహ్మజ్జానమును; నాత్మజ్ఞానమును 
వారికి సమ్మతములు కాకపోయినను వారి ధర్మగంథములలో 
“అత్రనా (ఆత్మనా చోదయ౭త్తానం *_ తాను తన్ను స్వపయ 
త్నముచే మంచిమార్గ్లమున( (బ్రవేశపెట్టుకొన వలయును అనియే 
యుపదేశింప(బడినది. దీని సమర్గనార్థము.. 


అత్తా (ఆత్మా) హి అతనో "నాథో అత్తా హి అత్తనో గతి, 
తస్తా సజ్ఞమయఒత్తణం అస్బం (అశ్వం) బద్ధం వ వాణీజో. 
(దమ్మపద, $80) 

_ తానే తనకు, (బభు వగుటచే. దన యాత్మదక్కం దన్ను మట్‌ 
యొక కేదియును దరింపంజీయునది. లేదు. కావున నొక రౌతు తన 
మంచిగుట్టమును దానే స్వాథీనపజచుకొనునట్లు మనల మనమే 
బాగుగ ని్మిగహించికొనవలయును అని గీతలయందువలె నాత్మస్వా 
తంత్యముయొక్క యస్తిత్వమును నావశ్యకతయు( జెప్పంబడినది 
(మహాపరినిబ్బాణసుత్త 2.88-89 చూడు. అధిభౌ తికు(డును, ఫ్రెంచి 
పండితుడు నగు కాంటు నీ వర్గములోని వానిగనే చెప్పవలయును. 
కారణ మేమి యన : అధ్యాత్మ వాదమేదియు నతనికి సమ్మతము కాక 
పోయినను, |పయత్నముచే మనుజుండు తన వర్తనమును, స్థితిని, 
సంస్కరింప6గలండను విషయ మతనిబే( (బత్యక్షసిద్ధ మని (అనంగా: 
ఉపపత్సి యవసరము లేకయే స్వీకరింపయుడినది. 


42 గీతారహస్యము 


కర్మపాశమునం దుండి ముక్తు(డై సర్వభూతములయందును 
నొక యాత్మయే కలదని యెఖుంగుట యను నా ధ్యాత్మికపూర్ణావస్థ 
(పాప్పించుటకు (బహ్మాత్మైక్యజ్ఞాన మనునదియే, యొక |పబలౌషధథ 
మనియు, అజ్ఞానముం బొందుటకు( దనకు బూర్జాధికారము గల 
దనియు సిద్ధించినను, నీ స్వతర్మతము నగు నాత్మకును దన జొమ్లుపై 
గూర్చుండియున్న |1పకృతియొక్క యుష్మదవము నొక్కక్షణమునందే 
వదలించుకొనుటకు శక్యముకాదను మణీయొక విషయమును సర్వదా 
గమనించుచుండవలయును. ఒకానొక 'ళిల్సి మనయందజీలో నతి 
' కుశలు. డైనను, సాధనములు లేనిది తన కౌశల్యము నెటుల బయలు 
పటుపరే(డో, మణీయు సాధనము మంచిది కాకపోయిన దానిని బాగు 
పణచుకొనుట 'కెక్లు వకాలహరణ మెటులగునో,యటు లే జీవాత్మయు.( 
బరమాత్మలో నైక్య మగుటకు సాధనములును, కాలమును, ఉండితీర 
వలయును. జ్ఞాన్నపాప్తికై [| పేరణం జేయుటకు జీవాత్మ స్వతం్యతు. 
డను మాట నిజమే కాని, తాత్త్వికదృష్టి చే మొదట నతండు నిర్ణుణు( 
డును, కేవలుండును, ఏడవ పకరణమునందు జెప్ప(బడినట్టు నేత్రము 
లుండినను కుంటివాండే యగును (మైత్యు. 8. 2-8; గి. 18. 20). 
మటీయు నీ |పేరణానుసారముగ నే కర్మలనై న జేయుటకు నవసర 
ములును; కుమ్మరిచకము మొదలగు సాధనముల వంటివియు నగు 
సాధనములు గాని, సామ్మగులు గాని యా యాత్మయొద్ద స్వీయము 
లైనవి లేవు, దేహమును, బుద్ధ్యాదీయద్రియములును మాయాత్మక 
(పకృతియొక్క వికారములే యై యున్నవి. కావున జీవాత్మ మోక్ష 
మును సైతము |పారబ్ధకర్మానుసారముగ 1పాప్తమగు దేహేంది 
యాది సాధనముల మూలముననే సంపాదించుకొనవలసివచ్చును. 
ఈ దేహేందియాది సాధనములలో బుద్ధి యను నిందియము ముఖ్య 
మైనందున నాత్మ యే విషయమును నిం్యదియములద్వారా చేయ 
వలసివచ్చినను దొలుత నది బుద్ధిని (గ్రైలేపింపవలసివచ్చును; కాని 


కర్మవిపాకము._అత్మస్వాత౦[త్యము 48 


పూర్వక ర్రానుసారముగను, (పకృతిస్వభావానుసారముగను, ఈ బుద్ధి 
సదా శుద్ధముగను, సాత్త్వికముగనే యుండునని నియమము లేదు. 
కావున (తిగుణాత్మక్మపకృతియొక్క (పపంచమునందుండిముక్త మయి 
యీ బుద్ధి యంతర్ముఖమును, సాత్త్వికము లేక, యాత్మనిష్టము(అనం 
గా; అత్మయొక్క (పేరణారూపమగు నాజ్ఞ ననుసరించి యతనికి వేని 
యందు గల్యాణ మగునో యా కర్మలనే చేయుటకు నిశ్చయము 
గలుగ. జేయునది) నగుటకు( జిరకాలమునుండి వైరాగ్య మభ్యసింప 
వలసివచ్చును. ఇటులై నను, ఆకలి, దప్పి మొదలగు దేహధర్మములు 
సైత మే సంచితకర్మలయొక్క ఫలములను భోగించుట కారంభమై 

నవో, అవి వానిని మరణపర్యంతము వదలనే వదలవు. కావున బద్ధు( 
డగు జీవాత్మ 'దేహేం|దియాదులచే మోక్షానుకూల కర్మను న 
జేయించుట యను |పథమపేరణకు స్వతంతు.డైనను బకృతిచేతనే 
ముం దన్ని విషయములను జేయింపవలసి యుండుటచే నంతవజ 
కును, సాలెవాండు, కుమ్మరి మొదలగు పనివాం[డవలె, నీయాత్మయే 
ముఖ్యమైనదిగను, దేహేందియాదిసాధనములను శుద్ధములుగం జేసి 
తన యధీనతలో నుంచుకొను [ప్రయత్నము సేయునదిగ్‌ నుండవలసి 
వచ్చు నని తాళ్చర్యము (వే, సూ. 2. లీ, 40). ఈ కార్య మొక్కు 
పర్యాయనుగుట కశక్యము గాన, ధైర్యముచే మెల్లమెల్లగం జేయవల 
యును. అటు సేయనినా(డు, మదించిన గుట్టమువలెనె యిర్శది 
యము లస్వాధీనము లగును. ఇందుకొటి కిరదియని[గహముఃజేయు. 
టకు బుద్ధియొక్క ధృతి, లేక ధైర్యము సాయముగ నుండవలయు 
నని (Ae ( స బ్ఫ్‌ గీతలలో భగవంతుడు సెప్పియున్నా(డు, మజియు, 
.పదునెనిమిదియవ యభ్యాయమున బుద్ధికివలె ధృతికిని సాత్త్విక, 
రాజస, తామసము లను నై సర్షికములగు pon భేదములు చూప; 
బడెను (A. 18. 88-85). వీనిలో తామస, రాజసము లను మెట్లను 
వదలి బుద్ధిని సాత్త్వికమును జేయుటకు నిందియని[గహము? జేయ. 


44 గీతారహస్యము 


వలసివచ్చును, కావున నాటివ యధ్యాయమునం దిట్టి యిం|దియ 
నిగహాభ్యాస మను యోగమునకు యోగ్యస్థలమును, ఆసనమును, 
అహారమును సంక్షేపముగ వర్ణింపబడినవి. ఈ తీరున మెల్ల మెల్లగ 
(గీ. 6. జిల నభ్యాసము చేసిన పిదప చిత్రము స్థరమగుటచే నింద 
టి స్వాధీనము లగుననియు నుత్రరకాలమునందుః (గమకమ 
ముగ (నొకే పర్యాయము కాదు) (టహ్మాత్రైక్యజ్ఞానము కలుగుటచే 
“ అత్మవంతం న కర్మాణి నిబధ్నంతీ ధనంజయ " (A. 488-41) అని 
నట్టు కర్మబంధము వదలిపోవుననియు గీతయందు. జెప్పయడినది; 
కాని భగవంతు. డేకాంతమునందు యోగాభ్యాసము6 జేయవలయు 
నని చెప్పుచుండుటచే (గి. 6. 10) జగత్తుయొక్క సర్వవ్యవహారము 
లను వదలి యోగాభ్యాసమునందే యాయుర్ధాయము నంతయును 
గడపవలయునని గీతాతాత్సర్యమని యెన్నంగూడదు. ఏదైనను మన 
వద్ద సంపాదింపణడిన మూలధనము కొంచెముగనో గొప్పగనో 
యుండెనేని దానితో వ్యాపారము నారంభించి మెల్ల మెల్లగ నా వ్యా 
పారము చేతనే సంపన్నుల మగునటులే క్రమముగ చిత్తస్థెర్యమును 


సంపాదించుకొనవలయు నని గితలయందున్న కర్మయోగమునకు6 
దాత్సర్యము, తనకు శక్యమైనంత యిందియనిి గహమును సంపా 
దించికొనీ మొదట కర్మయోగము నవలంబించుటకు నారంభింపవల 
యును;. పిమ్మట దానిచేతనే యంతకంత కెక్కువగ నింద్రియన్నిగ 
హము పాప్తమగును; కాని రచ్చబల్లల మొద కూర్చుండి యోగభ్యాస 
మొనర్చుటకు వీలు వెదు, అట్లు రచ్చబల్లల పెని కూర్చుండి యభ్య 
సించుటవలన బుద్ధి కలవడిన యేక్మాగతాభ్యాస మొకానొకప్పుడు 
తరుగుట కవకాశము గలదు. కావున కర్మయోగమును నిత్యము 
నాచరించుచున్నపు డప్పుడప్పుడు కొంతకాలమే ఏకాంతమును సేవిం 
చుటయు నావశ్యక మగును (గీ. 18.10). కాని యందులకై. జగత్తు 
యొక్క వ్యవహారమును వదలవలయు నని భగవంతు. డెక్కుడను 


కర్మ్శవిపాఠము-అత్మస్వాతం[ తము శీర్‌ | 


చెప్పలేదు. సాంసారికవ్యవహారములు నిష్కామబుద్ధితో, జేయుటకు 
సైత మింద్రయని[గహము కావలయునని చెప్పంబడినది. కొన, 
దీనితోపాటు నిష్కామకర్మయోగమును యథాశకి గ |బతివా(డును 
దప్పక నాచరింపవలయును. పూర్ణ ముగ నిం ద్రీయని| గవాము సిద్ధ 
మగు వజకును కను పెట్టికొని కూర్చుండంగూడదని గత లుపదేశించు 
చున్నవి.. మనుజుడు, “బుద్ధిమంతుడు, న్మిగహము గలవాండు నగు. 
నేని యిట్టి యోగాభ్యాసముచే నాజు మాసములలోనే సామ్యబుద్ధిని 
స్థిరపటిదుకొను నని మ్మెత్యుపనిషత్తు (6- 28) నందును, మహోభార 
తము (శాం, 289.82; అశ్వ. అనుగీత. 19.66) నందును జెప్పంుడినది. 
కాని భగవంతునిచే వర్ణి తమైన బుద్ధియొక్క యీ సాత్త్వికమును, 
సమమును, లేక, యాత్మనిషస్టాయుక్తము నగు స్థితి యాజు మాసము 
లకు లభింపనే లభింపకపోయినను, | పకృతిస్వభావానుసారముగ 
నాటు సంవత్సరముల'కై నను లభించుట దుర్హభము. మజీయు నీ 
యభ్యాస మపూర్ణముగ నుండుటచే నీ జన్మమునందు బూర్ణమగు సిద్ధి 
[పాప్తము కాకపోవుటయే కాక్క ముందు జన్మమునందు మరల. 
మొదటినుండియు నారంభింపవలసిన దగుటచే నుత త్రరజన్మయందు( 
జేయు యోగాభ్యాసము సైతము పూర్వమువలె నపూర్ణ మగును. కాన 
నిట్టి పురుషునకు; బూర్ల సిద్ధి యెప్పుడును లభింపనేరదపీ యిచ్చోసంశ 
యము గలుగును, మటియుః గర్మయోగము నాచరించుటకు మున్నె 
పాతంజలయోగముచే. బూర్ణ మగు నిర్వికల్పసమాధి నభ్యసించుట 
నారంభమున' నేర్చుకొనవలయునని తోంచును. అర్జునుని మనస్సున 
కీ శంకయే తోయటచే నిట్టి సందిగ్రములయందు మనుజు, డేమి చేయ 
వలయునని, (శ్రీకృష్ణుని, గీతల యాజవ యధ్యాయమున (A. 
87-89) నర్జును. డడిగెను. ఈ [పశ్నమునకు నాత్మ యనునది 
యమర మనియు, లింగశరీరముద్వారా యీ ఇన భం గలిగిన 
సంస్కారము లన్నియు సి సిరముగ నుండుననియు, "* యోగ్యభష్టుండు” 
కర్మయోగమును బూరి'గ సాధింపలేక, దానియందుండి (భస్టడై 
నపుడు, ముందు జన్మయందు? దన |పయత్నము నక్కడనుండియె 


48 గీతారహస్యము 


(పూర్వజన్మయందు వదలిన సలమునందుండి యనుట యారంభిం 
చుననియు, నిటుల కమముగ | “అనేకజన్న సంసిద్ధః తతో యాతి 
పరాం గతిమ్‌” (గి, 6. శక అన్న ట్లనేక జన్మముల నెత్తి తుదకుం 
బూర్ల సిద్ధి నొంది మోక్షమును బొందుననియు భగవంతు. డుత్త రము 
నిచ్చెను మజీయు “స్వల్ప మప్యస్య ధర్మస్య [తాయతే మహతో 
భయాత్‌ *_ ఈ ధర్మముయొక్క (అన(గాః కర్మయోగమార్గము 
యొక్క) యాదరణము కొంచెమైనను గొప్ప సంకటములో నుండి 
విడిపించుచున్న ది (A. ల్లి, 40) అని యీ సిద్ధాంతము ననుసరించియే 
రెండవ యధ్యాయమున( జెప్పంబడినది. మనుష్యునియొక్క యాత్మ 
మొదటినుండియు స్వతం్యతముగ నున్నను, బూర్వకర్తానుసారముగం 
(బాప్తమగు దేహముయొక్క |పకృతిస్వభావము శుద్దము గానందున 
నొక జన్మయందే మనుజునకు( బూర్ల మగు సిద్ధి లభించుట దుర్హభ 
మని సారాంశము; కాని యంతమా| తముచే “హత్మాన మనమన్యేత 
పూర్వాఖి రసమృంద్ధిభిః (మను, 4 187)- ఎవరు నిరాశ జెందరాదు 
లేక యొళకే జన్నయందుం బరమసిద్ధిని సంపాదించుకొనుట యను 
దురా|గహమందు( బడి పాతంజలయో గాభ్యాసమునండే (అనయా: 

ఇం దియములను గేవలము సాముచే జయించుటలోనే) యాయుర్జా 
యము నంతన్గు వ్యయము సేయరాదు. అత్మ కేమియు దొందర 
లేదు. ఈ రోజున సాధ్యమగునంత యోగబలమును సాధించి కర్మ 
యోగముయొక్ల. యాచరణ నారంభించె నేని, దానిచేతనే మెల్ల మెల్లగ 
బుద్ధి యంతకంతకు సాత్తికము, శుద్ధము నగును. కః గర్మ 
యోగముయొక్క యీ స్యల్పమగు నాచరణమే జిజ్ఞాసను బొందించి, 
చెజికును గానుగలో6( బాజవైచినటుల మనుష్యుని బలాత్కారముగ 
ముందు ముందుకు. [దోస్కి తుదకు నేండు గానిచో రౌపైనను, ఈ 
జన్మయందు( గానియెడల. నుత్తరజన్మమం దైనను 'నా యాత్మకుం 
బూర్ల మగు [బహ్మపాప్తిని లభింపంజేయును. దానివలన నీ కర్మ 
యోగమార్గముయొ క్ర యత్యంత స్వల్పాచరణముగాని, లేక మటియు 


కర్మవిపాకము...అత్మస్వాతం[త్యము - 47 


' జిజ్ఞాసగాని యెప్పటికిని వ్యర్థము కాదనియు, ఇది కర్మయోగమార్గము 
నందున్న విశేషమగు గుణ మనియు గీతలయందే భగవంతునిచే స్పష్ట 
ముగ జెప్ప(బడినది (గీ. 6.15 మిదం నాటీక చూడు). కేవల మొ 
జన్మముననే మోక్షము లభింపలేదని ధైర్యమును విడనాడక మన 
నిష్టామకర్మలను చేయు నుద్యోగమును మ్మాతము స్వతంత్రముగను, 
ధైర్యముగను, యథాశక్తిగ మనము సేయుచుండవలయును. ప్రాక్తన 
సంస్కారమువలన౬ |బకృతిసంబంధ మగు నే ద్వంద్వ మా జన్మ 
యందు గాని, లేక, నే(డే గాని వెలువడునని తో(చుచున్నదో యదియే 
కమ[కమముగ వృద్ధి బొందుచున్న కర్మయోగముయొక్క యభ్యా 
సముచే, నీ జన్మమున. గాని, భవిష్యజ్ఞన్మమున గాని స్వయముగనే 
శిథిల మగును. అటుల గాను కాను “బహూనాం జన్మనా మంతే 
జ్ఞానవా న్మాం (ప్రపద్యతే (గీ. 7.19) అన్నట్టుగ నెప్పుడో యొకప్పుడు. 
పూర్ణజ్ఞానము కలుగుటవలన( ద్రకృతియొక్క బంధము (అనయా, 
పారతంత్యము పోయి తుద కాత్మకు తన మూలభూతమయినదియు 
పూర్ణ మయినదియు, నిర్గుణమగు ముక్తావస్థ (అనంగా: మోక్షము) 
[పొప్తమగును. మనుజుం డేమి చేయలేడు? “నర కరనీ కరే తో 
నరకా నారాయణ హోయ ** అని |పచారములో నున్న వచన మి 
వేదాంతమునందలి సిద్ధాంతము ననువదించుచున్నది. ఇందువలన 
_ యోగవాసిష్టకారులు ముముక్రు పకరణమునం దుద్యోగమునం బెక్కు 
విధములుగ( |బశంసించి తుద కుద్యోగముచేతనే సర్వము. (బాప్త 
మగుననియు, నిస్సందేహముగ నుపదేశించినారు (యో, 24.10.18): 

కానిమ్ము; “జ్ఞానమును సంపాదింప వలయునని ప్రయత్నము 
'సేయుటకు జీవాత్మ మూలమునందు స్వతం్యతు డగుటచేత, స్వాలం 
బన పూర్వకమగు దీర్థోద్యోగముచే. దుద శెప్పటికై సను, (బాక్తనకర్మ 
యనెడి బంధమునుండి విముక్తు( డగును” అని నిశ్చయింపంబడినను, 


టం. 


* సరుండు 'సేయందగిన కార్యమును జేసిన నరుండు నారాయణుండగును. 





క న. 


48 గీతారహస్యము 


కర్మక్షయ మన నేమి? యనియు నది యెప్పు డగుననియు. గలుగు 
సంశయమును సైత మిక కొంచెము విశేషముగ వ్యాఖ్యానము. 
జేయుదము. కర్మక్షయ మనంగ సర్వకర్మల బంధనమునం దుండియు( 
బూర్జముగ (అనంా : నిశ్శేషముగ) విముక్షి యని యర్థము; కాని 
పురుష్యుడు జ్ఞ జ్రానియెనను నతనికి దేహ మున్న సతవజకును నాంకలి, 
దప్పి, నిదుర కూర్చుండుట మొదలగు కర్మలు విడువకపోవుటచే, 
భోగించిననే కాని (పారబ్ధకర్మ నశింపదు. కావున న్యాగహముచేత 
నతండు దేహత్యాగము6 జేయరాదని పూర్వమునందు. జెప్పయుడినది. 
జ్ఞానోత్పత్తి కంకు పూర్వమునం జేయంబడిన సర్వకర్మలును, జ్ఞా జానముచే 
రంకు, జ్ఞానోత్సత్తియైన పిదప యావజ్జీవమును, జ్ఞానియగు 
పురుషుడు కొంచెముగనో గొప్పగనో కర్మలను జేయుట యావశ్యక 
మగును. కావున నిప్పు డిట్టి కర్మలయందుండి యతనికి విముక్తి 
యెటుల కలుగుననియు, విముక్తి, కలుగసియెడల, పూర్వకర్శక్షయము 
గాని, మోక్షము గాని కలుగు పెట్టనియు, శంక తోంచుట కవకాశ 
మున్నది, నామరూపాత్మ్శకమగు కర్మ, జ్ఞానియొక్క నామరూపొ 
త్మకమగు దేహము 'నెప్పుడును విడువకపోయినను, ఆ కర్మను దనపై 
వేసికొనకుండుట మొదలగు విషయము లాత్మయొక్క స్వాధీనతలో 
నుండును గాన నిందియములను జయించి, కర్మల విషయమై (పతి 
జంతువునకు( గల యాసకి ని క్షయింపంజేసితి మేని, కర్మలు సేసినను 
వానియొక్క బంధనములను నళింపంజేసినటులే యగునని వేదాంత 
శాస్త్ర మొ శంకకు సమాధానము నుడువుచున్నది. కర్మ స్వభావము 
గనే (గుడ్డిదియు; నచేతనమును, మృత్మప్రాయనునై యున్నది. కాన 
నది తనంతట తా నెవరిని బంధింపదు, వదలి; పెట్టదు. తనయంతట 
యోగ్యమైనది గాని, యయోగ్యమైనది గాని కానేరదు, మనుజుడు 
తన జీవము నా కర్మయం దిటీకించి తన యిష్టము ననుసరించి యిది 


మంచిదా ? సెబ్బరదియా 7 యనియు, శుభ మైనదియా? లేకు య 
శుభమైనదియా? యని యాలోచించి నిశ్చయించు చున్నాడు. 


'కర్మవిపాకము...ఆత్మస్వాతం త్రము 49 


కావున నీ మమత్వ యుక్ష మగు నభిలాష వదలిపోయె నేని, కర్మల. 
జేయుచున్నను, చేయకపోయినను కర్మబంధము వదలిపోయెనని 
చెప్పవచ్చును. ఇదియె సత్యమగు నైష్కర్మ్యము, కర్మత్యాగముకాదు 
(గీ. 8, 4; నీ యధికారము కర్మలు సేయువణకే. ఫలము యొక్క 
పాప్త్యపాఫ్తు లనునవి నీ యధికారములో నుండు విషయములు 
కావు (గీ. 2.47). “కర్మేందియైః కర్మయోగ మసక్త స్స విశిష్యతే” 
_ ఫలాశలేక కర్మేందియములను గర్మలను జేయనిమ్ము (A. _ 
“త్యక్వా కర్మఫలాసంగం*_కర్మఫలమును వదలి (A. 420), “స “సర 
భూతాత్మభూతాత్మా, కుర్య న్నపి న లిప్యతే ”_ CAR 
దును సమబుద్ధి గలిగిన వురుషు(డు గర్మలం జేసినను నవి యతనిని 
బాధింపవు (గ్‌ bp 7) “ సర్వకర్మ ఫలత్యాగం కురు "_సర్వకర్మ ఫ ఫల 
ములను వదలుము, “కార్య మిత్యేవ యత్కర్మ నియతం |కియతే”_ 
తప్పక చేయవలసిన వను తలంపునం జేయ(బడు కర్మలు సాత్త్విక 
ములు (A. 18.9), “చేతసా సర్యకర్మాణీ మయి సన్న్యస్య 9 సర్వ 
కర్మలను నా కర్పించి నడువుము (గీ. 18,57) అనునవి మొదలుగా, 
గల గీతలలోని యనేక స్థలములయందున్న యుపదేశముల కిదియే 
బీజము. జ్ఞాని సర్వవ్యావహారిక కర్మలను జేయవలయునా? లేదా? 
యను (పశ్న స్వతంత మైనది. గీతాశాస్త్ర మా విషయములో నేమి 
సిద్ధాంతము. జేయుచున్నదియు ముందు |పకరణమున విచారించె 
దము, జ్ఞానముచే సర్వకర్మలును భస్మ మగుటకు వాస్త వికార్థ మేమి 
యను విషయము మ్యాతము |పస్తుతము విచారణీయము. మటియుం 
బూర్వోక్త ములగు వచనములవలన నీ విషయములో గితాభి పాయ 
మేమియై యున్నదియు వ్యక్తమగును, వ్యవహారమందును నీ న్యాయ 
మునే మన మంతటను (బవర్శింపం జేయుచున్నాము. ఉదాహరణము: 
అజ్ఞానముచే నొకానొకండు రెండవవానిని [దోసె నేని మన మావురు 
షుని దుష్టుండని యనము; మజియు దండనశాస్త్ర నియమములో 
భంగీ? 11-4 


సైతము కేవల మనిచ్చచే సంభవించిన హత్యలను హింసలలో జేర్చరు. 
Ws నిండ్లు తగుల(బడీ. పోయినను, వర్షాధిక్యముచే 

సస్యము కొట్టుకొనిపోయినను, అగ్నికి గాని, వర్ష మునకు గాని, 
యెవరై నను “నేరము నాపొదింతురా? కేవల కర్మల వైపుననే దృష్టి 
యుంచితి మేని |పతికర్మయందు నేదైన దోషమో యసత్యమో, లేక, 
చేజుపో . మనుష్యదృష్టికి గాన్సింపక తప్పదు. “సర్వారంభా హి 
దోషేణ ధూమే నాగ్నిరివావృతాః” (గీ. 18.48). కాని గీత వదలి 
పెట్టు మని చెప్పిన దోష మిది కానేరదు. మనుజునియొక్క యే కర్మ 
నైనను శుభ మని కాని యశుభ మని కాని చెప్పుచున్నాము; కాని యా 
శుభాశుభములు కర్మయందు లేవు. అవి కర్మ నొనరించు పురుషుని 
బుద్ధి నవలంబించి యున్నవని 'లెస్సగ గమనించి, కర్మలయందలి 
చెటుపును తీసివైచుట యన, కర్త తన బుద్ధిని, లేక, మనస్సును, 
శుద్ధముగ నుంచుటయే యని గితయందు 'సిద్ధాంతీకరింప(బడినది 
(fo 2.49 51); మజియు నుపనిషత్తులలోను- 


మన ఏవ మనుష్యాణాం హాం పతనము. ea 

బంధాయ . విషయాసంగి మోక్షి నిర్విషయం సృృతమ్‌. 

(మైత్యు. 6.84: అమృళ విందు, 2 
మ మనుష్యులకు" కర్మయొక్క బంధము. గాని, మోక్షము గాని 
సంఘటిల్లుటకు మన న్సనునదియే (ఏవ) కారణముగ నున్నది. 
మనస్సు "విషయాసకమైన యెడల బంధము గలుగును: మనస్సు నిర్వి 
షయ మన నిష్కామము, లేక, నిస్సంగము అయిన మోక్షము లభిం 

చును అని కర్మనుజేయు మనుష్యునియొక్క బుద్ధికి ప్రాధాన్య మయ 
బడినది. (బహ్మాతై్మ క్యజ్ఞానము సొప్తమైన పిదప బుద్ధీ క్ర సామాన్యా 
వస్థ నే విధముగం గలుగ. జేయవలయునో భగవద్గితయందుం (బధా 
వ. జెప్పంబడినది. మణియు నీ యవస్థ పొప్ప మగునేని కర్మలు 
సేయుచున్నను బూర్ణముగం గర్మ క్షయ, మగును. నిరగ్ని యగుటచేం 


కర్మవిపాకము._.అత్మస్వాతం[ళము 51 


గాని (అనలా; సన్న్యసించి యగ్నిహోత్రాది కర్మల వదలుటచే( 
గాని లేక్క (కియాశూన్యు(డుగ నుండుటచేం గాని (అనంగ; ఏ కర్మ 
లనుచేయక యూరక స్వస్థముగ6 గూచ్చుండుటచే, గాని) కర్మక్షయ 
ముగానేరదు ( గీ.6.1). మనుష్యునకు నిచ్చ యున్నను, లేకయున్నను 
(పకృతి యను ఘటీయం్యతము సదా నడచుచుండుటచే, దానితో 
పాటు మనుజుండు సైతము తిరుగక తప్పదు (గి. 8. 88; 18. 60); 
కాని యజ్ఞాను లీ స్థితియందు( (బకృతియొక్క పారతంత్యములో 
నుండి నాట్యము సేయునటు లాచరింపక యిం|దియ నిగహముచే 
బుద్ధిని స్థిరముగను, శుద్ధముగను జేసికొని సృష్టికమానుసారముగం 
wien కర్మలు ల శేవలము కర్త వ్యములని, యనాసక్త బుద్ధి 
తోడను, శాంతముతోడను. జేయువారే సత్యమగు విరక్తు అనియు. 
స్థిత పజ్ఞ లనీయు, (బ్రహ్మపదమును (బాపించి పురుషు లనియు గీత 
చెప్పుచున్నది (A. 8 7421; 5.70 18. ly జ జాని యొకవేళ 
వ్యావహారిక కర్మను ద్యజించి, సన్న్యాసమును పుచ్చుకొని, వనము 
లోని, కే(గి కూర్చుండి యుండవచ్చును; గాని యీ తీరున వ్యావ 
పారిక్ష కర్మలను వదలుటచే నా కర్మలు క్షయించిన వని యెన్నుట 
(భమ. అతడు కర్మ చేసినను; చేయకపోయినను, కర్మలకు. గలిగిన 
డయ మతనియొక్ష బుద్ధి సామ్యావస్థ నొందుటచేతనే 'యగుననియు 
కర్మ వదలుటచే( గాని, న పెట్టకపోవుటచే. గాని కాదనియు విష 
యము బాగుగ |గహింప నగును. అగ్నిచే నే తీరున నింధనములు 
దగ్ధము లగునో యా తీకున జ్ఞానముచే. గర్మలు దగ్ధము లగునను నీ 
దృష్టా ంతముకంక్కు తామరాకుమోంద నీ రుండినను నది యా యా 
కునకంట నటుల జ్ఞానికి (అనయా: |బహ్మోర్పణము జేసి, లేక, యాన 
కిని వదలి కర్మలను 'జేయు వానికి కర్మయొక్క లేపము త 
దను నుపనిషత్తులయందును, గీతల యందున్న దృష్టా 
యొక సత్యస్వరూపమును నిరూపించుటకు మిక్రిలి సమక్షేట 





ర్ల . గీశారహస్యము 


(భాం, 4.14 8; గీ, 5. 10). కర్మలు నైనర్గికముగ నెప్పుడును నళిం , 
పవు; నళింపంజేయు నక్కజియును లేదు; కర్మ యన(గా నామ 
రూపములునుు, నామరూపము లన(గా దృశ్యసృష్టియు నై నెనయెడల 
నీ సర్వదృశ్యసృష్టియు నెటుల దగ్గ మగును? ఒకవేళ దగ్గమైనను 
సత్కార్యానువాదాను సారముగ నదివఅకున్న సాము 
మాలట యను భేదము మా(తమే యుండును. నామరూపాత్మక 
మగు కర్మ, లేక, మాయ నిత్యమును, మాజునది యగుటచే, ఈ 
నామరూపములు తమ తమ యిష్టము ననుసరించి మార్చు. జేసికొను 
టకు శళ్య మయినవి యైనను నీ నామరూపొత్మకమగు కర్మను, సమూ 
లముగ నళింపంజీేయుట యను పని యెంతటి జ్ఞానిక్రైన నశక్యము, 
ఒక పరమేశ్వరునకే యది శక్యమగును (వే, సూ, 44.117). కాని 
మొట్టమొదట నున్న యీ జడములగు కర్మలయందు లేనివి తన 
,, మమత్వబుద్ధిచే దానియందు కల్పించుకొనినవియునగు, మంచి చెడు 
గుల బీజములను మ్మాతము నశళింప(జేయుట మనుజునకు శక్యమగును. 
అతడు దహింప జేయవలసినదియు నీ మంచిచెడుగుల బీజములనే. 

సర్వ్యభూతములయందును సమత్వబుద్ధి నొంది, సర్వవ్యాపారముల 
యందు నున్న యీ మమత్వవీ జము ఫీవరిచేం దగులం బెట్టంబడినవో 
వారే ధన్యులును, గృతకృత్యులును, ముక్తులు నగుటచే. సర్వవ్యాపా 
రములు సేయుచున్నను వారి కర్మము జ్ఞానాగ్నిచే దగ్గమగు నని 
చెప్పుచున్నారు (గీ. 4. 19; 18. 96). కర్మలీ తీరున దగ్గములగుట 
యనునది, మనోనిర్విషయత్వమును, (బహాత్రైెక్యముయొు క్ర యను 
భవమును మాాతమే యవలంబించియుండును. అగ్ని యెప్పు డుత్స 
న్నమైనను, తన దావాకళాశక్తి ని వదలనట్లు (బహ్మాతై శ్రీకిజ్ఞానము 
కలిగినతోడనే, వారియొక్క కర్మక్షయరూపమగు పరిణామము సంభ 
వింపక మానదు... కాలవిలంబన ముండదు, జానము కలిగెనేని తత్ర. 
-. బముననే కర్మక్షయ మగును, కాని యితరములగు నన్ని కమం 
కంకెను మరణకాల మొ విషయమునకు శ్రేష్టమయినదని చెప్పుదురు. 


కర్మవిపాకము..ఆత్మస్వాతం|త్యము b8 


కారణ మేమి యన : మరణ మనునది యాయుర్జాయమునం గడపటి 
కాలము; దానికంకు పూర్వమున నే కాలముననైనను (బ్రహ్మజ్ఞానము 
కలుగుటచే నారబ్ద సంచితములు నళించినను, |పారబ్ధము నళింపదు, 
కావున నీ [బహ్మస్టానము కడవటికు బకేరీతిగను స్థిరముగను నుండక 
పోయెనేసి మము నచ్చులోపల ప్పారబ్ధకర్మానుసారముగ సంభ 
వించు మంచివియు చెడ్డవియునగు కర్మలన్నియు సకామము లగుటచే 
వాని ఫలము భో గించుటకు. దిరిగి జన్మింపక తప్పదు, పూర్ణ ముగ 
జీవన్ముక్తుండయిన వానికి నీ భీతి యెప్పుడు నుండదను విషయమున 
సందియ మేమియును అేదు; కాని యీవిషయము శాస్త్రదృష్టిచ్చే విచా 
రింపవలసి వచ్చినప్పుడు మరణమునకు. బూర్వ్యమున బుట్టిన (బహ 
జ్ఞాన మొకానొకప్పుడు మరణమువటికు నుండకపోయిన నేమి కావ 

లయు నను విషయమును నవశ్యము విచారింప వలసీవచ్చును, 
కావున మరణముకంకు పూర్వమునం దున్న కాలముకంకె మరణ 
కొలమే మి కలి (శేష్టమైనదని శాస్త్రకారుల యభిప్రాయము, మతణియు 
నప్పుడు (అనయా: నురణకాలమునందుు పూర్ణముగ [బహ్మాత్మైక్య 
జ్ఞానానుభవ మవశ్యము నంభవింపవలయును- లేనిచో మోక్షము 
సంభవింపదు అని నిశ్చయించిరి. ఈ యభ్మిపాయముచేతనే “అంత 
కొలమునం దనన్యభావమున నన్ను స్మరించుటచే మనుజు(డు ముక్తు 
డగును” అని యుపనిషత్తుల యాధారమున గితలయందు జెప్పంబడి 
నది (గీ. రః శ్ర. ఈ సిద్దాంతానుసారముగ జన్మమంతయు దురాచా 
రమునందే గడపినవాండు సైతము మరణసమయమున. బరమేశ్వరు 
నెలుంగునేని ముకు డగునని వచింపవలసి వచ్చును. మజణీయు ననే 
కులు దీనిని యుక్తమనియు సమ్మతింపరు. కాని కొంచెము విచారిం 
చితి మేని దీనియం దేమియు దప్పులేదని తో(చుచున్నది. జన్మమం 
తయు దురాచారమందు6 గడపినవానికి కేవలము మరణకాలము. 
నందే, సుబుద్ధియు, బహ్మజ్ఞానమును బుట్టుటకు వీలుబేదు. ఇతర 
విషయములయందు వలెనే _(బహ్మనిష్టను సంపాదించు టయందును 


54 గీశార హస్యము 


మనస్సున కభ్యాస ముండవలయును. మణీయు నీ జన్మమునం దొక 
పర్యాయమైనను (్రహ్మాోతై ,క్యానుభవము గలుగనివానికి కేవలము 
మరణకాలమునందే యది యొక్కసారిగ |పాపమగుట మిక్కిలి 
దుర్షటము. వే యేల? శక్యము కాదు, కావున | పతి మనుజునిచేతను 
మనస్సును నిర్విషయముగ( జేసికొను నభ్యాసము, నిత్యము నాచ 
రణలో నుంపంబడె నేని, యంతకాలమునందును నా స్థితి స్థిరముగ 
నుండుటకు నాటంకముండదు.. కాన, మనుజుడు తుదకు ముక్తు( 
డగు ననియు. గీతలు మటియొక గొప్ప విషయమును జెప్పుచున్న వి 
(గీ, 8.6.7: 2,72 చూడు. అయినను పూర్వసంస్కారములు మొద 
లగు కారణముల మూలమున. నెవరికై నను కేవల మరణ సమయము 
నందు హఠాత్తుగా జ్ఞానము సంప్రాప్తము కావచ్చునని శాస్త్రమునందలి 
సారాంశము, ఇట్టి పామర. లక్ష కొకటి గాని, కోటి కొకటి 
గాని యుండవచ్చును; కాని యది యెంత దుర్గ భము, దుర్భట మను 
విచారము దూరమున నుంచి,. యిట్టి స్థితి (పాప్తమగు నేని,. పిదప 
నేమియగునని (పస్తుతము. మనము [గ 1 చేయవలనియున్నది. 
మరణసమయముందైన నిట్టి జ్ఞాన. నుత్పన్న మగుటచే( బురుషుని 
యనారబ్ధకార్యమగు సంచితమ క్ష్రయమగును; మటియు నారబ్ధకార్య 
_సంచిత మా జన్మయందలి భోగముచే మరణకాలమునందు సమా ప్ర 
మగును. కావున నతని కే కర్మయును భో గింపవలసిన యవసరము 
లేదు. సర్వకర్మలనుండి (అనంగా; సంసారచ కము నందుండి) వాడు 
ముక్తు(డగునని చెప్పనక్కజ లేదు. ఈ సిద్ధాంతమే “అపి చేత్‌ సుదు 
రాచారో భజతే మా మనన్యభాక్‌ *__ మిక్కి లి దురాచారుం డైనను 
నునుజు( డనన్యభావముచేం బరమేశ్వరుని సేవించె నేని ముక్తుండగును 
(గి. 8. 80) అని గీతయందుం . జెప్పయబడినది; మణటియు జగత్తునం 
దున్న యితర ధర్మములలో సైత మా విషయ మంగీకరింపంబడినది. 
అనన్యభావ మనంగా6 బరమేశ్వరునియందు; జిత్తవృత్తి పూర్ణముగ 
లయమును. జెందుట యని యిచ్చట వివక్షితమగు నర్థము... చిత్త 


కర్మవిపాకము...ఆత్మస్వాతం| త్యము bb 


పృత్తిని మటీరక చోటనుంచి నోటితో “రామ రామ” యని 
(పేలుట మాతమే కాదని యిచ్చట బాగుగ గమనింపవలసిన విష 
యము, పర మేశ్వరజ్ఞాన మనారబ్ధములగు సంచితముల నన్నిటి నొక 
పర్యాయమే క్షమింప( జేయునట్టి మహాత్యము గలదని సారాంశము. 
ఈ యవస్థ యెప్పుడు [పాప్తమైనను నిష్టమే కాని యా పాప్పిలో 
సైతము పూర్వమునందు. బాప్తమైనది స్థిరముగ నుండుట గాని, 
పూర్వమున వై, ప్రాప్తము గాని కాకపోయినను తుదకంతకాలముననై నను 
(బాప్త మగుట. గాని, యత్యంతావశ్యకము. అట్టు లేనియెడల మరణ 
సమయమునం డే వాసన మిగిలియుండినను దానివలననే తిరిగి 
జన్మించుట తప్పదనియు, పునర్జన్మ తప్పనియెడల మోక్ష మంతరించు 
ననియు మన శాస్త్రకారులచే సీద్ధాంతీకరింపంబడినది. 


“ కర్మబంధ మన నేమి? కర్మక్షయ మని దేనిని: బేర్కొనుచు 
న్నారు? మజియు నది దేనిచే నెప్సు డగును?” అను విషయములు 
చెప్పంబడినవి.. ఇప్పుడు కర్శ్మక్షయ మయిన వారికిని, కర్మబంధము 
వదలనివారికిని మరణానంతరమునందు వైదికధర్మానుసారముగ 
నెట్టి గతి పొప్తమగునో |పనంగానుసారముగ నిచ్చో కొంత విచా 
రించి యీ |పకరణమును సమాప్తి( జేయుదము. ఈ విషయమున 
సైత మునిషత్తుల యందుం బలుమాటు చర్చలు సేయంబడినవి (భాం 
4.15; 5. 10; బృ 0, ఓ ఓ, 168; కౌ 1. £8). వానియొక్క యేక 
వాక్యత వేదాంతసూ్మతములయందలి నాలుగవ యభ్యాయము 
యొక్క మూడవ పొదమునందు( జేయలుడినది,. కాని యీ చర్చ 
నంతను నిచ్చో6 జెప్పనక్క అ. లేదు, భగవద్గితలలో జెప్పంబడిన 
రెండు మార్గముల (గీ. 8.28.47) విషయమును 'మాతమే (పస్తుతము 
మనము విచారించుదము. వైదిక ధర్మములలోం గర్మకాండ మనియు, 
జ్ఞానకాండ మనియు రెండు |పసిద్దములగు మార్గములు గలవు. వీనిలో 
కేర్మకాండయందు సూర్యాగ్నిర్యద వరుణాదులగు వెదికదేవతలను 


గ్‌కి గితారహస్యము 


యజ్ఞములచే( బూజించి వారి |పసాదముచే నిహాలోకమునందు( 
బుత్ర పౌళ్చాది సంతతిని, గవాశ్వాదికమును, లేక ధన ధాన్యాదిసంప 
తనో నొరది మరణానంతరమునందు సద్గతిని గలుగయజేసికొనుట 
యనునది ముఖ్యముగ నుపదేశింపయిడినది. (పస్తుతకాలమున నీ 
యజ్ఞ యాగాది శ్రాతధర్మములు లుప్రప్రాయము లగుటచే6 బైని చెప్ప 
బడిన యుద్దేశము సిద్ధించుటకొఅకు ) చేవునియందు భకియును, దాన 
ధర్మములు మొదలగు శాస్త్రోక్త పుణ్యకర్మలను లోకులు సలువుచున్నారు; 
కాని పూర్వకాలమునందు జనులు కేవలము స్వార్థమునకు( గాక, 
సమాజముయొక్క కల్యాణార్థము సైతము యజ్ఞ ములచేతనే దేవతల 
నారాధించు చుండిరని బుగ్వేదమును బట్టి స్పష్టముగం దెలియు 
చున్నది. కారణ మేమి యన : పైన. జెప్పిన కార్యము నిమిత మై, యే 
దేవతలయొగ్క యానుకూల్యము సంపాదించుకొ నవలయునో వారి 
యొక్క (అనలా: ఇం|దొది దేవతలయొక్క) స్తుతితో బుగ్వేద 
సూక్తము లన్నియు నిండియున్న వి. వానియం దొక్లొక్కచోటను “ఓ 
దేవా! నాకు సంతతిని సమృద్ధి నిమ్ము”, “మాకు నూజేండ్రాయుర్దా 
యము నిమ్ము”, “మమ్మును” మా సంతతిని, మా శూరులను, మా 
పశ్వాదులను హింస6 జేయకుము” అని (పౌర్థింప(బడినది,* ఈ యజ్ఞ 
యాగాదులు వేద్యతయము నందును విహితము లగుటచే నీ మార్గము 
నకు “తయీధర్మ” మని |పాచీననామము, ఈ యజ్ఞ మెటుల( 
జేయవలసినదియు [బాహ్మణ[గంథములందు విస్తృతముగ వర్గింప( 
బడినది, కాని వేర్వేజగు (బాహ్మణములలో యజ్ఞములయొక్క 
విధుల వేర్వేజగు [పకారముల6 జెప్పుటచే వానిలో గాహ్యము లేవి? 
య$గాహ్యము లేవి? యను సందేహము  వెలువడుటచే, జైమిని 


_* ఇట్టి మంత్రము లనేకము లున్నవి. వాని నన్నిటిని? జెన్పక “మాన 
సోకే తనయే మాన ఆయౌ మానో గోషు మానో అశ్వేషు రీరిషః, వీరా న్మానో 
రు్రభామితో వధీర్త విష్మంత 8 సదమిత్తా్వా హవామహే” (బు. 1,114.8) అను 
నెల్లరకు వచ్చిన మం[త మొక్కటి చెప్పినను జాలును. 


కర్మవిపాకము...ఆత్మస్వాతం(త్యము ర్‌ 


_ యీ పరస్పర విరుద్ధములగు వాక్యములకు నేక వాక్యతను జేయుటై 
యర్థనిర్ణాయ కమగు నియమములను సం; గహముగ( జెప్పెను. జైమిని 
యొక్క యీ నియమములనే “మోమాంసాసూ తము’ లని కాని, 
లేక, 'పూర్వమామాంస'” యని కాని వాడుదురు, ఆ కారణముననే 
(పాచీనకర్మ కర్మకాండకు పిదప మోమాంసక మార్గ మని పేరు వచ్చీ 
నది, ఆ "పేరిప్పటికిని రూఢ మగుటచే, నేనునీ గంథమునం దనేక 
పర్యాయము లా శబ్దమునే యుపయోగించినాను; కాని మొమాంస 
యను శబ్దము పిదప (పచారములోనికి వచ్చినను యజ్ఞ యాగాదికము 
లను నీ కర్మమార్ల మతి చిరకాలమునుండియు |పచారములో నున్న 
దని తెలిసికొనవలయును. గితలయందు మీమాంస యను శబ్ద 
మెచ్చటను లేకపోవుటకును, దానికి బదులుగ “తయీధర్మమనియు 
(A. 9.2021), *“తయీవిద్య'” యనియు పే ర్లుండుటకును నిదియే 
కారణము, యజ్ఞయాగాది శాతకర్మ (పతిపాదకములగు [బాహ్మణ 
గ్రంథములకు ననంతర కాలమునందలి వెదిక గంథములు, అరణ్యక 
ములు, ఉపనిషత్తులునై యున్నవి, వీనియందు యజ్ఞ యాగాదికర్మలు 
గౌణము లనియు, (ఖ్రహ్మజ్జ్ఞునమే (శేష్ట మనియు |బతిపాదింప(బడి 
యుండుటచే వానికి నేకవాక్యతం జేయుట యావశ్యకమై యుండెను. 
ఈ కార్యమును బాదరాయణాచార్యులవారు తమ వేదాంతసూ తము 
లయందు( జేసిరి, ఈ గంథమును (బహ్మస్మూతము లనియు, శారీ 
రఠసూతము లనియు, నుత్తరమిోమాంస యనియు వక్కాణించెదరు. 


ఈ రీతిగ పూర్వము, ఉత్తరము అను మొమాంసలు [కమము 
గం గర్మకాండకును, జ్ఞానకాండకును (పథాన్యగంథములై యున్నవి, 
వాస్తవముగం జూచితి మేని యీ రెండు [గంథములును, ముఖ్య 
ముగ మీమాంసా సంబంధమైనవియే (అనంగా : వైదికవచనముల 
యర్థమును జర్చించునవియే) అయినను గర్మకాండ (పతిపాదకులకు 
“మోమాంసకు”" లనియు, జ్ఞానకాండ | పతిపాదకులకు '* వేదాంతు” 


గ లపై గికారహస్యము 


లనియును పేర్లు (పస్తుతము వాడుకలో నున్నవి. కర్మకాండవాదులు 
(అనయా: మోమాంసకులు) (శౌతధర్మమునందున్న "చాతుర్మాస్యము 
జ్యోతిస్లో మము మొదలగు యజ్ఞ యాగాది కర్మలే (పథానము లని 
నుడువుచున్నారు. మజియు వానిని జేయువానికే. వేదముల యం 
దలి విధులనుబట్టి మోక్షము [పాపి ంచుననియు, నెవరును యజ్ఞ 
యాగాది కర్మలను వదలి పెట్ట కూడదనియు, వదలినవారు శాక 
ధర్మ భష్టులని క క ననియు చెప్పుదురు. కారణ మేమి 
యన: సృష్టియొక్క యుత్పత్తితోడనే వైదికయజ్ఞ ము లుత్చన్నము 
లైన వనియు, మనుష్యుడు యజ్ఞములను జేసి దేవతలను దృపి 
నొందింపవలయు ననియు; నుటియు దేవతలు సైతము వర్షము మొడ 
లుగాంగల యే యే విషయములు మనుజున కావశ్యకములో వానిని 
పూర్ణ ముగ నీయవలయు ననియు. జెప్పుదురు. ఈ చక్ర మనాదిను( 
డియు నడచుచున్నది. |ప్రస్తుతమం దీ విచారమున విశేష మహాత్త్వ 
మున్నటుల( దోపందు. కారణ మేమి యన; [శౌాతధర్మములు [పచా? 
నుం దిప్పుడు లేవు. కాని గీతాకాలస్థితి భిన్న మగుటచే భగవర్గీతయ. 
ది యజ్ఞ చకముయొక్క మహత్యము బాగుగనే వర్ణింపంబడినది 
అయిన నుపనిషత్తుల యందున్న జ్ఞ జానముకంకు నప్పుడును నీ కర 
లకు మోక్షదృష్టిచే గౌణత్వము వచ్చిన దని గితలలోనే (ఓ 41. 46 
స్పష్టముగ, జెప్పంబడినది. మజియు నీ గౌణత్వమే యహింసాధర 
ముయొక్ష. (పచారముశే( బిదప విశేషముగ వృద్ధింబొందినది. యళ 
యాగాదికములు వైదికము లైనను, వానియందున్న పశువధథ (పః 
స్తము కానేరదు, .ధ్యానముచేతనే యజ్ఞమును జేయవలయుననియ 
భాగవత ధర్మములయందు స్పష్టముగ, (బతిపాదింపం బడినది (మ 
భా శాం. శ83. 1౮ మజియు 88? చూడు, దానివలనను మజీయ 
కొన్ని యంశములలో6 బిదపః: జైనులు సైత మిట్టి పయత్నము౭ 
చేసియుండుట చేతను, (శాతాగ్నిహో|తములు సర్వదా పాలించి 


కర్మవిపాకము.అత్మ స్వాతం| తము b9 


సాగ్నిహోతులు కాళి వంటి పుణ్యక్షేతములలో సైతము కొందజే 
కస్పట్టుచున్నారు. ఈ హేతువుచే జ్యోతిష్టోమాది పశుయజ్ఞము 
లేడెనిమిది సంవత్సరముల కొకసారి జరుగుచుండునటుల వినంబడు 
చున్నది. కావున [శౌతమార్షమునకుం |బస్తుత మిట్లి స్టితి [పాప్పించి 
- గ ల్‌ ఠి థి అ 
నది, అయినను శ్రాతధర్మము సర్వ వైదికధర్మములకు మూల మగుటచే 
దాని విషయమై యాదరబుద్ధి స్థిరముగ నున్నది. జై మినీయసూ తము 
లర్గనిరాయక శాస్త్ర మగుటచే( |బమాణముగ నున్నవి; కాని [శౌత 
థి ౯5 /| 
' యజ్ఞాదిధర్మము లీ రీతిగ వెనుకంబడినను మన్వాదిస్కృతులందు వర్షిం 
ap ణ్‌ 
పయుడిన యితరయజ్ఞ ము (అన6గా; పంచనమహాయజ్ఞ ములు) లిప్పటి 
కిని పచారము నందున్నవి. వానికిని పూర్వోక్త మగు (శొతయజ్ఞ 
యాగచక్రాదుల న్యాయమే |పవర్శించును. ఉదాహరణము ; మన్వాది 
స్మృతికారులు, 'వేదాధ్యయనమును (త మనియు, దర్భ 
ణమును బితృయజ్ఞ మనియు, హోమమును దేవయజ్ఞ మనియు, 
బలిని భూతయజ్ఞ మనియు, నతిథి సంతర్పణమును మనుష్యయజ్ఞ 
మనియు, అహింసాత్మకములును నిత్యములు నగు నైదు గృహయజ్ఞ 
ములను జెప్పిరి. ఈ యయిదు యజ్ఞముల చేతను యథాసంఖ్యముగ 
బుషి, పితృ, దేవు భూత, మనుష్యులను మొదట. దృషప్తి( బొందిం 
చిన పిదప నే గృహస్టెనను దా నన్నమును దిన వలయునని గార్హస్థ్య 
® బొథి 


ధర్మము విధింపంబడినది (మను. 8. 68. 128). ఈ యజ్ఞమును 
జేయ (గా మిగిలిన యన్నమును “విఘసి' మని చెప్పుదురు (మను, 
8. 285). ఇట్టి యమృతమును విఘసము నైన యన్నమే గృహస్థు 
లకు విహితమును [శేయన్కరమునై యున్నది. మజియు నీ తీరున 
జేయక యెవ(డైనను కేవలము తన యుదరంభరణార్థమై యన్న 
మును వండుకొని తినెనేని యా మనుష్యుC డఘమును (అనయా: 
పాపమును) భక్షించుచున్నా(డు. అతనిని *అఘాళీ” అనవలయు 
నని మనుస్మృతియందే కాక బుగ్వేదమునందును. గితలయందును 


60 గీతార హన్యము 


జెప్ప(బడినది (బు. 10.1176; మజియు మను. 8.118; గీ. 8.18). 
ఈ స్మార్త పంచమహా యజ్ఞము లే కాక, దానము, సత్యము, దయ, 
అహింసయు నను నితరములగు సర్వభూత పీత పదము లగు 
థర్మములును, నుపనిషత్తుల యందును స్మృతుల యందును గృహస్థు 
లకు విహొతములుగ విధింపంుడినవి (తై. 1. 11). మణియు వాని 
యందే కుటుంబమును వృద్ధిపజచి వంశమును స్థిరముగ నుంచుము. 
“ పజాతంతుం మా వ్యవచ్చేత్సీళా అని స్పష్టముగం జెప్పంబడినది. ఈ 
కర్మ లన్నియు నెక విధమగు యజ్ఞములే యని చెప్పంబడినవి, 
మటీయు బ్రాహ్మణు(డు పుట్టుకతోడనే తన వీపుపై నీ మువ్విధములగు 
బుణముల(అనంగా : అప్పుల) నుంచుకొని వచ్చు చున్నా (డు. వానిలో 
మొదటిది బుషి బుణము, రెండవది దేవతల బుణము, మూడవది 
పితరుల 'బుణము,. వీనిలో బుషిబుణము వేదాభ్యాసముచేతను, దేవ 
తల బుణము యజ జ్ఞముచేతను, పితరుల బుణము. బుత్రో|త్పత్తి చేతను 
దీర్చవలయును, శేనియెడల నతనికి గతి లేదు. వానిన్‌ జేయుటకు? 
గారణము తై త్తీరీయ సంహితలో, జెప్పంబడినది *(తై.సం, 6.8:10.5): 
జరత్కారు( డీ తీరున నాచరింపక వివాహమునకు 'మున్నే యుగ 
తపంబు సేయ నారంభించినపుడు సంతానము లేమిచే నతని యాయా 
వరులను పేరుగల పితరు లాకసంబున (వేలాడుచుండి యతనికి కంట. 
బడి రనియు, వారి యాజ్ఞానుసారముగ మున్నా బుషి వివాహ మాడె 
ననియు భారతమునం దాదిపర్వమునం దొక కథ కలదు (మ.భా.అ. 
18). ఈ సర్వకర్మలను గాని, లేక, యజ్ఞములను గాని; కేవలము 
బ్రాహ్మణులే చేయవలయునని నియమము లేదు; కాని వైదిక కర్మ 
ము దక్ష ఇతరములగు కర్మలు యథాధికారముగ స్ర్త్రీ ) శూదులకు 








శ్‌ (జాయమానో వై (వాహ్మణ ప్రీభి ర్భణవా జాయతే [బహ్మచర్యేణ 
ర్లిభ్యో యజ్ఞేన దేవేభ్యః (పజయా పితృభ్య ఏష వా అనృణో యః పుత్రీ) 
యజ్వా [బహ్మచారివాసీతి” అని శై త్తిరీయసంహొతలోని వాక్యము, 








కర్మవిపాఠను...అత్మస్వాతం[త్యము 81 


సైతము విహితము లగుటచే స్మృతికారులచే( జెప్పంబడిన చాతుర్వర్థ్య 
వ్యవస్థానుసారముగ6 జేయంబడిన సర్వకర్మలును (అనయా: క్షి 
యుండు యుద్ధము మొదలగునవి) యజ్ఞము లే యగునని యజ్ఞ శబ్ద 
మునకు వ్యాపకమగు నర్ధ్థ మీ ్కపకరణమున వివక్షితముగ నున్నది. 
ఏది యెవరికి విహొతమో యదియ వారికి తప న్పగునని మనువుచే( 
(11. 286) జెప్పంబడినది. మహాభారతమునందు_ 


ఆరంభయజ్ఞాః క్షా శ్చ హవిర్యజ్ఞా విశః స్మృతాః, 
పరిచారయజ్లాః శూదా శృ జపయజ్లా ద్విజాతయః, 
ల చా 
(మ.భా.ళాం, $87.18) 
_ ఆరంభము (ఉద్యోగము), హవిన్సు, సేవయు, జపము నను నీ 
నాల్గు యజ్ఞ ములును, క్షక్రియులు వైశ్యులు, శూ దులు, బాహణులు 
గ న అ యాతా 
నను నీ నాల్లు వర్ణములకు యఖథ్మాకమముగ విధింప(బడినవి. ఈ 
సృష్టియందలి మనుజుల శకెల్లరకును విధింపంబడిన కర్మలు యజ్ఞా 
ర్ధమై (బహ్మదేవునిదే విధింప(డిన వగుటచే (మ. భా. అను. 48.8; 
A. 8.10, 4.82 చూడు) చాతుర్వర్థ్యాది సమస్తమైన శాస్త్రోక్త. కర్మలు 
నొక విధమగు యజ్ఞము లే యగుచున్నవి. మటియు( (బతి మను 
జుండును తన యధికారమునకు. దగినటు లీ యజ్ఞములను (అనంగా: 
శాస్త్రోక్షకర్మలను, లేక, పనులను, లేక, కర్తవ్య వ్యవహారములను) 
జేయకపోయె నేని సర్వసమాజమునకు నష్టము కలిగి తుదకు నళిం 
చుట సైతము సంభవింప వచ్చును. కావున నీ వ్యాపకార్థముం బట్టి 
లోకసంగహార్లమై యజ్ఞము లావశ్యకము లని సిద్ద మగుచున్నదని 
థా టు ధ్‌ 
సారాంశము; 


దీనిపైన వేదానుసారముగను చాతుర్వర్థ్యాదిస్మార్తవ్యవస్థాను 
సారముగను గృహస్థులకు విషాతములగు యజ్ఞ పథానములై న 
వృత్తు లెల్ల గర్భమయములే యగుటచే నీ సాంసారిక కర్మలను. 
సైతము ధర్మశాస్త్రము ననుసరించి సాంగోపాంగముగ (అనంగా: నీతి 


62 -... గీతారహస్యము 


యొక్కయు, ధర్మాజ్ఞ యొక్కయు ననుసారముగ జేయుచుండె నేని 
యంతమా।. తముచేళనే మనుష్యుండు జననమరణ్యపవాహములోనుండి 
ముక్తు, డగునా? ముక్తుం డగు నందుమేని జ్ఞానమునందు మహత్త్వ 
మేమియున్నది? యని యొకప్రశ్న పొడమును. (బహ్మాతైక్యజ్ఞాన 
మునొంది కర్మలయందు విరక్తు, డయిననే కాని, నామరూపాత్మక 
మాయయందుండి, లేక్క జననమరణ |పవాహమునందుండి విము 
కుడు కౌం డని జ్ఞానకాండమునందు (అన(గా ఉపనిషత్తులలో) 
స్పష్టముగ( జెప్ప(బడినది. మజియు (శాతస్మార్త ధర్మములం జూచితి 
మేని, ప్రతి మనుజునియొక్క సంసారమును గర్మ్భవధానమే, "లేక, 
వ్యాపకార్థము నందు యజ్ఞమయమైనదే యి యున్నదని కాన్చించు 
చున్నది, ఇంతియకాక, యజ్ఞార్ధముగ6 జేయంబడిన కర్మలు, బంధ 
కములుగా వనియు, యజ్ఞముచేతనే స్వర్గ పాపి యగు ననియు, వేద 
ములు సెప్పుచున్నవి. స్వర్లవిషయ మొక|పక్క నుంచినను ఇంద్రాది 
దేవతలు సంతుష్టు లైననే కాని వర్గము కురియదు. యజ్ఞములు 
సేయనినాండు దేవతలు సైతము సంతుష్టులు గారనియు (బహ్మదేవుండే 
విధించియున్నా (డు, మణీయు యజ్ఞములు (అనలా: కర్మలు) 
చేయనిచో మనుష్యునకు గల్యాణమైన నెటులం గలుగును? 

అగ్నౌ (ప్రొస్తాహుతి సృమ్య గాదిత్య ముపతిష్థతే, 

ఆదిత్యా జ్ఞాయతే వృష్టిః వృష్టి రన్నం తతః ప్రజాః, 

యజ్ఞములయందు హోమముచేయంబడిన (ద్రవ్యము లగ్ని 
గుండ సూర్యుని జేరు ననియు, సూర్యునివలన వాన గురియు నని 
యు, వానవలన అన్నము గలుగు ననియు, అన్నమువలన. (బజలు 
(బదుకుదు' రనియు ' నిహలోక్కకమము మనుస్మృతియందును మహో 
భారతమునందును, నుపనిషత్తులందును,  గీతలయందును( జెప్ప 
బడినది (మను: 8.76; మ.భా.శాం, 202.11; మైత్యు, 6.87; A. 8.14 
చూడు). . 'మటియు సీ యజ్ఞములు గర్మలచేతనే యగునేని కర్మలు 


కర్మవిపాకము._ఆత్మస్వాత౦[త్యము 89 


వదలిన లోక మెటుల నడచును? యజ్ఞ మయములగు కర్మలను 
వదలితి మేని జగత్తను ఘటియం[తము నిలిచిపోవుటయే కాక యెవ 
రికి నాహారము సైతము లభింపనేరదు, యజ్ఞయాగాది వెదికములు 
గాని కేక, యితరములగు స్మార్హకర్మలు గాని, లేక, వ్యావహారిక 
యజ్ఞమయము లగు కర్మలు గాని, వదలుమని మేము చెప్పము, 
వేయేల? నడచుచున్న యజ్ఞము లనెడు చక మాంగిపోయె నేని. 
జగత్తు నళించునని మిరు సెప్పిన విషయము మాకును సమ్మతమె. 
ప్‌ కర్మమయయజ్ఞ ముల నెప్పుడును వదల. గూడదని మేమును. 
సిద్ధాంతీకరించు చున్నామని భాగవతధర్మములును, గీతయు పై 
(పశ్నకు నుత్తర మిచ్చుచున్నవి (మ. భా. శాం. 840; గ. ఈ 18). 
అయినను జ్ఞాన వైరాగ్యములచే. గర్భక్షయమైననే కాని మోక్షము 
లేదని జ్ఞానకాండము నందును (అనలా: ఉపనిషత్తులయందు 
సైతము "స్పష్టముగం జెప్పంబడియున్నది. కావున నీ రెండు సిద్ధాంత 
ములను జేర్చి సర్వకర్మలను జానపూర్వముగ (అనలా; ఫలాశను 
పదలి నిమ్కామబుద్ధితో, లేక, వైరాగ్య చిత్తముతో) ( జేయవలయునని 
మేము చెప్పుచున్నాము (A. 8. 17. 19). స్వర్గములయొక్క కామ్య 
బుద్ధిని మనస్సున నిడికొని జ్యోతిష్టో మాదియాగములను జేసితి వేని, 
వేదీమునందుం జెప్పినతీరున, స్వర్గఫలము నీకు లభించును. అందు 
సంశయ మేమియును లేదు, కారణ మేమి యన: వేదవిధి యెప్పుడు 
నసత్యము కానేరదు; కాని స్వర్గఫలము నిత్యము (స్థిరముగ నుండు 
నది) కాదు. ' 
[పాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరో త్యయమ్‌, 
ప తు త్య స్కై న ల ఖు 
యనియు, “అన్మై' యని పదవిభాగముసేసి చదువుదు మేని చరణమున నక్షర 


ములు కోరవడనేరపు, వె వై దిక[గంథములను జదువునపు డిటు లనేక స్టలములలోం 
జేయవలసివచ్చును. 


84 _ గీకారహస్యము 


_ ఇహలోకమునందు జీేయయుడిన యజ్ఞయాగాది పుణ్యకర్మల 
యొక్క ఫలము స్వర్లోపభోగముచే సమాప్త మగును. అనయా: 
యజమును జేయు కర్మఠుండగు (పాణి స్వర్ణలోకమునం దుండి యీ 
కర్మలోకమునకు (భూలోకమునకు మరల రావలసినవా. డగును 
(బృ. 4.4.6; వే, సూ. క.1.౮; మ, భా. వన. 261 89) అని యుపని 
షత్తులయందును కలదు. స్వర్గము నుండి కిందికి వచ్చు మార్గము 
ఛాందోగ్యోపనిషత్తునందు వర్ణి౦పంబడినది (భాం. 5,10; 8. 9). 
“కామాత్మాన స్ప్వర్లపరాః” (గీ. 2. శ్రి అనియు, “తై9గుణ్య 
విషయా వేదాః” (గీ. ఓ, ఎర) అనియు సూక్ష్మముగ నీకర్మఠుల నుద్దే 
శించియే భగవద్గీతలయందును జెప్పణుడుటయే కాక *గతాగతం 
కామకామా లభంతే? ( గ, 9.21) “వారు స్వర్గమునకు, నిహమునకు 
సదా రాకపోకలు ళు. యుండవలయు" ననియు, స్పష్టముగ6 
జెప్ప(బడినది. అత్మ కీ యాతాయాతములు నశించి జ్ఞానప్రాప్తి కలిగిననే 
కాని సత్యమగు సమాధానము, పూర్ణావస్థ, లేళ, మోక్షము లభింపదు. 
కావున యజ్ఞయాగాదికమునే కాక చాతుర్వర్ణ కముయొక్క సర్వ 
కర్మలను |బహ్మోతై శ్రక్యజ్ఞా నముతోడను నాసక్తి 'తేకుండను చేయుదు 
వేని కర్మలను స్థిరముగ నాచరించుచున్న ను నీవు ముక్తు(డనే యగు 
దువు అని గీతోపదేశమునందలి సారము (A. 18. 56). _ దేవతల 
నుద్దేశించి, నువ్వులను గాని, బియ్యమును గాని, పశువును గాని 
“ఇదం అముక దేవతాయై న నుమ” యని చెప్పి యగ్నియందు 
హోమము సేయుటచేతనే యజ్ఞము చేసినట్లు కాదు. (పత్యక్షముగ 
పశువును ఇంవుటకం౦ం'కు తన కిరమందున్న కామ్మకో ధాదిరూప 
ముగు పశుషృత్తిని, సామ్యబుద్ధి రూపమైన సంయమాగ్ని హో(తము 
నందు హోమము సేయుట యను. యజ్ఞము మిక్టుటనుగు 1శేయస్సు 
నిచ్చును, (గీ, 4.88) మజియు నీ. ,యభిప్రాయముచేతనే “యజ్ఞము 
లలో నేనే జపయజ్ఞ మును” (ens జపయజ్ఞము. -శష్టమైని) 


కర్మ విపాకము... ఆత్మ స్వాత ౦| తోకను 86 


అని గీతలయందును, నారాయణీయధర్మముల యందును భగవం 
తుడు సెప్పెను. గీ. 10.25; మ.భా.శాం. 8,శిలి మనుస్మృతి 
యందును “ జన్నములు చేసినను, చేయకపోయినను జపముచేతనే 
(బాహ్మణుండు సిద్ధి న్‌ సొందుచున్నాండు” అని చెప్పండెను (మను. 
(A 87). అగ్నియం దాహుతిని 'వేల్చుచు ' నమమ'... ఇది నాది 
కాదు అని నుడివి యా|దవ్యమునం దుండిన మమత్వ బుద్ధిని వదలుట 
యనునదియే యజ్ఞ మునందున్న ముఖ్యతత్త్వము, శా సాకులు 
నిదియె బీజము, యజ్ఞః యాగాదులును దానాదులును సమానము 
లైనవే (అనంగా; యజ్ఞము యొక్క యోగ్యత గలిగినవే. వేయేల? 
కర్మలయందు దన కే విధమగు స్వార్థమును లేకుండ శుద్ధబుద్ధితో 
జేయునేని యవి యజ్ఞములే యగునని చెప్పినను నది యతిశయో క్రి 
కానేరదు. యజ్ఞ మనుపదమున కీ వ్యాఖ్యానము స్వీకరింపంబడెనేని, 
మమతాశూన్య పేగు బుద్ధిచే సలుపథుడిన నిఖిలకర్మలును నీ వ్యాప 
కార్థమును బట్టి గొప్పయజ్ఞముతే యగును. మటియు యజ్ఞార్థమై 
సం. “కర్మలు మ్‌ కొవని, (దవ్యమయ యజ్ఞమును 
సంబంధించు మోమాంసకుల న్యాయ మో నిఖిలనిష్కామ కర్మల 
యందు నుపయోగించును. మఖశీయు నీ కర్మల సలుపునపుడును 
ఫలాశను వదలుటచే స్వర్గమునకు రాకపోకలు సైత మంతరించి 
తుదకు మోక్షరూపమగు సద్గతి సిద్ధించును (గీ 8.9). సంసారము 
యజ్ఞమయము, లేక, కర్మమయము; అయినను వానిని( జేయు 
వారు రెండువర్లము లగుదురు. ఒకరు శాస్త్రోక్ష| పకారముగ. ఫలాశను 
వదలి కర్మలను జీయు వారు (కర్మకులు); రెండవవారు నిష్కామ 
బుద్ధిచే( గేవలము కర్తవ్య మని యెజింగి యన్నికర్మలను సలుపు 
స్ట (జ్ఞానులు అని సారాంశము. వీరిలో మొదటివారికి (కర్మరు 
లక్కు స్వర్ణ పాప్పివంటి యనిత్యఫలమును, రెండవ వారికి( జ్ఞానులకు 
మోక్షరూప మగు నిత్యఫలమును లభించును. అని గితలయందలి 
భంగ, బేర్‌ 


68 | గితారహస్యము 


సిద్ధాంతము. మో క్షార్ధమై కర్మలను వదలు మని గీతలు చెప్పక 
పోవుటయే కార త్యాగ (వదలుట శబ్దమునకు. గర్మత్యాగ మర్గము 
కొ దనియు, గితలయం దంతటను దానికి ఫలత్యాగము వివక్షి.తదుగు 
నర్ధ మనియు బదునొకండవ యధ్యాయములోం [బారంభమున 
స్పష్టముగ ఇెస్పయుడినదిః 
కర్మఠులకును, కర్మయోగులగు జ్ఞానులకును లభించు ఫలము 
లీ తీరున భిన్నము లగుటచే వానిని బొందుటకు మరణానంతరమున 
(పతి మనుజుండును వేర్వేలు మార్గములచే వేర్వేణు లోకముల కేంగ 
వలసివచ్చును. ఈ మార్గములకే యను[కమముగ “ బితృయాన'” 
మనియు, దేవయాని మనియు బేర్లు (శాం. 17.19. 16 చూడు). 
ఉపనిషత్తుల యాధారమున నీ రెండు మార్గములును గీతలలో 
బదునెనిమిదవ యధ్యాయమున వరి ంప(బడీనవి. జ్ఞానియగు పురు 
షుండు గాని, మొదటినుండియు జ్ఞానము లేకపోయినను నంతకాల 
మునం దైన నది సిద్ధించినవా(డు గాని (A. 2.7-2) దేహపాతానంత 
రము చితియందు దహింపంబడిన పిదప నా యగ్ని యందుండి 
జ్యోతిస్సు (జ్వాల) యొక్క రూపమున, పగలు శుక్లపక్ష ముత్తరా 
యణమునందలి యాజు మాసములు నను వానిలోనుండి | పయాణము 
చేయుచు, | బహ్మ హపదమునకు( జేరుచున్నాండు. అచ్చటికి. జేరినవానికి 
మోక్షము కలుగుట గాన వాండు మరల మర ర్యలోకమున జన్మింప(డు, , 
కేవలము కర్మఠు(డుగ నున్నవాండును, జ్ఞాని కానివా(డును, ఆ 
యగ్నియందుండి ధూమము, ర్యాతి, కృష్ణపక్షము, దక్షిణాయనము 
నందలి యాఖుమాసములు 'నను వానిలోనుండి (పయాణముసేయుచు 
చందలోకమున కేగి, యతనిచే సలుపంబడిన పుణ్యము యొక్క 
సర్వోపబోగముల ననుభవించిన పిదప మరల నిహలోకమున జన్మిం 
చును అనునది యీ రెండు మార్గముల యందును గల భేదము (A. 
8.28; 27). “జ్యోతిః (జ్వాల ఆ! a దానికి మాటుగ నుపనిషత్తులలో 


కర్మవిపాకము..ఆత్మ స్వాతం! తము | గ్ర. 


“ అర్చిః” (జ్వాల) అను శబ్ద మున్నది. మొదటిదానికి ' అర్చిరాది'" 
మార్గ మనియు, రెండవదానికి 'ధూమాది” మార్గ మనియు పేరు. ఉత్త 
రాయణమున నుత్తర[ధువస్థానమందున్న దేవతలకు పగలును, దక్షి 
జాయనము వారికి ర్యాతియు నను పరిభాషను దెలిసికొందు మేని 
యీ రెండు మార్గములలో నర్చిరాది (జ్యోతిరాది) మార్గము మొదటి 
నుండి తుదివజకును తేజస్వంత మనియు, ధూమాదిమార్షము తమ 
స్వంత (తమోయుక్త మనియు స్పష్ట మగును. జ్ఞాన మనునది |పకాశ 
మయమును, పరబహ్మ మనునది “జ్యోతిషాం జ్యోతిః” (గీ. 8.17) 
తేజస్సునకు. దేజ స్పగుటచే దేహపాతానంతరమున జ్ఞానియొక్క 
మార్గము |పకాశమయముగ నుండుటయే యుక్తమగుటచే గీతలయం 
దీ రెండు మార్గములకును ' శుక్ల ' మనియు, “కృష్ణ” మనియు పేర్లు 
సెట్ట(బడినవి. కాన నా శబ్బ్దములకు (ప్రకాశ మనియు, నంధకార 
మనీయు నర్థము. గీతలయం దుత్తరాయణముకం కు, దర్వాత నున్న 
మెట్టు చెప్పబడలేదు; కాని యాస్కుని నిరుక్తమునందు ఉదగయ 
నము తర్వాత దేవలోకమును, సూర్యుండును, వై ద్యుతపురుషుండును 
మానసపురుషుడును వర్ణింపంబడిరి (నిరుక్త. 14. $). ఉపనిషత్తులలో, 
జెప్పణుడిన దేవయానమున "కేక వాక్యత్య జేసి వేదాంతసూతముల 
యం దుత్తరాయణము తర్వాత సంవత్సరమును, వాయులోకమును, 
సూర్యు(డును, చర్మదుండును, విద్యుత్తును, వరుణలోకమును, ఇంద 
లోకమును, |పజాపతిలోకమును తుదకు |బహ్మలోకము నని వరుస 
చెప్పంబడినది(బృ. 5 10; 6.2.15; ఛాం. 5-10; కాషీ, 1.8; 'వేంసూ, 
4.8.16). 


దేవయానము, పితృయానము నను నీ రెండు మార్గముల 
యందు నున్న మెట్టు లీ రీతిగ వర్ణింపంబడినవి; కాని విశాంతి స్థాన 
ములలో, దివసము, శుక్ల పక్షము, ఉత్తరాయణము మొదలగునవి 
సామాన్యముగ( గాలవాచకము లగుటచే, దేవయాన, పితృయాణము 


606 గీశారహస్యము 


లను రెండుమార్గములకును గాలముతో సంబంధ మెప్పుడైన నుండెనా? 
లేదా? యను (ప్రశ్న వెలువడును, దివసము, రాతి శుక్ష పక్షము 
నను శబ్దములు కాల పర్యాయము లైనను, అగ్ని, జ్వాల, వాయుటో 
కము, విద్యుత్తు మొదలగునవి కాలవాచకములు గావు. మటీయు 
జ్ఞాని పగటియందు6 గాని, రాతియందు6 గాని మరణము నొందుటచే 
సతనికి వేర్వేజు గతులు ప్రాప్తము లగునని యంగీకరింతు మేని జ్ఞాన 
మునకు సైతము మహత్త్య ముండనేరదు. కావున వేదాంతసూత 
ములయందున్న అగ్ని, దివసము, ఉత్తరాయణము మొదలగు శబ్దము 
లన్నియు6 గాలవాచకములని యనం దగును. అ శబ్దములు తత్తదభి 
మానిదేవతావాచకము లని చెప్పవలయును. కాన, నా దేవత జ్ఞాని 
యును, గర్మతుండు నగు పురుషుల యాళ్మను వేర్వేటు మార్గములచే 
(బహ్మలోకమునకును, జందలోకమునకును గొంపోవునని సిద్ధాం 
తము సేయయడీనది (వే. సూ, 4,2 18.21; 4.8.4). కాని భగవద్దీత 
కీ మతము సమ్మత మగునా? కాదా? యని శంక కలుగవచ్చును, 
కారణ మేమి యన : ఉత్తరాయణమునకు. దర్వాతనున్న కాలభిన్న 
మగు మార్గము గితయందు, జెప్ప(బడక పోవుటయే కొక్క యీ 
మార్గమును జెప్పుటకం కె పూర్వమునందు “ ఏ కాలమున మరణిం 
చిన కర్మయోగి వెనుకకు వచ్చునో? యే కాలమున మరణించిన 
రాండో? యా కాలమును నీకుం జెప్పుదును” (గీ. 8.24) అని చెప్పి, 
భగవంతునిచే: కాలము స్పష్టముగ జెప్పంబడినది; మజీయు మహా 
భారతమునందు భీష్ముడు శరపంజరమునందు కయనించినప్పుడు 
శరీరమును వదలి వేయుట కొటకు నుత్తరాయణమునకై వేచియుండె 


నని చెప్పబడినది (భీష్మ. 120; అను. 167). దీనివలన, దివసము, 
శుక్ల పక్షము, లేక, ఉత్తరాయణము నను నీ కాలము వే నురణించుటకు 


నెప్పుడై నను ప్రశస్తము లైనవని చెప్పినటుల స్పష్ట మగుచున్నద. 
బుగ్వేదమునందును దేవయానము పితృయాణము నను రెండుమార్ల 
ములు. సెప్పంబడినవి (బు, 10. 88.15; బృ. 6. 2, 15. అక్కడను 


కర్మ విపాకము...అత్మ స్వాతం తము 89 


కాల నును నర్ధమే వివక్షితము. దీనివలనను మజియు ననేకములగు 
నితర [పమాణములవలనను నుత త్తరగో ళార్థమునందున్న యే (పదేశము 
నందు సూర్యుండు క్షీతిజమై స స 'లెప్పుడును గాన(బడు 
చున్నాండో, యా స్థలమందు (అనయా: ఉత్తర్మధువ సమోపమునందు 
లేక, మేరుస్టానము నందు వైదికబుషు లుండునపుడు ఆజణుమాసము 
లయొక్క యుత రాయణరూపమగు |పకాశకాలము మరణించు వారికి 
పశస్త మనియు వాడుక మొదట వెలువడియు౦డునని నేను చెప్పి 
యుంటిని. దానియొక్క సవిస్తరమగు వివేచనను మణియొక |గంథ 
ములో? జేసినాను. కాని కారణ మేమి మైన. నిది చిరకాలమునుండి 
యనుభవములో నున్న దను విషయమున సంశయము లేదు. ఈ 
యనుభవమే దేవయాన పితృయాణములను రెండు మార్గములయందు 
స్పష్టముగ లేకపోయినను పర్యాయశబ్దములయం దంతర్భ్ఫూతమయి 
యున్నది. వేయేల? ఈ రెండుమార్గములకును మూల మో |పొచీనాను 
భవమేయని నే,దలంచెద. ఏలన ; 'అట్టుకానినాండు, భగవద్గీతయందు 
దేవయానపితృయాణముల నుద్దేశించి యొకష్వుడు “కాల” మనియు 
(A 8.28), నొకప్పుడు “గతి? లేక సృతి* అనయా: మార్గము 
(గి. 8,260 మజీయు నగి అనియు వేర్వెణర్ధములు కలిగిన శబ్దములు 
_ప్రయోగింపబడుటకు కారణము కుదురదు. వేదాంత సూూతముల 
శాంకరభాష్యములోని దేవయాన పితృయాణశబ్దములకు కా-మను 
నర్థము స్మృతిసిద్ధ సిదమై యున్నది. అది కర్మయోగమునకే సంబం 
ధించును. హతయ నిజమగు | బహ్మజ్జాని) యుపనిషత్తులందు. 
జెప్పంబడిన (శౌతమార్గమున (అన(గాః దేవత్శాపయుక్త (పకాశమయ 
నుగు మా రముచ్చే [బహ్మలోకమున "కేంగు చున్నాండని భేదము 
కల్పించి, కాలరూపమును, దేవతారూపము నగు నర్థము లకు వ్యవస్థ 
చేయబడినది (వే. *సూ.శాం.భా, 4.2.18_ 21). కాని మూలస్యూత్‌ 
ముల జూచితిమేని కాలార్థమును (గ్రహించినట్లు గన్పట్టదు. ఉత్త 
రాయ ణాదిశబ్దములచే దేవతలను గల్పించి దేవయానమునకు బాద 


70 గీతారహస్యము 


రాయణాచార్యులు నిశ్చయించిన దేవతారూపార్థమే వారిమతములో 
నంతట నభ్మిపేతమై యున్నట్లు కాన్సించుచున్నది. మజియు గీతల 
యందున్నమార్ల ముపనిషత్తులయందున్న యీ దేవయానగతి వదలి 
స్వతం్యతముగ నుండునని చెప్పుట యుక్తముకాదు.- కాని యిచ్చో 
నింతదూరము విచారింప నవసరములేదు. * కారణ మేమనః శయ 
పితృయాణములందున్న దివసము, ర్యాత్కి యుత్రరాయణము మొద 
లగు శబ్దము ల్రైతిహాసికద్భృష్టిచే మూలారంభమునందు కాలవాచకము 
లగునా? కావా? యనువిషయములో మతభేద ముండినను నీ కాల 
రూపార్గము పిమ్మట వదలిపోవుటచే. గాలము నపేక్షింపక మనుష్యు! 
డెప్పుడు మృతింజెందినను జ్ఞాని తన కర్మానుసారముగ? |బకాశమయ 
నుగు మార్గముచేతను, 'కేవలకర్మఠు. డంధకారమయమగు మార్గము 
చేతను బర్‌లోకమునకు, |బయాణము( జేయుదు రనునదియే, "డవ 
యాన, పితృయాణము లను రెండు పదములకు నర్గ మను చరమ 
సిద్ధాంతము రూఢమగు విషయ మనునది నిర్వివాదముగనే యున్నది; 

కాని దివసము, ఉత్తరాయణము 'మొదలగుశబ్దములకు బాదరాయ ణా 
_ చార్యులవారు చెప్పునటుల దేవత లని యర్థము చెప్పుకొనినను, లేక, 
లక్షణచే. |బకాశమయ మగు మార్గమున ముందుముందున్న మెట్టని 
యర్థము. జెప్పుకొనినను, దేవయాన పితృయాణము లను శబ్దము 
లకు “మార్గ మనునది రూఢ్యర్థ మగుటచే. |బకృతమున నదియు 
సిద్ధాంతమున "కేమియు బాధకము కాదు. 


దేవయానము పితృయాణము నను నీ రెండుమార్లములు 
శాస్త్రోక్త ము లైనవే అనంగా: పుణ్యకర్మల( జేయువారికే పాప మగు 
నవి. కారణ మేమి యన: పితృయాణమను. మార్గము దేవయాన 
మను మార్గమునకం కొ న. అదియు. జం|దలోకమును 


అనగా: నొక విధమగు స్వర్గలోకమును) బొందింప6 జేయునదే 
యగుటచే నక్కడనుండు సుఖము, నుపభో గించుటకు పాత్రుండగుట క్రై 


కర్మవిపాకము_అఆత్మస్వాతం|త్యము 71 


యిహలోకమునం గొన్నియైనను శాస్త్రోక్తములగు పుణ్యకర్మల నొనర్చి 
యుండవలయు నని స్పష్టమగు చున్నది (గీ. 9 .£0-21). కావున 
శాస్త్రోక్తములగు పుణ్యకర్మల నల్బముగనై న అనల్పముగనై న జేయక 
సంసారమున యావజ్జీవము6 బాపము( జేయుచుండువా రీ రెండు 
మార్గములలో నే మార్గమునను వెళ్లరు, మరణానంతరమున నొక 
పర్యాయమే పశుపక్ష్యాది తిర్వగ్యోనులందు జన్మింతురు. లేక, తిరిగి 
తిరిగి యమలోకమును (అనగా: నరకమును) జెందుదు రని యుపని 
షత్తులయందు స్పష్టముగం జెప్పంబడినది. దీనినే మూండవ మార్గమని 
చెప్పుదురు. (ఛాం. 1.10.8; కఠ. 2.8.) మటియు భగ వద్దీతల 
యందును కేవల పాపికి (అనగా: అసురపురుషునక్ళు ఇదే *నిరయ 
గతి (పాప్పించు నని చెప్పబడినది (గీ, 16.19-41; 9-125 వే,నూ, 
8ి.1.12_18; నిరుక్తము 14 9). 
వైదికధర్మముల యందున్న ప్రాచీన పరంపరానుసారముగ 
మనుజునకు మరణానంతరమునందు స్వకర్మానురూపమగు మూడు 
గతులును (గమముగ6 (బాప మగునని పూర్వమునందు. జెప్పంబడి 
నది. వీనిలో దేవయానమార్షముచే మోక్షము లభించుట నిజమే: 
అయిన నీ మోక్షము |[కముకమముగ (అనంగా; అర్చిరాదిమజిలీ 
నొకదానివెంబడి నొకదాని నెక్కుటచే. దుదకు+ (బాప్పమగును, 
కావున నీ మార్గమును “(కమముక్తి* యనియు, మరణానంతరమున 
బ్రహ్మలోకమునకు నేంగంగ నచ్చో చరమముకి, గలుగుటను 'విదేహి 
ముక్తి’ యనియు చెప్పుచున్నారు; కాని శుద్ధమగు చిత్రముగలవారు 
(అనయా; (బహ్మముయొక్కయు, అత్మ యొక్కయు నేకత్వపూర్ణ 
సాక్షాత్కార మెవరి మనస్సున నిత్య మనుభవములోనున్న దో వారు) 
(బహతాదాత్మ్యమును బొందుట కై మజీయొక |పదేశమున కేల పోవు 
దురు? మరణము నైన నేల వేచియుండవలయు ? ఉపాసనార్థమై (గ 
సొంపంబడిన సూర్యాది పతీకముల వలన. గలుగుజ్ఞానము (అనంగా £ 


72 గీశారహస్యము 


సగుజబహ్మోపాసనచే నే (బ్రహ్మజ్ఞానము కలుగునో యది) తొలుత 
గొంచె మపూర్ణముగ నుండును. కారణ మేమన ఏ దానియందుండి 
సూర్యలోకము, లేక, (బహ్మలోకము మొదలగు వాని కల్పన మనస్సు 
నం దుద్భవిల్లుటచే నది మరణ సమయమునందును, కొంచెము న్యూ 
నాధి కభావముగ స్థిరముగ నుండవచ్చును, కావున నీ లోపమును నివా 
రించి మోక్షము నందుట కిట్టి వారు డేవయానమార్గముననే యేంగవల 
యునని చెప్పుట సయుకి, కముగనే యున్న దనియు శుద్దమగు నధ్యా 
తశాస్త్రము, పూర్వము చెప్పంబడినవిషయముకంకు నతిరిక్రమగు విష 
యమును సైతము చెప్పుచున్నది. కారణ మేమి యన : మరణసమయ 
మునం దెవరి శెట్టి భావనగాని, | క్రతువు లేక సంకల్పముగాని యుం 
డునో, వారి కాగతియె సిద్ధించునని య భ్యాత్మళాస్త్రముయుక్ష ముఖ్య 
సిద్ధాంతము (భాం. 8.14.1); కాని సగుణోపాసనచేం గాని, లేక, 
యితర శారణములచేం గాని |బహ్మము జీవాత్మయు నను ద్యైతరూప 
మగునడ్డుతెర (కై. 2,7) మనస్సునం దేమా(తమును లేనివారు నిశ్చ 
యముగ య. యగుటచే, నిట్టి పురుషులు (బహ్మ్మపొప్తి 
నిమిత్తమై మటియొక ప్రదేశమున కే;గవలసిన యవసరము లేదని 
స్పష్టముగనే కన్పట్టుచున్న ది. కావున శుద్ధమగు బ్రహ్మజ్ఞానము 
బూూర్గు(డు, నిష్కాము(జైనవాండు కన తన్య|పాణా ఉత్కా౦ఏమంతి 
దివ సన్‌ బ్రహ్మా స్యేతి”_ అతని పాణము లెక్కడికి నేంగవు. 
'అత(డు నిత్య బహ్మభూతు( డగుటచే, | బహ్మమందే లయమును 
బొందుచున్నా(డు అని బృహదారణ్యకో పనిషత్తునందు (బృ. 4.4.6" 
యాజ్ఞ జ్ఞ వల్క్యుల, జనకునకు( జెప్పిరి. ఇట్టి పురుషుడు “అత్మ బహా 
సమచ్నతే ౫_ఎచ్చోట నున్నవాం డచ్చోటనేయుండి (బహ్మ నను 
వించుచున్నా(డు (కఠ, 6: 14) అని బృహదారణ్యకము, కఠము 
నను నీ రెం డుపనిషత్తుల యందును జెప్ప(బడినది.  మటణియు నీ 
(శుతి యాధారముచేతనే మోక్షము కొజకు [గామాంతరమున కేం 
వలసిన యవసరములేదవి శివగితలు వక్కాణించుచున్నవి. (బహ 


కర్మవిపాకము...ఆత్మస్వాతం|త్యము 18 
ముకచోట నుండునదియు, వేజొకచోట నుండనిదియు నని చెప్పు 
టకు సాధ్యము కాదు (ఛాం. 7.25; ముం. 2.2.11); కాని యెప్పు 
డైనను సంపూర్ణముగ (బహ్మపొప్తి కలుగుటకు బూర్లజ్ఞాని యగు 
పురుషు డుత్త రాయణము, సూర్యలోకము మొదలగు మార్లములచే 
నేల యేగవలయును ? “బిహ్హ వేద [బ్రహ్మైవ భవతి ”_ బిహ్మము 
నెటింగినవా రిహలోకమునందే [బ్రహ్మ మగుదురు (ము. 8. 2. 9). 
కారణ మేమి యన: ఒకడు మజియొక చోటి శకేగుటలో ఇక్కడ 
.నక్కడ నను స్థలకృతభేదము గాని, కాలకృతభేదము గాని యుండ 
వలయును. ఈ భేదము కడపటిదియగు (అనంగా ; అద్వ్వైతమును 
(శేస్టము నగ్గు (బహ నుభవమునం దుండదు. కావున “యస్య సర్వ 
మాత వాభూత్‌ * (బృ. 2.4. 14) అనియు, “సర్వం ఖల్విదం 
(బ్రహ్మ? (ఛాం. వీట. 1) అనియు, “అహం |బహ్మోస్మి” (బృ. 1.4. 
10) అనియు నుపనిషత్తులలో6 జెప్పంబడిన నిత్యమగు స్లి స్థితి కలిగిన 
పాడు మజియొకచోటికి (బహ్మపాప్లి "కేల యేంగును? వాండెప్పు 
డును బ్రహృభూతుయే: పూర్వపకరణాంతమునం జెప్పిన తీరున గీత 
యందుసైత మా యభిప్రాయముతోనే “అభితో బ్రహనిర్యాణం వర్శతే 
విదితాత్మనామ్‌ ”_ ద్వైతమును (అనంగా : ద్విత్వభావమును) వదలి 
యాత్మస్వరూపమును దెలిసికొనినవారు ప్రారబ్ధక్షయార్థమై దేహపాత 
మును నిరీక్షింపవలసి వచ్చినను, మోక్ష్మపొప్తి 'కెక్కడకును బోవల 
సిన యవసరము లేదు. కావున (బహ్మనిర్వాణ రూపమగు మోక్ష మెప్పు 
డును వారియెదుట సిద్ధముగనే యుండును (గి, క్‌. 26 ) అనియు, 
“ఇహైవతై ర్లీత స్సర్లో నీపాం సామే స్థితం మనః” (A. 5. 19) 
ఎవని మనస్సునందు సర్వభూతాంతర్లతమగు (|బహోతై్మక్య రూపసా 
మ్యుము (పతిబింబితమైనదో (దేవయానమార్లా పేక్ష నుంచుకొనక 
యెక్ల డనుండిన నక్కడనే యుండి జనన మరణాదికమును జయించు 
వ లేక, “భూతపృథగ్భావ మేకస్థ మనుపశ్యతి ”.. సర్వ 


శ గితారహస్యము 


భూతములయందున్న నానాత్వము నశించి యవియన్నియు నెవనికి 
నేకస్థముగం (అనగా: బరమేశ్వర రూపముగల గాన్సింప నారంభ 
మాయెనో (గీ. 1880), యతండు “|బహ్మ సంపద్యతే *_ (బహ్మమే 
'యగుచున్నా(డు (A. 18. 20) అని పరమజ్ఞానియగు పురుషుడు 
వర్గి ంప( బడెను, అటులే దేవయానము, పిళ్ళయాణము నను రెండు 
మార్గములను పూర్ణముగ నెణి(గ కర్మయోగి మోహము నొందండు 
(గీ. 8. 27) అని గీతలయందు జెప్పంబడిన పూర్వోక్తవచనములం 
దున్న “తత్త్వతః _తెలిసికొనినవాండు” అను పదమునకు సైత మర్ధము: 
* పరమావధియగు (బహ్మస్వరూపమును దెలిసికొనినవాఃడు' అని 
వివక్షితమని కాన్నించుచున్నది (భాగం 7.15.90). పూర్ణమగు (బహ్మ 
భూతస్థితి గాని, లేక, పరమావధియైన (బాహ్మస్థితి గాని యిదియే. 
మణీయు శ్రీ నుచ్చంకరా చార్యులవారు తమ శారీరకభాష్యమునందు 
(వే.సూ. 4. 8. 14) ఇదియే యధ్యాత్మజ్ఞానమున కత్యంత పరాకాష్ట 
యనియు. |బతిపాదించిరి, వేయేల? ఈ స్థితి నొందుటకు మనుష్యు 
డొక విధముగ బరమేశ్వరుండే. కావలయు ననియు చెప్పవచ్చును. 

మటణియు నీ రీతిగ (బ్రహ్మభూతు డయిన పురుషు(డు కర్మసృష్టియం 
దున్న యే విధినిషేధములను బాటింప నవసరము లేని స్థితినిబొందు 
చున్నా6 డనియు వేజుగ( జెప్పనక్కర లేదు. కారణ మేమి యన: 
ఈ పురుషుని (బ్రహ్మజ్ఞాన మెపుడును విడిచియుండదు. కావున వీని 
చేంత లన్నియు నెప్పుడును నిష్టామబుద్ధిచే( [(బేరితము లగును. కావు 
ననే పొపపుణ్యములచే నలిప్ప ములుగ నుండును. ఈ స్టితి (పొప్ప 
మయిన పిదప బ్రహ్మప్రాప్తికొికు మజియొకచోటునకు( బోవుటకును 
మరణించుటకును (అనయా: దేహపాతమునకును) నావశ్యకత లేదు. 

ఇట్టి స్థిత పజ్ఞు (డైన (బహ్మనిష్టుండగు పురుషుని “జీవన్ముక్తు”డని వక్షా 
శించెదరు (యో. వా, శ్రి. 9). బౌద్దు లాత్మను, లేక, [బహ్మమును 
అంగీకరింపక పోయినను 'జీవన్ముక్షి' యను నీ నిష్కామావస్థయే 


కర్మవిపాకము.._.అత్మస్వాతం[త్యము 75 


మనుష్యునకు ముఖ్యముగ సాధ్యమని యందురు గానం గొంచెము 
శబ్దభేదముచే నదియే తమ ధర్మ గంథములయందు వారిచే సంగ 
హింపంబడినది (పరిశిష్టపకరణము చూడుము), పరమావధియగు 
నిష్మూమత్యరూపమయిన యో యవస్థయు, సాంసారికకర్శలు నగు 
వానికి స్వభావముగనే పరస్పరవిరోధము లుండును; గావున నీ యవ 
స్ధు బొందిన వారికర్మలు స్వయముగనే నశించును. కావున నతనిని 
నేన్న్యాని యని వచించెదరు; కాని గీతల కీ మతము సమ్మతము కాదు. 
సరమేశ్వరు డే రీతిగం దాను గర్మల6 జేయుచున్నాండో యా రీతిగనే 
జీవన్సుక్తుండును నిష్టామబుద్ధితో లోకసంగహార్థమై యా మరణాం 
తము నన్ని వ్యవహారములను జేయుట మిక్కిలి (శేయస్కరమై 
యున్నది. నిష్కూమత్వమునకును; కర్మలకును విరోధము లేదని 
గీతలయొక్క సిద్ధాంత మను విషయము వెనుకటి |పకరణములను 
బట్టి స్పష్ట మగును. గీతల యందలి యీ సిద్ధాంతము యోగవాసి 
ష్టమునందును స్వీకరింప(బడినది (యో. 6. ఉ. 199). 


ఇది కర్మవిపాకము - ఆత్మస్వాతం|త్యము అను దశమ |పకరణము. 


ఏకాదశ " (పకరణవంం 


సన్నా్యాసము-కర్మయోగము 


సన్నా్యాసః కర్మయో గశ్చ నిశ్శేయసకరా వుభౌ, 

తయోస్తు కర్మ సన్న్యాసాత్‌ కర్మయోగో విశిష్యతే, * 

అనాది యగు కర్మచ్శకము నుండి విముక్తు( డగుటకు నర 
భూతములయందు నేకముగ నున్న పర|బ్రహ్మముయొక్క యను? 
వాత్మకజ్ఞాన మనునది యొకటియే మార్గ మనియు నీ యమృత మగ 
(బహ్మముయొక్క జ్ఞానమును సంపాదించుటకు మనుజు(డ 
స్వతం|తు( డగునా ? Fan మజియు నీ జ్ఞానము కలుగుటకు మ 
యాసృష్టియందున్న యనిత్యవ్యవహారములను, లీక, కర్మలను వా 
డెట్లు సేయవలయు? ననువిషయము గత|పకరణమున సవిస్తరముగ 
జెవ్ప(బడెను; మజీయు. దుదకు బంధన మను ధర్మము కర్మసంబ 
ధము కాక్క మనస్సంబంధ మై మెనది కావున, వ్యావహారిక కర్మ 





సన్న్యాసము, కర్మయోగము. నను సీ రెండును -ఫిశ్శే్యేయసకరము, 
(అనంగాః మోక్ష పదములు; కొని యీ రెండింటిలోను గర్మసన్న్యాసముకం* 
కర్మయోగ మహివము యధికము”, మొదటి చరణమునందున్న సన్న్ర్యాసశ బ్ఞార్థన 
కర్మసన్న్యాసశబ్దమున నుండి స్పష్టపజుపండినది, గణేశగితయొక్క చతు! 

. ధ్యాయారంభమున్క గీతలయందున్న యీ (పళ్నోత్తరములు చెస్పంబడిన, 

అచ్చో (పన్తుత శోకము_ 

క్రియాయోగో వియోగ శ్చాప్యుభౌ మోక్షస్యసాధనే, 

తయోర్మథ్యే[క్రియాయోగ స్త్యాగా తృన్య విశిష్యతే. 





అని కొంత పాఠభేదముగా( జెప్ప(బడినది, 


సన్న్యాసము_కర్మయోగను 77 


యొక్క ఫలములందున్న తన యాన క్రి యింధదియ ని గహముచే. 
దగ్గించి, యా కర్మలను శుద్దముగా నిషామబుద్దిచే( జేయునెడల మెల ' 
౧ థి జ్యో ధి న్న. 
మెల్లగ సామ్యబుదిరూప మగు నాత్మజ్ఞానము దేహేందియముల 
నో రీ ధి నై 
యందు జొచ్చుటచే6 దుదక్రు6 బూర్జ సిద్ధి సంఘటిల్దును. మోక్ష 
రూపమగు పరమసాధ్యము, లేక, అధ్యాత్మిక మగుపూర్ణావస్థ |పాప్త 
మగుటకు నే సాధనముల నడవడియందు( (బవర్తింప6 జేయవలయు 
నను విషయ మో రీతిగ నిశ్చయింపంబడినది. ఇప్పు డీ పకారనుగు 
నాచరణముచే, (అనయా: యథాశక్తి, యథాధికారముగ నిష్కూమ 
కర్మల నాచరించుటచే గర్మబంధము వదలి చిత్త కుద్దిచే బూర్ల 
బహజానము కలిగిన పిదప (అనయా: సిద్ధావస్థలో), జూనియు, సిత 
ఆగాక a థి థి ఖా) థి 
(పజ్ఞుండు నగు పురుపుండు కర్మలను జేయుచునే యుండవలయునా? 
లేక, కావలసిన దంతయు లభించి కృతకృత్యుం డగుటచే మాయా 
. సృషియం దున్న నిఖిల వ్యవహారములు నరరకములు, జానవిరుద 
ఠి రు, ఖా థి 
ములు నని యెజఖింగి బొత్తిగం గర్మలను వదలివేయ వలయునా ? 
అను గొప్పవిషయము నిప్పుడు విచారింప వలయును, కారణ మేమి 
యన : కర్మలను బొత్తిగ వదలుట, (కర్మసన్న్యాసము );, మటియు 
వానిని నిష్కామబుద్ధిచే నామరణాంతము నొనర్సుటయు (కర్మ 
యోగము) అను నీ రెండు పక్షములు నిచ్చో తర్కదృష్టిచే సంభ 
వించును; ముజియు వానిలో శేష్ట మని నిశ్చయింపంబడిన పక్షమును 
మనమున నిడుకొనియే తొలుత నుండియు (అనలా; సాధనావస్థ 
యం దుండియు నాచరించుట సులభోపాయమగుటచే నీ రెంటి 
యొక్క తారతమ్నుమును విచారించిననే గాని కర్మాకర్మలయొక్క ' 
యాధ్యాత్మిక వివేచన యెటులైనను బూర్జ్మము గానేరదు, పూర్ణముగ' 
బ్రహ్మజ్ఞానము కలిగిన పిదప( గర్మలను జేసినను, జేయకపోయినను 
సమానమే (A. 8.18); కారణ మేమి యనగా : అన్ని వ్యవహారముల 
యందును గర్మకంశు బుద్ధి [శ్రేష్ట మగుటచే, . జ్ఞానముచే సర్వభూత 


78 గితారహస్యము 


ములయందు . . సమబుద్ధి గలిగిన వారికి ముందే శుభాశుభముల 
యొక్కయు లోప ముండదని (సంబంధ ముండదని) యర్జునునకు( 
(గీ. 4. £0. 21) జెప్పినంత మా|త్రముచేC గర్మసేన్నాసమునకు 
(శేష్టత్వము సిద్ధింపదు. ఏలయన. “నీవు యుద్ధమునే చేయుము... 
యుద్ధ స్వ[*_ అని భగవంతు. డతనికి నిశ్చయముగ నుపదేళించెను. 
(f.2.16); మజియు నీ సుస్పష్టమగు నుపదేశమును సమర్గించుటకు నై 
జ్ఞానము కలిగిన పిదప యుద్దము జేసినను సరే, చేయక యుండి 
నను సరే యను సందిగ్గమగు నుత్తరముకంకొ రెండవదేది యయినను 
నిశ్చితము, లేక, ప్రబలమగు కారణము దానికి? జెప్పుట యావ 
శ్యకము. విశేషము చెప్పునేల ? ఒక కర్మ యొక్క భయంకరమగు 
పరిణామము (పత్యక్ష్తముగం గాన్పించిన, నేర్చరియగువా(డు దానినేల 
చేయవలయు నని చెప్పుటకొణకే గీతాశాస్త్ర ముపదేశింప( బడినది. 
గీతలయందలి విశేష మిదియే. కర్మచే ముక్తు డగుచున్నా( డనునది 
సత్యమగునేని జ్ఞాని కర్మ నేల చేయవలయును? కర్మక్షయ మనగా 
కర్మలను వదలుట యను నర్థము: గాదు. కేవలము ఫలాశను 
త్యజించుటచేతనే కర్మక్షయ మగును, సర్వకర్మలను వదలి పెటుట 
శక్యము గాదు, ఈ మొదలగు సిద్ధాంతములు సత్యము లయినను 
శక్యములగు కర్మల నయిన వదలకూడదని దానియందుండి పూర్ణ 
ముగ సిద్ధింపదు. మణియు న్యాయముగం జూచినను అదే యర్థము 
వెలువడును, కారణ మేమియన ; తనకు నలుగడల నుదక మున్నచో 
నీటికై బావి తుద కె ట్లావశ్యకము కానేరదో, యటులే కర్మచే సిద్ధ 
1 మగుజ్ఞానము కలిగిన పిదప జ్ఞానికి గర్మయొక్క య పేక్ష తుము. 
నుండదని గీతలలోనే చెప్పబడియున్నది (గి. 2.46). ఇందుకొజకు 
మూండవ యధ్యాయము యొక్క యారంభమున తొలుత నర్జునుండు 
శ్రీకృష్ణుని, “ కర్మకంకు నిష్కామము, లేక, సామ్యమగుబుద్ధి (శీష్ట 
మని నీ యభిప్రాయ మగునేని స్థిత పజ్ఞునివలె నేను నా బుద్ధిని శుద్ధ 


సన్నా్యసము_కర్మ యోగము 79 


ముగ నుంచిన చాలునే; నన్ను యుద్ధమను నీ ఘోరకర్మమునం దేల 
నియమించెదవు” అని యడిగెను (A. 4. ౧ ఇందు కుత్తర మిచ్చుచు 
భగవంతుడు * కర్మ యేరిని వదలనే వదలదు”, అను మొదలగు 
కారణములను జెప్పి నాల్గవ యధ్యాయమున( గర్మలను సమర్థించి 
నాయడు? కాని సాంఖ్యము (సన్న్యాసము), కర్మయోగ మను రెండు 
మార్గములు శాస్త్రమందు. జెప్పంబడెనేని, జ్ఞానోత్పత్తియైన పిదప 
వీనిలో. నెవరికి నేది యిష్టమో వారు దానిని స్వీకరింపవలయునని 
చెప్పవలసి వచ్చును, కావున నైదవయధ్యాయారంభముస నర్జును(డు 
“ఈ రెండు మార్గములను కలియ; (గుచ్చి నాకు జెప్పక యీ 
రెంటిలో నేది |శేయస్కరమో యా యొక్కదానినే నాకు నిశ్చయించి 
నుడువుము” అని మరల భగవంతుని అడిగెను (A. ర్‌,“ జ్జానో 
త్పత్సి యైన పిదప( గర్మలను చేయుట గాని, చేయకపోవుట గాని 
సమానమే యైన పక్షమున, నా యిష్ట్రానుసారముగ( జేసినం జేయు 
దును, లేనిచో మానుదును, _ వానిని చేయుటయే యుత్తమ పక్ష 
మాయె నేని, నా కందలి కారణ మానతిమ్ము. నీ యాజ్ఞానుసార 
మొనర్తును” అని యర్జును( డడిగిన యాను మహపూర్య మయుజేది 
కాదు. యోగవాసి ష్టమునందు శ్రీరాములవారు వసిష్ణుని (యో, 

ర. 56. 6) మజియు గణేశగితలయందు (4. 1) వరేణ్యనామకరా జు 
గణేశుని నీ విషయమునే యడిగిరి, కేవలము మనదేశమునందే కాక 
ఐరోపాఖండమందును, ఎక్షడ తత్త్వజ్ఞానవిచారము తొలుత ప్రారంభ 
మయినదో యట్టి గీనుదేశమునందును బూర్వకాలమునం దీప్రశ్న 
బయలు వెడలెనని అరిస్టాటల్‌ యొక్క (గంథమువలనం గాన్పించు 
చున్నది. ఈ పసిద్ధు (డగు గీకుదేశస్థు(డైన తత్త్వ వేత్త తానొనర్చిన 
నీతిళాన్త్ర న. యంతఘున (10- -7 మణియు నిదే 
(ప్రశ్నను మనస్సులోనికి( దెచ్చుకొని, సంసారముయొక్క, లేక, 

రాజ్యకార్యభారము యొక్క యల్లకల్లోలములో నాయుష్యము 
నంతయు వ్యర్థపుచ్చుకొనుటకం కొ, జ్ఞానీయగు పురుషుడు శాంతము ' 


80 గితారహస్యము 


గనే, తత్స్యవిచారములో( గాలయాపన6 జేయుటయందే సత్యమును 
పూర్ణము నైన యానంద మున్నదని తన మతము ముందు జూపి 
నాండు; కాని, యటుపిమ్మట [వాసిన స్వీయమగు రాజధర్మములం 
దున్న [గంథములో (7. 2, మణియు Ey “* దొందణు బుద్ధిమంతులు 
తత్త్యవిచారమునందును, కొందటు రాజకార్యముల యందును 
మగ్ను లై యున్నారు. మణియు నీ రెండు మార్గములలో నేది మిక్కిలి 
మాన్యమో. విచారించితి మేని [పతిమార్గము pee సత్యముగనే 
యున్నదని చెప్పవలసివచ్చును. అయినను కర్మకం'కె యకర్మ 
మంచిది యనిచెప్పుట తప్పే, * కారణమేమి యనగా: ఆ యానంద 
మయినను కర్మయే యగుటచే సత్యమగు (శ్రేయః |పాప్తియు, 

వుష్కులముగ జ్ఞానయుక్తము నీతియుక్ర మయిన కర్మయందే యున్న 
దని చెప్పుటకు నభ్యంతరము లేదు అని యరిస్టాటల్‌ నుడివెను. 
అరిస్టాటల్‌ రెండు పదేశములందును రెండు భిన్న |పకారములుగ( 
జెప్పిన విధానములం జూచితిమేని * కర్మ జ్యాయో హ్యకర్మణః % 
= అకర్మకంకు కర్మ |శేష్టమైనది (గీ. $, 8) అని గీతయొక్క స్పష్ట 
మగు నుపదేశములోని మహిమ వాచకులకు( |బత్యేకముగ జెప్ప 
నక్కజియుండదు, “అగస్టన్‌కాంటు ” అను పేరుగల గతశతాబ్దము 
నందు. (బసిద్ధినొందిన (ఫంచిపండితుండు తన యాధిభౌ తికతత్త్వ 
'జ్ఞానమునందు... “ తత్త్వవిచారమునందే మగ్నుండయి తన యాయు 
ష్యమును . గడువుకొనుట [శ్రేయస్కరమని చెప్పుట |భాంతిమూలక 
ముగ నున్నది, మణీయు నే తత్త్వజ్ఞుండు నీ తీరున తత్త్యవిచారము. 
నందే యావజ్జీవము మగ్ను(డ్రై తనచే నగునంతవజకు లోకులకు 
కల్యాణ మొనర్చుటను వదలుట తనకు ,పొప్తమగు సాధనములను 


వదలను రుల నషా న న నానరు నుత నవక వజ తక యొత్యలం నకును నాననా నుగన పకాలున నునా చార లా నానానావయానాను యునననాలనటుయననాననునతారుునానా 


* “And it is equally a mistake to place inactivity above 
action, for happiness is activity, and the actions of the just and 
wise are the.realization of much that -is noble”. (Aristotle’s 
Politics, trans. by Jowett, Vol, 1, p. 212. The italics are ours). 


సన్న్యాసము-కర్మయోగము 81 


దురుప యుక్రములుగ( జేయుచున్నాండని చెప్పవలయును” అనిచెప్పి 
యున్నాండు. దీనికి విరుద్ధముగ జర్మనుతత్త వ్రవేతయగు “శోఫన్‌ 
పొయర్‌” అనువా(డు “జఇగత్తునం దున్న సర్వవ్యవహారములు,_ 
విశేషము చెప్పనేల? జీవించుట సైతము దుఃఖమయ మగుటచే( దత్త్వ్వ 

జ్ఞానమును సంపొదించి యీ సర్వకర్మలను శక్యమగు నంత శ్రీను 
మేగ వదలివేయుటయే యీ జగత్తునందు మనుజునకు సత్యమగు 
కర్తవ్య మని” చెప్పియున్నాడు. కాంటు (కీ, శ, 1897 సంవత్సరము 
నను, శోఫెన్‌పహొయర్‌ (కీ. శ. 1860 నం॥ నందును మరణము 
నొందిరి. శీోఫెన్‌హొయర్‌ యొక్క మార్గము జర్మనుదేశమునందు 
హార్టమన్‌ అనువా(డు పిదప( (బచురము జేసెను. స్పెన్సరు, మిల్లు 
మొదలగు నాంగ్లేయతత్త్వ వేత్తల మతము కాంటుమతమువలి నున్న 
దని చెప్పనక్కఅ లేదు; కాని దీని నంతయు దాటి కేవల మర్వాచీన 
యాధిభౌతికపండితుండగు నిత్మే యనువాండు తన [(గంథములో, 
గర్మలను వదలివేయు వానిని “మూర్జులలో మూర్గశిరో మణి” యనుట 
కంకె నామాంతర మేమియు నిడుటకు సాధ్యము లేదని కర్మత్యాగము 
నందు న. నుడి వెను*. 


* కర్మయోగము, మజియు, కర్మత్యాగము (సొంఖ్యము, లేక, నన్న్యా 
సము అను రెండు మార్గములకు నలీ అనుహ(డు P6$3imMisM అను తన! గంథ 
మునందు అను కమనులో Optimism మశీయు Pessimism అను “పేరులను 
పెట్టియున్నా(డు; కాని తన నుత [ప్రకార మా పేరులు నీరిగావు, _ Pessimism 
అను శబ్దము “విసుగు, లేక, నిరాశనొందుట” అను ధ్వన్యర్థము నిచ్చుచున్నదిః 
కాని సంసార మనిత్య మని యెజింగి దానిని వదలినవా౬ డెప్పుడు నాసందముగల 
వాడై యే యున్నాండు. మణియు నతండు సంసారము వదలుసప్పుడు సంతోష 
ముళోనే వదలుచున్నా (డు. కొంబట్టి వానిని మా మత ప్రకారము Pessimist అని 
చెప్పంగూడదు. దానికి బదులుగా కర్శ్మయోగమునకు Energism అనియు, సొం 
ఖ్యము, లేక, సన్న్యాసమార్గముసకు ౦11101151 అనియు నింగ్లీ మలో. బేర్లు పెట్టిన 
(పశస్త్రముగ నుండును, వై దికధర్మ[పమాణానుసారముగ సీ రెండు మార్గముల 

భగ, 11-6 





క్రి “.. గీతారహస్యము 


బరోపాఖండమునందు “అరిస్టాటల్‌" కాలము మొదలు నేటి 
పర్యంతము నీ రెండు విషయములయం దెట్టు రెండు పక్షములున్నవో 
యటులే |పొచీనకాలము మొదలు నేంటి ఫర్యంతము భరతఖండము 
నందున్న వైదికధర్మములలో నీ విషయమున 'రెండుమార్లము లోకే 
తీరున నడుచుచున్నవి (మ.భా.శాం. శి4$ి.?2).. వీనిలో నొక మార్గ 
మును సన్న్యాసమార్షము, సాంఖ్యనిష్థ్ర, లేక, కేవలసాంఖ్యము, 
అనియు జ్ఞానమునందే యెల్లప్పుడు మగ్నుడై యుండుటచే జ్ఞాననిష్ట 
యనియు. జెప్పుచున్నారు. రెండవదానిని కర్మయోగము, సంశ్షేప 
ముగ యోగము, మజీయు పర్యాయముగ కర్మనిష్ట యనియు నను 
చున్నారు. సాంఖ్య యోగశబ్దములచే ననుకమముగం గాపిలసాం 
ఖ్యము, పాతంజలయోగ మను నర్థము లిచ్చో వివక్షితములు కావని 
పూర్వమున మూడవ |పకరణమున( జెప్పంబడినది; కాని సన్న్యాస 
మను శబ్దము సైతము కొంత సందిగ్ధ మగుటచే దానియర్ధ మిచ్చో 
నింతకంకు బాగుగ విచారించుట యావశ్యకము. క్‌ సన్న్యాసి శబ్ద 
ముచే వివాహము చేనికొనక, లేక, చేసికొన్నను దారపుణ్ఞాదులను 
వదలి కావిగుడ్డలను గట్టుకొనుట, లేక, కేవలము చతుర్ధాశమమును 
గైకొనుట యనునదియె నిచ్చోం జెప్పందగినది కాదు. కారణ మేమి 
యన: వివాహము. జేసికొనక భీష్మం డామరణాంతమును రాజ్య 
తం[తమును నడుపుచునే యుండెను. [(బ్రహ్మచర్యమునం దుండియే 
. యొకే పర్యాయము చతుర్గాశమమును గైకొనిన శ్రీ మచ్చంకరాచా 
ర్యులభారును, మా మహారాష్ట్ర దేశమునందు సామరణాంత బ్రహ్మచారి 
(గ్‌ా యైన శ్రీ సమర్ధరామదాసు గారును జ్ఞాన పసారముచే జగ 





యందు [బ్రహ్మజ్ఞాన మేక విధమైనందున న నీ రెంటీయందు( గలుగు నానందము 
లేక, శాంతియు నొకవిధమే. కాబట్టి. మే మీ రెండు మార్గములలో నొకటి ఆసంద 
మయము, రెండవది దుఃఖమయము అని కొని, లేక్క ఒకటి అళావాదియు, రెండ 
వది నిరాశావాడియు నని కాని పేర్కొనము, 


సన్న్యాసము_కర్మయోగము 88 


దుద్ధారకము లగు కర్మల జేసిరి. జ్ఞానానంతరమున జగత్తునందలి 
వ్యవహారము లన్నియు కేవలము కర రృవ్యములే యని లోకకల్యాణా 
ర్గమై యవి చేయవలయునా?, లేక, యవి మిథ్య యని బొత్తిగ 
పదత పల యును? యని (పకృతమున విచారించుట ముఖ్యవిషయ 
ముగ నున్నది. ఈ వ్యపహారమును జేయువాండు కర్మయోగియగును 
కాని యతడు వివాహము చేసికొన్నను సరే, లేకపోయినను సరే, 
కాపయ వస్ర్రములు కట్టుకొనినను సరే, లేకపోయినను సరే; విశే 
షము చెప్పనేల? ఇట్టి పనులను జేయుటకు వివాహము. జేసికొనక 
పోవుట, కాషాయవస్తములు ధరించుట, లేక, పత్తనము వెలుపల 
వీరక్తు. డయి యుండుటయే యనేక సమయములయందు. విశేష 
సులభముగ నుండును, కారణ మేమి యన: కుటుంబ భరణ మను 
వ్యాపారము లేమిచ్రే తన యొక్క సర్వకాల పరి. శమమును లోక 
కార్యమునశ్రై వినియోగించుటకు నడ్జేమియు నుండదు, ఇట్టి పురు 
_షుండు చేషముబెే సన్నాాసిగ నుండినను, యథార్థముగ నతండు కర్మ 
యోగియే యగును. అయినను దీనికి విరోధముగ, అనయా: జగత్తు 
నందలి సర్వవ్యవహారములను నిస్సారము లని తెలిసికొని వానిని 
వదలి ఎవరు స్వస్థముగ నుందురో వారిని సన్న్యాసు లనవలయును; 
కానీ వారు (పత్యక్షముగ చతుర్గాశమమును గై గెకొనినను సరే లేక 
పోయినను సరే, మొద ఘదడిత నుండవచ్చును. కొవున గీతయొక్క 
కటాక్షము, కావివస్త్రముల యందు(ాని, ధవళవస్ర్రముల యందు. 
గాని, లేక, వివాహమాడి యుండుటలో గాని, లేక, [బహ్మచర్యమున 
నుండుటలో గాని లేదు, జ్ఞాని జగద్య్యవహారములు జేయునా? లేదా? 
యను నొకే విషయము మనంబున నిడుకొని సన్న్యాసము, కర్మ 
యోగ మను రెండు మార్గములకు గీతయందు భేదము జెప్పంబడినది 
యని సారాంశము. మిగిలిన విషయము గీతాధర్మములందు మహ 
తము, గలదియు గాదు. సన్న్యాసము, లేక, చతుర్థా[శమ మను 
నీ రెండు శబ్దములకం కొను కర్మసన్న్యాసము, లేక, కర్మ త్యాగము 


84 గీతారహ స్యము 


నను శబ్దములు (పకృతస్థలమునం దధికముగ నన్వర్థములు, నిస్సం 
దిద్ధములుగ నున్నవి; కాని యీ రెంటికం కొను కివలమప సన్న్యాస . 
మను నొక శబ్దమే యోజించుట యధికముగ |[పచారములో నుండు 
టచే వానికి పారిభాషికార్థ మిచ్చట స్పష్టముగః జెప్పంబడినది. జగ 
ద్వ్యవహారము నిస్సార మని తోంయవారు సంసారముననుండి నివృత్తు 
లగుచున్నారు. మణీయు నరణ్యమున 'కేంగి స్మృతిధర్మానుసారముగ 
చతుర్ధాాశమమును గ్లైకొనుచున్నారు. కావునం గర్మత్యాగ మను నీ 
మార్గమును సన్న్యాసమని చెప్పుదురు; కాని దాని యందున్న పథాన 
ఖో మ కర్మత్యాగ మయి యున్నది. se [పథాన 
ములు గావు. 


పూర్ణమగుజ్ఞానము కలిగినపిదప( గర్మలను జేయవలయునా? 
కర్మయోగము), లేకు వదలవలయునా ! (కర్మసన్న్యాసము, అను 
నీ రెండుపక్షము శే తీరున (పచారములో నుండినను దుదకు మోక్షము 
నొందుటకు నీ రెండుమార్లములు స్వతం్యతములుగనే యనంగాం నొశే 
రీతిగ సమర్థములైయున్నవి. _ లేక్క కర్మయోగమనునది పూర్వాంగ 
మనగా మొదటి మెట్టగుటచే. దుదకు మోక్ష్మపొప్తి కొటఅకు కర్మలను 
వదలి సన్న్యాసమునే కైకొనవలయు ననువిషయము గీతయొక్క 
సాంప్రదాయిక టీకాకారులచే( జెప్పంుడినది. గితయొక్క రెండవ 
మూడవ యధ్యాయములలో నీ రెండు మార్గములు న్వతం|త్రములుగ 
వర్ణింప(బడినటుల కాన్పించుచున్నది. కాని యెొప్పుడ్రైెనను సన్నాా 
సాశ్రమమును స్వీకరించి సర్వసాంసారిక కర్మలను వదలినం గాని 
మోక్షము లభింప దని యెవరిమతమై యున్నదో మజియు 'నా యభి 
[ప్రాయమే గీతయందు (పతిపాధ్యము కావలయు' ననుబుద్ధితో 
గితలమై టీకను రచియించుటకై యెవరు (వవర్తించిరో_ అట్టి టీకా 
కారులు “కర్మయోగ మనునది స్వతర్యతముగ మోక్షప్రాస్తియైనను 
కానేరదు. తొలుత చిత్త శుద్ధ్యర్గమై కర్మల నొనర్చి తుదకు సన్న్యాస 


సన్న్యాసము-కర్మయోగము 85 


మును గ్రైకొనవలయును, సన్నాస మనునదియె తుది (అనయా: 
ముఖ్యమగు నిష్టగ నున్నది” యని గీతలకు( దాత్సర్యమని చెప్పు 
చున్నారు; కాని యీ యర్థమును స్వీకరింతుమేని, సాంఖ్యము 
(సన్న్యాసము), యోగము (కర్మయోగము) అనునవి, ఈ జగత్తులో 
ద్వివిధ మగు నిష్టలుగ నున్నవి (A. 8, శ్రి యని భగవానుడు 
చెప్పినదానియందున్న “ద్వివిధ మన్నపదమునకు స్వారస్య 
మేమియు నుండదు. కర్మయోగశబ్దమునకు మూండర్థములు సేయ 
వచ్చును, 1. జ్ఞానము కలిగినను లేకపోయినను, యజ్ఞయాగాది 
చాతుర్వర్ణ్య సంబంధములై నవిగాని, వేక, [(శౌతస్మార్తసంబంధమయి 
నవి గాని యగు కర్మలను జేయుచునే మోక్షమును సంపాదించు 
కొనుచున్నాండని మొదటి యర్థము; కాని యూ మామాంసకుల 
పక్షము గీతలకు మాన్యము కానేరదు (గీ. ఓక్స్‌. 2. చిత్తశుద్ధి 
కొటకే కర్మలను జేయుట యనునది. రెండవయర్థముగ నున్నది. 
ఈ యర్గముచే6 గర్మయోగ మనునది సన్న్యాసమార్గముయొక్క 
పూర్వాంగము, లేక, మొదటిసాధన మగును; కాని గీతలయందు 
వర్షింపంబడిన కర్మయోగ మిదికాదు. 8 తనయాత్మయొక్క కల్యాణ 
మెటు లగునని యెలు(గుజ్ఞాని యుద్ధము మొదలుగా6(గల స్వధర్మో క్ష 
ములగు సాంసారికకర్మముల ' నామరణాంత మొనర్చవలయునా ? 
అక్కల లేదా? యనునదియే గితలయందు ముఖ్యవిషయ మగుటచే 
జ్ఞానియును చాతుర్వర్ణ ్యముయొక్కు కర్మములను నిష్కామబుద్ధిచే 
నొనర్చియే తీరవలయును (గీ. 8.2) అని గీతలయందున్న కర్మ 
-యోగశబ్దమున కర్ణము; మటీయు నది సన్న్యాసమార్గమునకు. 
బూర్వాంగ మెప్పుడును కానేరదు. కారణ మేమియన: ఈ మార్గమున 
గర్మ లెప్పుడును వదలకూడనివి. విషయము ముఖ్యముగ మోక్ష 
(పొప్తిని సంబంధించినదియే మై యున్నది; కాని జ్ఞానము [పొప్త 
మగుటబే నిష్కామకర్మలు బంధకములు గానందున _ సన్న్యాసముచే 
నే మోక్షపాప్తి యగునో యదియె యీ కర్మయోగముచేతను (పొ ప్ప 


88 గితారహస్యము 


మగును (A. గల్స్‌ అని గితలలో స్పష్టముగ జెప్పంబడినది. కావున 
గీతలలో( జెప్పంబడినకర్మమార్షము ' సన్న్యాసమార్గమునకు పూర్వాం 
గము గొమిచే జ్ఞానోత్త రములగు నీ రెండుమార్గములును, మోక్షదృష్టిచే 
స్వతం|తములు (అనయా: తుల్యబలములు) గ నున్నవి. (A. ర్‌.2) 
ఇశ్టే “లో శకేఒస్మిన్‌ ద్వివిధా నిష్టా) (A. 8.8) అను సీ గీతావాక్యార్థ 
మును గైకొనవలయును, ముటియు నీ హేతువుచేతనే ముందున్న 
చరణములో “జ్ఞానయో గేన సాంఖ్యానాం కర్మయోగేన యోగి 
నామ్‌” అని యీ రెండు మార్గములను భగవంతుండు. వేర్వేటుగ 
విడందీసి చూపెను. ముందు పదుమూ(డవ యధ్యాయములో “అన్యే 
సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే” అను శ్లోకము నందలి 
“అన్యే” (కొందజు), “అపరే” (ఇతరు? మి అను రెండు పదము లీ 
రెండుమార్గములును స్వతంతములుగ నంగికరించిననే తప్ప యన్వర్థ 
కములు ms (A. 18. సం. మజియు నే నారాయణీయమునందున్న 
[పవృత్తి మార్గము (యోగము) గీతలయందును |బతిపాదింప(బడినదో 
మహాభారతమునందు పిదప |వాయ'(బడిన య ధ్రానియొక్క యితి 
. హాసమును జూచినసైత మోసిద్ధాంతమే దృఢమగును. సృష్ట్యారంభ 
మున భగవంతుడు హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) సృష్టినుత్చన్నము. 
జేయుమని యాజ్ఞ నొనంగంగా నతనియందుండి మరీచ్యాది సప్తమా 
నసపుత్రులు పుట్టి, వారు నృష్టికనుమును బాగుగ నారంభించుటకు 
యోగమును అనలా: కర్మమయ మగు (పవృత్తి మార్గము నవలం 
వబించిరి; వుణీయు సనత్తుమారు(డు, కపిలుడు మొదలగు నితరులగు 
నేడ్డురు (బ్రహ్మమానస పుత్రులు పుట్టిన వెంటనే నివృత్తి మార్గము, 
త్‌ సాంఖ్యము నవలరబించి రని యీ రెండుమార్గములకు నుప 
పత్తి( జెప్పుటచే నీ రెండుమార్లములు మోక్షదృష్టిచే తుల్యబలములు, 
అనయ్యా, వాసుదేవస్వరూపనుగు నొకే పరమేశ్వరునియొక్క (పాప్తిని 
గలుగం జేయునవియై, వేర్వేటుగను; స్వతంతములుగ నున్నవని 
ముందు స్పష్టముగం జెప్పండినది (మ, భా. శాం: 948. 74; 849. 


సన్న్యాసము.కర్మయోగము 8? 


68-78). అటులే యోగమునకు. (అనంగా ః'పవృత్తి మార్గమునకు 
(బవర్తకు,డు హిరణ్యగర్భుండనియు, సాంఖ్యమార్గమునకు మూల 
_పవర్షకుండు గపిలుండనియు, భేదముగా. జెప్పంబడినది. హిరణ్య 
గర్భుడు ముందు కర్మలను వదలినాండని యొక్కడను జెప్పంబడ 
లేదు. దీనికి విరుద్దముగ, సృష్టివ్యవహారము సరళముగ నడుచు 
నిమిత్తమై భగవంతుడే కర్మరూపమగు యజ్ఞ చృకము నుత్సన్నము( 
జేసి, దానిని సంతతము ననుష్టానములో నుంచుండని వారికిని, ఇతర 
దేవతలకు నుపదేళించెనని వర్ణింపంబడినది (మ, భా.శాం. 84౮.44 
7 మటియు 889.66 ,67 చూడు), దీనివలన సాంఖ్యమును, యోగ 
మును నను రెండు మార్గములును తొలుత నుండియు స్వతం తములు 
గనే యున్నవని నిర్వివిదముగ సిద్ధ మగుదున్నది. గీతలయందున్న 
సాం|పదాయిక టీకాకారులు కర్మయోగమార్షమునకు గౌణత్వ 
మోయవలయునని చేసిన పయతశ్నము లన్నియు బొత్తిగ సాంప్ర 
దాయికాగహముయొక్క పరిణామమే. కర్మయోగ మనునది జ్ఞాన 
ప్రాప్తి కైనను; లేక, నన్న్యాసమునకు నైనను, బొత్తిగ సాధనమగును 
లని యీ టీకాకారులచే సైతము వారిటీకలలో నచ్చటచ్చట చేయ. 
బడియున్న సూచన లన్నియు వారిచే కల్సింపయడినవియే యనియు 
గీతకు సత్యమగు భావార్థ మటులు కానేర దనియు నిందువలన స్పష్ట 
మగును. గితలలోని సన్న్యాసమార్షమునకు టీకలయందున్న ముఖ్య 
దోష మిదియే యని మా యభిపాయము. మటియు టీకాకారుల 
యొక్క యూ సాం పదాయికాగహము దా(టిననేతప్ప గీతలయొక్క 
సత్యమగు రహస్య మెప్పుడును బోధపడుట శక్యము కానేరదు. 


“కర్మసన్నా్యాస _- కర్మయోగము లను నీ రెండును స్వతంత 
రీతిగ సమానముగనె మోక్ష్య్రపదములయి యున్నవి. వీనిలో నొకటి, 
రెండవ దానికి? బూర్యాంగము కానేరదు? అని నిశ్చయించినను 
వానిచే సర్వవిషయములు సిద్ధింపవు, కారణమేమి యన ; రెండు 


88. గిళారహస్యము 


మార్గములు సమానముగనే మోక్ష[పదము లగును. వానిలో మన 
కిష్టమగు మార్గము మన మవలంబింప వలయు నని సిద్ధ మగును; 
మజీయు నర్జునుండు యుద్ధమునే చేయవలయు నని సిద్ధపడక 
పోవుటచే, భగవంతుని యుపదేశముచే( బర మేశ్వరజ్ఞానము గలిగినను 
నత(డు స్వాభిరుచి ననుసరించి, యుద్ధమునైనను జేయును, లేక, 
సన్న్యాసమునై నం గైకొను నని రెండు పక్షములు సంభవించు 
చున్నవి. కావున “ఈ రెండుమార్గములలోను, మిక్కిలి ప్రశస్తమైన 
దేదియో యా యొశకేమార్గ్లమును నిశ్చయించి నాకు. జెప్పుము” 
(A. ఫ్‌. )అని తానట్లు (బవర్తి ంచుట మేలని తోయటచే నర్జును( డీ 
విషయము నడిగెను. “గి తయొక్క యయిదవ యభ్యాయము ప్రా పారం 
భమున నర్జును6 డీ విధమున నడిగిన పిదప, వెంటనె భగవంతుడు, 
“సన్న్యాసము, కర్మయోగము నను నీ రెండు మార్గములు నిశ్ళే9 
యసము (మోక్షము) నిచ్చునవి, లేక, మోక్షవిషయమున సమాన 
యోగ్యత గలవియే యయిన నీ రెంటిలో కర్మయోగ ముయొక్క 
మహీమము, లేక, యోగ్యత గొప్పదిగ నున్నది (విశిష్యతే యని 
_ యర్జునునకు (గీ. 5. 2) స్పష్టమగు నుత్తర మిచ్చెను. మణియు నీ 
శ్లోకమున యా |పకరణారంభమున నేను వాసియున్నాను. కర్మ 
యోగముయొక్క |శేష్టత విషయమై గీతలలో నీ శ్లోక మొకటియే 
యున్నదని కాదు. “తస్మాద్యోగాయ యుజ్యస్వ*_కావున నీవు కర్మ 
యోగమునే స్వీకరింపుము” (గీ, స 80) “మాతే సంగో2స్త్వ కర్మణి” 
= కర్మను జేయకూడదని పట్టుపట్టకుము (ఓ 47). 


యస్త్విందియాణి మనసా నియ మ్యారభతేఒర్జున; 
కర్మేందియైః కర్మయోగ మసక్తః స విశిష్యతే, 
(గీ, 87) 


జం కర్మలను వదలుట యను పట్టు పట్టక ఇం| దియములను 
మనస్సుచే నిరోధించి యనాసక్త బుద్దితో, గర్శేందియములజే( గర్మ 


సన్న్యసము_కర్మయోగము 8 


లను జేయుట యనుయోగ్యత ' విశిష్యతే ', అనంగా మిక్కిలి విశేషమై 
యున్నది”; కారణ మేమి యన: ఎప్పుడైనను “కర్మ జ్యాయో 
హ్యకర్శణః”... అకర్మకంకు కర్మ (శేష్టము “కావున 
నీవు కర్మను జేయుము” (A.4 15); వేక, “ యోగమాతిష్టోత్తిష్ట ౫ 
_ కర్మయోగమును స్వీకరించి యుద్ధమునకు బూనుము, (నిలువం 
బడుము) (A. 4.42); “(యోగీ జ్ఞానిభ్యోఒపి మతో2_ధికః ” 
న జ్ఞానమార్లీయముకం కొ (సన్న్యాసమునకం కై కర్మయోగము 
" యొక్క యోగ్యత అధికమైనది. “తస్మా ద్యోగి భవార్జున *_ 
కావున నో యద్దునా ! నీవు (కర్మ) యోగివి కమ్ము (గీ. 6. 46); 
మణీయు “మ మనుస్మర యుద్ధ్యచ *__ నన్ను స్మరించి యుద్ధము 
జేయుము (గి. 8. గ మొదలగునవి యర్జునునకు గు. థో 
యా స్థలముల యం దుపదేశింప(బడినవి; దానియందును గర్మ 
యోగము సన్న్యాసముకం కొను) లేక అకర్మకం'కె నధిక యోగ్యత 
గలది యని నిరూపించుటకు “జ్యాయఃి, *అధికః *, ' విశిష్యతే”, 
యని స్పష్టమగుపదము లున్నవి, మణీయు పదునెనిమిదవ య థ్యా 
యమునం దున్న యుపసంహారమునందును *నియతమగు కర్మను 
వదలుట యోగ్యము కామిచే నాసక్తివిరహితుండ వయి సర్వకర్మల 
నెల్ల ప్పుడు( జేయుచుండవలయును, ఇదే నాయొక్క నిశ్చితము- 
ఉత్తమము నగు మతముగ నున్నది” యని భగవంతుండు మరల చెప్పి 
నాండు (గీ. 18. 6, 7). దీనివలన సన్న్యాసమార్గముకంశె కర్మయో 
గమే గీతలయందు |శీష్ణముగ నిశ్చయింప(బడినటుల నిర్వివాదముగ 
సిద్ధ మగుచున్న ది, 

కాని “సన్న్యాసము, లేక, భక్తి యనునదియె తుదయందలి 
గేష్ట మగు కర ర్హవ్యము అగుటచే6 గర్మయందు - నది కేవలము చిత్త / 
శుద్ధి కారణ మగును, ముఖ్యమగు సాధ్యము, లేక్క కర్తవ్యము కా 
నేల ౫ దని యేరికి సాం్యపదాయికమతముగ నున్నదో, వారికి గీతల 


90 గితారహస్యము 


యొక్క. యో సిద్ధాంత మెటులు రుచించును? సన్న్యాసమార్గమున 
కంఠ గీతలయందు. గర్భయోగమునకు స్పష్టముగ నధికమహిమ 
చెప్పంబడిన దను నీ విషయము వారి లక్ష్యములోనికి రానిది కాదు; 
కాని యిది సత్యమని యంగీకరించిన, తమ సం పదాయముయొక్కొ 
యోగ్యతకు న్యూనత యగునని స్పష్ట మగుచున్నది. కావున పంచ 
మా ధ్యాయారంభమున నర్జునుని పశ్నయు నందులకు భగవంతుని 
యుత్తర మను నీ రెండును సరళములు సయుక్షి కములు స్పష్టార్ధము. 
లయినను వాని మార్గము నెట్లు చూపవలయునను విషయములో ' 
సాంపదాయిక టీకాకారులకు బహు'క్లేశము సంభవించినది. కారణ 
మేమి యనః సన్న్యాసము కర్మయోగ మను నీ రెండు మార్గములును 
స్వతర్యతము లని యంగీకరించిననే తప్ప యీ రెంటిలో నే మార్గము 
(శేష్ట మను (వశ్నయే వెలువడదు. మజియు టీకాకారులు వక్షాణించి 
నటుల కర్మయోగము జ్ఞానమునకు. బూర్వాంగ మైనయెడల పూర్వాం 
గము గౌణ మనియు, జ్ఞానము, లేక, సన్న్యాసము (శీష్ట మనియు: 
జెప్పనక్కటి లేకయే నిద్ధమగుచున్నది. మజియు నూతన (పశ్నము 
విచారించుటకు. గారణ మేమియు నుండదు, కావున (ప్రశ్న తగినదని 
యంగీకరింతు మేని యీ రెండు మార్గములు స్వతం్యతములుగ నున్న 
వని యంగీకరింప వలసివచ్చును; మటియు నటులే యంగికరింతు 
మేని తమ సంపదాయమే ముఖ్యమగు మోక్షమార్గ మని చెప్పుటకు 
విరోధము వచ్చును. ఈ విషయమై యర్జునుని పశ్నయే బాగుగ 
నుండలేదని సూచించి, భగవంతుని యుత్తరముయొక్క తాత్పర్యము 
సైతము నటులే యున్న దని సూచించుటకయి యీ టీకాకారులు 
. నిశ్చయించియున్నారు. కాని యింత యాటోపము. జేసినను, “కర్మ 
యోగముయొక్క యోగ్యత, లేక, మహత్త్వము విశేషము” (గీ. 
ap లి అను భగవంతుని యీ స్పష్టమగు నుత్తరముయొక్క వ్యాఖ్య 
యిప్పటికిని కుదురనే కుదురదు, కావున తుదకు * కర్మయోగో విళి 


సన్న్యాసము-కర్మయోగము 1 


ష్యతే ne కర్మయోగముయొక్క మహత్తు మధికము. ఈ వచనము 
కర్మయోగిని కేవలము స్తుతి. జేయు నిమిత్తమై, అనంగా; అర్ధవాదా 
త్మక మగుటచే భగవంతుని మతమునందును సన్న్యాన మార్గము (శేష్ట్ర 
ముగనే యున్నదని పూర్యాపరసందర్భ విరుద్ధముగ( దమ మనస్సు 
చేతనే రెండవ కల్పన జేసి యీ టీకాకారు లెటు లైనను తాము 
సమాధానమును జేసికొనుటకు( |బారంభించిరి (గి.శాం.భాం. 5,2; 
5. 1,2; 18. 11 చూడు). శాంకరభాష్యమునందే కాక రామానుజ 
భాష్యమునందు సైతము ఈ శ్లోకము కర్మయోగమును | బశంసించు 
చున్నది, అనగా: అర్థవాదాత్మకమే యని యంగీకరింప బడినది 
(గీ, రా. భా, ఫీ. 1). కారణ మేమి యన: రామానుజాచార్యుల వా 
రదై తి కాకపోయినను, వారి మతమున భక్తి యనునది ముఖ్య 
సాధ్య మగుటచే గర్మయోగ మనునది జ్ఞానయుక్త మగు భక్తికి సాధ 
నముగనే స్థిరపడుచున్నది (గీ.రా.భా, 8.1 చూడు. మూల గంథము 
యొక్కయు, టీకాకారుల యొక్కయు సంపదాయములు వేర్వేజగు 
టచే నీ టీకాకారులు దమ మార్గములే మూల్యగంథమునందు వర్ణింప. 
బడినవి యను దృథజ్ఞానముచే నా |[గంథముపై టీక యొనర్చుటకు. 
బారంభించి రేని మూల గంథ మెట్లు తల|కిల దగు నను విషయ 
మిందువలన వాచకు లెజుంగ6 గలరు. “అర్జునా! నీ పశ్నము 
నుంచిది గాదు”, అని శ్రీకృష్ణునకును, లేక, వేదచ్యాసులకును, స సం 
స్కృతమున స్పష్టశబ్బములతో, జెప్పుటకు రానేరదు కా(బోలు ! కాని 
యట్లు సేయక “కర్మయోగమే విశేష యోగ్యత గల” దని యనేక 
స్థలములలో స్పష్టముగం జెప్పియుండుటచే నం|పదాయరీతిగ టీకా 
కారులు సేసిన పూర్వోక్తార్థము సరళముగ లేదని చెప్పవలసివచ్చును; 
నుఖీయు, బూర్వాపరసందర్భము( జూచితిమేని యూ యనుమానము 
“అనుమితిఊహా) దృఢ మగును, కారణ మేమియన : గితలయందే 
స్టాని కర్మసన్నా్యసమును చేయక, జ్ఞానము గలిగిన పిదప సైత మనా 


02 గీతారహస్యము 


సక బుద్ధిచే దన నర్వవ్యవహారములను జేయుచున్నా( డని యనేక 
స్థలములిలో వర్ణింప(బడినది (A. 2.64; 8.19; 8.25; 18.9 చూడు. 
బ్రానముచేతను మోక్షము సిద్ధించునా ? యను విషయ మో స్థలమున 
కళకు దెచ్చుకొని, కేవల జ్ఞానముచేతనే సర్వకర్మములును దగ్గ 
మగుటచే మోక్షపాప్తి యగును; మోక్ష్యపాప్తికిం గర్మావశ్యకత లేదు 
అని గీతార్థమును శ్రీశంకరాచార్యులవారు తమ hh 
మొదట (వాసినారు. మజియు సిందుండి “ఏ హేతువుచే గీతా 
తాత్సర్యముం బట్టి మోక్షమునకు. గర్మయొక్క యావశ్యకత లేదో, 
యా హేతునుచేతనే చిత్తము శుద్ధమగు నెడల గర్మలు నిరర్ధకము 
లగును. మజియు నవి స్వభావముచేతనే బంధకములు (అనయా: 
జ్ఞానమునకు విరుద్ధములు) అగుటచే, జ్ఞానపాప్తియెన పిదప, జ్ఞాని 
వానిని వదలవలయును నను నిదే మతము భగవంతునకు గీతల 
యందు గ్రాహ్యమని చేప్పవచ్చును ” అని యూపహింపంబడినధి. జ్ఞాన 
(పాప్తియైన పిదప జ్ఞానియు6 గర్మలను జేయుచునే యుండవలయు 
నను పక్షమునకే * జ్ఞానీరర్మ సముచ్చయపక్ష'* మని నామ మగుటచే 
శ్రీ శంకరాచార్యులదేం పై "పె జెప్పంటడిన యుక్తి వాద మంతయు, దద్వి 
రుద్ధమగు ముఖ్యా క్షేపణగా నున్నది. ఈ యుక్తి వాదము మధ్వాచా 
ర్యులవారిచే సైతము స్వీకరింపయుడినది (గీ, మా. భా. 38.81 చూడు: 
కాని యీ యుకి వాదము మాకు సమాభానకారకముగను, నిరుత్తర 
ముగను లేదు. కారణ మేమియనః 1. కామ్యకర్మలు బంధకములగుటచే 
జ్ఞానవిరుద్ధము లయినను, అట్టి న్యాయము నిష్కామకర్మలకు సంబం 
aes వ 2 జ్ఞాన పాప్పిర్ల యెన పిదప మోక్షమునకు. కర్మ 
లక్కటి లేక పోయినను కాక బలవత్తరమగు కారణముచే, జాని 
జానసహితు(డై నిషామకర్మలను జేయుట యావశ్యక మని సిద్ధించు 
టకు నా వాదముచే బాధ యేమియు - రానేరదు. - ముముక్షువులకు 
చిత్తశుద్ధిని గలుగజేయుటయే యీ జగత్తున. కర్మయొక్క ముఖ్య 
మగు నుపయోగముగ నున్నది; లేక, యిందుకే కర్మ లుత్సన్నము 


సన్న్యూనము_కర్మయోగము 98 


లయినవి యని నుడువరాదు. కావున, మోక్షమునకేకాక, కారణాం 
తరమునకు స్వధర్తానుసారముగ ప్రాప్తములగు కర్మ సృష్టియందున్న 
నిఖిల ప్యవహారములను, జ్ఞానిసైతము నిష్కామబుద్ధిచేం జేయుట 
యావశ్యక మని చెప్పవచ్చును. ఈ కారణము అెవ్వియో ముందీ (పక 
రణమున నవిస్తరముగ విచారింపంబడినవి. [పస్తుతమందు చెప్పున దే 
మనయా: సన్న్యాసము౦ గైకొనుటకు సిద్ధమైన యర్జునునకు నీ 
కారణములను చెప్పుటకొజ'కే గీతాశాస్త్ర ముపదేశింప(బడినది యగు 
టచే చిత్త శుద్ధ్య నంతరమున మోక్షమునకు గర్భయొ క్ర యావశ్యకత 
లేదను నట్టి యుక్షివాదముచే గీతలయందు సన్న్యాస మార్గమే (పతి 
పాద్యముగ నున్నది యని యనుమానించుటకు (అనుమితికి_ ఊహకు) 
సాధ్యము గాదు. జ్ఞానప్రోప్తి యయిన పిదప సన్న్యాస్మాశమము6 గై 
కొని కర్మలను వదలనే వలయునని శాంకరసం పదాయముయొక్క 
మతమై యున్నది. నిజమే కాని యంతమ్మాతముచే “గితయొక్క 
తాత్పర్యము సైత మిదియే మై యుండవలయును, లేక, శాంకరము, 
అదియును గాక మణి యేదైనను సం|పదాయ మనునదియే ధర్మ” 
మని మొదట పట్టువట్టి తదనుకూలమగు నిట్టి రీతినే యెటులై నను 
గీతార్థము సమన్వయించుకొన వలయునని చెప్పుట యుక్తము. 
జ్ఞానోత్పత్తి యైన పిదపను; సన్నా్యసమార్గము నవలంబించుటక ౦కు 
కర్మయోగము నవలంబించుట యనునది యుత్తమపక్షముగ నున్నది 
అని గీతలయొక్క స్థిరమగు సిద్ధాంతముగ నున్నది. దానిని నీవు 
'వేటుసం[పదాయ మనినను సరే, లేక, వేఖుగ పేరిడినను సరే, కాని, 
గీతలకు( గర్మయోగమే (శేస్ట మని యంగీకార్యము. అయినను, 
సన్న్యాసమార్గము బొత్తిగ వదల వలయునని గీతలకు నితర నుతము 
లను సహింపని సంపదాయానుసారి యగు న్మాగహము లేకపోవు 
టచే సన్న్యాసమార్గ విషయమై గీతలయం దెచ్చట ననాదరబుద్ధి 
చూపుబడ లేదు అను విషయమును బాగుగ గుర్తుంచుకొ నవలయును. 


94 గితారహస్యము 


విపరీతముగ “సన్న్యాసము, కర్మయోగము నను రెండు మార్గములు 
సమానముగనే నిశ్ళ్శియసకరములు, అనగా మోక్ష|పదములు, లేక, 
మోక్షదృష్టిచే సమానమైన మూల్యము కలవియె” యని భగవంతు(డు 
స్పష్టముగం జెప్పినాండు. _మజియు ముందు “ఏకం సాంఖ్యం చ. 
"యోగం చయః పశ్యతి స పశ్యతి” _ఈ రెండు మార్గము లొకటియే 
అనగా తుల్యబలము గలవిగనే యున్నవి యని యే రెటుంగుదురో 
వారే నిజమగు తత్త్వము .నెజింగినవారు (గీ, 5. క్ర, లేక, కర్మ 
'యోగ మైనను దానియందు ఫలాశయొక్క సన్న్యాసము చేయవలసి 
వచ్చును. “న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన” 
(గీ 6 బి. ఇటు లీ |పత్యేకమగు మార్గములకు యుక్తి చేత శక్య 
మయినంతవటికే యేకవాక్యత చేసి చూపింప(బడినది. కాని జ్ఞాన i 
(పాప్పి యయిన పిదప (తొలుత లేకపోయినను) కర్మసన్నా్యాసమును 
జేయుట, లేక, కర్మయోగమును స్వీకరించుట యను నీ రెండు 
మార్గములు మోక్షదృష్టిచే సమాన మయిన యోగ్యత గలవియే య్‌ 
నను లోకవ్యవహారదృష్టిచే విచారించుచున్న ప్పుడు సన్న్యాసము బుద్ధి 
యందుంచుకొని, అనగా బుద్ధిని నిష్మోామముగ( జేసి, దేహేంది 
యముల ద్వారా లోకసంగహ కారకమగు కర్మ నా మరణాంతము, 
జేయుచునే యుండవలయును, ఈ మార్గమే యన్నింటియందు (శేష్ట 
మైనది, కారణ మేమి యనగా: సన్న్యాసము, కర్మ యను నీ రెండును . 
మోక్షకారణము లే యని భగవంతు(డు నిశ్చయముగ నుపదేశించుటచే 
అదేరీతిని పిదప నర్జునుండు యుద్ధమునకు [బ్రవర్మించెను. - జ్ఞానికిని 
అజ్ఞానికి నుండు తారతమ్య మిధియే, కేవల శారీరకమగు అనేలా? 
ఇర్మదియములద్వారా సంఘటిల్లు కర్మను జూచితి మేని యది జ్ఞానికి 
'యజ్ఞానికిని నొక్కటియేయె యుండును; కాని యజ్ఞాని దాని నానక్త 
బుద్ధిచేతను; జ్ఞాని యనాసక్త బుద్ధిచేతను జేయుతున్నారు (A. శ్రి. జిల్‌, 
గితీయొక్క సిద్ధాంతమే... 


సన్నా్యాసము-కర్మయోగము 95 
(పొజ్ఞస్య మూర్ధస్య చ్‌ కార్యయోగే 
సమత్వ మభ్యేతి తను ర్న బుద్ధిః 
. (అవిమార, b, 5) 
_ జ్ఞూనికిని మూర్జునకును కర్మలు సంఘటిల్లునేని దేహ మొక్కరీతిగనే 
యుండును, బుద్ధిమా_తము వేబుగ నుండును అని భాసకవి తన 
నాటకము లో వర్ణించినాండు. 


సన్న్యాసమార్గావలంబు లగు కొంద జేక దేశీయులు “గీతల 
యం దర్జునునకు. గర్మలు చేయుమని యుపదేశించినది నిజమే? కాని 
యర్జును6 డజ్ఞాని యగుటచే చిత్త శుద్ధికారకములగు కర్మలనుజేయుట 
. లోనే యతనీకి నధికార మున్నదని మనంబున నుంచుకొని, భగవం 
తుం డీ విషయమును నుపదేశించెను” అని చెప్పుదురు. సిద్ధావస్థ 
యందు. గర్మత్యాగమే (శేస్టమని భగవంతునకు సమ్మతి. అటు లగు 
నేని యర్జునునకు ఉన్సీ వజ్ఞానివిగ నున్నావు * అని చెప్పుచుండంగా, 
కఠో పనిషత్తునందు నచికేతుం డే రీతిని పూర్ణనుగు జ్ఞాన్నపాప్పి కావల 
యునని పట్టుపక్టైునో యటులనే యర్జునుండు సైతము పట్టుపట్టును. 
మటీయు నతనికి( బూర్గజ్ఞానము నుపదేశింపవలసివచ్చును. మణియు 
నటులు పూర్ణజ్ఞానము నుపదేళించిన యెడల, యుద్ధమును వదలి 
సన్న్యాసము, గైకెనును. దానిచే యుద్ధముయొక్క. తన విధానము 
చెడిపోవును. ఈ భీతినే. దన యత్యంత। పియభక్తుని మోన గించుటకు 
శ్రీకృష్ణుడు గీతల, నుపదేళించెనని యర్థ మగును. మణియు( గేవ 
లము తన సంపదాయమును సమర్థించుకొ టకు భగవంతుని మోద 
నత్యంత |పియభక్తుని మోసపుచ్చె నను నిందమోపుట "కెవరు ప్రవృత్తు . 
లయ్యెదరో యట్టివారితో నెట్టివాదము, జేయక మౌనముతోనుండుట 
(శ్రేయస్కరము. రి వజ్ఞానివి కావున గర్మను జేయుము” అని 
యర్జునునకు స్పష్టములగు శబ్దముల చే( జెప్పుటకు భగవంతున HB 
విధమయిన భీతియు నుండుటకు కారణము లేనందుననే, సామాన్య 


9 గీశారహన్యము 


జనులు దమయొక్క |భానుక మగు యుక్తి వాదముచే మోసపోం 
గూడదనియే యీ విషయమును జెప్పుచున్నాము. మణియు నిందుల 
కర్ణును( డే యాటంకమునై నం జెప్పెనేని యతనిని అజ్ఞానిగ నిశ్చయిం 
చియే యతని చేతనే _పకృతిధర్మానుసారముగ యుద్ధము జేయించు 
సామర్థ్యము శ్రీకృష్ణున కుండెను (గీ. 18.19 మజియు 5 చూడు). 
కాని యట్లు చేయక, జ్ఞానవిజ్ఞానములనే పలునూజులు చెప్పి (గీ.7.2 - 
9.1; 10. ol 18 2; 14. Ly పదునైదవ యభ్యాయము తుద*ఈ' 
శాస్త్రము నెలుంగుటచే మనుజుండు జ్ఞూతీయు. గృ తార్థుండు నగును”. 
(A. 19.20) అని భగవంతుం డర్జునునకు( జెప్పినాడు. మణీయు నీ 
రితిగ నతనిని పూర్ణజ్ఞానిని జేసిన పిదప నతని యిష్టము ననుసరిం ' 
చియే యుద్ధము జేయించెను (గీ. 18. 68). దీనివలన జ్ఞాని, జ్ఞాన 
(పాప్తియెన పిదప సైతము నిష్కామకర్శలను జేయుచుండుట యను 
పక్షమే సర్వోత్తమ మని భగవంతుని యభిపాయ నుయినటుల 
స్పష్టముగనే సిద్ధమగుచున్నది. ఇంతియె కాక యర్థునుని కేవల మ 
జ్ఞాని యని చెప్పినను, అతనికి భగవంతు. డొనర్చిన యుపదేశమును 
సమర్థించుట క్రై, భగవంతుడు, ఏ జనకాది ప్రాచీన కర్మ యోగుల 
యొక్కయు, పిదప తనయొక్కయు దృష్టాంతముల నిచ్చెనో, యవి 
యన్నియు నజ్ఞానికే యిచ్చెనని యెప్పుడును చెప్పుటకు సాధ్యము 
కానేరదు. అ సాం పదాయికుల యా గహముచే (పట్టుదలచే) 
నగు నీ శుష్కకోటీ కమము (వాదము) ) నన్నివిధముల ననుచితము, 
త్యాజ్యము ననియు, జ్ఞానయుక్తమగు కర్మయోగమే గీతలలో నుప 
దేశింప(బడినది యనియు చెప్పుట న్యాయ్యముగ నుండును. 


మంచిది, జ్ఞానము కలిగిన పిదప సిద్ధావస్థయందును, కర్మ 
త్యాగము (సాంఖ్యము), కర్మయోగము (యోగము, అను నీ 
రెండు మార్గములు .. మన దేశముననే కాక యితర దేశములయందు 
సైతము పూర్వాపరముగం (బ్రవర్శించుచు వచ్చుచున్న ట్లింతవటికు 


సన్న్యాసము._కర్మయోగము 97 


. నిరూపింప(బడినది. మణియు 1. ఈ రెండు మార్గములు స్వతం|త 
. ముల్కు తుల్యబలములుగ నున్నవి. ఒకటి రెండవదాని యంగము 
' = కానేరదు. చ. వీనిలో గర్భయోగమే మిక్కిలి | శేయస్కరమగును,_ 
అని గీతాశాన్తము యొక్క యీ విషయసంబంధములో నే ముఖ్య 
"మగు రెండు సిద్ధాంతము లేవి గలవో యవి స్పష్టముగ నున్నను, 
. , సాంప్రదాయిక ళు వాని నేల? యెట్లు ? విపర్యాసము( 
జేసినా రనువిషయమును స్పష్టపజిచుటక్రై యీసఫ్టస్తావన యంతయు; 
._ జేయవలసి వచ్చినది. ఇప్పుడు సిద్ధావస్థ యందును గర్మత్యాగము( 
జేయుటకంకు నిమ్కామబుద్ధిచే నామరణాంతము. గర్మలను జేయుట 
యనుమార్లమే (కర్మ్ణయోగమే) యధికశేయస్కర -నని (పస్తుత 
[పకరణమందున్న ముఖ్యవిషయమును సిద్ధింప(జేయు టకు గీతల 
యందు వ్రాయంబడిన కారణముల నిరూపించెదము. వీనిలోం గొన్ని 
విషయములు ' సుఖదుఃఖవివేక [పకరణమునందు వర్ణి ంప(బడినవి. 
కొని యీ వివేచనము బొత్తిగ సుఖదుఃఖములను గుటించియే చేయ. 
బడీయుండుటచే నక్కడ నీ విషయము పూర్ణముగం జర్చింపంబడ 
లేదు. కావున న్మీపకరణ మిందునకయి స్వతం్యతముగ నారంభింపం 
బడినది. వైదికధర్మములకు. గర్మకాండ మనియు, జ్ఞానకాండ 
మనియు రెండుభాగము లుండుటచే వాని యందుండు భేదము 
వెనుకటి (పకరణమునం జెప్ప[బడినది. వానిలో. గర్మకాండమందు, 
అనయా: (బ్రాహ్మ ణాది (శౌత్మగంథములయందు, (పతిగ్భహస్థుండు... 
వాడు బ్రాహ్మణుండై నను, లేక క్ష్రతియు(డై నను... నగ్నిహోతము( 
జేయుచు జ్యో తిష్టో మాదియజ్ఞ యాగములను దన తన యధికారాను 
సారముగం. జేయవలయునని యాజ్ఞ యందుండుటచే, వివాహమాడి 
(పతిమనుజుండును వంశవృద్ధి జేయుట సైత మతనికి( గర్హవ్య మని 
స్పష్టముగ వచనము లున్నవి. ఉదాహరణము ; “ఏతద్వై జరావర్యే 
స్మృతం య దగ్నిహో[తమ్‌ ”౫_ అగ్నిహోతరూప మగు నీ సత్రము 
భు గీ 11-7 


98 గితారహస్యుము 

నడిపింపవలయును (శళ్ళబా. 12,4.1.1); “వజాతంతుం మావ్యవచ్చే 
త్స _ వంశవిచ్చేదమును జేయకుము (వంశమనుసూూతముం 
(దెంపకుము)._ (తై.ఉ, Lil). లేక, * ఈశావాస్యమిదం సర్వం ౫ 
_ జగత్తునందున్న దంతయు బరమేశ్వరునిచే నధిష్టింపంబడినది. 
అనగా: *నాది గాదు అతనిది” యని తెలిసికొన వలయును 
నుజియు నీ నిష్కోమబుద్ధిచే_ 


కుర్వ న్నే వేహ కర్మాణి జిజీవిషే చృతం సమాః, 
. ఏవంత్వయి నాన్యథేతోఒ స్పి న కర్మ లిష్యతే నరే, 

కర్మలనుజేయుచు నే నూలువత్సరములు ; (అనంగాం బురుషొ 
యుర్దాయము) సమాప్పియగువటకు (బతుకుటకు నిచ్చ గింపవల 
యును. *“వవంి, అనరా నీ యీశావాస్యబుద్ధిచే( గర్మలను జేసెనేని 
యా కర్మలయొ క్ర లెపము(బంథమ్బు, నీకు (అనయా: పురుషునకు) 
తగులదు. ఇది తప్ప ఈ లతెపము (అనలో బంధనము. దప్పించు 
కొనుటకు మజియొక మార్గము లేదు” = (ఈశ 1 మణియు ల; 
మొదలగు వచనములు ము కాని కర్మకాండలో నుండి జ్ఞాన 
కాండలోనికి వచ్చితి మేని. “|బహ్మవి దాస్నోతి పరం”. (బ్రహ్మ 
జ్ఞానముచే మోక్షము లభించును (క. 2. 1). “నాన్య? పంథా విద్య 
చతేజయనాయ 7 జ్ఞానము. దప్ప మోక్ష ప్తికి రెండవ మార్గము లేదు 
(శ్వే: ర్ట. 8); “పూర్వే విద్వాంసః |పజాం న కామయన్తే కిం |పజయా 
కరిష్యామో యేషాం నో 2యమాత్మాఒయం లోక ఇతి తే హస్మ 
పుత్రే షణాయా శ్చ విల్లేష షణాయాశ్ళ లో కేషణాయాశ్చ వ్యుజ్ణాయాథ 
భిక్షాచర్యం చరన్ని"_. "ప్రాదీను లగు జ్ఞానులకు పుత్రాదులయొక, 
యిచ్చ లేమిచే,. నే హేతువుచే సర్వలోకములును మా యాత్మయే 
యైనవో, యా హేతువుచేతనే మాకు (రెండవది) (పజ యేల కావల 
యును?” అని యిట్లు చెప్పి, సంతతి, సంపత్మి-స్వర్షాది లోకములలో 
దేనియొక్క యీషణను (అనయా: ఇచ్చను) నుంచక దానియం 


సన్నా్యనము-కర్మ యోగము 9! 


దుండి సివృత్తులైన జ్ఞ జ్ఞానులు బొత్తిగ భిక్షాటనము( జేయుచు దిరుగు 
చున్నారు (బృ. 4.4. [2 మజియు శీ.0. 1); లేక్క ఈ ర్రీతిగ విరక్తు( 
డయిన పురుషునకు మోక్షము లభించుచున్నది (ముం, L211), 
లేక్క తు“కు “యదహరేవ విరజేత్‌ తదహరేవ |పషృవజేత్‌ * _ ఏ 
నిమిషమున బుద్ధికి విరక్షికలిగెనో యా నిమిషముననే సన్న్యసింప 
వలయును; (జాబా, 4) ఇట్లు విరుద్ధపక్షము లగు వచనములు వైదిక 
(గంథములలో స్పష్టముగః గాన్బించుచున్నవి. ఈ | సకారముగ 
'వేదాంతములో ద్వివిధముగ నుండుటచే (మ.భా.శాం. 240.6) 
(పవృత్తి నివృత్తులలో, లేక, కర్మయోగ సాంఖ్యములలో (శీష్టమగు 
మార్ల మేది యని నిర్ణయించుటకు, రెండవసాధన మే మయిన 


నున్నదా? లేదా? యని విచారించుట ౧రూవశ్యకము. అచార 
మనంగా శిష్టుల వ్యవహారము పరిపాటి, లేక, అచరణము. అది 


యెట్టున్నదో దానినిం జూచి యీ విషయము నిర్ణయించుటకు శక్య 
మయి యుండును, కాని యీ విషయములో" శిష్టాచారము సైత 
ముభయవిధముగ నున్నదని కాన్చించుచున్నది. పేకులు, యాజ్ఞ 
వల్కులు మొదలగు వారు సన్న్యాసమార్గమును; జనక, శ్రీకృష్ణ, 
జైగీషవ్యులు మొదలగు జ్ఞానులు కర్మమార్గము నవలంబించి రనియు 
నితిహాసములవలన స్పష్టమగును. ఈ యభిప్రాయముచేతనే “తుల్యం 
తు దర్శనం” _ అచారదృష్టచే నీ రెండునూర్గములును దుల్యములు 
గనే యున్నవి (వే, సూ. 8.4.9) యని సిద్ధాంతపక్షము నందున్న 
కోటీ కముములో బాదరాయణాచార్యులవారు సెప్పియుండుటచే.. 


వివేకి సర్వదా ముర్త 8 కుర్యతో నాస్తి రర రతా; | 
అలేపవాద మాగ్రిత్య (శీకృష్ణజనకౌ యథా, 


. పూర్ణముగ (బ్రహ్మజ్ఞాని లై యైనను సర్వకర్మలను జేసియు శ్రీకృష్ణ 
జనకులవలె నకర్తయు, నలిప్పు(డును, . సర్వదా . ముక్తు.. డుగనే 


100 గిశారహన్యము 


యున్నాడు అని స్మృతివచనమందు సైత మున్నది, * అటులే 
భగవద్గీతయందు, మనువు, ఇక్షాకువు మొదలగు కర్మయోగుల 
పరంపర జెప్పిన పిదప “వీవం జ్డాత్వా కృతం కర్మపూర్వైరపి ముము 
క్రుఖిః”_. దీని నెటింగి జనకాది జ్ఞానులు కర్మ నొనర్చిరి (గీ. 4. 15) 
యని చెప్పంబడియుండుటచే, జనకుడి కాక యీ 
ననేకులు కర్మ నొనన్చిరి యని యితరోదాహరణములు యోగ 
వాసిష్టమునందును భాగవతమందును జెప్పంబడినవి (యో. ర్‌, 79; 
భాగ, 28.4845). జనకాదులకు పూర్ణ |బహ్మజ్ఞానము, లేదని ఎవ 
రైనను శంకింపవచ్చును. అయినను వీ రందఖు జీవన్ముక్తులుగనే 
యున్నారని యోగవాసిష్టమునందు స్పష్టముగం జెప్ప (బడినది. 
మణీయు యోగవాసిష్టమునందే కాక మహాభారతమునందును 
వ్యాసులవారు తన .పుత్తు)€ డగు శుకుని మోక్షధర్మములను బూర్థ 
ముగ దెలిసికొనుట కై తుదకు బట్టుదలతో జనకునియొద్ద కంపినటు 
లున్నది (మ. భా, శా. 8/5; యో, 2 1. చూడు). ఈ తీరుననే 
యుపనిషత్తులయందు నశ్వపతి యను కేకయరాజు ఉద్దాలకబుపికిని 
(థాం. 511. +24), మటీయు శాళీరాజగు నజాతశతువు గార్జ్యుండగు 
బాలాకికిని (బృ. 2.1) (బహ్మజ్ఞానమును దెలిపినటుల కథలున్నవి. 
అటుల నశ్వపత్కి లేక, జనకు(డు గాజ్యారంభము మొదలుకొని 
కర్మ్కత్యాగరూ పసన్యాసమును గైకొనినటుల నెక్కడను వర్ణింపండ 
లేదు. - దీనికి విపరీతముగ ఉనకసులభాసంవాదమున జనకుండు 
“నేను ముక్తసంగుండ వై యాసక్తి నుంచక రాజ్యము. జేయు 
చున్నాను. మటియు నాయొకహన్రము గంధముచే+ బూయంబడి 
నను, రెండవహస్తము. శస్త్రముచే. 'సండీధల బడినను నాకు సుఖ 


| * ఈ వచనము స్మృతులలో నున్నదని యానందగిరిస్వామి, కఠోపని 
షత్తుపై (ఓ 19) నున్న శంకరభాష్యటీకయందు (వాసియున్నాండ. ఈ వచన 
. యే  క్మృతియందన మాకు గాన్బింపదు.. 


సన్న్ర్యాసము-కర్మ యోగము 101 


దుఃఖములు సమానములుగనే యున్నవి” అని యీ మొదలగు తన 
స్థితిని వర్ణించి (మంభా.శాం, 820.84) పిదప సులభతో నిట్టు_ 
మోక్షే హి (తివిధా నిష్టా దృష్టా ఒస్య్యై ర్మోక్షవిత్త మైః, 
జ్ఞానం లోకోత్తరం యచ్చ సర్వ త్యాగశ్చ కర్మణామ్‌. 
జ్ఞాననిషాం వద న్న్యైకే మోక్షశాస్త్రవిదో జనాః, 
కర్మనిష్టాం త థై వాన్యే యతయ స్ఫూక్ష్మదర్శినః. 
[సహా యోభయ మప్యేవం జ్ఞానం కర్మ చ కేవలమ్‌, 
తృతీయేయం సమాఖ్యాతా నిష్టా తేన మహాత్మనా, 
(మ.ఖా.శాం. 820.88) 
ae మోక్ష్మపొప్తికొణకు మూడు విధములగు నిష్టలను మోక్షశాస్త్ర 
వేత్తలు నుడువుచున్నారు, 1. జ్ఞానము సంపాదించి సర్వకర్మలను 
వదలుట; దీనినే.కొందణు మోక్షశాస్త్రజ్ఞులు జ్ఞాననిష్ట యని చెప్పుదురు, 
2. అటులే యితరమగు సూక్ష్మదర్శులగు జనులు కర్మనిష్టను జెప్పు 
దురు, కాని, జ్ఞానము, కేవల కర్మ, యను రెండు నిష్టలను వదలి 
రి యో మూ(డవదగు (అనంగా; జ్ఞానముచే నాస క్రిం బోంగొట్టుకొని 
కర్మనుజేయుటృ నిష్టయే (నాకు) ఆ మహాత్ములచే (పంచశిఖా 
చార్యులచే వక్కాణింపయడినది. _ నిష్టూశబ్దమునకు సామా 
న్యార్థము కడపటిస్థితి, అధారము, లేక, యవస్థ యగును, కానియీ 
స్థలమందును, గితలయందును నిష్టాశబ్బమునకు “ఏ విధమయిన 
యాయుళ క్లే పణముచే« దుదకు మాక్షము లభించునో యా యాయుః 
క్షేపజముయొక్క మార్గ” మని యర్థము వివక్షిత మగుటచే అయుః . 
"క్షేపణ మనగా తా నున్నంతవజకు నాచరించు విధి. "ఈల పైనున్న 
శాంకర భాష్యమునందు సైతము నిష్టాజ అను సేయ తాకు గో మ్య 
యావజ్జీవ మేది యనుషేయమో, అనయా: ఏది య్లో్‌ం 
నదో, “దానియందు తత్పరత, అనంగా : నిమగ్ను ౫ మ 





102 గీతారహస్యము 


యనియే యర్థమును జేసికొనవలయును. యావజ్జీవము నాచరణీయ 
ములగు నీ మార్గములలో జైమిన్యాది మొమాంసకులు జ్ఞానమునకు 
మహత్త్వము నీయక యజ్ఞాదికర్మలను జేయుట మా|తముచేతనే 
మోక్షము లభ్య మగునని నుడివిరి. 

ఈజానా బహుభిః యజ్ఞైః [బ్రాహ్మణా వేదపారగాః, 

.శాస్త్రాథీ చేత్పమాణం స్యుః (పాప్తా స్తే పరమాం గతిమ్‌. 

కారణ మేమి యన: అటు లంగీకరింపకపోయితి మేని 
శాస్త్రముయొక్క అనయా: వేదముయొక్క యాజ్ఞ వ్యర్థ మగునని 
(పతిపాదింప( బడినది (జై. నూ. 5, 2. 28 పైన శాబరభాష్యముం 
జూడుము); నుజీయు నుపనిషత్కారులును, బాదరాయణాచార్యుల 
వారును సర్వయజ్ఞ కర్మలను గౌణము లని నిశ్చయించి కేవల 
జ్ఞానముచే మోక్ష్మపాప్తియగుననియు, జ్ఞానముతప్ప నటి . దేనిచే. 
నైనను మోక్షము లభించుట శక్యము కానేర దనియు సిద్ధాంతమును 
చేసినారు (వే, నూ శీ. 4. 1, బి. కాని యీ రెండు నిష్టలు గార 
యాస క్రి విరహొత మగు కర్మలను జేయుటయను మూ(డవనిష్ట పంచ 
శిఖునిచే (స్వయముగ సాంఖ్యమార్గములో నున్నవాండయినను) 
తనకు( జెప్పయిడినది యని జనకుండు వక్కాణించెను. “రెండు 
నిష్టలును గాక * యను వచనమువలన నీ మూ(డవనిష్ట పూర్వమునం 
దయిన రెండునిష్టలలో నే నిష్టకు నంగము గాదు, అనగా స్వతం్యత 
ముగనె వర్ణింప బడినటుల స్పష్టముగ నున్నది, వేదాంతస్మూతము 
లలో సైతము (వే, సూ. 8,482.85) జనకునిచే [గహింపంబడిన 
యా మూ(డవనిష్ట నిరూ పీంపయుడినది. మణీయు భగవద్గీతయందును 
జనకునిచే. |గహింపండిన యీ మూండవనిష్టయే తుదవటికు భక్తిని 
సంబంధింపంజేసి పతిపాదింపంబడినది; కాని మో మాంసకులయొక్క 
కేవలము, అనటూ జ్ఞానవిరహితమగు, కర్మమార్గము . మోక్ష|[పదము 


సన్నా్యసము-కర్మయోగము 108 


గామిచే కేవలము స్వర్మ్యపదముగనే యున్నదని గితలయొక్క 
సిద్ధాంతము (A. 2,42.44; 9.21). ఈ హేతువుచే నే మార్గము మోక్ష 
(సదముగాదో దానిని నిష యనుటకు సాధ్యము కానేరదు, కారణ 
మేమి యన: దేనిచే దుదకు మోక్షపాప్తియగునో యా మార్గమునే 
నిష్టయని చెప్పవలయు నను వ్యాఖ్యాన మందటకు నంగికార్యమే, 
కావున నందటి మతములను సొమాస్యముగ ననువదించునవుడు, 
జనకు(డు మూండు నిష్టలను జెప్పియుండినను మోమాంసకుల 
యొక్క కేవలమైన, అనయా, జ్ఞానవిరహితమైన,. కర్మ మార్గనిష్ట నీ 
వర్షములో నుంచి తీసి వైచి సిద్దాంతస క్షమున స్థిరముగ నుండెడు 
నిష్టలే గీతయొక్క మూ కవయరాక న వర్ణితమైనవి 
(A. 8.8). కేవల జ్ఞానము (సాంఖ్యము), జ్ఞ జానయుక్షమగు నిష్ణామ 
కర్మయు వ నీ రెండును ఆ నిష్ట తన మణియు సిద్ధాంతీ 
కరింపంబడిన రెండు నిస్టలతోను మూయవది యగు (జనకుని రీతిని 
మూడవది యగు నిష్టను సనుర్ణించునిమిత్త మయి “కర్మణైవ షొ సం 
సిద్ధి మాస్థితా జనకాదయః”_ జనకు(డు మొదలగు వా రేరీతిని కర్మ 
లను జేయుచు సిద్ధిని సొందిరో (గీ, 8.80) యని |పాచీనమగు సిద్ధాం 
తము చెప్పంబడినది. జనకుడు మొదలగు రాజర్జుల విషయమును 
వదలినను వ్యాసులవారు విచఛ్శితవీర్యునివంశము నుద్ధరించు నిమిత్తము 
ధృతరాష్ట్ర పొండువులను "క్షేతజులగు పుత్రులను బుట్టించిరి. మటీయు 
మూడు వత్సరము లెడతెగని పర్మిశమ యొనర్చి జగత్తు నుద్ధరించు 
నిమిత్తము మహాభారతమును (వాసిరి, మటియు కలియుగమున 
స్మార్హమును, అనంగా సన్న్యాసమును శ్రీ శంకరాచార్యులవారును 
దమ యసామాన్యమగు జ్ఞానోద్యోగములచే, ధర్మసంస్థాపనను జేసిరి; 
ఇది యెల్ల 'రెజింగిన విషయమే. నిశేషముచెప్ప నేల? (బహ్మదేవుండు 
స్వయముగం గర్మలను జేయుటకు [బవర్శించినప్పుడె. సృష్ట్యారంభ 
మయినందున, మూల్మబహ్మవలన మరీచ్యాది సప్తమానసపుత్రు 


104 - గితారహస్యము 


లుత్సన్ను లై, వారు సన్నా్యసముం గ గెకొనక సృష్టిక మమును నడిపిం 
చుటకయి యానురణాంతము |పవృత్తి మార్గమునే యవలంబించిరి. 

మజియు సనత్కుమారుండు మొదలగు రెండన సప్త మానసవుత్తులును 
బుట్టినది మొదలు విరక్తులే యై, నివృత్తి మార్గములోనిబారై. నట్టు 
మహాభారతమునందున్న శవాయిణీయు ధర్మనిరూపణలో వర్ణింప్‌ం 
బడినదని పైన జెప్పంబడియే యున్నది (మ.భా.శాం, 889 ప 
840). (బ్రహ్మజ్ఞాని యగు వురుషుండు, లేక, (బహ్మదేవు(డే టై యెనను 
. గర్మలను జేయుచుండుట యను [పవృత్తి మార్గము నేల స్వీకరించు 
నను దానికి వేదాంతసూ[తములలో * యావదధికార మవస్థితి రాధి 
కారిణామ్‌”.... ఎవరికి నే యధికారమాశ్వరనిర్మితమో యది పూర్ణ మగు 
పర్యంతము కార్యమున నుండి విము క్రి కానేరదు (వే.నూ, శి. 8. .82)+ 

ఈ రీతిగ నుపపత్తి సెప్పయుడినది, "ఈ యుపపత్తిని పిదప పరీక్షించె 
దము. ఉపపత్తి త్రి యెట్లున్నను జగత్తుయొక్ష్య యారంభము' మొదలుకొని 
(బహ్మజ్ఞానులలో గౌందటు (పవృత్తి మార్గావలంబు లని, కొందు 
నివృత్తి మార్గావలంబు లని రెండు పక్షములపారున్నా రను విషయము 
నిర్వివాదము గనే యున్నది; దానివలన వీనిలో ,శేస్టమేది యని యీ 
నిర్ణ యమునుండియే నిర్ణయించుటకు సాధ్యము కానేర దనియు స్పష్ట 
మగుచున్న ది. కాని పూర్వాచార మో తీరున ద్వివిధ మగుటచే( గప్‌ 
లాచారమున నుండియే, నివృత్తి | శేష్టమైనదా? లేక, (పవృత్తి (శేష్ట్ర 
మైనదా? యని సిద్ధాంతీకరించుటకు సాధ్యము కాకపోయినను గర్భ 
బంధమున నుండి విముక్తుండయిననే కాని మోక్షము లభింపదని నిర్వి 
వాదముగ నుండె నేని, జ్ఞానప్రాపియైన పిదప తృమ్థామూలకమగు 
కర్మలయొ క్ర పరర లము. శళ్యమయినంత త్వరలోల (దెంపి వైచు 
టయే (శేయస్కరము, అని కల్యాణమార్గము నందున్న జనులయొక్కు 
కోటీ[కమ మయియున్నది, మహాభారతమునందున్న శుకానుశాస 
నమున-దీనినే శుకాను[పశ్న మనియు. జెప్పుదురు, నన్నా్యసమార్షమె 
(పతిపాదింపం 'బడియున్నది. అచ్చా 'శ్రీశుకులవారు. 


సన్న్యాసము._కర్మయోగము - 106 
య దిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ, 
కాం దిశం విశయా యాంతి కాం చ గచ్చంతి కర్మణా. 


_ వేదము కర్మలను వదలు మని చెప్పుచున్నది. మజియు+ గర్మ 
అను జేయు మనియు, జెప్పుచున్నది; కాని విద్యచేం అనయా, కర్మ 
విహీననుగు జ్ఞానము చేతను, కేవలకర్మ చేతను, నేమి గతి లభించును 
ఇది. నాకు జెప్పుము (శాం. 240.1) అని వ్యాసులవారి నడిగిన 
పిదప నతనికి నుత్తర మిచ్చుచు శ్రీవ్యాసులవారు.._ 
కర్మణా బధ్యతే జంతుః విద్యయా చ |పముచ్యతే, 
తస్మాత్కర్మ న కుర్వన్ని యతయః పారదర్శినః. 
-(₹0. 240. 1 

=. కర్మబే( బాణి బంధీంపయుడును, మణియు విద్యచే ముత్తు 
డగును. కావున నెవరు పారదర్శులగు (పారంగతు లగు యతులో, 
లేక, సన్నాసులో వారు కర్మలను జేయరు అని నుడివిరి, ఈ 
శ్రోతముయొక్క (పథమచరణము వెనుకటి |పకరణమున నాచే 
చర్చింపం'బడినది. “కర్మణా బధ్యతే' జంతుః విద్యయా చ (పము 
చ్యతే. * ఈ సిద్ధాంతవిషయమై యేమీయు వాదము లేదు. * కర్మణా 
బధ్యతే” అన(గ; జడము, లేక యచేతనమగు కర్మ: మెవరిని బంధిం 
పం జీయదు, మణీయు వదలియు వేయదు? మనుజుడు ఫలాశచేం 
గాని తన యాసక్తిచేం గాని కర్మయందు బద్ధుం డయినాండు. ఈ 
యాసక్షి వదలిపోయిన యెడల నతండు కేవల బాహ్యేందియము 
లచే( గర్మం జేనినను ముక్తుండె యగును అని తేలునట్టు నచ్చో, 
జా పింప(బడినది. ఈ యర్థమునే మనస్సున నుంచుకొని “యధ్యాత్మ 
రామాయణమునందు (ఓ 4 42) రామచర్శిదుండు లక్ష్మణునకు__ 


(పవాహపతితః కార్యం కుర్వ న్నపి నలిష్యతే, 
బాహ్యే సర్వత కర్శృత్వ మావహ న్నపి రాఘవః 


108 గీకారహన్యము 


- శర్మమయ మగు సంసారముయొక్క |పవాహములో( బడినను 
నునుజుండు, బావ్యాములు సర్వ పకారములు నగు కర్మలను చేసినను, 
అలిప్తుండుగనే (సంబంధము లేనివానివలె) యుండుచున్నా(డు అని 
చెప్పెను. అధ్యాత్మళాస్త్రము యొక్క యీ సిద్ధాంతమును బాగుగ 
గమనించితి మేని కర్మము దుఃఖమయ మనియు, దానిని వదలుట 
యావశ్యకము ' కాదనియు, మనస్సును శుద్ధమును సమమును జేసి 
కొని, ఫలాశవదలె నేని సర్వకార్యము లగునని కన్పట్టుచున్నది. 
కావున జ్ఞానమునకు నేమియు విరోధముండ నేరదని తాత్పర్యము. 
ఈ హేతువుచేతను గీతయందు “ తస్మాత్కర్మ న కుర్వంతి ”_.కావున 
కర్మలను జేయరు అను వాక్యమునకు మారుగ_ 
తస్మా త్మర్మ ను నిస్ప్నేహా యే కేచి త్సారదర్శినః. 

(అశ్వ, 51.88). 
= కావున పౌరదర్శి యగు పురుషుడు కర్మలయం దాస కి యుం 
చండు అని వాక్యము లుండుటచే( దత్పూర్వమున._ 

కుర్వతే యే తు కర్మాణి డ్రద్దధానా విపశ్చి తః, 
అనాశీ ర్యోగసంయుక్తా స్తే ధీరాః సాధుదర్శినః. 

(అశ్వ. 50.47. 
wd జ్ఞానులు (శ్రద్ధతో ఫలాశ నుంచక (కర్మం) యోగమార్లము 
నవలంబించి కర్మలను జేయుచున్నారో వారే సాధుదర్శు లయి 
(బాగుగ నేజింగినవారుగ) యున్నారు అని కర్శయోగమార్గము 
బాగుగ (బతిపాదింపయిడినది. ఆ రీతినే__ 


య దిదం వేదవచనం కురు కర్మ త్యబేతి చ, 
_ ఈ పూర్వార్థమును సంబంధీంచియే... 
తస్మాద్ధర్మా నిమాన్‌ సర్వా న్నాభిమానాత్సమాచరేత్‌. 


= వేదము కర్మలను జేయుము, మటియు' గర్మలను. వదలుము 
అని రెండు |పకారములుగ( జెప్పుచున్నది, కావున. (కర్భృత్వము 


సన్నాాసము...కర్మయోగము 107 


యొక్క) అభిమానము నొందక మనము మన సర్వకర్మలను జేయ 
వలయును (వన, 2.87) అని యరణ్యపర్వమున శొనకులు యుధిష్టిరు 
నకు నుపదేశించిరి. శుకాను పశ్న మందును. 
ఏషా పూర్వతరా వృత్సిః (వాహ్మణస్య విధీయతే, 
జ్ఞానవా నేవ కర్మాణి కుర్వన్‌ సర్య|త్ర సిధ్యతి, 
(మ,భాంశాం. 287.1; 284.89) 
మై జ్ఞానవంతుండై సర్వకర్మలను జేయుచునే సిద్ధిని సంపాదించుట 
(బాహ్మణునకు( బూర్యముకం'కు పూర్వమగు (పూర్వతర్య వృతిగ 
నున్నది అని వ్యాసులవారు శుకునకు రెండు పర్యాయములు స్పష్ట 
ముగ జెప్పినారు. “జ్ఞానవానేవ ” యను పదముచే జ్ఞానపాప్తి 
యయిన పిదప జానయుక్తములగు కర్మలే యిచ్చో వివక్షితములని 
స్పష్టముగనే యున్నది. రెండు పక్షములందున్న యీ వచనములను 
నిష్ట క్షపాతబుద్ధితో శాంతముగ విచారించితి మేని “కర్మణా బథ్యలతే 
జంతుః”. ఈ కర్మత్యాగపర మగు నను మాన మొక్కటియే వెలువ 
డదు. అందుచే * తస్మాత్కర్మసు నిస్పేహః*__ కావున కర్మలయం 
దాసక్తిని యుంచరు. ఈ నిష్కానుబుద్ధిచే కర్మలను జేయుట యను 
రెండవ యనుమానము సైత మంత యోగ్యత గలదియే యని సిద్ధ 
మగుచున్నది; ఈ రీతిగ నీ రెం డనుమానములను మేమే కల్పించుట 
లేదు. స్పష్టముగ వ్యాసులవారును ఈ యర్థమునే (వాసిరి, ' 
ధ్యా విమా వథ పంథానౌ యస్మిన్‌ వేదాః (పతిష్టితాః, 
(వవృత్తి లక్షణో ధర్మః నివృత్తిశ్చ విభాషిత8. * 
మ. భా. శాం. 240.6 


ఇర రళళ క 230 రవటనలక ఆటం 04% 04 ఇగలన 10606649 900826 HAH PR ee 066468 641 29848226 6223 3902100 0840042 292 Pete sand te Pe Pee PNP OrC0D Cee sP Ess EPPS 24124268 02 0840649 1269122430 04 2012 68480240 641 64462642 662 44142202. 


* ఈ శ్లోకము నందలి నాల్గవ చరణమునకు “నివృత్తిశ్న విభావితః ” 
అనియు పాఠాంతరముగలదు. ఏ పాఠము నంగీకరించినను మొదట 'ద్వావిమౌ 
అని యంగీకరించి యుండుటచే సీ రెండుమార్గనులు వత ర [లక వై. లెనవే 
నును విషయము నిర్వివాదముగ వ 


108 గిళారహస్యము 

_ సమానముగ వేదాధారము( గలిగిన యే రెండు మార్గములు 
న్నవో వానిలో మొదటిది |పవృత్తిపరమగు ధర్మము. రెండవది నివృత్తి 
(అనంగా : సన్న్యాస) పరమగు ధర్మము అని ఈ శుకాన్ముపశ్నము 
నందలి శ్లోకమున స్పష్టముగం జూపింప(బడినది. అటులే నారాయ 
శీయధర్మములలో సైత మో రెండు మార్గములనే వేర్వేజుగ (స్వతం 
| |తముగ) సృష్ట్యారంభమున నురడీయు వచ్చుచున్న టుల వర్ణింప 
బడిన దని వూర్వేము నందే చెప్పియున్నాను. ' కాని ముహాభారీతము 
నందు (పసంగానుసారముగ నీ రెండుమార్గములు వర్గి ంపబడియుండు 
టే. |బవృతి మార్గమునువలె నివృత్తిమార్గమును సైతము సమర్థించు 
వచనములు నా మహాభారత గంథమునందే కాన్సించుచున్న వి; మణీ 
యు గీతల పైనున్న సన్న్యాసమార్గీయ టీకలలోనివి (అనంగా + నివృత్తి 
మార్గముయొక్క వచనము లే) ముఖ్యము లని తెలిపి అవి దప్ప రెండవ 
మార్గమే లేనటులును, అటులుండిన నది గౌణము(అనంగా: సన్నా్యాస 
మార్గమున కంగముగ నున్న దనియు |పతిపాదించుటకు (|బయత్నీం 
చుచున్నారు. కాని యీ | పతిపాదనము సాం[పదాయికుల యాగహ 
మూలమైనదిగ నున్నది. అందుచే గీతార్థము సరళముగను, స్పష్టముగ 
నుండినను |పకృతకాలమునం దది దుర్చోధమైనది. “లో కేఒస్మిన్‌ 
ద్వివిధా నిష్టా * (గి, 3. 8) అని గీతలయందున్న యీ శ్లోకముతో 
సమాన మయినదియే “ద్వా విమా వథ పంథానౌ” అను శ్లోకము 
నమానముగనే యున్నది. అనంగా;ః రెండు తుల్యబలముగల మార్గము 
లిచ్చో చెప్పుటకు కారణమై యున్నది యని స్పష్ట మగుచున్నది.' నే 
యీ స్పష్టమగు నర్ధమునను. గాన్కి లేక, పూర్వాపర సందర్భము వైపు 
ననుం గాని లక్ష్యము నుంచక యీ రెండు శ్లోకములందును రెండు 
మార్గములు (పతిపాద్యములు కావనియు. నొకేమార్గము (పతిపాద్య 
మనియు రూపించుట కనేకులు [ప్రయత్నించుచున్నారు [ 


సన్న్యానము..కర్మయోగము 100 


వై దికధర్మములయం దీ విధమున గర్మసన్న్యాసము (సాంఖ్య 
ము నిషామకర్మయు (యోగము నను రెండు స్వతం|తమార్గములు 
నిష్పన్నము లగుననియు నవి వైకల్పికములు గావనియు గీత యొప్పు 
కొనును గాని సన్న్యాసముకంకొు కర్మయోగము గొప్పయని చెప్పును. 
ఏ జగత్తున మన ముంటిమో యా జగత్తును, దానియందు మనము 
క్షణమ్మాతము జీవించియుండుటయు ననునవి సైతము కర్మలే యగు 
నేని కర్మలను వదలు కొట్లు? మణియు నీ జగత్తునందు (అనంగాః; కర్మ 
భూమియందేే యుండవలయు నేని కర్మ మనలను వదలు కొట్లు? 
దేహ మున్నంతపర్యంతము క్షుత్సిపాసలు మొదలగు వికారములు 
వదలవని మనము |ప్రత్యక్షముగ( జూచుచున్నాము (గీ. 5. 8. 9). 
మటియు వాని నాపుటక్కు బిచ్చమెత్తుకొనుటయను లజ్ఞాయుక్త మగు 
కర్మ నాచరించుటకు సైతము సన్నా్యాసమార్గానుసారముగ స్వాతంత్య 
మున్నయెడల, ననాసక్త బుద్ధితో నితర వ్యావహారికములగు ' శాస్త్రోక్త 
కర్మల నొనర్చుటకైన నాటంక మేమి? కర్మపాశములో మనస్సు 
మగ్న మగుటచే |బహ్మానందము లభింపకపోవును, లేక, (బహ్మాత్మై 
. క్యరూప మగు నద్వైతబుద్ధి గాని చెడిపోవు నను భీతిచే నితరకర్మలను 
వదలె నేని అతనియొక్క మనోన్మిగహ మప్పటికి సైత మపరిపక్వము 
గనే యున్నదని చెప్పవలయును; మజియు మనోన్మిగహము దృఢమిు 
గాకపోవు నేని చేయయండిన కర్మత్యాగము గీతానుసారముగ మోహ 
మయములు, లేక, మిథ్యాచారము లగును(గీ.18.7; 8.6). ఇంతియే 
. శాక యీ రీతిగ నపరిపక్వమగు మనోన్నిగహమును చిత్త శుద్ధిద్వారా 
పూర్ణమును జేయుటకు, నిష్కామబుద్ధిని వృద్ధింజేయు యజ్ఞ దొనాది 
గృహస్థాశమసంబంధము లగు (శాతములు గాని: స్మార్త ల గాని 
యగు “కర్మలనే యిట్టి మనుజుడు సేయవలయునని చెప్ప నక్కల 
లేకయేసిద్ధించును. క విధమగు కర్మత్యాగమెప్పుడును (శేయస్టరము . 
కానేరదని సారాంశము, మనస్సు నిర్విషయ మగుటచే మనుష్యుని 
యొక్క స్వాధీనతలో నున్నదని చెప్పితి మెని యతనికి కర్మచేయుట 


110 గీతారహస్యము 
కాటంక మేమి? లేక, కర్మలను జేయనని వ్యర్థముగ నేల పట్టుపట్ట 
వలయును? వర్దాకాలమునకు నిర్మింపబడిన ఛ తము వర్షమునందే 
పరీక్షింప(బడినట్టును; 
వికార హేతౌ సతి వ్మికియంతే 
యేషాం న చేతాంసి త ఏవ ధీరాః 
(కుమార, 1.59) 


_ ఏ కారణముచే వికార ముత్సన్న మగునో యా కారణము, లేక 
యా వీషయము కన్నుల కెదుట నుండినను, ఎవరియొక్క యంతః 
కరణము మోహవికారము. జెందదో యా పురుషులే ధైర్యశాలు లని 
చెప్పవలయును- అని కాళిదాసు చెప్పినటులును, కర్మలు సేయునపు 
డును మనోని గ్రహము పూర్ణముగ( గలిగినదా? లేదా? యని యిత 
రులకును స్వయముగ గర్శకును దెలియంగలదు. కావున నీ వక్షము 
'నందు సైతము శాస్త్రముచే |పొప్తమయిన (అనగా: [పవాహపతిత 
మగు) కర్మలను జేయవలయు ననియే సిద్ధ మగుచున్నది (గీ.18.0). 

“మనస్సు స్వాధీనముగ నున్నందున ప్రా పాప్త మయిన చిత్త శుద్ధి, కర్మలు 
చేయుటచే చెడిపోవు నను భీతియు లేదు కాని మోక్ష పాపికే నావశ్య 
కములు గాని వ్యర్థకర్మలను జేని దేహమును కష్ట పెట్టుట కిచ్చగింప* 
రని చెప్పితి మేని కాయ క్రేశభయముచేం (అనంగా : దేహమునకు 6 
గష్టము కలుగునను క్షుదభీతిచేం జేయంబడిన యీ కర్మత్యాగము 
“రాజసిమయినందున, త్యాగమువలన్మనే ఫలమును సంపొదించుకొన 
వలయునోయది యీ |పకారమగు కర్మత్యాగముచే సిద్ధింపదు(గీ, 18.8) 
కాని “కర్మలను వదలుకేల? అన్ని కర్మలును మాయానృష్టి లోనివి 
కావుననే యనిత్యము లగుటచే [బహ్మ సృష్టియందున్న నిత్యమగు 
నాత్మ దీనిలో పడుట యోగ్యము కానేర "దని యెవ రయినను చెప్పి 
నను అదియు సరియగు నుత్తరము కానేరదు. కారణ మేమి యన: 
పరబహ్మమే స్వయముగ మాయచే నాచ్చాదితమగు నేని మనుజు(డు 


సన్న్యాసముకర్మయోగము ill 


సైత మా తీరున మాయలో (పవర్తించ్చుట కాటంకమేమి? (బహ్మసృష్టి 

యాసృష్టియు నని సర్వజగత్తున నే రీతిగ రెండుభాగములు కన్న 
ట్టుచున్నవో యదేరీతిని మనుష్యునియొక్ష యాత్మ యనియు దేహేం 
దియము లనియు రెండు భాగములు గాన్పించుచున్నవి. వీనిలో 
నాత్మకును (బవాకును సంబంధమును గలుగయేని, యాత్మను (బహ 
ములో లయముబేసినను, మజియు నీ బిహాతై , క్యజ్ఞానముచే బుద్ధిని 
నిస్సంగముగ నుంచి కేవలము మాయికమగు దేహే కర దంకులక 
మాయాసృష్టి యందున్న వ్యవహారములను జేసినను చాలును. ఈ 
రీతగ 'సంచరించితి వేని, అన(గాః మోక్షమునకు( |బతిబంధము రానేర 
దను టింతియే కాక దీనితో దానిని సంబంధింప. జేసి, సృష్టియొక్క 
యే భాగమునైన నుపేక్షించిన, లేక, విచ్భేదము( జేసిన, దోషము . 
తగులక (బహ్మసృష్టియు, మాయాసృష్టియు.- పరలోకము, ఇహలోకము 
ఈ రెంటియందు కర్తవ్యకర్మను జేయుటచే శ్రేయస్సు నీకు లభించును. 


ఈశోపనిషత్తునం దీ సిద్ధాంతమే (పతిపాదింపంబడినది (ఈశ. 
11). కాని యీ |శుతివచనము లయొక్క వీచార మనంతరము చేయ 
నగు, (పస్తుత విషయ మేమనలగా. (బహ్మాతై శకజ్టానము నొందిన 
జ్ఞాని మాయాసృష్టి యందలి .వ్యవహారమును, కవ తకు శరీరము 
శకను, మటియు కేవలేం దియములచేతనే చేయు చున్నా (డని యేది 
గీతలయందు వర్ణితమో (గీ. 4.21; 5.12) దానియందున్న తాత్పర్య 
మిదియే. ఈ హేతువుచేతనే పదునేనిమిదవ యధ్యాయమున 
“నిస్సంగబుద్ధిచే ఫలాశను వదలి ముఖ్యకర్తప్యము లని కర్మలను 
చేయుటయే సత్యమగు “ సాత్త్విక” కర్మత్యాగ మగును. కర్మలను 
వదలిన సత్యమగు కర్మత్యాగము కానేర దని సిద్ధాంతము చేయ. 
బడినది. కర్మ మాయాసృష్టియం దున్నను, అది పరమేశ్వరుని యే 
యగమ్యమగు కారణమువలననో నిర్మింపంబడియుండుటచే దానిని 
వదలుట యను విషయము మనుష్యుని స్వాధినముగ లేదు. పరమే 


112 గిశారహన్యము 


శ్వరాధీనముగ నున్నది. మజియు బుద్ధిని నిస్సంగముగ నునిచి కేవ 
లము శారీరకకర్మలను జేయుటచే నవీ మోక్షమునకు( |బతిబంధక 
ములుగా వనునది నిర్వివాదముగనే యున్నది. అయిన చిత్తమున 
వైరాగ్య ముంచుకొని కేవలేం|దియముల ద్వారా శాస్త్రపాప్తములగు 
కర్మలను చేయుటలో నాటంక మేమి? “న షా కళ్చిత్‌ క్షణ మపి 
జాతు తిష్టత్యకర్మకృత్‌ *_ ఈ జగత్తున క్రణమ్మాతమయిన నెవండును 
గర్మ లేనిది యుండనేరండు (A. 8.5,16-11) అని గితలయందును, 
నైష్కర్మ్యంనచ లోశే౭_న్మి న్ను నుహూర్త మపి లభ్యతే » (అశ్వ, 20. 7) 

ఈ లోకమునందును (ఎవరికిని) త్రణమా[త మయినను కర్మ వదలి 
పోదని 'యనుగీతలలోC జెప్పంబడినది, మనుజులే కాక సూర్యచంద్రా 
దులు సైత 'మొకే తీరున గర్మను జేయుచున్నారు ! విశేషము చెప్ప 
నేల? కర్మ యన సృష్టి యనియు, మజియు సృష్టి యనం గర్మ 
యనియు నిళశ్చితముగుటచే సృష్టి యను ఘటీయం[తమునకు, లేక, 
కర్మకు క్షణమా[త మైనను, విశ్రాంతి లేదని మనము |పత్యక్షముగ+ 
జూచుచునే యున్నాము. “కర్మ వదలెనేని తినుటకొజకు సైతమును 
దొరక” దని భగవంతుడు గీతలలోను (గీ. 8, 8) “అకర్మణాం వై 
భూతానాం వృతి స్యా న్న హీ కాచన ౫_ కర్మ చేయనినాడు [పాణి 
మ్యాతమునకు నిర్వాహము కానేరదు (వన. శ2,8) అని వనపర్వము 
నందు |దౌపది యుధిష్టిరునకును జెప్పియుండుటచే, నా వీధముననే 
దానబోధయందును బ్రహజ్ఞానముం జెప్పి పదప “పపంచ సాండూన 
పరమార్థ కేలా. తరీ న్న మిళేనా ఖాయాలా” [పపంచమును 
వదలి పరమార్థమును సంపాదింతు వేని తినుటకు నన్నమైనను లభిం 
పదు (దా.1, 2 1. 8) అని శ్రీనమర్థ రామదాసు గారును చెప్పుచున్నారు, 
మణియు స్వయముగ భగవచ్చరితమును జూచినను భగవంతుండు 
వేర్వేతుగ నవతారంబుల నెత్తి, యీ మాయికమగు జగత్తున సాధు 
వుల పర్మితాణము దుష్టుల నాశము నను సీ రెండుకర్మలనే చేయుచు 


సన్నా్య్యాసము-కర్మయోగము 119 


వచ్చుచుండు నటుల (A 4. 8; మ. భా. శాం. $39. 108 చూడు), 
కాన్సించుచున్నది; మజియు నీ కర్మలను దాను చేయనినాండు జగత్తు 
చెడి నళించునని భగవంతుండే గీతలలోం జెప్పియున్నాండు (గీ.8.24). 
స్వయముగ భగవంతుండును [పపంచపోషణము నిమిత్తమై యీరీతిని 
గర్మలను జేయుచుండె నేని, జ్ఞాన్నపాప్తి యైన పిదప మనుజుండు 
కర్మలు నిరర్ణకములని చెప్పుటలో సారమేమియు లేదని న్పష్టముగ 
సిద్ధమగుచున్నది; కావున, “యః |క్రియావాన్‌ స పండితః”. ఎవండు 
| క్రయావంతుండో వాడే పండితు6 డగును (మ. భా.వన. లీని, 108). 

ఈ న్యాయముచే నర్జునుని నిమిత్తముగ6 జేసికొని భగవంతుం డంద 
అకు “ఈ జగత్తునందు కర్మత్యాగ మెరికిని శక్యము గామిచే కర్మ 
బాధ తగులక పోవుటకై, ఎప్పుడును స్వథర్మానుసారముగం |బాప్త 
మగు కర్తవ్యములను ఫలాశ వదలి ((అనంగా: విరక్త బుద్ధిచేే చేయుట 
యను ముఖ్యమగు మార్గము (యోగము) మనుజుని యధికార 
ములో నుండునదియు, నుత్తమముగ నున్నది” యని యుపదేళిం 
చెను. [పకృతి తన వ్యవహారములను దప్పక చేయుచునే యున్నది; 
కాని దానియందున్న కర్తృ త్వాభిమా నబుద్ధిని నీవు వదలిన ముక్ష్తుం 
డవే యగుదువు (A 8.27; 18.19; 14.19; 18.16). ముక్షికొఅకుం 
గర్మను వదలుట గాని, లేక, సాంఖ్యులు చెప్పినటుల కర్మసన్నా్యాన 
రూపమగు వైరాగ్యము నొందుట యావశ్యకము గాదు. . మజియు నీ 
కర్మభూమియందు. గర్మలను బొత్తిగ వదలుటయు శక్యము గాదు. 
కర్మబంధమును (తెంపుటకు( గర్మత్యాగ మావశ్యకము గామిచే, కర్మ 
ఫలాశాత్యాగమున నిర్వాహమగుచున్నను, జ్ఞానముచే బుద్ది నిష్లామ 
మయినందున, సర్వవాసనలు క్షయించిన పిదప గర్మలను జేయుట 
యందు! |బవర్శించుట కేమియు కారణము లేదు. మజియు నా కార 
ణమున, (అనగా; కాయ 'క్లేశభయముబే( గాకపోయినను వాసనా 
క్షయముచ్చే స్వయముగ( “గర్శలు వదలిపోవునని క్‌ రలు చెప్పు 

భంగీ? 11-8 


114 ... గితారహస్యము 


దురు, మనుజున కీ జగత్తున పరమపురుషార్థము మోక్షమే యనియు. 
అ మోక్షము జ్ఞానముచే, బాప్తమయిన వారికి, |పజ, సంపత్తి, లేక్క 
స్వర్షాదిలోకముల యందున్న సుఖములలో నే విధమగు ఈషణలు, 
(ఇచ్చట) నుండకపోవుటచే (బృ. 3.5.1; 4.4.22), కర్మలను వదలక 
పోయినను, అవి వదలుట యనునది యా జ్రానముయొక్క సహజ 
మగు స్వభావముచేతనే కడపటి పరిణామముగ సంఘటిల్లుచుండును, 
ఈ యభ్మిపాయముచేతనే_ 
' జ్ఞానామృతేన తృప్త స్య కృతకృత్యస్య యోగినః, 
న చాస్తి కించి తృర్తవ్య మసి చే న్నన తత్త విత్‌, 

ఆ జ్ఞానామృతముచే( దృప్తింబొందిన కృతకృత్యుండగు పురుషునకు 
గర్హవ్యమగు నవళీష్ట మేమియు నుండదు మజియు నుండె నేని 
వాడు తత్త్వ వేత్త (జ్ఞానికాండు అని యుత్తరగితలయందుం (1. కల్సి 
జెప్ప(బడినది,శ కర్మలను వదలక తప్పదని యెవరు శంకించుటయు 
యుక్తము కాదు, ఇంతియ గాక | బహ్మజ్ఞానికి నిది యొక యలం 
కారముగనే యుండును. “అలంకారోహ్యయ మస్మాకం య్మదృహ్మా 
త్యాపగతొ సత్యాం సర్వకర్తవ్యతాహాని। ౫ (వే.సూ,శాం.భా. 11.4) 
_ అని శ్రీశంకరా చార్యుల వారు సెప్పియున్నారు. అయిన, గీతల 
లోను “తస్య కార్యం న విద్యతే” _ జ్ఞానము కలిగినపిదప( గర్శవ్య 
మేమియు నుండదు (A. కి. 17) లేక, “ సర్వవైదిక కర్మలతో నతనికి 





* ఈ శ్లోకము [శుతులయందుండునటుల నిజముగ దెలియదు, వేదాన్ల 
స్యూతములపై నున్న శాంకరభాష్యమున నీ శ్లోకము కన్సట్టదు; కొని సనత్సు 
జాతీయ భాష్యములో శ్రీ శంకరాచార్యు త్రీ శోకమును లివియించి లింగపురాణ 
ములోనిది యని చెప్పినారు, అర్థముం బిట్టీ యుద్‌ సన్న్యాస మార్గమున కు సం౦బ 
ధించినదే కావి, కర్మయోగమునకు భంబరధించినది కానేరదని తెలియును. 
బౌద్ధ్యగంథములయందు సై "సిత మిట్టి వచనములే: యున్నవి. (పరిశిష్ట (ప్రకరణము 
చూడుము... 


సన్న్యాసము-కర్మయోగము 116 


(పయోజన మేమియు నుండదు * (A. 2. 46) అనియు “ యోగారూ 
ఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే *_యోగారూఢు( డగునేని యత 
నికి శమ మనునదియే కారణమగును (A. 6. 8). ఇటుల వచనము 
లున్నవి. ఇంతియేకాక “సర్వారంభ పరిత్యాగీ ”_సర్వోద్యోగములను 
వదలి వేయువాండును (గీ. 12.16) మజియు “అనికేతః” అనయా; 
se ఇల్లు లేనివాడు (A. 12 Ly) మొదలయిన విశేషణములు సైతము 
జ్ఞాని “నుద్దేశించి గీతలయందు పయోగింప(బడినవి. దీనిగుండ 
జ్ఞానము ౨ కలిగినపిదప తమంతటనే కర్మలు వదలునని చెప్పుట 
భగవర్గితలకు మాన్యమని యనేకుల యభ్మిపాయ మయి యున్నది; 
గాని ప మతానుసారముగ గీతలలోని వాక్యముల క్ర యర్థమును 
'పైనంజెప్పంబడిన మొత్తముమింది యుక్తి వాదమును బాగుగ లేవు. 
కావున తద్విరుద్ధముగ మేము సెప్పునదంతయు నిచ్చో సం శ్షేపముగ 
జెస్ప్రచున్నారము. 
మనుష్యుండు జ్ఞానము గలవా డగునేని యతండన్ని విధము 
లగు కోరికలను, లేక్క వాసనలను వదలవలయునని చెప్పుటయే 
గీతలకు ముఖ్యముగ మాన్యము కానేరదన్కి పూర్వమున సుఖదుఃఖ 
వివేక |[పకరణములో నెను జూపియున్నాను. కేవల వాసన లీక, 
కేవల మిచ్చ యుండుటయందు నేమియు దుఃఖము లేదు, దాని 
యం దాసక్తియె దుఃఖమునకు నిజమగు కారణముగ నున్నది, 
కావున సర్వపకారములగు వాసనలను నశింప(జేయక జాత కేవల 
మాసక్తిని వదలి సర్వకర్మలను జేయవలయు నని గీతాసిద్ధాంతముగ 
నున్నది, ఈ యానసక్తి వదలి పెట్టంబడెనేని, దానితో నమానముగనే 
సర్వకర్మలు వదలుటయు నవసరము గాదు; వే యేల? వాసనలు 
నళించినను సర్వకర్మలను వదలుటకు శక్యము కానేరదు. . వానన 
లున్నను లేకపోయినను శ్వాసోచ్చ్వాసాదికర్మ లనిశ ముకేతీరున 
నడచుచున్న ట్లు మనము చూచుచునే యున్నాము, కణమా తము 


118 గీతారహస్యము 


జీవించి యుండుటయు( గర్మయే యగుటచే బూర్ల జ్ఞానము కలిగి 


నను తన వాసనచేత గాని, వాసనాక్షయముచేత గాని యవి వదలి 
పోనేరవు. కారణ మేమియన : వాసన వదలిపోయిననే జ్ఞానియం 
బ్రాణము బోగొంట్టు కొనండను విషయము (పత్యక్షసిద్ధముగనెయు 
న్నది; మజియు దానివలన “న హి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ట 
త్యకర్మకృత్‌ ౫_ ఎవరయినను కర్మ చేయుచుండిననే తప్ప యుండు 
టకు శక్యముకాదు (గీ. శ్రిశ్ర్‌) అను నీ వచనము గీతలలోం జెప్పంబడి 
నది. కర్మభూమియందు కర్మ స్వభావముచే 1పొప్తమును |[పవాహ 
పతితమునగుటచే నపరిహార్యముగ నున్నది. మనుష్యునియొక్క వాస 
నాధీనము కానేరదు. ఇది గీతాశాస్త్రముయొక్ష కర్మయోగమునందలి 
(పాథమిక సిద్ధాంతముగ నున్నదనియు, కర్మకును వాసనకును పర 
స్పరము నిత్యసంబంధము లేదనియు సిద్ధమయినపిదప వాసనాక్షయ 
మగుచుండ(గనే, కర్మ్శక్షయమైయే తీరవలయు నని చెప్పుట నిరా 
భారము, నిష్టియోజనము నగును. మజియు వాసనాక్షయానంతర 
మున |పాప్రమైన కర్మలను జ్ఞాని యే రీతిగం జేయవలయునను శంక 
సహజముగనే వెలువడును. ఈ శంకకు సమాధానము గీతలయొక్క 
మూ(డవయ ధ్యాయమున (వాయంబడినది (గీ, 88.17.18 మజియు 
దానిపై నాటీకను కార జానికి జ్ఞాన పాప్తియైన పిదప, తనది 
యగుకర్తవ్యము నుండదు, ఈ మతము. గీతలకు మాన్యముగనే 
యున్నది; కాని గీత, యెవరిని కర్మ మ్మ్నాతము వీడిపోదని పిమ్మట 
చెప్పుచున్నది. జ్ఞానికి కర్తవ్య మేమియు నుండదు. మజియు కర్మ 
విడిపోనేరదు త్ర నీ రెండు సిద్ధాంతములును బరస్పరవిరుద్ధములుగ 
దోంచుచుండును. కాని గితలయందున్న విషయమట్టిది “కానేరదు, 
“కర్శమెందుచే నపరిహార్యమై యున్నదో యందుచేతనే జ్ఞాని 
జ్ఞానోత్తరమునందును, దానిని జేయుచుండవలయు నని జ్ఞాన 
కర్మలకుం బరస్పర సంబంధమును గీత చెప్పుచున్నది. జ్ఞానికి 
నాత్మార్థమగు కర్మ లేమియు నుండనందున సర్వకర్మలను నిష్కామ 


సన్నాాసము.కర్మయోగము om 


బుద్ధిచే చేయుచుండుటయే యతనికి( (వాప్తమగును. మూడవ 
యభ్యాయముయొక్క 17వ శ్రోకమునందు “తస్య కార్యం న 
విద్యతే ౫ యనుమాటలలో “తస్య” (అనంగా: జ్ఞాని యగు పురుషు 
నకు) అను మాట యధిక మహత్త్వము గలది. మజియు దానికి - 
మొత్తముపై భావార్థ మెటులున్నది యన నతనికి స్వయముగ 
తనది యని యేమియు సంపాదింపందగినది లేదనుటచేతనే యతండు 
తన కర్త ,వ్యము నిప్పుడు (అనంగా : జ్ఞాన్నపాప్రియైన) పిదప నిర'పేక్ష 
బుద్ధితో జేయవలయును. మణీయును నీ యర్థమే పందొమ్మిదియవ 
శ్రోకేమునందు ' తస్మాత్‌ ' అను నీ కారణబోధకపదము నారంభమున 
డి క తస్మా దసక్త సతతం కార్యం కర్మ సమాచర* _ కావున 
శాస్త్రముచే. బాప్తమయిన కర్తవ్యములను నీ వానక్షిని వదలి చేయు 
చుండుము. కర్మలను వదలి పెట్టకుము (గీ. 8.19). ఈ మాటలచే 
నర్జునునకు చెప్పబడినది యని తాత్పర్యము. మూ(డవయ ధ్యాయము 
నందున్న (A. 17-18) శ్లోక తయమునందు వ్యక్తమగు నీ కార్యకార 
ణభావమును, మటియు నీ యధ్యాయముల యందున్న మొత్తము 
మొద |పకరణములయొక్క సందర్భమునను లక్ష్య ముంచితిమేని . 
సన్నాసమార్గీయులు సెప్పినటుల “తస్యకార్యం న విద్యతే యను 
నది స్వతర్మతసీద్ధాంతముగ నంగీకరించుట యుక్తము కాదని కాన్సిం 
చుచున్నది. దీనిక్రిముందు (వాయంబడిన దృష్టాంతము లే యుత్తమ 
ములును, పూర్ణములు నైన యుత్రరము లగును, జ్ఞాన పాప్త్యనంతర 
మున నే మైనను కార్యములు మిగిలినవి యుండకపోయినను శాస్త్ర 
ముచే సంప్రాప్త ములగు సర్వవ్యవహార కర్త వ్యములను జేయవలసియే 
వచ్చును. ఈ సిద్ధాంతమును బలపజిచుటకు భగవంతు(డు వెంటనే 


న మే పొర్ధాస్టి కర్తవ్యం (తిషు లోకేషు కించన, 
నానవాప్త మవాాప్ప వ్యం వర్త ఏవ చ కర్మణి. 
(A. 8.22) 


118 గీతారహస్యము 


హాల యర్జునా ! నాకని యీ మూడు లోకములయ .దు6 గర్హవ్య 
మేదియును (అవళిష్టముగ), లేదు. లేక మటియు నొకానొక 
వస్తువును సంపాదించుకొనుట (వాసన యును లేదు. అయినను 
నేను కర్మను జేయుచునే యున్నాను. ఇది లక్ష్యములో నుంచు 
కొనుము అని చెప్పెను. దీని యందున్న “న మే కర్తవ్యమస్తి ౫ 
_ నాకు కర్తవ్య మేమియు మిగుల లేదు. _ ఈ శబ్దములు, “తస్య 
కార్యం న విద్యతే*_ అతని "కేమియు కర్తవ్యముండదు. ఈ పూర్వ 
శ్లోకమునం దున్న (గీ. 8+ 17) శబ్దముల ననుసరించియే యున్నవి; 
మణియు దానివలన “జ్ఞానముచే. గర్హవ్య మవళిష్టమై యుండినను, 
విశేషము చెప్పనేల? ఈ కారణముచేతనే శాస్త్రమువల్ల సం్మపొప్త 
మగు సర్వ వ్యవహారముల ననాసక్త బుద్ధితో జేయవలయును” అను 
నర్థము నాలుగ్రైదు శ్లోకములలోను నొక్కి వక్కాణింపబడియున్న ది: 
అట్లు లేని పక్షమున “తస్య కార్యం న విద్యతే” మొదలగు శ్లోకము 
లలో, జెప్పిన సిద్ధాంతమును దృఢీక కరించుట కొకు భగవంతునిచే 
జెప్పండిన తన దృష్టాంతము బొత్తిగ సంబంధింపకయే పోవును. 
సిదాంత మొకటియు, నుదాహరణ మందులకు విరుద్ధమగు వేలళొక 
టియు నైన, ననవస్థ |పొప్త మగును. ఈ యనవస్థను తప్పించు 
కొనుటకు సన్న్యాసమార్గ్లీయ టీకాకారులు “తస్మాదసక్త న్సతతం 
కార్యం కర్మ సమాచర”, అను దీనియందును 'తస్మాత్‌ ? అను శబ్దము 
నకు నర్భమును వేజుగనే చేయుచున్నారు. “జ్ఞాని కర్మలను వదలు 
ననియే* గితలలో ముఖ్య సిద్ధాంతముగ నున్నది; కాని యర్జునుః 
డట్టి జ్ఞాని కాకపోవుటచే_ “తస్మాత్‌ '_అతడు కర్న చేయవలయునని 
భగవంతుండు చెప్పినాండు. కాని గీతోపదేశానంతరమందు నర్జునుండు 
జ్ఞానిగనే యున్నాండా?* యనుట బాగుగ నుండలేదని నేను పూర్వ 
(పకరణమున+ జూపియుంటిని. ఇంతియ కాక “తస్మాత్‌! అను దాని 
శబ్దార్థ మీ రీతిగ తల్మక్రిందు చేయ(బడినను “న మే పార్ధాస్తి కర్తవ్యం” 
మొదలగు శ్రోకములయందు భగవంతుడు “తనకు కర్తవ్య మేమియు 


సన్నా్యాసము-కర్మయోగము 119 


లేక పోయినను నేను కర్మలను జేయుచున్నా”నని ముఖ్యసిద్ధాంతము 
యొక్క సమర్గనార్థమై, ఏ తన దృష్టాంతమునే చెప్పినాండో దాని 
సంగతియు నీ పక్షమున బాగుగ, గుదురదు. కావున “తస్య కార్యం 
న విద్యతే” ఈ వాక్యమునందు “కార్యం, న విద్యతే' యను శబ్ద 
ములు ముఖ్యము లసి యంగీకరింపక “తస్య* యను శబ్దము (పధా 
నముగ నంగీకరింపవలయును, మజీయు నట్టు చేసితిమేని “తస్మా 
దసక్త స్సతతం కార్యంకర్మ సమాచర” యను దీని కర్ణము “నీవు జ్ఞానివి 
యగుటచే స్వార్థముకొటికు( గర్భ యక్కలి లేనిమాట నిజమే. కాని 
నీకు స్వార్థమునకు నవసరము లేకపోయినను నాకు వలదను బుద్ధితో 
అనగా 'సిమ్మోమబుద్ధితో, విహొతకర్మలను జేయుము” అని యేర్థ 
మును జేయవలసివచ్చును. సం క్షేపముగ చెప్పుట కయి “నాకు వలి 
దనుట కర్మను వదలి పెట్టుటకు కారణము కానేరదు. మజీయు కర్మ 
వదలివేయ వలసినది కానందున శాస్తమువలన |పాప్తము లయిన 
యపరిహార్య కర్మలను స్వార్ధత్యాగబుద్ధితోం జేయవలయుననియే 
దానివలన ననుమానము వెలువడును అని గీతల తాత్సర్యమైయున్నది, 
నుజియు | పకరణానుకూలమగు నర్ధమును జూచిన నిదే యర్థమును 
గైకొనవలయును, ఇదియే కర్మసన్న్యాస కర్మయోగముల కుండు 
గొప్ప భేదము. “నీకు నేమియు నవళిష్టము లేదు; కావున నీ వేమి 
యును చేయకుము” అని సన్న్యాసపక్షీయులు సెప్పుచున్నారు; మతి 
ఎ “నీ కేమి యవశిష్టము లేకపోయినను నీకు కర్తవ్యమగు దాని 
సక స్వార్థపరమగు వాసనను వదలి యెప్పు డనాసక్త బుద్ధితో. 
జేయుము” అని గీత చెప్పుచున్నది. “ఒక హేతువాక్యమున నుండి 
యీతీరున వే ర్వేఅగు రెం డనుమానము లేల బయలుదేరుచున్న వి? 
గీత యపరిహార్య మని యంగీకరించి యుండుటచే, కర్మను వదలు 
మను ననుమానము గీతయుదు తాత్త్విక విచారానుసారముగ 
బయలుదేరుట'కే శక్యము గాదు అని దీనికి సమాధానమయియున్నది, 


120 గీతారహస్యము 


కావున “నీకు వల దను నీ హేతువాక్యము 'నందుండియే, * స్వార్ధ 
బుద్ధిని వదలి కర్మ చేయుమని గితలయం దనుమానము చేయబడి 
నది రామునకు [బహ్మజ్జ్ఞానమంతయు నుపదేళించిన పిదప నిష్లామ 
కర్మయందు6 |బవరి ంప( జేయుటలో యోగవాసి ష్టమున వసిష్టులు 
సెప్పిన యుకి, వాదము సైత మిదియే విధ మసుటచే, యోగవానిస్టము 
యొక చివర భగవద్గీత యందలి సిద్ధాంతమే శబ్దభేదము సైతము! 
గాన్బింపకుండ (యో. 6, 4. 199; 216. 14, A. 8.19 యొక్క 
భామోంతరమున నున్న నా టిప్పణి చూడు) చెప్పబడినది. యోగ 
వాసిషఘ్టానుసారముగనే బౌద్ధధర్మమునం దున్న మహాయానపంథ 
యొక్క గ్రంథములలో నీ విషయములో గితయొక్కొ యనువాదమే 
చేయంబడినది. కాని విషయాంతర మగునని దాని చర్చ నిచ్చోవదలి 
తద్విషయిక విచారమును పరిశిష్ట్రపకరణమున6 జేయుదును. 


ఆత్మజ్ఞానము కలిగె నేని “నేను, నాది యను నహంకారము 
చెలువు ఖాషయే యేమియు నుండదు (A. 18.16; జర్‌. నమణీయు 
దానివలన జ్ఞానియు “నిర్‌_మమి అని చెప్పుచున్నాడు నిర్మము. 
డనంగా “నాది (మమ యని చెప్పని వాలిడని యర్గ మగును; 
మణియు జ్లానేశ్వరమహారాజుగారు జూనిసి వరించుచు నదే యర 
క్ష స్త ణి థి 
మును. 
అణి మీ హే భాష నేనే, న న మ్లుణే) 
సుఖదుఃఖ జాణజేం నాహీ( జయా, 
జ్ఞాని తా ననుట (అహ మనుటు నెజుంగండు, ఏ వస్తువును “నాది, 
“మసీది? యని చెప్పండు, సుఖదుఃఖజ్ఞానము లేనివాండుగ నుండును 
-అను పద్యములో స్పషపటచినారు. కాని (బహ్మజ్ఞానముచే. * నాది” 
లు (sa 
మజియు “నేను” అను నీ బుద్ధి వదలిపోయినను ఈ రెండు శబ్దము, 
లకు( (బతినిధిగ జగత్తు, మటియు జగత్తుయొక్క లేక, భక్తి దృష్టితో 


సన్నా్యసము-కర్మ యోగము 121 


మాటలాడవలసీ వచ్చెనేని “పరమేశ్వరుడు? మజియు “పరమేశ్వరుని 
" యొక్క-_అను శబ్దము లప్పు డా స్థానమున వచ్చును, అని మటిచి 
పోకూడదు, జగత్తునందున్న (పతి సామాన్య మనుజుండును తన 
సర్వవ్యవహారము లను నావి యని, లేక, నా కొణ కనియే చేయు 
చున్నాండు. కాని జ్ఞానికి మమతాబుది పోయియుండుటచే నీశ్వర 
నిర్మిత మగు జగత్తునందున్న సర్వవ్యవహారములును పరమేశ్వరునివిగ 
నున్నవి. మటియు వానిని జేయు నిమిత్తమయి తన్ను పుట్టించెనను 
బుద్ధితో (అనయా: నిర్మమబుద్ధితో జ్ఞాని వ్యవహరించుటయే జ్ఞానికి 
నజ్ఞానికి నున్న భేదము (A. 8.27. 28): గితలయొక్క యా సిద్ధాం 
శుక గమనించితి మేని “* యోగారూథఢు( డగు పురుషునకు పీదప 
శమము కారణ మగును” (గీ. 6.8 మలి దానిపైనా టిప్పణి చూడుము) 
అను శ్లోకమునకు నేది సరళార్థ మనియు. దెలియును. గితల టీకా 
కారు లీ శ్లోకమునందు యోగారూఢునిచే పిదప *శమము"* అనగా 
శాంతి యను మార్గ మవలంబింప వలయు ననియు, రెండవదేదియు.6 
జేయ నవసరము లేదనియు చెప్పబడినట్లు వక్కాణించిరి. కాని 
యీ యర్ధిము బాగుగ లేదు. శమ మనంగా: మనస్సుయొక్క శాంతి 
యగును. మజియు నిది కడపటి ' కార్యము ” కాదు “శమము” లేక 
“శాంతి యనునది రెండవదానికయినను కారణ మగును. '“'శనుః 
కారణ ముచ్యతే” యని యీ శ్లోకములో, జెప్పంబడినది. అప్పుడు 
చెప్పనక్కజణ యుండకయే శమ మనునది “కారణి మని యంగీక 
రించినపిదప దానికి ' కార్య” మేమి? యని విచారింపవలసి యుం 
డును. పూర్వాపరసందర్భమును విచారించితిమేని దానికి “కర్మ” 
యే కార్యమగు నని నిష్పన్న మగును; మజియు యోగారూఢుండు 
చిత్తమును శాంతింప జేనికొని యా శాంతిచేతనే తనకు( గర్శవ్యము 
లగు వ్యవహారములను జేయవలయునని యీ శ్లోకమున కర్గమగును; 
టీకాకారులు సెప్పినటుల కర్మలను యోగారూఢు(డు వదలుట 
సాధ్యము కానేరదు. అటులే * సర్వారంభపరిత్యాగీ *',; “అనికేతఃి 


122 గీతార హస్యము 


మొదలగు పదముల యర్థమును కర్మత్యాగపరముగ, జకేయక ఫలాశా 
త్యాగపరముగనె చేయవలయునని యా యా స్థలము లందున్న గీత ' 
యొక్క భామోంతరమునకు సంబంధించియున్న టిప్పణిలో నేను 
జూపించియున్నాను. ఫలాశను వదలి జ్ఞాని చాతుర్వర్థ్యాది సర్వ 
కర్మలను యథాశాస్ర్రీయముగ6  జేయుచునే యుండవలయును. 
దానిని సిద్ధింప(జేయు టకు స్వీయముగ నుండునదే కాక్క భగవం 
తుండు జనశాదులదగు రెండవ దృష్టాంతమును జూపించెను,. జనకు( 
డొక కర్మయోగి. అతని స్వార్గబుద్ధి యెంతమట్టుకు వదలి పోయె 
ననగా తన రాజధాని తగులయడిపోవుచున్నను అందులో తనది 
పోవున దేదియు లేదని_ మిథిలాయాం |పదీప్తాయాం న మే దహ్యతి 
కించన” (శాం. 275. 4 మజియు 278. ల0)_అని యత(డు స్వయ 
ముగనే చెప్పెను. కాని యీ రీతిని స్వార్థము గాని, లాభాలాభములు 
గానీ యెందును లేక పోయినను, రాజ్యముయొక్క నిఖిల వ్యవహార 
ములను తానేల చేయుచున్నదియు. జెప్పుచు జనకు(డు స్వయముగ.. 
దేవేభ్యశ్చ పితృభ్యశ్చ భూతేభ్యో ఒతిథిభిః సహ, 
ఇత్యర్థం సర్వ ఏవైతే సమారంఖా భవంతి వై. 
_ దేవతలు, పితరులు, సర్వభూతములు, (అనగా: (పాణుల్సు 
మత్రియు నతిథులు నను వారి కొజకు నీ సర్వవ్యవహారములు నడు 
చుచున్నవి నా కొజకుంగాదు, (మ. భా.అశ్వ. 82. 24) స్వార్థమై కర్త 
వ్యమవళిష్టము లేకపోయినను లేక స్వయముగ నే వస్తువును బొంద 
వలయు నను వాసన లేకపోయినను జనక శ్రీకృష్ణులవలె జగత్తునకు 
కల్యాణము చేయుటకు. (పవృత్తులు కారేని యీ జగత్తు ఉత్పన్న 
మగును. 'ఉత్సీదేయు రిమేలోకాః' అని చెప్పనక్కణలేదు(గి., దట. 


మతి కొందటు “ఫలాశను వదలవలయును, సర్వ పకారము 
లగు నిచ్చలను వదల నవసరముండదు” అను గీతాసిద్ధాంతము 


నందును వాసనాక్షయనిద్ధాంతము నందును విశేషభేదము లేదు” 
అని చెప్పెదరు. కారణ మేమియన: వాసనాక్షయ మైన నేమి? ఫలా 
శను వదలిన నేమి? ఉభయపక్షముల యందును కర్మవిషయమై 
(పవర్తించుటకు నేమియు (పయోజనము లేమిచే నే పక్షమును న్వీక 
రించినను తుదకు కర్మత్యాగమె దానియొక్క పరిణామ మగునని 
చెప్పుదురు; కాని యీ యాక్షేపము అజ్ఞా నమూలకము, అనగా 
“ఫలాశాి శబ్దమునకు నిజమగునర్గము తెలియక పోవుటచే పుట్టినది' 
ఫలాశను వదలుట యనా సర్వ పకారములగు నిచ్చలను వదలుట, 
లేక్క “నేం జేసినకర్మలయొక్క ఫల మెవరికి నెప్పుడు లభీంప 
కూడదు. మజియు లభించెనేని దాని నెవరును గ్లైకోనరాదు' అని 
బుద్ధినుంచుట యని యర్థము కానందున నాకు నేదో యొక ఫల 
మవశ్యము [పాప్తము కావలయునని నేను ఈ కర్మను జేయుచున్నా 
నను నీ ప్రకారమగు ఫలవిషయకమైన మమత్వముతోం గూడుకొనిన 
అసక్తి కి, లేక, బుద్ధియొక్క అ|గహమునకు ఫలాశ, సంగము, లేక, 
కామము అను పేరులు గీతయందు చెప్పబడినవని వెనుక నైదవ 
[పకరణములోనే నేను వక్కాణించియున్నాను; కాని ఫలము లభింప 
వలయునను ఇచ్చను, న్మాగహమును, లేక, వృథా అసక్తి యుంచక 
పోయినను, (పాప్తమగు కర్మ 'కేవలకర్త వ్యమని చేయుటకు బుద్ధియు 
నుత్సాహము నీయ్యాగహముతో సమానముగ తన మనస్సున. 
కలుగక యుండవని చెవ్పుము.. తనయొక్క లాభమే కాశ యీ 
జగత్తున రెండవ దేదియు( గన్పట్టకపోవుటచే, కేవల ఫ బేచ్చచేతనే, 
యే వురుషులు కర్మలు సేయుట యందు నిత్యము మగ్నులయి 
యున్నారో, వారు ఫలాశను వదలి కర్మలను జేయుట శక్యమని 
తోంచువారు కారు. ఇది యథార్థమే కాని, జ్ఞానముచే నెవరి బుద్ధి 
సమము, విరక్షమునై నదో వారివిషయ మట్టిది కానేరదు. ఏ కార్య 
మున'కె నను నాకు లభించు ఫలము కేవలము నాయొక్క కర్మఫలమే 


124 గితారహస్యము 


యగు నను జ్ఞానము మొదటినుండియు తప్ప్రైనదే యగును. నీటి 
యొక్క [దవత్వము, లేక, యగ్నియొక్క యుష్షత్వము. అను వీని 
సాహాయ్యము లేనియెడల మనుష్యు( డెంత యట్టహాసము చేసినను 
అతనియొక్క పయత్నముచే పాకము సిద్ధించుట సాధ్యము కాదు; 
మత్రియు నగ్ని మొదలగు పదార్థముల యా గుణధర్మము లుండుట, 
లేకపోవుట యనునది మనుష్యునకు స్వాధీనములోనిది లేక, పయ 
త్నాధీనము లోనిది కాదు. కావున కర్మసృష్టియందున్న నీ స్వతన్సిద్ద 
నుగు నీ వివిధ వ్యాపారములను, లేక, ధర్మములను యథాశక్తి 
మొదట నెశింగి యా వ్యాపారము తన [పయత్నమున శే విధముగ 
ననుకూల మగునో యట్టి [పకారమగు తన వ్యవహారమును. జేయ 
వలసివచ్చును. అనయా: మనుష [1[పయత్నముచే లభిందు ఫలమం 
తయు కేవల మతని |పయత్నముయొక్క ఫలము కామిచే నతని 
యొక్క కర్మయు, తదనుకూలమగు కర్శసృష్టి యొక్క యనేక స్వత 
స్సిద్ధమగు ధర్మములును అను ఈ రెంటియొక్క సంయోగమున ' 
కధిక ఫ ఫల మగుననియు. చెప్పవలయును; కాని మనుజునియొక్క 
(పయత్నము సఫల మగుటకు, నే విధముగ నానా [పకారములగు నే 
సృష్టి వ్యాపారముయొక్క యనుకూలత కావలసివచ్చునో, యా 
యన్నింటియొక్క యథార్థజ్ఞాన మతనికి ననేకసమయములయందు 
కలిగియుండదు. కొన్ని స్థ్టలములయందు కలుగుటయు శక్యము కానే 
రదు. దీనినే దైవమని చెప్పుదురు. తన యధీనము కానిది యగుటచే 
తనకు గోచరము సైతము కానట్టి సృష్టివ్యాపారముయొక్క సాహా 
. య్యము ఫలసిద్ది కీ విధమున నావశ్యక మగునేని “కేవలము నాయొక్ష్య 
(ప్రయత్నముచేత .నే నొక విషయమును జేయుచున్నా” నను నభి 
మానమును జెందుటయే మూర్గత్వ మగు నని చెప్పనక్కటి లేకయే. 
సిద్ధమగును (గీ. 18.14.16 మూడు)... కారణ మేమియన : కర్మసృష్టి 
యొక జ్ఞాతములు నజ్ఞాతములునై నవ్యాపారము లీ మనుష్య (పయ 


సన్నూ్యూసము-కర్మయో గము. 1 126 


త్నముతో సంయోగ మైనపిదపం గాంబోవుఫలము కేవల కర్మయొక్ల. 
నియమముచేతనే పుట్టినది యగుటచే, మనము ఫలాశ నుంచినను, 
ఉంచకపోయినను దానివలన నీ ఫలసిద్ది యందేమియు భేదము లేక, 
మన ఫలాశ కేవలము మనకు మా|తము దుఃఖకారక మగుట సంభ 
వించుచున్నది. అయినను కేవలము సృష్టి వ్యాపారమే మనుజునకు6 
గావలసినవిషయమును స్వయముగ సమకూర్చనేరదు. అపూపము 
(అప్పము, లేక, అతిరసము రుచికరముగ నుండుట శేవిధముగ 
పిండిలో గొంత మధురపదార్థము( జేర్చవలసివచ్చునో యటులనే 
కర్మసృష్టియందున్న నీ స్వతస్సిద్ధమగు వ్యాపారము మనుష్యునకు 
లాభకారి యగుటకు దానియందు మనుజుని (ప్రయత్న మను 
కొంతబరు వైనను వేయవలనివచ్చును. కావున జ్లానియు, వివేకియు, 
సామాన్యజనులవలె ఫలాసక్తి ని, లేక, యహంభోవమును వదలి 
జగద్వ్యవహారసిద్ధ్యర్థమై (పవాహసతితము, అనగా : కర్మయొక్క 
యనాది |పవాహమునందు యథాధికారముగ శాస్త్రమువలన తన 
వంతునకు వచ్చిన కర్మలయొక్క చిన్న పెద్దభాగములను శాంత 
ముగ కేవలక ర్తవ్యములని చేయుచున్నారు. మజియు ఫలపాప్తి కై, 
కర్మ ధర్మసంయోగము మోందం గాని, లేక, భక్తి దృష్టిచే6 బరమేశ్వ 
రునియొక్క యిచ్చమింద గాని నమ్మక మునిచి నిశ్సింతులై 
యున్నారు. “కర్మను చేయు పర్యంతమే నీయొక్క యధికారము, 
ఫలించుట యనునది నీ స్వాధీన విషయము కానేరదు” (గీ. 2. 47) 
అనునది మొదలగు నర్జునునకు( జేసిన యుపదేశములం దున్న 
ముఖ్యాంశ మిదియే యగును; ఫలాశ నుంచక యీ తీరున గర్మం 
జేయుచుంటి మేని ముందాకర్మ లేదో యొక కారణమున నిష్టలము 
లయిన, నుద్యోగమును జేయుట యను మన యధికారము నందున్న 
కార్యమును మన మొనర్చియుండుటచే నీ నిష్ఫృలత్వముయొక్క 
దుఃఖము మనకు తగులుట కేమియు నవకాశముండదు. ఉదాహార 


126 గీతారహస్యము 


అము: అయుష్యముయొక్క తాడు (శరీరమందున్న పోషక 
ధథాతువులయొక్క నై సర్లికశక్షి) బలిష్టముగ నుండిననే గాని, కేవ 
లౌషధములచే రోగుల కెప్పుడును సీం గలుగదని వైద్యశాస్త్రము 
నందు స్పష్టముగ( జెప్పంయబడినది; మజీయు నాతాటియొక్క యో 
బల మనేక |పాక్రనములును, లేక, వంశాగతములు నగు సంస్కార 
ములయొక్క ఫల మగుటచే నది వెద్యునిచేతినుండి సిద్దమగు 
విషయము కానేరదు, మజియు నాబల మెంత యున్నదని వైద్యునకు 
పూర్ణముగ నిశ్చయాత్మక మగుజ్ఞానము గలుగుటకును శక్యము గాదు, 
అయినను రోగికి నౌషథ మిచ్చుట తనకు( గర్శవ్యమని తెలిసికొని, 
పరో పకారబుద్ధితో నశక్తులగు రోగులకు తమ బుద్ధ్యనుసారముగ 
కొంతమంది వైద్యు లౌషధ మిచ్చుచుండునటుల మనము దూచుచునే 
యున్నాము. _ వైద్యు. డీతీరున తన కార్యమును నిష్కామబుద్ధితో. 
జేసినపిదప తన యొషధముచే. గొందటు రోగులకు నిమ్మళింపక 
పోవుటచే నుద్విగ్ను(డు కాండనునదియె కాక్క యొకానొకరోగ 
మొకానొకయాషధముచే నిమ్మళించినది యని శాస్త్రీయ నియమ 
ములను గొప్పశాంతచిత్తముతో వక్కాణించు చున్నాడు; కాని యా 
వైద్యుని కుమారుడే యశక్తు( డగు నప్పు డతనికి నౌషధము నీయ 
వలసిన సమయము వచ్చెనేని యాయుర్హాయ మను సూ|త్రలక్షణ 
మును మజచి “నాకుమారు(డు బాగుగ నుండవలయు” నను 
మముత్వ యుక్ష మగు ఫలాశచే నతని చిత్తము విమోహాముం జెందు 
టచే రెండవ వైద్యుని పిలువవలసివచ్చును; లేక,. రెండవ వైద్యుని 
సలహామయైన; బొందవలసివచ్చును. “కర్మఫలమునందు మమత్వ 
రూపమగు నాసక్షియని, దేనిని చెప్పవలయును? మజియు ఫలాశ 
లేకపోయినను. లి కర రృవ్యబుద్ధితో నే పనినైన నెటులు చేయవలసి 

వచ్చును?” అను విషయము చిన్న యుదాహరణము నుండి లక్ష్యము 
లోనికి రాగలదు. ఈ తీరున ఫలాశను నశింప జేయుటక్రై జ్ఞానముచే 


సన్న్యాసము-కర్మయోగము 12? 


"మనస్సునందు వైరాగ్యము దృఢము కావలసినది యథార్థమే; కాని 
యేదయినను వస్ర్రముయొక్క రంగును (రాగమును) తీసి వైవ వల 
యునేని యా వస్త్రమును నళింప6 జేయవలయునని యర్గ మెటులు 
కానేరదో, యా తీరుననే కర్మలయందు కామమును, సంగమును, 
లేక, రాగమును (అనంగా: (ప్రీతిని గాని యుంచగూడదని చెప్పుటచే 
నా కర్మలనే వదలి వేయవలయునని యర్థము కానేరదు. వైరాగ్య 
ముతో గర్భచేయుటయే యశక్య మగునేని యా విషయము వేణు; 
కాని వైరాగ్యముతో, గర్మలను జేయవచ్చు ననుటయే కాక, కర్మ 
యొవరిన్కి ఎవ్వుడును నిడువదను విషయమును మనము (పత్యక్షముగ( 
జూచుచునెయున్నాము. కావున నజ్ఞాను లే కర్మలను ఫలాశాపూర్వక 
ముగ జేయుచున్నారో వాసినే, జ్ఞాని జ్ఞానోత్తరమునందు సైతము 
లాభాలాభములను, ఫలాఫలములను సమానములుగనే చూచుకొని 

(A. 2.88). ధైర్యముతో, ఉత్సాహముతో, శుద్ధ బుద్ధితో, అనగా : 

ఫలవిషయమై విరక్తు(డై లేక, యుదాసీనుండ్రై (గ. 18. 20) కేవలము 
కర్తవ్యమని తన యధికారానుసారముగ శాంతచిత్తముతో, 'జేయుచునే 
యుండవలయునను (గీ. 6. 8): నవియే నీతిదృష్టిచేతను మోక్షదృష్టి 
చేతను, నుత్త మనమును, సత్యము నగు నాయుః'కేపణ క్రమముయొ క్ర 
సిద్ధాంతముగ నుస్నది. విశేషము చెప్పునేల? అనేకులగు స్థిత సజ్జలు, 
భగవద్భక్తులు, పరమజ్ఞానులును, వేయేల? స్వయముగ శవంట 
డును ఈ మార్గమున స్వీకరించి యుండుటచే నీ కర్మయోగ మార్గమే 
పురుషార్థము నకు పరాకాష్ట యై యున్నది. మణియు నీ యోగము 
చేతనే పరమేశ్వరునియొక్క భజనపూజనములు సంఘటిల్లి తుదకు 
సిద్ధి సైతము సిద్ధించును (గీ! 18.46) అని భగవంతుండు కంఠరవము 
గనీ చెప్పియుస్నాండు. ఇట్లు నిశ్చితమైనను, ఎవరైనను స్వయము 
గనే యీ విషయమున టిటో షకులు [గహంతురేవి యది వారి 
దౌర్భాగ్యమని  తెలిసికొనవలయును. _ పాళ్ళాత్య పండితుండగు 


128 గీతారహన్యము 


స్పెస్సరునకు నధ్యాత్మదృష్టి సమ్మతింపదు. అయినను “జగత్తున నే. 
విషయమైన నొక పర్యాయమే నంఘటిల్లుట తనకు శక్యము 
కానందుచే వానికి కారణభూతములు, అవశ్యకములైన యనే కేతర 
విషయములు పూర్వమందడే సంఘటిల్లునట్లు చేసికొనవలయును, 
పిదప (ప్రయత్నములు సఫలములు, నిష్ఫలములు, లేక, న్యూనాధిక 
ఫలములు గలవిగ నగుచుండు నని యాధిభౌతికరీతిచే సైతము 
నిశ్చితములు. _ కావున సామాన్యజను లే కర్మనయినను ఫలాశచే 
జేయుటకు, (బవ్ఫత్తు లయినను చతురుండగు పురుషుడు ఫలము 
నందా గహము (పట్టుదల) నుంచుకొనక శాంత్యుత్సావహాములతో, 
గర్శవ్యమును జేయుచునే యుండవలయును” అను గీతాాపమాణము 
ననుసరించియే ' సమాజశాస్త్రముయొక్క అభ్యాసము? అను తన 
[గంథము నందు, గడపట నీ సిద్ధాంతమే చేయబడినది. * 


జ్ఞాని సంసారమునందు |పాప్తమగుకర్మలను ఫలాశను వదలి 
_ యామరణాంతము నిష్కామబుద్ధిచే చేయవలయునని సిద్ధమయినను 


* Thus admitting that for the fanatic, some wild anticipation 
is needful as a stimulus, and recognising the usefulness of delusion 
as adopted to his particular nature and his particular function, the 
man of higher type must be content with greatly moderated expee 
tations, while he perseveres with, undiminished efforts, He has to 
see how comparatively little can be done, and yet to find it worth 
while to do that little: so uniting philanthrophic energy with 
philosophic calm”~— 50600608 Study of Sociology, 8th Ed, p. 403. 
(The italics are ours.) ఈ వాక్యమున fAnatics అనుళ ద్దమునకు మాటుగ 


(పకృతిగుణములిచే మూఢులు (గీ. 8.99), అహంకారవిమూఢులు (గీ, 8.29) 
లేక, బాసకవిచే నుపషయుక్షమైన “మూర్ధులు”' అను శబ్దమును, మజశియు 
man of the highest typo తను శద్దమునకు మారుగ “విద్వాన్‌” అను శబ్దమును 
(A. 8. 95) greatly moderated నం క అను శబ్దమునకు ఫలమునం 
దౌదాసీన్యము, ఫలాశాత్యాగము, అను సమానార్థకవ వదములము |ప్రయోగింతు మేని 
Spencer సైతము గీళలయొక్క. సిద్ధాంతము ననువదించువాండై కన్సట్టును. 


సన్న్యాసము_కర్మయోగము 120 


ఈ కర్మ లే హేతువుచే నే పయోజనము కొటజకు (పాప్తములగు 
చున్నవో చెప్పిననే కాని కర్మయోగముయొక్క వివేచన పూర్ణ ముగ, 
గానేరదు, కావున *లోకసం[గహ మే వాపి సంపశ్యన్‌ కరు మర్హసి” 
_ లోకసం[గహము వైపునకు దృష్టియుంచినను నీకుం గర్భ నాచ 
రించుట యుక్తమగును (గీ, శి. 20) అని కర్మయోగముయొక్క 
సమర్ధనముకొఅికు భగవంతు, డర్దునునకు, విశేషమహిమగల ముఖ్య 
మగు నీ యుపదేశము తుట్టకుదయం దొనర్చెను. _లోకసంగహ 
మనగ: కేవలము మనుష్యులను “ సంఘీభవింప( జేయుట లేక, 
“కర్మలను వదలి పెట్టుటకు స్వయముగ నధికార మున్నను అజ్ఞానులు 
కర్మ వదలం. గూడదు. కావున వారి (పరోచన ((పవర్తింపంజేయు) 
నిమిత్తమై యీ రీతిగ నాచరించుట యను నొక విధమగువేష* మని 
యర్థము కాదు. కొరణ మేమి యనంగా:ః లోకు లజ్ఞానులుగ నుండ 
వలయునని కాని లేక్క వారి నజ్ఞానులుగనే యుంచు నిమిత్తముగం 
గాని, జ్ఞానికి, కర్మల నాదరించు వేషమును ధరియింవుమని నేర్చుట 
వలన గీతలకు నేమియు ప్రయోజనము లేదు. వేషము దూరముగనే 
యున్నది; కాని లోకు లీ యపకీర్తిని పకటన(జేయుదురు” గీ. 2.84) 
మొదలగు సామాన్యజనులకు( దో(చుయు క్రి వాదములచే నర్జునునకు 
సమాధానము కానప్పుడు దానికంకె గొప్పవియును, తత్త్వజ్ఞాన 
దృష్టిచే బలవత్తరములు నగు కారణములు భగవంతుండిప్పుడు వక్కా 
శించుచున్నా (డు, కావున సం గహాశబ్దమునకు ముద్దచేయుట, 
ఉంచుట, పాలించుట్క, నియమించుట మొదలగు నిఘంటువులోని 
యర్థములన్ని యు యఖథాసంభవముగ నిచ్చో చేసికొననగు, 
మజియు నటులు చేసితి మేని లోకుల సంగహపదమునకు “వారీ 
నేక సంబంధింపంజేస్రి పరస్పరానుకూల్నముగ నుత్పన్ననుయిన 
సామర్థ్యము వారికి సంఘటించునటు లొనర్చి పాలించుటయు, 
పోషించుటయు, లేక, నియమించుటయు, మజీయు . నిందుమూల. 
భంగి, 11.9 


180 గు రహస్యము 


ముగ తన యభివృద్ధి స్థిరముగ నుంచి, పిదప వార్మిశ్రేయః పాపి 
యొక్క మార్గములో. (పవర్తి అంపంజేయుటొ యని యర్థము లగును- 
* రాష్ట్రిసం గ్రహ * శబ్దము ఈ యర్థమునందే మనుస్మృతీలో నుదాహా 
రింపంబడినది (మను, గ 114). ' శాంకరభాష్యమునందు “లోకసం[గ 
హః _లోకస్యోన్మార్ల। పవృత్తి నివారణం” అనంగా “లోకులు పెడతోవ 
లోనికి పోకుండ నివారించుట” యని యీ శబ్దమునకు వ్యాఖ్యా 
నము చేయ(బడినద. మణీయు దానివలన నజ్ఞా నముచే యథేచ్చగ 
నాచరించు జనులను నిపుణులను జేసి య భివృద్ధితో నొండొక |పదేశ 
మున నుంచుట మజియు నాత్మోన్నతి (తన యభ్యుదయమునకు, 
యొక్క మార్గమున. (బవర్శింపంజేయుట యని సంగహశబ్దమునకు 
నేను జేసిన యర్థములు అపూర్వముల్సు నిరాధారములు. కావని 
కాన్సించును. _ఇదివటికు 'సం[గహ” శబ్దార్థమైనది. కాని “లోక 
సం[గహ” శబ్దమందున్న “లోకి శబ్దము 'కేవలము మనుష్య 
వాచకము కాదనియు నిక్కుడ 'చెప్పవలయును. జగత్తునందున్న 
యితర ప్రాణులకంకె మనుష్యు(డు |శేష్టుం డగుటచే మానవజాతీయ 
మగు కల్యాణము సైతము ముఖ్యముగ లోకసం| గహశబ్రార్థమగు 
ననుట నిజమే. అయినను భూర్లోకము, సత్యలోకము, పితృలోకము, 
'దేవలోకము . మొదలగు ననేకలోకములు, అనగా: ఏ జగత్తులు, 
భగవంతునిచే నిర్మింపణడినవో వానికిని సరియగు ధారణ, పోషణ 
ములై యవి యన్నియు మంచిరీతిగనే నడచుచుండవలయు ననియే 
భగవంతుని యూహ యగుటచే, మనుష్యలోకమున శెటులో 
యటులే యీ సర్వలోకముల యొక్క వ్యవహారములును సుస్థితిచే 
నడిపింపవలయును, కావున (లోకానాం సంగహః) అనుదానిలో 
నింతవ్యాపకమగు నర్థమిచ్చట వివక్షితముగ నున్నదని చెప్పవలసి 
వచ్చెను. మజియు జనకు( డేకర్తవ్యమును స్వయముగం జేసెనో 
దోనివలన దేవతలు, పితరులును తృప్తి జెందింపం. బడుదురనియు 


సన్నా్యసము_కర్మ యోగము 181 


భగవద్గీత యందలి మూండవ యధ్యాయమునందును, మహాభారత 
మునందున్న నారాయణీయోా పొ ఖ్యానమందును నే యజ్ఞచక్రము 
వర్ణింపంబడినదో, దానియందు దేవలోకము, మనుష్యలో కమును..వీని 
స కావలయు నని బ్రహ దేవుడు యజ్ఞ ములను సృజియించీనటుల 
చెప్పబడినది, దీనివలన నొక మనుష్యలోకముయొక్క ఛారణమునే 
కాక్క దేవాది స్వర్గలోకములయొ క్ష ధారణమును జేయుచు పరస్పర 
మును పరస్పర।శేయన్సును సంపాదించుకొనుట యనునదియే 'లోక 
సం|గహాి” పదముచే భగవద్దీతలయందు వివక్షీతనుని స్పష్ట మగును. 
సర్వనృష్టిని పాలించియు, “హోషించియు లోకసం। గహము. జేయ 
వలయునని భగవంతునకు గల యధికారమే, జ్ఞానియైనపిదప( దన 
జ్ఞానముమూలముననే యతనికి సంప్రైప్తమగును. జ్ఞానుల కే విష 
యము |పమాణమని తో(చునో దానినే యితరులగు లోకులు [పమాణ 
మని యంగీకరించి యా రీతిగ నాచరించుచున్నారు (గి, ఈ. ఓ). 
కారణ మేమియన; సర్వజగత్తునకును ధారణపోషణములు దేనిచే నగు 
నని శాంతచిత్తముతోడను సమబుద్ధిచేతను విచారించి తదనుసారముగ 
ధర్మనియమముల విధించుట యనుకార్యము జ్ఞాను లదియే యగునని 
సామాన్యజనులు తలంచుచున్నారు. మజీయు నిట్లు తలంచుటయు 
తప్పుకానేరదు. 'వేయేల? సామాన్యజనుల కీ విషయము బాగుగ, 
దెలియక పోవుటచేతనే జ్ఞానిపై నీ భారము నుంచుచున్నారని చెప్పి 
నను చెప్పవచ్చును. ఈ యభి|పొయమునే మనస్సునం దిడికొని_ 


లోకసం[గహసంయుక్తం విధాతా విహితం పురా, 
సూక్ష్మధర్మార్థగియతం సతాం చరిత ముత్తమమ్‌. 
ను, భా. శాం. 268.26 
_ లోకసం గ్రహము చేయునదియు, ధర్మనంశయము గలిగిన సమ 
యమం దే ధర్మము నవలంబింపవలయునో చెప్పునట్టిదియు నగు 
సాధుపురుషులయొక్క. -యుత్తమనుగు చరితము స్వయముగ (బహ 


182 గీశారహాస్యము 


'దేవునిచేతనే యేర్సరుపం బడినది అని శాంతిపర్య్వమునందు భీష్ముడు 
యుధిస్టిరునకు( జెప్పెను. లోకసం[గహ మనంగా లేనిపోని యధీ 
కారమును బూనుట గాస్కి లెక్క యజ్ఞానములో లోకుల6 (బవేశ 
పెట్టుట యను యుక్సిగాని కానేరదు. జ్ఞానయుక్తమగు కర్మ జగత్తు 
నందు లేకపోయె నేని జగత్తు నశించుట సంభవించును. కాన (బహ 
'దేవునిచెతనే నిర్మింపబడిన సాధుపురుషుల కర్తవ్యములలో నిదియొక 
ముఖ్యకర్తవ్య మని. దీనివలన సిద్ధమగుచున్నది. మజియు “నే నీ 
కార్యమును జేయనినాండు లోకము లన్నియు నుత్సన్నము లగును” 
(A. 8. 28) అను భగవద్వచనమునకు భావార్థము నిదియే మైయు 
న్నది, ఈ జనులకు జ్ఞాని న్మేతముగ నున్నాడు. మజీయు నతండొక 
వేళ తన పనులను వదలెనేని యీ జగత్తు గుడ్లిదై నశింపక మానదు, 
సర్వనాశము కాక మానదు, జ్ఞానులే లోకులను జ్ఞానవంతులుగం జేని 
యున్న తికి( గైకొని రావలసిన వారు. ఈ కార్యము కేవలము ముఖ 
పొఠముబే (అనగా: ఉపదేశ 'మూ తము చేతన్సే తప్పు నెప్పుడును 
సిద్ధము కాదు. కారణ మేమి యనగా; సదాచార మభ్యాసము లేక 
పోవుటచే పరిశుద్ధతను జెందని బుద్ధిగల వారికి బ్రహ్మజ్ఞానము మా్యతమే 
చెప్పంబడె నేని *నీ దంతయు నాది మజియు నాదంతయు నాదే” 
యని యుపదేశించినటు లగును. అట్టివారు తమ జ్ఞానమును దురుప 
యోగము చేయుచుండునటులు వ్యవహారమున గాన్సింపక మానదు. 
ఇంతియే కాక, యెవరియొక్కు యుపదేశమునందలి సత్యము నైనను 
వారియొక్క యాచరణమును బట్టియే లోకులు పరీక్షించుచుందురు. 
కావున జ్ఞాని తాను కర్మచేయక పోయినయెడల సామాన్యజను లలసు 
లగుటకు నది యొక కారణ మగును, ' దీనినే బుద్ధిభేదమని చెప్పుచు 
న్నారు. మజియు నీ బుద్ధిభేదము లేక లోకులు సత్యముగ నిష్రాములై 
కర్తవ్యమునకు సిద్ధముగ నుండవలయునని జ్ఞాని సంసారమునందుం 
డియే తన కర్మలచే లోకులను. సదాచరణమున (అనయా: నిష్కాను 
బుద్ధిచే కర్మ చేయటయందు) |ప్రత్యక్షముగ( (బ్రవర్తింపంజేయుటయే 


సన్న్యాసము_కర్మయోగము 188 


యతని కర్త వ్యముగ (వేషముగ) పరిణమించును. కావున కర్మను 
వదలి పెట్టటయం దధికార మతని కెప్పుడు నుండదు, కావున సప 
యోజనార్థమై కాకపోయినను లోకసం|గహోర్గమైనను తన వర్గము 
నకు విధింపంబడిన యాశమములోని యన్ని కర్మలును య థాపకా 
రముగ నతడు చేసియే తీరవలయునని గీతల యొక్ష యభిప్రాయము 
కాని “జ్ఞాని చాతుర్వర్ణ కము యొక్క కర్మలను నిష్టా మబుద్ధిచే నైనను 
చేయ నావశ్యకము లేదు. వేయేల? చేయనే రాదు” అని సన్నాస 
మార్గీయుల మతము. 


కావున జ్ఞాని లోకసర్మగహార్థమై కర్మలను చేయవలయు నను 
గీతయొక్క సిద్ధాంతమును సన్న్యాసమార్షీయులగు _ టీకాకారులు 
క్రిదుమో(దు చేసి, భగవంతుడు సైతము ,పత్యక్షముగం గాక 
పోయినను మరియొక విధమున నసత్యమగు నర్గమునే యుపదేళించి 
నాండని చెప్పుటకు సైతము సిద్ధముగనే యున్నారు; కాని గితలయం 
దున్న లోకసం|గహశబ్దమునకు ఈ తికమక యగు నర్థము సత్యమగు 
నది కానేరదని పూర్వాపర సందర్భములవలన స్పష్ట మగును. జ్ఞానికి 
కర్మత్యాగమునం దధికారము కలదను మతమే మొదట గీతలకు 
మాన్యము కాదు. మటియు నిది మాన్యము కాదని నిరూపించుటకు 
గీతలలో జెప్పిన కారణములలో లోకసంగహ మనునదియే ముఖ్య 
మగు కారణముగ నున్నది. కావున జ్ఞాని కర్మలను వదలివేయవలయు 
నను పట్టును నెగ్గించుకొనుటక్రై లోకసంగ్రహార్గము కర్మలను చేయు 
మను నుపదేశ మస త్యార్థము కలదని చెప్పుట సర్వవిధముల న్యాయ్య 
మగును. మనుజుం డీ జగత్తున స్వపయోజన నిమిత్తమై జన్మింప 
లేదు. _ అజ్ఞానముచే సామాన్యజనులు స్వార్థమునందే నిమగ్నులగు 
చున్నా రను మాట సత్యమే. కాని “ సర్వభూతస్థ మాత్మానం సర్వ 
భూతాని చాత్మని 9 నేను సర్వభూతముల యందును, సర్వభూత 
ములు నాయందు నున్నవి (A. 6. 29) అని యుండునట్టు జగత్తే 


194 గితారహస్యము 


యేరికి నాత్మభూతనుయినదో, యతఃడే “నాకు మోక్షము లభించెను, 
ఇప్పుడు లోకులు దు8ఖవంతు లైననువారి చింతనాకేల?” అని చెప్పె 
_ నేని తన నోటితోనే తన జ్ఞానమునకు న్యూనత? గలుగం జేసికొనినవాం 
డగును. జ్ఞాని కాత్మయను స్వతంత వస్తువొక్ష టి యేదైన నున్నదా? 
తనయొక్క యాత్మ పై నెంతవజకు నజ్జానరూపమగు నావరణ ముం 
డెనో యంతవటకు( దాను, లోకు a భేదము స్థిరముగ నుండును; 
కాని జ్ఞానము కలిగిన పిదప సర్యజనులయొక్క యాత్మయే కావున 
యోగవాసిష్టమునందు వసిష్టులభారు_ 


యావ ల్లోకపరామర్శ్మో నిరూఢో నాస్తి యోగినః, 
తావ |దూఢసమాధిత్వం న భవ తేన నిర్మలమ్‌. 
యోగ. 6, పూ. 188.97 

= ఎంతవటకు లోకులను పరామగ్శించుట (అన(గా: లోకసం[గహ 
మను పని కొంచె మైనను మిగిలియున్నదో యంతపర్యంతము 
యోగారూఢు6 డగు పురుషునియొక్క స్లితి నిర్దోషముగ నున్నదని 
యెప్పుడును చెప్పుటకు సాధ్యము కాదు అని చెప్పిరి. అతండు తస 
సమాధిసుఖమునందే మగ్ను డగు నేని యొకవిధముగ స్వార్థనును 
జూచుకొనువా(డే యగును. సన్న్యాసమార్లీ యు లీ విషయమును 
విచారింపకపోవుటయీ వారి యుక్షివాదమునందున్న ముఖ్యమగు 
దోషము. ఏ నాండును భగవంతునకంశు నధికుండగు జ్ఞానియు, నిష్టూ 
ము(డును, లేక, యోగారూఢుండు నగుట శక్యము కాదు; కాని భగ 
వంతు; డయినను సాధుసంరక్షణము, దుష్టనాశనము, ధర్మసంస్థాప 
నము నను నీ లోకసంగహరూపము లగు కార్యములను జే,ముట"కే 
(పతి సమయమునందు నాయా యవతారములం దాల్ఫె నేని (గి, 
49), జ్ఞాని, లోకసం[గహమును జేయుట వదలి “ఈ సర్వలో కము 
లను బుట్టించిన పరమేశ్వరు(డే తనకు. దోంచినట్టు ఛారణపోషణము 
లను జేయును. ఆ వైపునకు. జూచుట సైతము "నాపని కానేర* దని 


,  సన్న్యాసము-కర్మయోగము 185 


తలంచి యూరకుండుట యన్ని విధముల ననుచిత మగును. కారణ 
మేమి యన: జ్ఞానము కలిగిన పిదప పరమేశ్వరు. డనియు, తాన 
నియు, లోకు లనియు భేద ముండనే యుండదు; ఉండిన నతడు 
జ్ఞానియే కాండు. వేషధారి యని వెప్పవలయును. జ్ఞాని జ్ఞానముచే 
పరమేశ్వరస్వరూపి యగు నేన పరమేశ్వరుడు చేయు కార్యమును 
పరమేశ్వరునివలె నిస్సంగబుద్ధితో చేయుటకు నావశ్యకత యాతని 
కెట్టు వదలిపోవును? (గీ. 2.22, మజియు 4.14 మజియు 1): 
ఇంతియె కొక పరమేశ్వరుడు సేయునది యంతయు జ్ఞానియొక్క 
రూపముచేతనో లేక, జ్ఞాని ద్వారముగనో చేయును. కావున “సమస్త 
' భూతములయందు నొక యాత్మయే* యని పరమేశ్వరస్వరూపము 
యొక్క యపరోక్షజ్ఞానము గలిగిన వారి మనస్సునందు సర్వభూత 
దయ మొదలుగా గల యుదాత్తవృత్తులు పూర్ణముగ స్ఫురించును. 
మటీయు స్వభావముగనే యతనియుక్క. మనఃపవృత్తి లోకకల్యా 
ణమునందే పనిజేయుచుండవలయును. ఈ యభి| పాయముచే తనే. 

జే కాం రంజలే గా(జలే త్యాంసి మణీ జో అపులే, 

తోచి సాధు ఓీళఖావా దేవ తేధోచి జాణావా. 

- గా. 9012 

_ ఎవడు మిక్కిలి వ్యాకులులైన వారికిని, దుఃభితులకును, “నేను 
మో పాడను, నే నుండగ మోకు భయము లే” దని చెప్పునో వాండే 
సాధువు. 'వాసియందే యీశ్వరుం డున్నా6 డనియు, నేక 

పర ఉపకారీం వేచియేల్యా శక్తి, తేడే. ఆత్మస్థితీ జాణతలీ. 

గా. 45662 


= ఎవండు పరోపకారమునందే తన శక్తిని వినియోగించునో వాయే 
యాత్మస్థితిని తెలిసికొన్నవాండు అనియు నీ తీరున సాధువుల లక్షణ 
మును జెప్పి. 


186 గీతారహస్యము ; 
జగాచ్యా కల్యాణా సంతాంచ్యా విభూతి, 
దేవే కష్టవితీ ఉపకారే 
గా, 929 

= సత్పురుషు లవతరించుట లోకకల్యా ణార్థమే. వారు పరోపకారము 
కొటికు దమ శరీరమును సైతము కష్టపెట్టుకొందురు అని తుకా 
రాంబువాగారు సత్పురుషులయొక్క (అనంగా : భక్తి చే పరమేశ్వరుని 
యొక్క పూర్ణజ్ఞునముగలవారియొక్క ) మాహాత్మ్యమును వర్ణించెను. 
మజీయు, “స్వార్థో యస్య పరార్థ వవ స పుమా నేకః సతా మగణీః” 
స పరార్థ మేరికి స్వార్థమో యా పురుషుడే సాధువులలో శేషుడు, 
అని భర్తృహరి చెప్పెను. మన్వాది శాస్త్రకర్తలు జ్ఞానులు కారా? 
కాని వారు తృష్ణ్టవలన దుఃఖము గలదని భయ పెట్టినను పరోప 
కారము మొదలగు నుదాత్తవృత్తు లన్నియు నుండవలసినవే యని 
చెప్పి లోకసం[గహకారకమగు శాస్త్రీయమర్యాదను _ివర్తింప(జేసిరి 
(బ్రాహ్మణులకు జ్ఞానము, క్షతియులకు యుద్ధము, వైశ్యులకు. గృపి 
గోరక్షణము, శూద్రునకు సేవయు నని, యే యే గుణకర్మస్వభా వా 
నుసారము లగు వేళ్వేలు ధర్మములు శాస్త్ర్రములయందు విధింప. 
బడినవో. యవి యొక్కొక్క వ్యక్తియొక్క వాతము కొజకే కాదు. 
మొత్తముపై సమాజమును కాపాడు నిమిత్తమై కొందటు యుద్ధము 6 
"జేయుటయే యెప్పుడు నభ్యసించి తప్పక సిద్ధముగ పంక, 
కొందు కృషివ్యాపారము, జ్ఞానార్థనము మొదలగు కార్యము 
లొనర్చి సమాజమునకు నితరములగు కొజింతలను బూరి జేయ 
వలయు నని యెన్నియే చాతుర్వర్గ్ల్యముయొక్క కర రృవ్యవిభాగము 
లోకసంగ్రహార్థమై (పవరింపం జేయంబడినది యని మనుస్కృళి 
యందు: జెప్పంబడి యున్నది. గీతయొక్క యభిపాయమును 
నదియే (మను. 1.87; గీ. 4.18; 18.4 చూడు). ఈ చాతుర్వర్ణ్య 
ధర్మములల్లో నే ధర్మము మునింగిపోయినను దానింబట్టి సమాజము 


సన్నా్యాసము.కర్మయోగము 1817 


కుంటిదై తుదకు నశించుటయు సంభవింపవచ్చు నని పూర్వమునందే 
చెప్పబడినది. అయినను కృత్యవిభాగము చేయు నీ వ్యవస్థ యొక 
విధముగనే యుండునని నియమము లేదు. |పొచీను(డు, (గీకు 
తత్త్వజ్జుడునగు పేటో యో విషయము'పై నున్న తన [గంథము 
నందును, అర్వాచీనకాలమునందు (ఫెంచిశాస్త్రజ్ఞుండగు కాం టను 
నతండు తన “ అధిభౌతిక తత్త్వజ్ఞానమునందును” స సమాజభారణా 
ర్గమై సూచించిన వ్యవస్థ చాతుర్వర్ణ సదృుశముగ నున్నను, 
వైదికధర్మమునందున్న చాతుర్వర్ణ ్యవ్యవస్థకం'కె కొంచెముగనో 
గొప్పగనో భిన్నముగనే యున్నదని శ |గంథమును జదివినవారి 
కెవరికైనను దెలియును. వీనిలోన్సే సమాజవ్యనస్థ మంచిది యని 
కాని యూ మంచితనము సాపేక్ష మగుటచే, యుగమానముచేత 
దానియం దేమైనను భేద ముండనచ్చునా? యుండదా? యని కాని, 
యిట్టి యనేక శంక అచ్చట బయలుదేరుచున్న వి. కావుననే లోక 
సం గహ మనునదియే యీ కాలమునందు పొశ్చాత్యదేశములలో 
నొక గొప్ప శాస్త్రముగ నున్నది; కాని గితాతాత్సర్యనిర్ణయ మను 
నదియె మనకు (పస్తుతవిషయ మగుటచే నీ (పశ్నను విచారించుట 
లోనే కాలయాపన. జేయుట కేమియు వీలులేదు. గీతాకాలము 
నందు చాతుర్వర్ణ వ్యవస్థ విశేషముగ నాచరణలో నుండుటచే నది 
మూలమునందే లోకసం|గహమును చేయుద మను తలంపుననే 
(పవృత్త మయిన దను విషయము నిర్వివాదముగనే యున్నది. 
కావున చాతుర్వర్శ్యవ్యవస్థాను సారముగ (పాపష్త్వము అయిన తమ 
కర్మలను నిష్కామబుద్ధితో నెట్లు చేయవలసినదియు లోకులకు 
(పత్యక్షముగ మనస్సునకు గోచరమగునట్లు చెపుటయని “లోక 
సం్యగహ'* మను గీతయందున్న పదమునకు నర్భమని . మాతమే 
యిచ్చో ముఖ్యముగ జెప్పవలసియున్న ది. సమాతమునకు జ్ఞాని 
ల. కాక్క గురువుసైతము నై యున్నా(డు. కావునం బూర్యోక్ష 
మగు లోకసం| గహమును చేయుటకు తన కాలమునందున్న సమాజ 


138 గీతారహస్యుము 


వ్యవస్థయందు న్యూన మేమయినను నుండెనేని శ్వేతకేతువువలె దేశ 
కాలానురూపముగ దానిని తీసివైచి సమాజముయొక్క ధారణపోషణ 
ముల శక్తిని చెడిపోనీయక నది వృద్ధి బొందు మార్గమునకు సంబం 
ధించున ట్టుద్యోగము చేయవలయు నని తుదకు ప్రాప్త మగును. ఇట్టి 
లోక సం|గహమును జేయుటకై జనకు(డు సన్న్యాసమును బుచ్చు 
కొనక యామరణాంతము రాజ్యపొలనమునే చేయుచు నుండెను. 
మజియు మొదట మనును రాజుగా నుండుట కంగికరించెను. ఈ 
కొరణముచేతనే “స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్ణ సి” 

= స్వధర్మానుసారముగ పాప్తమయిన కర్మలవిషయమై ప 
నీకు యోగ్యము కాదు (A. 2. 31) అనియు, “స్వభావ నియతం 
కర్మకుర్వ న్నాప్నోళి కిల్చిషమ్‌ ౫ స్వభావగుణానురూపముగ నిర్ణ 
యింపంబడిన (చాతుర్వర్థ్యవ్యవ స్థానుసారముగ విధింపంబడిన) కర్మే 
లను జేయుటచే నీ కేమియు పాపము రాదు (A. 18.47) అనియు, 
చాతుర్వర్ల్య ధర్మానుసారముగ ప్రాప్తమయిన యుద్ధమును చేయు 
మనియు నర్జునునకు గీతలయందు మాటిమాటికి సుపదేశము చేయ 
బడినది, యథాశక్తి, గ నెవ్వరును పరమేశ్వరుని తెలిసికొనవలదని 
చెప్పరు. వేయేల? ఈజ్ఞానమును సంపాదించుకొనుటయే మనుష్యున 
కీ జగత్తునందు ముఖ్యముగ? జేయ? దగినపని యని గీతయొక్క 
సిద్ధాంతము; కాని యాత్మయొక్క యే స్వీయమగు కల్యాణము 
గలదో దానియందే సమష్టిరూపమగు నాత్మయొక్క కల్యా ణార్థమై 
యథాశ క్తిగం [బయశ్నించుటకును వీలుండును గాన లోకసం| గహ 
మును జేయుట యనునదియే (బహ్మాతైైక్యజ్ఞానము నకు సత్యమైన 
పర్యవసాన మని గీతయందు. విశేషముగ6 జెప్పంబడినది, అయిన 
నొకడు (దిహజ్ఞాని యగు నేని యుతమ్మాతము చేతనె యతండు 
నర్వవిధము లగు వ్యావహారికములగు కార్యములను స్వహస్తములతో 
జేయుటకు. బాతు( డగునని తాత్పర్యము కాదు. భీష్ముడు, 


సన్నా్యసము..కర్మయోగము 189 


వ్యాసులు నను నీ యిరువురును మహాజ్ఞానులును, పరమ భగవద్భక్తు 
లుగ నుండిరి; కాసి వ్యాసులవారు, భీష్ములవారివలె యుద్ధము. 
జేసిరని యెవరును నుడువరు. లేక, దేవుని విషయమున విచారించి 
నను జగత్తును సంహరించుట యను కార్యము శంకరునికి మాజుగ 
విష్ణువే చేయునట్లు కాన్సింపదు. జీవన్ముక్తావస్థ యనునది మనస్సు 
యొక్క నిర్విషయత్వమున, సమము శుద్ధము నయిన, బుద్ధికిని 
నాధ్యాత్మికోన్నతికిని కడపటిమెట్టయి యున్నది. అది యాధిభౌతికో 
ద్యోగములయొక్క సామర్ధ్యమును పరీక్షించుటకు వీలుకాదు గనుక, 
స్వభావానురూపముగ (పవృత్తమైన చాతుర్వర్థ్యాదివ్యపస్థ ననుసరిం 
చియే కర్మల నామరణాంతము చేయుదుమో యవియే స్వధర్మాను 
సారములగు కర్మలు. జ్ఞానము గలిగినపిదప లోకసం। గహార్థమై జ్ఞాని 
యా కర్మల నాచరించుచునే యుండవలయును. కారణ మేమియన ; 
ఆ కర్మలయందే, వా(డు నిపుణుడు కావచ్చును. పొరపాటున 
మటియొకపనిం జేసెనేని యందువలన సమాజమునకు నష్టము 
కలుగును. కాన విశేషోపదేశము గీతలయందు మరల నీ (ప్రకరణము 
నందే రెండు పర్యాయములు చేయ(ుడినది (గీ త 85; 18. #7): 
ఈశ్వర నిర్మిత మగు పకృతి స్వభావగుణానురూపమును పతి మనుజు 
నకును గల యీ వేర్వేజగు యోగ్యతలనే యధికారము లని చెప్పు 
చున్నారు; మజియు “వురుషు(డు (బ్రహ్మజ్ఞాని యైనను నీ యధి 
కారానుసారముగ (పొపష్త్వములగు కర్మలను లోకసంగహార్థమై యా 
మరణాంతము నాచరింపవలయును; వదలి పెట్టరాదు. * యావ: దధి 
కార మవస్థితి రాధికారిణాం * (వే, సూ. శై. కి, కి అని వేదాంత 
సూతములలో. జెప్పంబడినది. వేదాంతస్మూతకారుల యీ ముప 
పత్సియు గొప్ప యధికారము గలవారికి వర్తించునని యనేకులు 
చెప్పుచున్నారు. మజటియు నీ సూతముయొక్క భాష్యమునందు, 
దత్సమర్థనార్థమై యీాయంబడిన యుదాహరణములం జూచితి మని, 


140 గితారహస్యము 


యవి యన్నియు వ్యాసులు మొదలగు గొప్పయధికారుల సంబంధము 
లయినవి యని కాన్సించును. కాని మూలస్మూతమునం దధికారము 
యొక్క న్యూనాధికభావవిషయమై యేమియు జెప్పండ లేదు. 
కావున నధికార మనంగా చిన్నవియు గొప్పవియునగు నన్నియధికా 
రములును (గహింప వలసివచ్చును; మజియు నీ యధికార మెవరి 
"కెటులు ప్రాప్త మగునని సూక్ష్మముగను స్య్వతం తముగను విచారించితి 
మేని మనుష్యునివలెనే సమాజమును, సమాజమువలెనె మనుష్యులును 
పరమేశ్వరునిచే సృజియింపం బడియుండుటచే నెవరి కెంత బుద్ధి 
బలము, సత్తాబలము, |దవ్యబలము, లేక, శరీరబలము స్వభావముగ్‌ 
నే యుండునో, లేక, స్వధర్మముచే( బొందనగునో దాని ననుసరించి 
జగత్తుయొక్క ధారణ పోషణలను జేతనైనంతం జేయుటకు. 
గొంచెమో గొప్పయో యధికారము చాతుర్వర్థా్యదికముచే( గాని, 
యితర గుణకర్మ విభాగరూ పమయిన సామాజికవ్యవస్థచే( గాని 
(పతి మనుజునకును జన్మ మొదలుకొని (పాప్వమగునని స్పేష్టముగ( 
గన్పట్టుచున్నది. యంత్రము బాగుగ నడచుటకు పెద్దచ కము వలెనే 
మిక్కిలి చిన్నచకమును నవసరమగునశే సర్వజగత్తున నీ గొప్ప 
కార్యము, లేక, యీ లోక మను కటిన చెడకుండ కాపొడు 
టకు వ్యాసులు మొదలయిన వారియొక్క. గొప్ప యధికారమువలెనె 
యితరులయొక్క చిన్న యధికారము సైతము పూర్ణముగను, తగి 
నంతయు నవసర మున్నదని తెలిసికొనవలయును. కారణ మేమి 
యన: కుమ్మరి కుండలను, సాలెవాండు వస్త్రములను నిర్మింపని 
యెడల రాజు యోగ్యముగ నంరక్షించినను లోకసం గహ నును 
కార్యము పూర్తి కానేరదు; లేక్క రైలుబండి యం దొకా నొక చిన్న 
యధికార్కి కేక్క యిక్కడనుండు జెండాను జూపు బం కొతు తన 
కర్త వ్యమును జేయండేని వాయు వేగములతో రైలుబండి రేయుంబగళ్లు 
- (పస్తుతము నిర్భయముగ నెట్లు పరుగిడుచున్న దో యటులు పరు 
గిడుటకు సాధ్యము కానేరదు. కావున వ్యాసులు మొదలగు గొప్ప 


సన్న్యాసము-కర్మయోగము 141 


యధికారులే కాక యితరులు సైతము అతండు రాజైనను సరే, 
సామాన్యు(డగు మనుష్ము. డయినను సరే లోకసం[గహమును 
జీయుట'కై తమకు యఖథాన్యాయముగ |పాప్తమయిన చిన్నవియు, 
"పెద్దవియునగు నధికారములను జ్ఞానము కలిగిన పిదప వదలవలయు 
నని యనుకొనక “నా యధికారమునే నిష్కామబుద్ధితో యథాశక్తి 
గను, యథామతిగను, యథాసంభవముగ నామరణాంతము' నాచ 
రొంచుచుండవలయును” అని వేదాన్ససూ|తకారులపైన( బడిన యు క 
వాదముచేతనే యిప్పుడు నిష్పన్న మగును. నేను గాకపోయినను - 
మటణియొక రా పనిని జేయుదు రని చెప్పుట మంచిది కానేరదు. 
కారణ మేమియన : అట్టగునేవి మొత్తముపై పని కొక మనుష్యుండు 
తక్కువగుటచే సమాజమున నున్న సరఘశ క్రి తక్కువ యగును. 
ఇంతియెకాక జ్ఞాని యేకార్యము నెంత బాగుగ6 జేయునో యా రీతిగ 
నితరులకు నది సాధించుటకు శ క్రియుండదు కావున తదనుసారముగ 
లోకసం గ్రహము సైతము కుంఠిత మగును. ఇంతియె కాక, జ్ఞాని 
"యొక్క కర్మత్యాగ రూపమగు నుదాహరణములచే లోకులయొక్క 
బుద్ధియు చెడిపోవునని పూర్వముననే చెప్పంబడినది. కర్మచేతం గలి 
గిన చిత్త శుద్ధివలన తన యాత్మకు మోక్షము గలిగినంత మా|తము 
చేతనే సంతుష్టుండు కావలయును, జగత్తునకు నాశము కలిగినను 
లఅక్ష్యము6 జేయగూడదు. “లోకసం।| గహధర్మం చ సైవ కుర్యాన్న 
కారయేత్‌ *_ లోకసంగహమును జేయను గూడదు, చేయింపను 
కూడదు (మ. భా. అశ్వ. అనుగీత 46. 80) అని సన్న్యాసమార్గీయు 
లప్పుడప్పుడు చెప్పుట సత్యమే; కాని వ్యాసాదులయొక్క నడవడికను 
చెప్పునట్టి యుపపత్తివలననే దీనికి సమాధానము కలుగును; వసిష్ట 
పంచళిఖాచార్యులవంటి వారు, శ్రీరామ జనకాదులకు - వారి వారి 
యధికారానుసారముగ సమాజముయొక్క ధారణపోషణాదికార్య 
ముల నామరణాంతము( జేయవలయు నని చెప్పియుండుటనుబట్టి 


142 గీతారహస్యము 


కర్మ వదలివేయవలయు నను సన్నాసమార్గీయుల యుపదేశ మేక 
దేశీయముగ నున్నది; కాని శాస్త్రముచే సిద్ధమైనదియు నన్ని విధము ల 
సత్యమయినదియు కాదని స్పష్ట మగుచున్నది, కావున నిట్టి యేక 
పక్షీయమగు నుపదేశమును నమ్మక భగవంతునియొక్క స్వీయమణప 
దృష్టాంతము ననుసరించి జ్ఞానము గలిగినపిదప సైతము తము 
యధికారము నెణింగి తదనుసారముగ లోకసం[గహ కారకములణగు 
కర్మల నామరణాంతము నాచరించుటయే శాస్త్రోకము, యుక్తము 
నగుమార్గ్లమని చెప్పవలయును. అయిన నీ లోకసంగహము సైతము 
ఫలాశచేం జేయందగినది కానేరదు, లోకసం గహముయొక్క ఫలాశ 
నైనం జెందెనేని, కర్మ నిష్ఫలమగుటచే దుఃఖము కలుగక తప్పదు . 
కావున *నేను లోకసంగహము చేయుడు? ననునది యభిమానమును 
లేక్క ఫలాశను, మనస్సులో, నుంచుకొనక లోకసం[గహమును 
జేయుటయు కేవలకర్తవ్య బుద్ధిచేతనే చేయవలసివచ్చును. “లోక 
సంగహార్గ' మనంగా లోకసంగహ రూపమగు ఫలము లభించుతు 
కని యర్థము కాదు. ‘లోకసంగహ మేవాపి సంపశ్యన్‌'_ లోక 
సంగ్రహము నిమిత్త మైనను (సంపశ్యన్‌) నీవు కర్మలను జేయ 
వలయును (గీ, 8. 10) అని గీతలయందు. జెప్పణడుటకుం గారళా 
మిదియె. లోకనం్యగహ మను కర్తవ్యము గొప్పదియే. కానీ యనా 
సక్తిచే సర్వకర్మలను జేయవలయు నని యీ శ్లోకముకంపె పూర్వ 
శ్లోకమున (గి, 8.19). భగవంతు. డర్జునునకు. జేసిన యుపదేశము 
లోకనంగహమునకు సంబంధించునని మజువం గూడదు, 


జ్ఞానకర్మలకు6 'గల విరోధము . జ్ఞానమునకును కామ్యకర్మల 

కుత్త కాస, జ్ఞానము నిష్కామకర్మ యను వాని కధ్యాత్మదృష్టిచో 

సైతము విరోధము వేటు గాన కర్మ యపరిహార్యమును, లోకసం[గహా 

దృష్టిచే నావశ్యకము నగును... కావున జ్ఞాని యావజ్జీవము యథాధి 

కారముగ నిస్ఫంగబుద్దితో చాతుర్వర్యముయొక్క కర్మలను జేయు 
థి ణ 


సన్న్యాసము._కర్మయోగము 148 


చునే యుండవలయునని శాస్త్రీయయుక్తి వాదముచే సిద్ద మయినది. 
గితలకు నదియే యుద్దేశ మని చెప్పవలసి వచ్చె నేని వైదిక ధర్మముల 
యందున్న స్మ ఎలి గంథములలో. జెప్పుబడిన నాలు గాశ్రమముల 
లోను సన్న్యాస్మాశమముయొక్క గతి యేమి యగునని సహజముగ 
మనస్సునకు దోంచును. మన్వాది సర్వన్మృతులయందును (బహ్మ 
బారి, గృహస్థుడు, వాన్మపస్టుండు, సన్న్యాసి యని నాలుగ్మాశమ 
ములం జెప్పి యధ్యయనము, యజ్ఞయాగ దానములు, లేక, 
"చాతుర్వర్ష్యధర్మానుసారముగ (పొప్ప మగు నితర కర్మలును, శాస్త్రోక 
మగు నాచరణచే మొదటి మూ6 డ్మాశవ ముములలోను చేయుటవలన 
(కమముగ చిత్తము శుద్ధమయిన పిదప తుదకు సర్వకర్మలను స్వరూ 
పముతోనే వదలి పెట్టవలయును. మటియు సన్న్యాసము. గైకొని 
మోక్షమును సంపాదింపవలయునవి చెప్పబడినది (మను. 6.1;38-87 
చూడు. దీనివలన యజ యాగములు దానాది కర్మలును గృహస్థా స 
[(శమమునందు విహితము లయినను నవి చిత త్త శుద్ధిక్‌ అకు, అనగా: 
విషయాసక్తిని, లేక, స్వార్థపరాయణబుద్ధిని వదలి పరోపకారబుద్ధి 
| కమముగ వృద్ధింబొంద సర్వభూతములయందు నొకే యాత్మయున్న 
దని యెటుంగునంత వజ కాచరింపవలసి యుండును. కావున నీ స్థితి 
(పాప్తమయిన పిదప మోక్ష్మపాప్తికై తుదకు సర్వకర్మలను స్వరూప 
ముతోనే త్యజించి సన్న్యాస్నాశమమునే కైకొనవలయు నని సర్వ 
స్మృతికారులయొక్క యభ్మిపాయ మయినటుల 'స్పష్ట మగుచున్నది. 
(శ్రుశంకరాచార్యులవారు కలియుగమున స్థాపనంజేసిన సన్న్యాసమార్ల 
మిదియె కావున స్మార్త మార్గీయు (డగు కాళిదాసు(డును.... 
శై శవే2భ్యస్త్రవిద్యానాం యౌవనే విషయైషిణామ్‌, 


వార్ధకే మునివృత్తీనాం యోగే నాంతే తనుత్యజామ్‌, 
రఘు, 1,8 


= బాల్యమున విద్యాభ్యాసము. జేయు వారును ((బ్రహ్మచర్యమున్ఫ; 


144 గీతాదహస్యము 
యౌవనమునందు విషయోపభోగరూప మయిన గృహస్థాశ్రమ 
ధర్మము నాచరించువారును, నుత్తర వయస్సున మునివృత్తితోనుండు 
వారును, లేక, వాన| పస్థాశమమునం దుండువారును, దుదకు 
(పాతంజల్య యూాగముచే సన్న్యాసధర్మానుసారముగ [(పొాణమును 
(బహ్మాండమందున్న యాత్మ యొద్దకు బంపి శరీరమును వదలిపెట్టు 
వారును అని సూర్యవంశపురాజులయొక్క మార్గమును వర్ణించెను - 
అటులే మహాభారతమునం దున్న శుకాను పశ్నమునందు_ 

చతుష్పదీ హి నిశ్మేణీ (బ్రహ్మ జ్యేషా (ప్రతిష్టితా, 

ఏతా మారుహ్య నిశ్మిజీం (బ్రహ్మలోకే మహీయతే. 

శాం. 241, 16 

= (చతురాశ్రమ రూపమగు) ఈ నాలుగుమెట్లను తెలిసికొనినవాండు 
తుదకు (బహ్మపదమును బొందును. ఈ నిచ్చెనపై నెక్కి, యనంగా 
నొక యా|శమములో నుండి మజియొక య్మాశమమునకు మెఖుక్రు 
నట్లు (పవేళించి తుదకు (బహ్మలోకమునందు మహత్త్వమును బొం 
దును అని చెప్పి=_ 

కషాయం పొచయిత్వాశు (శేజిస్థా నేషు చ (త్రిషు, 

|వవజేచ్చ పరం స్థానం ౨ పౌరివ్రాజ్య మనుత్త మమ్‌, 

శాం, 244.8 

= ఈ నిచ్చెనయొక్క మూ(డు మెట్టులయందును తన కిల్చిషమును 
(అనంగా: స్వార్థ పరాయణమగు బుద్ధిని), లేక విషయాసకిరూప 
మగు దోషమును మనుజు(డు శీఘముగ క్షయింప( జేసికొని, పిదప 
సన్న్యానమును గై "కొనవలయును, పావ్రారిజ్య మనంగా సన్న్యాసము. 
ఇదియే అన్నిటియందు |శేష్టమగు స్థానము అని క్రమము వర్ణింప 
. బడినది? ఒక యాశమములో కుండ మణియొక యాగ్రమములోనికి 
(పవేశించు (క్రమ మిటులే మనుస్మృతియందును వర్ణింప బడినడి 


సన్న్యాసము_కర్మయోగము 1405 


(మను. 6.4). కాని వీనిలో గడపటిది యగు సన్న్యాస్మాశమమున 
లోకులు వ్యర్థముగ (బ వేళించి రేని జగత్తునందున్న కర ర్రత్వము 
స్పష్ట మగుటచే సమాజము కుంటిది యగు నను విషయము మానవు 
నకు( బూర్లముగ దెలిసియే యున్నది. కావున పూర్వా[శమము నందు 
గృహస్థధర్మానుసారముగ? బరా|క్రమ సంబంధమగు నవియు, లోక 
సం[గహూ సంబంధమగు నవియు నగు సర్వకృత్యములును తప్పక 
చేయవలయు నసి చెప్పి, యవి యయిన పిదప__ 
గృహస్థ స్తు యదా పశ్యేత్‌ వలీపలిత మాత్మనః, . 
అపత్య 'సైకైవ చాపత్యం తదా౭రణ్యం సమా్యశయేత్‌. 
మను. 68,2 
_ శరీరమునకు ముడుతలు పడుట కారంభమై, మనుమడు దృష్టి! 
. గోచరమైన పిదప గృహస్థుడు వాన్మపస్థుండై సన్న్యాసమును గైకొన 
వలయును అని" మనువు స్పష్టముగ నవధిని చెప్పియున్నాండు. ఈ 
యవధి యెందుకొఅికు నిరీక్షింపవలయునో యను |పశ్నకు మను 
స్మృతియందే “పతి మనుజుండును జన్మము మొదలుకొని బుషుల 
యొక్ల్షయు, దేవతలయొక్ష యు, పితరులయొక్కయు మూడు బుణ 
ములను (కర్తవ్యములను) మోయుచునే యున్నాండు. కావున వేదా 
ధ్యయనముచే బుషులయొక్కయు, పుత్రోత్సాదనచే పితరులయొక్క 
యు, యజ్ఞ కర్మలచే దేవతలయొక్కయు బుణమును మొదట తీర్చి 
ననే తప్ప వాండు సంసారమును వదలి సన్న్యాసమును గ కొనుటకు 
వీలు లేదు. అట్లు చేయకపోయె నేని జన్నము మొదలుకొని (పాప్త 
మగు నీ బుణములను తీర్చకయే పోవుటచే నధోగతిని బొందును అని 
సమాధానము చెప్పంబడినది (మను. 8. 85. 87; మజియు వెనుకటి 
(పకరణమునందు. జెప్పయుడిన తై. సం, మం్యతమును చూడు. 
[పాచీనము లగు హిందూధర్మశాస్త్రముల. ననుసరించి తం్యడియొక్క 
బుణమును వ్యాజ్యెపుయుక్తుల నేమియు. జెప్పక, కుమారుడు గాని, 
ళుగీ 1-10" 


148 గీతారహస్యము 

మనుమడు గాని తీర్చవలయును*, ఎవరైనను బుణము( దీర్చక 
చచ్చుట యనునది గొప్ప దుర్గతికి కారణ మని చెప్పితి మేని, జన్మ 
మొదలుకొని [పాప్తమగు పూర్వోక్రమహత్త్వము గలిగిన సామాజిక 
కర్త వ్యమును బుణ మని చెప్పుటకు మన శాస్త్రకారుల యుద్దేశ మే 
మయి యుండునదియు6 జదువరులకు సహజముగనే తెలియును. 
సృృతికారులచే విధింప(బడిన యీకట్టుబాట్టననుసరించి సూర్యవంశపు 
రాజు లాచరించుచు వచ్చిరి. మజశియు వారు కుమారుడు రాజ్యమును 
పాలించుటకు సమర్గుం డగునేని యితనిని . గద్దెపై కూర్చుండ (బెట్టిన 
పిదప (పూర్వమునందు కాదు గృహస్థాశమములో నుండిస్వయముగ 
నివృత్తు లయినారని కాళిదాసు రఘువంశమునందు చెప్పెను (రఘు. 
7-68). ఈ నియమమును పాలింపక మొదట దక్ష పజాపతియొక్క. 
యీశ్వరు లను పేరుగల కుమారులకును, అనంతరమున శబలాశ్వు 
లను పేరుగల యనేకులగు పుత్తులకును వివాహము గాకమునుయే 
నారదులవారు నివృత్తి మార్గము నుపదేశించుటచే వారు సన్న్యాసు 
లయి నందున నీ యశాస్త్రీయము, గర్హ్యమునైన [పవర్తనవిషయమై 
నారదుని నిర్భర్హి నంచి దక్షపజాపతి యాయనకు శాపంబిచ్చి నటుల 
భాగవతంబునందు. జెప్పంబడినది గాగ 6. ఏ. 85-420). మనము 
సాంసారిక కృత్యములను యథాశాన్ర్రీయముగ( బూర్తి చేసికొని 
మన కొమాళ్లు వ్యవహారసమర్గు లగుదురేని, వృద్ధత్వమున సంసాడ 
మందున్న యుష్మదవము లేమియు లేకుండుట'కై మోక్షపరాయణుల 
మై స్వీయమగు నానందముచేతనే సంసారము నుండి నివృత్తులము 
కావలయునని యీ య్మాశమవ్యవస్థ లేర్పడినవని.. దీనివలన సిద్ద 
మగును. ఈ హేతువుచేతనే విదురనీతియందు__ 

ఉత్పాద్య పుత్తా9 ననృణాంశ్చ' కృత్వా 
"వృత్తిం చ తేభ్యోఒను విధాయ కాంచిక్‌, 


సన్నాళసము_ కర్మయోగము 147 


స్థానే కుమారీః (పతిపాద్య సర్వాః 
అరణ్యనంస్థో=థ ముని ర్ఫుభూషేత్‌. 
మ. భా. ఊఉ. 868.00 

a గృహస్థాశమమున కొడుకులను గని వారికి బుణము నుంచక 
వారి యుదరపోషణమున కేదైన నొక వృత్తిని కల్పించి యా,ండుపిల్ర 
లను యోగ్యమగు స్థలముల యందిచ్చి వివాహముచేసి పిదప వాన 
(పస్థుడై సన్న్యాసము: గైకొనుట కిచ్చయింపవలయును అని విదు 
రుడు ధృతరాష్ట్రనకు( జెప్పెను. మనదేశమునం దున్న సామాన్య 
జనులయొక్క సంసారబంధములో |బస్తుతమున్న జ్ఞానమును దజి 
చుగ విదురుండు చెప్పినటు లే యున్నది. అయిన నేదో యొకప్పుడు 
సంసారమును వదలి సన్న్యాసము. గైకొనుటయే మనుష్యమ్మాతు 
నకు పరమసాధ్యమని యంగీకరించుటచే జగత్తునందున్న వ్యవహార 
ముల సిద్ధికొ అకు స్మృతికారులచే( గావలయునని విధింపంబడిన 
పూర్వోక్తములగు మూ డ్మాశమములయొక్క [శేయస్కరము లగు 
మర్యాదలును మెల్ల మెల్ల (గ వెనుక కే నడచుటకు. |బారంభించినవి. 
మణీయు నొకానొకనికి వుట్టుకతోడనే కాని లేక, యల్పవయస్సు 
ననే కాని జ్ఞానము కలుగునేని యతడు మూండుమెట్టు నెక్కుకయే 
నొక్కసారిగనే నొల్లవ మెట్టగు సన్న్యాసమును బొందవచ్చును. “బహ 
చర్యా దేవ [(పవజేత్‌ గృహా ద్వా వనాద్వా” (జాబా. 4] ఇంత 
కంకు నేమియు: జేయ(దగిన పనిలేదు, ఈ యభిపాయముచే తనే... 

శరీరప క్రి8 కర్మాణి జ్ఞానం తు పరమాగతిః, 

శషాయే కర్మభిః పక్వే రసజ్ఞానే చ్‌ తిష్టతి,* 

శాం. 289. 88 

జో 'వేదాంతసూ[తముల సైనున్న శాంకరభాస్యమున (8.4.28) సీ శ్లోకము 
[వాయంబిడినది, అక్కడ “కషాయసక్తిః కర్మాణి జ్ఞానం తు పరమాగతిః, 
కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం (ప్రవర్త తే” అని పాఠాంతరముగ నున్నది. 
మహాభారతమున నున్నటులనే యీ శ్లోకము నిచ్చో |వాసితిని. 


148 గీతారహస్యము 


_ కర్మలు శరీరమందున్న విషయాసక్తి రూపమగు రోగములను బోం 
గొట్టుట కొట కుపయోగించును, జాన మనునదియే సర్వోత మము; 
మోక్షసాధనము. కర్మలచే శరీరమందున్న కషాయము, లేక, యజ్ఞా 
నరూపమగు రోగము నళించు నేని జ్ఞానరసము యొక్క రుచి యుత్త్స 
న్నమగును అని మహాభారతమునందు గో కాపిలేయ సంవాదము 
నందు స్యూమరశ్ములకు. జెప్ప(బడెను. అటులే మోక్షధర్మములో 
నున్న పింగళగీతలలో “నైరాశ్యం పరమం సుఖమ్‌”, లేక, “యో౭2.. 
సౌ |పాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజత స్సుఖమ్‌”_ తృష్ణా 
రూపక మగు |పాణాంతిక రోగము వదలిన గాని సుఖము లేదు 
(శాం, 174.65; మజియు 58) అని చెప్పబడినది, జాబాలోపనిషద్భ్భ 
హదారణ్యకోపనిషత్తులయందును “న కర్మణా న పజయా ధనేన 
త్యాగేనై కే అమృతత్వ మానశుః”_ కర్మచేతను, |పజచేతను, లేక, 
ధనముచేతను లేదు; కాని ఆత్యాగముచేతనుు లేక, సన్న్యానముచేతను 
కొొందటు పురుషులు మోక్షమును సంపాదించినారు అని 'కైవల్యోపని 
షత్తునందును జెప్ప (బడినది (త. 1.2; నారా. ఉ. 12,3; 18 చూడు). 
జ్ఞాని సైతము తుదవణకు కర్మలను జేయుచునే యుండవలయునేని 
గీతయొక్క సిద్ధాంత మగునేని యీ వచనములకు గతియేమి ?” అని 
తన మనస్సులో శంక నుంచుకొనియే అర్జునుండు పదునెనిమిదియవ 
య ధ్యాయారంభమున “అటు లగునేని నాకు సన్న్యాసమన నేమియో 
మజియు త్యాగ మన నేమియో విడదీసి చెప్పుము (18. 1) అని 
భగవంతుని అడిగెను; కాని యీ (పశ్నమునకు భగవంతు డిచ్చిన 
యుత్తరమును జూచుటకంశె పూర్వమునందు స్మృతి గంథములలో. 
(బతిపాదింప(టడిన యీ యాాశమమార్షములలో కాక మణియొక 
తుల్యబలము గలిగెన వెదిక మార్గమును సైత మిచ్చో సంక్షిప్తముగ 
విచారించుట యావశ్యకము. 1 


(బ్రహ్మచర్య, గార్హస్య, వాన|పస్ల సన్న్యాసము లను న్యాశ 


సన్న్యాసము._.కర్మయోగము 119 


మములను నాలుగు పైకెక్తు మెట్టుగా గల యో నిచ్చెనయే స్మార్త 
మని (అనయా; స్మృతికారునిచే విచారింపంబడిన మార్గమని చెప్పు 
చున్నారు, కర్మలను జేయు ,నునియు( గర్మలను వదలిపెట్టు మనియు 
వేదమునందున్న పరస్పర విరుద్ధములగు విధుల కేకవాక్యత జేయు. 
నిమిత్తమయి వయోభేదాను రూపములుగ నీ యాశమములయొక్క 
వ్యవస్థ స్మృతికారులచే చేయం౭యుడినది. .: మణియు కర్మలను స్వరూప 
ముతోనే సన్న్యసించుట యనునదియే తుదకు గమ్యస్థానమని యం 
గీకరించిన యెడల నా సాధ్యమునకు వెనుకనున్న (సాధనమని స్మృతి 
కారు. లంగీకరించిన) యాయుష్యకమముయొక్క నాలుగుమెట్లుగల 
యీ మార్ల మేమియు( దప్పు కాదు. ఆయుష్యకమమున క్రీ విధమగు | 
'పైకెక్తు మెట్టును గల్పించుటచే జగత్తునందున్న వ్యవహారము లోపిం 
పక పోవుటయే కాక వైదికకర్మయు నౌపనిషదజ్ఞానము నను నీరెంటిని 
కూడ కలుపవచ్చు నను మాట సత్యమే. అయిన నితరములగు మూ; 
డాశ్రమములకు నన్నమును బెట్టునది గృహస్థాశ్రమమే యగుటచే 
(మను. 6, 89) మనుస్మృతి తుం మహాభారతము నందును _. 


యథా మాతర మా(శిత్య సర్వే జీవంతి జంతవః, 

ఏవం గార రస్థ్య మ్మాశిత్య వర్త్హంత ఇతరా[శమాః, 
ప తల్లి యొక్క (పృథ్వియొక్క) యాశయముచే సకల జంతువు 
లును ' జీవించుచుండునటు లే గృహస్థా, శమము నాశ్రయించుకొని 
యితరాశ్రమము లున్నవి (శాం. 268. 6; మను, 8. 17 చూడు అని 
గృహస్థాశమముయొక్క మహత్త్వము తుదకు స్పష్టముగ నంగికరిం 
పయడినది; మజీయు మనువుచేత నితరాశమములు నదు లనియు 
గృహస్థాశమము సాగర మనియు6 జెప్పయిడినది (మను, 6.90; మ, 
భా.శాం. 285. 80). గృహస్థ్యాశమముయొక్క (శీష్టత్వ మో రీతిగ 
నీర్వినాదమైన యెడల నెప్పుడై నను గృహాస్థాశమమును వదలి కర్మ 
సన్న్యాసము గైకొని యుపదేశించుటయం దేమి ఫలమున్నది? 


10 గిశారహన్యము 

మటీయు జాన పాప్తియెన పిదప సైతము గృహస్థాశ్రమము నందలి 
కర్మలను జేయుట యావశ్యకమా ? కాదా? యనియు నావశ్యకమైన 
జ్ఞాని సంసారమునుండి నివృత్తుః డగుటవలన( బ్రయోజన మేమనియు 
నడుగవచ్చును; కాని స్వార్థబుద్ధితో నటించు సామాన్యజనులకంకె 
కొద్దియో గొప్పో నిష్మూమబుద్ధితో వ్యవహరించు పూర్ణజ్ఞానులే లోక 
సంగహమును జేయుటకు నధిక సమర్థులు, పాతులు నగుదురు. 
కావున జ్ఞానమూలముతో నతనియొక్క యీ సామర్థ్యము పూర్ణావస్థ 
నొంద(గనే, జ్ఞానికి సమాజమును వదలునంత స్వేచ్భయుండిన బాతు 
ర్వర్ణ వ్యవస్థ దేని హితముకొజకు నిర్మింపణడినదో యా సమాజము 
_నకే మిక్కిలి నష్టము కలుగుచున్నది. శరీరసామర్థ్యములేక సమాజ 
మును వదలి యెవరైన నరణ్యమునకు వెళ్లిన నా విషయము వేటు. 
మజియు సన్న్యాస్మ్శాశమమునకు వృద్ధత్వము వచ్చుటకు నవధినుం 
చుటలో మనువునకు నిదియె యభిప్రాయముగ నుండును; కాని యీ 
[శేయస్కర మగు కట్టుబాటు పూర్వ నూచరణలో లేనే లేదని పైన 
చెప్పియే యున్నాను. కావున కర్మలు చేయుమనియు వదలుమనియు 
నీ యుభయములగు వేదవిధులయొక్క పరస్పర విరోధమును నివా 
రించుటకు నాశమము లను మెట్టుగల పెకెక్కు నిచ్చెన స్మృతికారు 
లచే నేర్చజుపం బడినను నీ చేదవాక్యములయొక్క యేకవాక్యతం 
జేయుటయందు స్మృతికారుల కున్నంత యధికారము, వేయేల? 
స్మృతికారులకం కొ నెక్తువగనే భగవంతుడగు శ్రీకృష్ణునకు నధికారము 
నిర్వివాదముగ నున్నది. కావున నతడు జనకాదులయొక్క [ప్రాచీన 
మగు జ్ఞానకర్మసముచ్చయాత్మక మగు మార్గమును భాగవతధర్మము 
లను పేరుతో పునరుజ్జీవితముగ నొనర్చి పూర్ణముగ సమర్థించెను. 
భాగవతధర్శములయందు కేవల మా ధ్యాత్మికవిచారమునే చేయక 
వాసుదేవభక్తి యను సులభసాధనము సైతము కలుపలుడినది; కాని 
యీ విషయమై సవిస్తరమగు వివేచన ముందు సదుమూ(డవ (పకర 


సన్న్యాసము_కర్మయోగము 151 


అణఅమున6 జేయంబడును. భాగవ తధర్మములు భక్షి పరము లయినను 
నందు పరమేశ్వరజ్ఞానము కలిగిన పిదప కర్మత్యాగరూప మగు సన్న్యా 
సమును గైకొనర్‌ ఫలాశను మా[తము వదలి జ్ఞాని లోకసం[గహా 
.ర్ధమై సర్వవ్యవహారములను నిమ్కోమబుద్ధితో rere 
జేయుచునే యుండవలయు నను జనకునియొక్క మార్గమందున్న 
మహత్త్వము , సైతము స్థిరపజుప(బడినది; కావున కర్మదృష్టిచే నీ 
రెండుమార్గ్లముల. నొకే విధమయినవే, అనయా; జ్ఞానకర్మసముచ్చ 
యాత్మకము లే, లేక, (పవృత్రిపరములే, పరబ్రహృముయొక్క సాక్షా 
దవతారమూర్తులగు నరనారాయణబుషులే యీ (ప్రవృత్తిపరమగు 
ధర్మములకు మొదట పవర్తకులైరి, అ కారణముగ నీ ధర్మములకు 
'నారాయణీయధర్మము * లని పాచీనమగు పేరు, ఈ యిరువురు 
బుషులును పరమజ్ఞానులై లోకులకు నిష్కామకర్మను జేయుండని 
చెప్పి వారును స్వయేముగ+ జేయువారునై యుండిరి (మ, భా ఉ 
48.21). మజియు నా కారణముననే “ప్రవృత్తి లక్షణ శ్చైవ ధర్మో 
నారాయ ణాత్మకః ” (మ, భా. శాం. 847. 81) అనియు, “|పవృత్తి 
లక్షణం ధర్మం బుపి ర్నారాయ శోజఒబవీత్‌ *_ నారాయణబుపిచే 
నారంభింప(డిన ధర్మము నామరణాంతము (పవృత్తిపరముగనే 
యున్నది (మ. భా. శాం, 27. ద అనియు మహాభారతమునందు 
చెప్పబడినది, ఇవియే సాత్వతములు, లేక, భాగవతధర్మములు, 
మణటీయు నీ సాత్వతధర్మములయొక్క, నేక, మూలభాగవతధర్మ 
ములయొక్క స్వరూపము “నైష్కర్మ్య లక్షణము” అనంగా ; నిష్టామ 
(పవృత్మిపరముగ నుండెనని భాగవతమునందు సైతము స్పష్టముగ( 
జెప్ప (బడినది (భాగ. 1.4.౮ మజియు 11.4.6 చూడు). ఈ పవృత్తి 
మార్గమున కే యోగ మని మణియొక పేరు గలదు. * పవృత్తిలక్షణో 
యోగః జ్ఞానం సన్నా్యాసలక్షణమ్‌ * అను గీతలలోని 
స్పష్టమగును (మ.భా.అశ్వ. ఉట; కావుననే నాణ్యు 






1562 గితారహస్యము 
' యవతారకుగు శ్రీకృష్ణునిచే, నరావతారమగు నర్జునున కుపదేశింపం. 
బడిన ధర్మములకు “గిత'లయందే “యోగి మని పేరిడ(బడినది. 
భాగవతము, స్మార్హము నను నీ మార్గము లుపాస్యభేదముచేతనే 
మొదట నుత్చన్నములై నవని, (పస్తుతమున ననేకు లెన్ను చున్నారు; 
కాని మా మతానుసారముగ నిజ్రైంచుట యసమంజసము. కారణ 
మేమి యన; ఈ రెండు మార్గములందున్న యుపాన్యములు భిన్న 
ములుగ నుండినను వానిలోని యధ్యాత్మజ్ఞాన మొక్కటిగనేయు 
న్నది. మజియు నధ్యాత్మజ్ఞాన మను మూల మొక్కటియే యయి 
యుండ(గ నీ యుదాత్తజ్ఞానమున పారంగతులయిన (పాచీనజ్ఞానులు 
కేవల ముపాస్యభేదముకొ టకు వివాదము లాడుచుందురని చెప్పుటకు 
వీలుండదు. ఈ కారణముబేతనే యే దేవుని భజించి యోగము నవ 
లంబించినను నది యొక పరమేశ్వరునకే చేరునని భగవద్గీతయందును 
(3.14), శివగీతయందును (12. శ) చెప్పబడినది. మణియు మహా 
భారతమునందున్న నారాయణీయ |గంథములయందు నారాయ 
ణుడ్కు ర్ముదుండు నొకయడే యగుటచే, నెవరు రు దభక్తులో వారే 
నారాయణునకు భక్తు లనియు, నెవరు రుదునకు ద్వేషులో వారు 
నారాయణునకు ద్వేషులే యనియు నీ యిరువురు దేవతలు నభేద 
ముగ వర్థి ంప(బడిరి (మ.భా.శాం, $41. 20.646 మజియు 842, 129 
చూడు. శైవులు, వైష్ణవులు నను భేదము పూర్వమునందు లేదని 
మేము చెప్పము గాని, స్మార్త్హము, భాగవతము నను భిన్న మార్గము ' 
లగుటకు శివుడు, విష్ణువు నను నుపాస్యభేదము మూలకారణము కా 
నందున జ్ఞానము కలిగిన పిదప నివృత్తిమార్గము నవలంబింపవల 
యునా? లేక, |పవృత్తి మార్గము నవలంబింప వలయునా? కర్మలను 
వదలవలయునా? యక్కణ లేదా? యను నొక గొప్ప విషయమున 
ఘాతము మతభేదము కలిగి యీ రెండు మార్గములు మొదటినుం 
డియు (1పచారములో నికి వచ్చినవని మా యభిప్రాయమునందలి తాత్చ 


సన్న్యాసము.కర్మయోగము 158 


ర్యము. తర్వాత కొంతకాలము గడచిన పిదప మూలభాగవత ధర్మ 
ములలో నున్న యీ (పవృత్తిమార్గము, లేక్క కర్మయోగము లోపిం 
ప6గ'దానికే కేవల విష్ణుభక్తి క్రిపరము (అనయా: అనేక విషయములలో 
నివృత్తిపరము) అయిన యాధునిక స్వరూపము పాప్తము కాంగా 
దాని మూలమున “నీ దేవుండు శివుండైన, నా దేవుండు విష్ణువు అని 
"పేరునకు మా[తమే మనుష్యులు వివాదము నారంభించిరి. అప్పుడు 
స్మార్త భాగవత శబ్దము లే యనుకమముగ శైవ వైష్ణవ శబ్దములతో 
సమానార్థకములై ద కీ యాధునిక భాగవతధర్మములయొక్క 
వేదాంతీమును (ద్వైతము, లేక, సు. మటీయు వేదాం 
తమువలెనే జ్యోతిషము, అనయా; ఏకాదశియొక్కుయు, గంధములు 
పెట్టుకొను పద్ధతులయొక్కయు రీతులు స్మార్హ పద్దతులకంతె భిన్న 
ములాయెను. కాని యీ భేదము సత్యమును, మొదట నున్నదియు 
కాదని యీ స్మార్శశబ్దమువలన వ్యక్తమగును. భాగవతధర్మములు 
భగవంతునిచే. |బవరింపబుడుటచే వానియం దున్న యుపాన్య 
దైవతము భగవంతుండగు శ్రీకృష్ణుండు, లేక, విష్ణువు ననుట యం 
దేమియు నాశ్చర్యము లేదు. కాని స్మార్తశబ్దార్ధము స్మృత్యుక్తమని 
మా్యతమే యగుటచే. స్మార దైవమునందున్న యుపాస్య దైవతము 
శివు(డేయై యుండవలయునని యభ్మిపాయము కానేరదు. కారణ 
మేమి యనయా: మన్వాదిపాచీనస్మృతి (గ్రంథములలో నొకళివునే 
యుపాసింపవలయునని యె క్రడను నియమింపలేదు. పైగా విష్ణువునే 
యధికముగ పర్షించిరి. కొన్ని స్థలములయందు గణపతి మొదలగు 
వారు నుపాస్యులని చెప్పంబడిరి. శివకేశవులను నీ యిరువురగు 
దేవతలే వైదికులు (అనయా: వేదములయందు వర్ణి ంపడియుండు 
వారు గాన వీరిలో నొకరినే స్మార్తులని చెప్పుట యుక్తము కాదు. 
శ్రీశంకరాచార్యు లవారిని స్మార్హమతమునకు పురస్కర్తలని చెప్పు ' 
చున్నారు? కాని శాంకరమరఠమునందు శారదయే యుపొస్యమగు 


104 గితారహస్యము 
దైవ మగుటచే శాంకరభాష్యములో |ప్రతిమాపూజావిషయమై చెప్ప 
వలసిన సమయము వచ్చి నప్పుడెల్ల శివలింగము నిర్హేశింప(బడక 
సాల్యగామమే, యనగా విష్ణు పతిమయే, యాచార్యుల వారిచే 
నుల్చేఖింప[బడినది (వే.నూ.శాం.భా, 1,47; 1.8.14 మజీయు 41.8; 
ఛాం,శాం.భా. 8.1.1.) అటులె పంచాయతన పూజయును మొదట 
శ్రీ శంకరాచార్యుల వారిచేతనే యారంభింపంబడినదని కథగలదు. 
దీనివలన శివభక్తులు, విష్ణుభక్తులు నను విషయమున దృష్టియుంచక 
స్మృత్మిగంథములయందే ముందు వ్యాఖ్యానము చేయ (బడినదియు, 
మార్గదర్శకముగ వర్ణింపంబడినదియు నాశమవ్యవస్థల ననుసరించి, 
తారుణ్యమునందు యథాళాస్ర్రీయముగ సంసారముచేసి పిదప 
వార్థకమున కర్మలను బొత్తిగ వదలి చతుర్గాశమమును, లేక, 
సన్న్యాసమును గైకొనుట యనునదియే యెనరికి( దుట్టతుదకు 
పరమసాధ్య మగునో వారు స్మార్తులు. మటియు జ్ఞానము నుజ్జ్వల 
భగవద్భ క్రి యు ననువానివలెనే యామరణాంతము గృహస్థాశ్రమము 
నందలి కర్మలనే నిపూమ బుద్ధితో జేయవలయునని భగవంతుని 
యొక్క యుద్దేశానుసారముగ నెవరు తలంచుచున్నారో వారు భాగ 
వతు లనియు, నిదియే నీ రెండు శబ్బములకు( దొలుతనున్న యర్థమని 
సిద్ధ మగుచున్నది, మజియు నీ హేతువుచేతనే సాంఖ్యము_యోగము 
అను నీ రెండు శబ్దములు సన్న్యాసకర్మయోగశబ్దములతోడను యథా 
క్రమము సమానార్గ్థకము లయి యున్నవి: భగవంతునియొక్క 
యవ తారకృత్యములనుబట్టి చెప్పినను, లేక, జ్ఞానయుక్తగా ర్హస్థ్య 
కర్మములయొక్క మహత్త్వమును విమర్శించి చెప్పినను సన్న్యాసా 
(శమము లుప్తపాయ మగుటచే కలివర్యములలో (కలియుగమునందు 
శాస్త్రముచే నిషేధింప6 బడిన వానియందు సన్న్యాసము చేర్చబడి 


సన్న్యాసము-కర్మయోగము 155 


నది కాని పిదప, జై నబౌద్ధధర్మములయొక్క (పవర్తకులు కాపిల 
సాంఖ్యమతమును స్వీకరించి సంసారములో నుండి బయలువెడలి 
సన్న్యాసమును గై గఇెకొనిన6 గాని మోక్షము [పాపి కానేర దను మత 
మును విశేష పచారములోనికి చెచ్చిరి. బుద్ధుండు వయస్సు కాలము 
ననే రాజ్యమును, దారపుజ్రాదులను బుద్ధిపూర్వకముగ వదలి దీక్షను 
గైకొనెనని యితిహాసముల తక. (బసిద్ధముగనే యున్నది, 
జై నబౌద్ధమతములను శ్రీశంకరాచార్యులవారు " ఖండించినను, జిన, 
బౌద్ధులు విశేషముగ. (బచారమునకు.6 దెచ్చిన సన్న్యాసధర్మమునశే 
(శౌతస్రార్తసన్నాసమని పేరిడి దాని సోచార్యులవారు స్థాపించిరి. 
ఆ కారణముననే గితలయం దా సన్న్యాసధర్శమే |పతిపాద్యముగ 
నున్నదని వారు గీతలకు పరినిష్టితార్థమును జేసిరి; కాని వాస్తవముగ 
విచారించితి మేని గీత యనునది' స్మార్హమార్లగంథము కానేరదు. 
సాంఖ్యము, లేక, సన్న్యాసమార్షమున నుండియే గీత యారంభమై 
ననుపిదప సిద్ధాన్తపక్షమందలి (పవృత్తిపరములగు భాగవతధర్మము బే 
యా గితయందు |ప్రతిపాద్యములుగ నున్నవను విషయమున మహా 


భారతకారునియొక్క వచనములు మొదటి (పకణమునందే | వాయ. 
బడినవి. 


ఈ రెండుమార్గములును వైదికములే యగుటచే పీని కన్నిం 
టితోం రత దను ననేకములగు వాక్యములతో నేకవాక్యత 


జాడుము. దానరషందు “అగి ee గవాలంభం న పలపైతృకం, 
'దేపరా చ్చ సుతోత్సత్తి శకలొ పంచ వివర్ణయేత్‌ ”, మజియు “సన్నా్యాసశ్చ 
న కర్తవ్యో (బాహ్మణేన విజానతా” మొదలగు స్మృృతివచనము లుదాహరింపం 
బిడినపి. “అగ్నిపో|తమ్ము గవాలంభము, సన్న్యాసము, శ్రాద్ధమున మాంసభక 
ణము, నియోగము నను నీ మైదును, కలియుగమున నీషేధింపంబడినవి యని 
యర్థము. వీనిలో సన్న్యాసము కూడదను విషయము శ్రీ శ్రీశంకరాచార్యులదే 
అండింపయిడినది. సన్న్యాసము 'స్టై సాపింపయిడినది. 


168 | గితారహస్యము. 


జేయుట యావశ్యక మగును; కాని యిట్టి యేకవాక్యతను జేయుట 
వేటు; గీతలలో నన్నాాసమార్ల్గమే (పతిపాద్య మగుటచే కర్మమార్ల 
మునే యెక్కడనైన మోక్షసదమని చెప్పిన నది కేవల మర్ధవాదము 
(అనంగా బాహ్యాస్తుతి) అయి యుండునని చెప్పుట వేజు. రుచివైచి 
_ త్రానుసారముగ నొకనికి భాగవతధర్మములకంకు స్మార్తధర్మములే 
యధికముగ రుచించును. లేదా కర్మసన్నా్యాసముకొటికు సామాన్య 
ముగ జెప్పందగినకారణము బే వానికి బలవ త్తరములుగం దోంచను; 
యుక్తమే* ఉదాహరణము : శ్రీ శంకరా చార్యులవారికి స్మార్శధర్మమే 
లేక సన్న్యాసధర్మమే యిష్టము గావున నితరములగు సర్వమార్లము 
లును నజ్ఞానమూలకము లని యనిరి. ఈ విషయమై యేరికిని శంక 
లేదు; కాని యంతమా|తముచే గీతలయొక్క భావార్థము సైతము 
నటులే యుండవలయునని నియమము లేదు. గితలయేక్క నిద్ధాం 
తము నీ కిష్టము కాదేని దానిని స్వీకరింపకుము; కాని దానినుండి ఈ 
జగత్తున నాయుష్య| కీమమునకు రెండు విధము లైనవియు, 
[తము లై లెనవియు, మోక్ష[పదములగు నట్టియు మార్గములుగాని నిష్ట 

గాని యున్నవి అని గీతారంభమున చెప్పబడిన 'దానికి 
నిష్టయే సత్యమునకు (శేష్టము నయినమార్ల * మని యర్థము చేయుట 
యుక్తము కానేరదు. గీతలలో వర్ణింపబడిన రెండు మార్గములును 
వై దికధర్మములలో జనకయాజ్ఞ వల్కు[లకం కు పూర్వమునుండియు 
'స్వతంతరీతిగ పవర్శించుచునే పరంపరగ వచ్చుచున్నవి. వీనిలో 
జనకునివలె సమాజముయొక్క ధారణ పోషణము లను క్షతియ 
ధర్మము వంశమునందు వంశపరంపరగం గాని, లేక, స్వసామర్థ్యము 
చేతం గాని, లభించిన వారు జ్ఞానము గలిగినపిదప సైతము తమ 
కర్మలను నిష్కామబుద్ధితో వానరము; జగత్తునకు కల్యాణము 
చేయుటయందే సర్వాయుర్దాయమును వ్యయము చేయుచుండి రని 
స్పష్టముగనే తెలియుచున్నది. సమాజమునందున్న యీ యధికార 


సన్న్యాసము...కర్మయోగము లీ 


fy 


మును మనస్సుస నుంచుకొనియే “సుఖం జీవంతి మునయో క. 
నవృత్మిం సమాళితా। *_ మఠములలో నుండు మును లానందముగ 
భిబువృళ్నితో జీవించుచుస్నారు (శం. 178. 11) అనియు, “దండ 
ఏవహి గాజేం[ద &| తధర్మో న ముండనమ్‌ *_ దండముచేతను 
లోగుల ధారణపోషణలబు చేయుటయే త్య తియునకు ధర్మ సుగును, 
గోలి గించుకొనుట కానేరదు (శాం, 68.41) అనియు మహాభారత 
మునం దథికారభేదమునుఎ బట్టి రండు విధములుగ వర్గీ ంపయడినది; 
కొని యింతమాతముచే |పతాపొలనమునకు నధికారీ యగు గ్ర 
ముడు తన కంతనటకే యణగికారానుసారముగ; గర్మయోగ ము 
విదొత నునియు నను కొనంగూాడదు. ఎవరిగీ క ర్మం జ్వేయుటయం౧ 
దథికొరము గలదో వా రాళ రను జ్ఞానముగలిగిన పిదప “స్రతము చేయరు 
వటంమునసి కర్మయోగమునందున్న వూర్వోర్యవచనముఖగు సత్య 
మయిన ఫొ వర్థము, మలీయు నీ కారణము చేతనే “ఏమా పూర్వథగా 


వృత్మిః (బాహ్మణస్య విగీయతే” (బొహ్మాణుంయ సైతము జానము 
wh 1 టగా es 


గలిగిన పిదప స్వీయాథికారాను సారనుగ యజ్ఞ యాగాది కర్మ 
అను జీయవలిను (శాం, 287) అని భారతమునందు. జెప్సంబడినటి, 
నునుస్మ ఖీ యం దున్న సన్న్యాసి" శమమునగకు, టళినిథిగ వేదిక 
కర్మయోగము సర్వపర్శము లకును వికల్పముగ విధింపం బడినది 
(మను, (1.89.95). జత భాగపతధర్శ్మము కేపల క్షియులక్‌ొల గ 
యన్‌ యక్కుడను చెప్పి: ముండ గదు, వంగో ,సృీశదాదు 
కందటికు నటి నులభముగ నున్నదని చెవ్చుటుచే ధానియుక్కు 
మహాత్త్యము స్తుతిచేయయడినటి (గీ, 0.8%). మటీయు నిట్ట మహా 
భారతమునందు, భులొధిారు? దనీలో వర్శకుంయును, వ్యాధు డన" 
కీరాతరుడును నీ ధథర్మమునే మూాదరీంచుచు ౮% బాహణున కుపటే 


శము చేసిరని స్పష్టముగ కథ గలదు (౦,208. సనండ1ర్‌ 1, భాగవత 
ష్‌ జో 


158 గితారహన్యము 

(పముఖులయొక్కు యుదాహరణములు శ్రీకృష్ణా దిక్ష్యతియులవి 
మా్యతమే కావు. వానియందు వసిష్టుడు, జై గీషవ్యుండు, వ్యాసుడు 
మొదలగు (బాహ్మణ జ్ఞానులకును సమావేశము కలదు. 


గీతయందు( గర్మమార్గమే (పతిపాొదింప(బడినను జ్ఞానము 
లేకుండ కర్మను జేయుట యనుమార్లము మోక్ష[పద మనునది గీత 
యభిపాయము కానేర దని తెలినికొనవలయును. కర్మలును రెండు 
విధములుగం జేయుదురు, ఒకటి దంభముకొటకు, లేక, యాసురీ 
బుద్దితో జేయుట. రెండవది శ్రద్ధతో జేయుట. వీనిలో దంభము 
కొజకు కర్మల జేయుట్క లేక, యాసురీమార్గము గీతలచేతనే కాక 
(గీ. 16.16; మణియు 17.28). మిమాంసకులచే సైతము గర్హ్యము 
నరక| పదమని చెప్పబడినది. బుగ్వేదమునందు సైతము ననేక 
స్థలములయందు (శద్ధయొక్క మహాత్త్యము వర్ణింపబడినది (బు. 
10. 151; 9.118. ఓ మణీయు 2. 12, ల) మజఖీయు రెండవదాని 
విషయమై (అనంగా : జ్ఞానము లేక పోయినను శాస్త్రమును నమ్మి 
కర్మలను జేయుట) పరమేశ్వరస్వరూపముయొక్క య థార్థజ్ఞానము 
లేక పోయినను శాస్త్రములపై విశ్వాసమునుంచి యజ్ఞయాగాది 
కర్మలను (శద్ధతోడనె యామరణాంతము( జేయుచు నుండుటబే 
మోక్ష్మపొప్తి 'యగునని మోమాంసకులు సెప్పుదురు. మొమాంసకుల 
యొక్క మార్గము కర్మకాండరూపముగ బహుకాలమునుండియు 
వచ్చుచున్నదని వెనుకటి |పకరణములోC జెప్పంుడినది. వేదసంహీత 
యందును, (బాహ్మణమునందును సన్న్యాసాశమ మావశ్యకమని 
యెచ్చటను లేదు. పైగా గృహస్థాశ్రమమునందుండియే మోక్షము 
సంపాదింపవచ్చు ననునది వేదము యొక్క స్పష్టమైన విధానమని 
జైమిని చెప్పుచున్నా (డు (వే.సూ, 84, 17.20 చూడు). వారు చెప్పున 
దేమియు నిరాధారము కాదు. కారణ మేమియన : కర్మజాండయొక్క 
యో ప్రాచీనమార్గము గౌణమని యనుట యుపనిషత్తులలోనే మొదట 


సన్న్యాసము-_కర్మయోగము 159 


నారంభ మయినటుల కాన్సించుదున్నది. ఉపనిషత్తులు వైదికము లై 
నను, సంహితకును, (బాహ్మణమునకు ననంతరము బయలుదేరెనని 
దానియందున్న విషయ।పతిపాదనమును బట్టి స్పష్ట మగును, పర 
మేశ్వరునియొక్క జ్ఞానము తత్చూర్వమునందు లేక పోలేదు; కాని. 
మోక్షసంపాదనకు జ్ఞానము కలిగిన పిదప వైరాగ్యముతోం గర్మ 
సన్న్యాసము6 జేయవలయు 'నను మత ముపనిషత్కాలమునందే 
యాచరణములోనికి వచ్చుట కారంభ మాయెను. తదనంతరమున 
సంహితా |బాహ్మణములలో వర్ణింపబడిన కర్మకాండకు గొౌణత్వము" 
వచ్చినది. తత్పూర్వము కర్మనే |పథానముగ నంగీకరించుచువచ్చిరి. 
వైరాగ్యయుక్తమగు జ్ఞానమునకు (అనయా: సన్న్యాసమార్గమునకు) 
నుపనిషత్కాలమునం దీ రీతిని ప్రాధాన్యము వచ్చిస పిదప యజ్ఞ 
యాగాదికర్మలను, చాతుర్వర్జ్యాదిధర్మములను, జ్ఞ జాని సవాజముగనే 
యలక్ష్యము జేసెను; మణియు' లోకసం గ్రహమును జేయుటకు 
మనకు కర్తవ్య. మనుజ్ఞానము మందగించుటకు - నారంభించినది. 
స్మృతికారులు దమ తమ (గ్రంథములలో గృహస్థాశమమునందు 
యజ్ఞయాగాది (శౌతకర్శలు, లేక, చాతుర్వర్గ్యముయొక్క స్మార్త 
కర్మలు చేయుచునే యుండవలయునని చెప్పి గృహస్థాశమము 
యొక్క మహత్త్యమును స్తోత్రము చేయుచుండినమాట సత్యమే; 
కాని స్మృతికారులయొక్క మతమునందు సైతము తుదకు వైరాగ్య 
మును సన్న్యాసాశమమును (శ్రేష్టము లైనవని యుండుటచే నుపసి 
షత్రులచేం గర్మకాండమునకు వచ్చినగౌణత్వము స్మృృతికారులయొక్క 
య్మాశమవ్యవస్థచే తగ్గుటకు శక్యముగాక పోయెను. ఇట్టి స్టితియందు 
జ్ఞానకాండ కర్మకాండలలో దేనికిని గౌణత్వము నీయక రెంటికిని 
భక్షి తో సంబంధము కలుగంజేసి యేకవాక్యతను జేయుటకు గీతలు 
(పవర్తించినవి. జ్ఞానము లేనిది మోక్ష్మ్యపాప్తి కలుగనేర దనియు, య జో 
యాగాదికర్మలచే. స్వర్ణముకంశె నెక్కువలాభసిద్ధి లేదనియు నుపని 


180 గితారహస్యము 


షత్తులనిద్ధాంతము గీతకు మాన్యముగనే యున్నది (ముండ, 1.2.10; 
గీ. ఓ4-45); కాని సృష్టికమము నడచుచుండుటకు యజ్ఞముల 
యొక్క, లేక్క కర్మలయొక్క చక్రము సైతము స్థిరముగ నుంచ 
. వలయును. కర్మలను వదలు మనుట యెప్పుడైనను వెట్టితనమే 
యనునదియు గీతలయొక్క సిద్దాంతము. 


_ కావున యజ్ఞయాగాది (శౌతకర్మలను గాని, చాతుర్వర్థ్యాది 
= వ్యావహారిక కర్మలను గాని యజ్ఞానపూర్వక శ్రద్ధతో జేయక జాన 
“వెరాగయుక్త మగు నూహతోం6 గర రృవ్య మను నూహతో మా[తము. 

జేసె నేని యజ్ఞచ్మక మస్థలితముగ నుండును. కావున నీవు చేసిన 
కర్మ లన్నియు మోక్షమునకు |బతిబంధకములు గావనియు గీత లుప 
దేశించు చున్నవి. జ్ఞానకాండ కర్మకాండలకు/ అనగా : సన్న్యాసము 
నకు: గర్మకును) పరస్పరము సంబంధము కలుగంజీేయుట యను 
గితలయొక్క శై శెలి స్మృతికారులయొక్క_ శై శె లికంకు నధిక సరసముగ 
నున్నదని చెప్పనక్కణ లేదు. కారణ మేమి యన: వ్యష్టిరూప మగు 
నాత్మకు( గల్యాణమును గొంచెమైనను కొజత సేయక దానితో సం 
బంధించి సృష్టియందున్న సమష్టిరూప మగు నాత్మయొక్క కల్యాణ 
మును సైతము గీతామార్గముచే సాధింపవచ్చును, కర్మ లనాదులును ' 
వేద్యపతిపాదితములు నగుటచే, జ్ఞానము లేకపోయినను (శద్ధచే చేయ 
వలయునని మిమాంసకులు సె సెప్పుచున్నారు. అనేకములగు నుపని 
షత్తులు (అన్నియు కావు) కర్మ గౌణ మని నిశ్చయించి వైరాగ్యముచే 
దానిని వదలు మని చెప్పుచున్నవి. లేక యంత స్పష్టముగా చెప్పక 
పోయినను. నా పక్షమున నెక్కువ పట్టుదల గలవియె యున్న వని 
మైనను చెప్పుటకు నభ్యంతరము - లేదు; మటీయు పూర్వాశమము 
నం దీ కర్మలు సేయుచుండి చిత్త శుద్ధియెన పిదప వార్థకములో వైరా 
గ్యముతో వానిని వదలి సన్న్యాసమును గైకొనుమని స్మృతికారులు' 
పూర్వోక్ష!ములగు రెండుమతములకు నుపయోగ భేదముచేం (అనంగా; 


సన్న్యాసము-కర్మయోగము ' 161 


ఆశ్రమవ్యవస్థచే) జేయంయబడిన కర్మలయొక్క ఫలము మా|తము 
స్వర్గమే కాని మటీయొకటి యేదియు కాదని యుపనిషత్తులలోను 
గితేలలోను జెప్పంబడినది, దీని తర్వాత (అనంగా: జ్ఞ జానము కలిగిన 
పిదప) కర్మలను జేయవలయునా? చేయ నక్కల తేదా యను విష 
యమై యుపనిషత్తులలోను మతభేదము కలదు. జ్ఞానముచే సర్వ 
కామ్యబుద్ధులును నశించిన పిదప మోక్షమున కధికారియెన పాడు 

కేవల. స్వర్గ పాప్పిని కలుగజేయు కామ్యకర్మలను జేయుటవలన 
నేమియు (పయోజనము లేదని యనేకములగు నుపనిషత్తులలో 
నున్నది. మటియు నీశావాస్యాద్యనేకో పనిషత్తులలో మృత్యులోకము 
యొక వ్యవహారము జరుగుటకొలకు నీ కర్మలు 'సీయంయబడవలయు 
నని |పతిపాదింప(బడినది, ఉపనిషత్తులలో వర్ణింపబడిన యీ రెండు 
మార్గములలోను రెండవమార్గమే గీతలయందు |పతిపాద్యముగనున్న 
దని స్పష్ట మగుచున్నది(గీ.5.6). కాని మోక్షమున కధికారియైన జ్ఞాని 
లోకసం| గహార్థమై నిష్కామబుద్ధితో సర్వవ్యవహారములను చేయ 
వలయు నని చెప్పినను స్వర్గము దక్క మణియొక ఫలము లేని యజ్ఞ 
యాగాది కర్మల నేల చేయవలయు నను శంక యిక్కడ సహజముగ, 
గలుగును. కావున నీ శంకయే పదునెనిమిదవ య ధ్యాయమున 
నారంభమున నుపస్థితమైనది. కావున, “యజ్ఞము, దానము, తపస్సు” 
మొదలగు కర్మలు తప్పక చిత్త శుద్ధిని గలుగ జేయునవియు(అనంగా 
నిష్కామబుద్ధిని పుట్టించునవియు) వృద్ధి బొందించునవియు నగుటచే 
“వీనిని సైతము ౫ (వితాన్యపి) ఇతరములగు నిష్కామకర్మల వలెనే 
లోకసంగహార్థమై ఫలాశయు, సంగమును లేకుండ జ్ఞాని తప్పక 
చెయవలయు”నని. భగవంతుడు స్పష్టము నిర్ణ యించి సిద్ధాంతము 
చేసినాండు (గి. 16 6). పరమేశ్వరార్పణ పూర్వకముగ సర్వకర్మల 
నీ రీతిని నిష్కామబుద్ధితోం జేయుచుండె నేని వ్యాపకార్థమునం దిది 
యొక గొప్ప యజ్ఞమగును; మజియు నీ యజ్ఞార్థమై చేయయుడిన 

ళు గీ 1-11 


182 గిళారహస్యము 


కర్మ బంధకము సైతము కానేరదు(గి. 4. 28). ఇంతియె కాక, నర్వ 
కర్మలును నిష్కామబుద్ధితోం జేయ(బడి యుండుటచే యజ్ఞమువలన 
కలుగవలసిన స్వర్గప్రాప్తి రూప మగునదియు, బంధక మయినదియు 
నగు ఫలము రాకపోవుటడదే నీ కర్మలన్నియు మోక్షమున కంతరాయ 
ములు గానేరవు, కావున మోమాంసకుల కర్మకాండ గీతలలో స్థిర, 
ముగ నుంచంబడినను నది యిట్టి యుకి చే స్థిరముగ నుంచంబడినది, 
దొనివలన స్వర్గమునకు యాతాయాతములు సంఘటిల్ల వు. సర్వ 
కర్మలు నిష్కోమబుద్ధితో6 జేయయడుచుండుటచే. దుదకు మోక్షము 
కలుగక తప్పదు. మీమాంసకుల కర్మమార్షమునందును గీతలయోగ, 
మునందును నున్న మహాత్త్వమునకు నీ భేద మున్నది గాన రెండు 
నొకటి గావని తెలిసికొనవలయు నని సారాంశము, 


భగవద్గీతయందు |పవృత్తిపరమైన భాగవతధర్మమే, లేక, 
కర్మయోగమే [పతిపాద్య మనియు నీ కర్మయోగమునకును మొమాం 
సకులయొక్క కర్మకాండకు నున్న భేదమును చెప్పంబడినది. ఇంక 
గీతలయం దున్న కర్మయోగమునకును జ్ఞానకాండ నాశ్రయించి 
స్మృతికారులచే( జెప్పయిడిన యా(శిమవ్యవస్థకు నున్న భేదము 
తాత్స్వికదృష్టితో నిప్పుడు కొంత విీచారించెదము. ఈ భేదము 
మిక్కిలి సూక్ష్మ మగుటచే వాస్తవముగ( జూచితి మేని యావిషయమై 
వాదము( జేయ నవసరముండదు. జ్ఞాన్నపాప్తి యగువజకును చిత్త 
శుద్ధ్యర్థమై మొదటి రెం డాశ్రమముల యందలి కృత్యముల నంద 
అును చేయవలయు ననియే యుభయ పక్షములకును తాత్పర్యము. 
పూర్ణ మగు జాన పాపి యయిన పిదప కర్మలను చేయపవలయునా ? 
సన్నా్యాసమును. గైకొనవలయునా? యనియే మతభేదములలోని 
పట్టుదల; కాని యిట్టి పట్టుదల కొల;,దిమంది జ్ఞానులకే యుండును. 
కొందు కర్మలను జేసినను, చేయకపోయినను దాని నిషయమై 
విశేషచర్చ చేయనక్కజ యుండదని యనేకులకు. దోంపవచ్చును; 


సన్న్యాసము.._.కర్మయో గము 188 


హాస్‌ యిట్లు వుట మ కాదు. త మేమి యన; జ్ఞాని 
యొ దుదకు నేది సొ *ధ్య మగునో దాని ననుసరించియే మొదటినుం 
డి.యు మనుష్యుడు తన (పవర్శన నేర్చజచుకొనును, కావున జ్ఞాని 
యేసు చేయవలుము నను | పశ్నము శౌకికదృష్టితో( జూచినను మహ 
తము గబదియే, స్మ ఖ్రశ్యగంథములలో ; జ్ఞాని తుదకు సన్న్యాసము 
గేకొనవలము నని చె చెప్పయడియున్న మ సత్యమే; కాని స్మార్త 
మాగ్గానుసారమున సెత మూ విధి గపవాద మున్నదస పూర్వము 
నందు చెప్పంబడినది. ఉదాహారణము : బృహదారణ్యకోపనషత్తులో 
యా వల్క్య్యులవారు జనకునకు |బహ్మజ్ఞానమును విస్తారముగ 
నువనేళలించిరి, కాని “నీ వి; ఫడు రాజ్యమును వదలి సన్న్యాసమును 
(కవు అన్‌ జనకున కిచ్చటును ఇ చెప్ప థీదు. "పైగా జ్ఞానులు జ్ఞానము 
గొలిగినపీదప సంసారమును సదలి'వేయుటకు కారణ మా సంసారము 
బాధకి సుచింపరటపోప్తుటయే తుని (న కామయన్నే ) చెప్ప(బడినది 
(బ్బ శ గ, గి. దీనివలన జ్ఞానము గలిగిన పిదప సన్న్యాసమును 
గళ సుటుయు( గకెనకపోనవుటుయు ననునది వారి వారి యిష్టముం 
జుట్టి: ముండును (అనంగా; ప్రరల్సికముగనున్నది యనుట). “ (బిహ్హా 
బ్రానమునకును సన్న్యాసమునకును సంబంధము నిత్యము కాదు 
అస బృపాబ*రణ్యకో “ఎసిషత్తుయొక్క యభ్మిపాయ మైనట్లు వ్యక్త 
మగుచున్నది, మటి యు బృహదారణ్యకో పనిషత్తునం దున్న వచన 
సుల కర్ణము వేదాంతనూ తిసు లందు నికే సమన్వయింపం బడినది 
( సును క్రి, ఓ 1) జ్ఞానము గలిగిన పిదప గర్మసన్న్యాసము6 
జీసిన కాసి మార్ష్మపొప్ని కొనేరదని శ్రీ శంకరాచార్యులవారి ముఖ్య 
సిద్ధాంత మగుటచీ దోసికి సప bass లనుకూలములుగ నున్నవని 
నా వ్రటకయి తమ భాష్యముల" ఖగ) | పయత్నించిరి. అయినను 
అనకాదులనలె జ్రునము గలిగిన ఎదప సైతము యయథాధికారముగ 


184 | గీతారహస్యము 


నామరణాంతము కర్మలను జేయుచుండుట కేమియు నభ్యంతరము 
లేదని శ్రీ శంకరాచార్యులవారు. సైత మంగీకరించియే యున్నారు 
(వే, సూ. శాం. భా. శ్రీ. 8. 82; గ. శాం. భా, 2.11; 8. 20 చూడు). 
నుణియు జ్ఞానము గలిగిన పిదప గర్మలను బొత్తిగ వదలవలయు 
ననుట యిష్టము లేకపోవుటచేం గొందటు జ్ఞానులు సన్న్యాసమునకు 
సైత నుపవాద మని నిశ్చయించి యథాధికారముగఈ గర్మలను 
జేయుట యను నీ మార్గమునకు న్మిష్పతిబంధముగ ననుజ్ఞ యిచ్చు 
చున్నారని దీనివల స్పష్టమగుచున్నది. ఈ యపవాదముయొక్క 
వ్యాప్తిని వృద్ధిం బొందింప(జేసి చాతుర్వర్ణ్య విహొతకర్మలు ' జ్ఞాన పాపి 
కలిగిన పిదప సైతము లోకసం గ్రహార్థమై "కేవల కర్రవ్యమనీ నిష్లామ 
బుద్ధితో (బతి జ్ఞానియు. జేయవలయునని గీతలు సెప్పుచున్నవి, 
కావున గీతాధర్మము వ్యాపకమైనను దాని యందున్న తత్త్వము 
సన్నాసమార్గీయుల దృష్టి సైతము నిర్జోషముగనే యున్నదని సిద్ధ 
మగుచున్నది, మణియు 'వేదాంతసూ[తేములలో సై సెతము జ్ఞానయు క్ర 
మగు కర్మయోగము సన్న్యాసమునకు వికల్పముగ [గహింపంబడిన 
యీ స్మూతములను |పత్వ్యేకముగ( జదివినయెడల స్పష్టమగును*(వే. 
సూ, 8.4.26; 8.4,82.89 ); అయినను నిమ్కామబుద్ధిచే నైన నామర 
శాంతము? గర్మలనే చేయవలసిన యెడల స్మృతిగంథము లందు 
జెప్పంబడిన కర్మత్యాగరూప చతుర్గా[శమమునకు (అనయా: సన్న్యా 
సాశ్రమమునకు) గతి యేమియో యిప్పుడు చెప్పవలసి యున్నది. 

* వేదాంతసూూతముల యందలి యీ యధికరణముల కర్ణము (శ్రీశంకర 
భాష్యమున కొంత వేజుగ |వాయంబడినది. కాని “ విహితత్వా చ్చా్రమ కర్మాపి 
(8.8.82) అను నూత్రమునకు “జ్ఞాని యాశ్రమకర్మలను జేయుట 'సైత ముచి 
తమే. కారణ 'మేమన; అవి సీధ్మపాప్త స్తృములు ” అని యర్థమని 'నా  యఖిపా 
యము, జ్ఞాని కర్మలను జేయటయుం జేయకపోపుటయు సీను రెండు పక్షము 


లును వేదాంత స్తూ త్రములయందు .స్వీకరింవ(బడిన వసి మా మతమునందలి 
సారాంశము, 


సన్నా్యాసము-కర్మయోగము 185 


భగవంతు. డోకా నొకప్పుడై నను గర్మత్యాగరూపమగు సన్న్యాసమును 
(గహించిననే కాని మోక్షము సిద్ధింపదని చెప్పుననియు యుద్ధమును 
పదలి'పెట్టుటకు భగవంతుని వాక్కునుండియే తన కనుమతి కాంగల 
దనియు నర్జును( డెన్ను చుండెను; కాని పధునేడవ 'యభ్యాయము 
(యొక్క లుదవజకుం గర్భ త్యాగరూప మగు సన్నాసా| శ్రమము 
CD నిషయముఖై నను భగవంతు; డెత్త లేదు. ఫలాశను వదలు 
మనియే [సతి సమయమునందును నుపదేశింపంగ నర్జునుండు పదు 
నెనిమిదవ య థభ్యాయముయొక్కు యారంభమున * సన్న్యాసము 
నందును, త్యాగమునందును గట తత్త్వమును నాకు; జెప్పు” మని 
భగపంఎగుని తుదకు (పశ్నం టిసెను. అర్జునుని (పశ్నమునకు నుత్తర 
మిచ్చు చు భగవంతుడు “అర్జునా | యింతనటికు( జెప్పిన కర్మయోగ 
మఘార్గమునందు సఖ్న్న్యాసము భీదనితలంఛితిచేని యా యూహ తప్పు, 
గర్మయోగి శురత్తము'పి సర్వకర్మలను కామ్యుము లనియు (అనయా: 
అనక్ష బుద్ధచేం జేయయుడినవి యనియు నిష్టామము అనియు (అనం 
ms; అసక్ష బుద్దిని వదలి చేయ బడినవి యనియు) 'రెండువిధములుగ; 
దల(ంచుచుంల్న (డు (వీని! మనుస్మృతి 12. 89 యందు నను కమము 
గగ “| పవృతృ' గర్భ లనియు *నిషృత్త కర్మ" లనియు "సరు లున్నవి), 
he గమ్యము ఉను పర్గములోవచ్చు కరర్మలన్నియు. గర్మయోగి 
పొగ వదలి వే. ముచున్నాండు, అనంగా; వానిని సన్న్యాసముచేయు 
చున్నాండు. మిగిలినవాగు నిష్లాములు, 'బీక, నివృత్తులునై యున్నారు. 
ఈ నిఫ్ళుము కర్మలను కర్మయోగి చేయుచున్న మాట సత్యమే; కాని 
పసి బున 8లో ఫలాశ సర్వః “త్యాగము చేయ (బడియున్న ది, 
ఇంతమా| తముచేత( గర్మ యో గమార్షమునందు * సన్న్యాసమును"* 
* ఇ్య్గగమును' నెక్కడ వదలయుడినవీ ? స్మార్హమార్గమునందున్న 
జనముల: కర్మలను బ్‌ోత్మిగ సన్న సించెదరు, దానికి |పతినిధిగ కర్మ 
వర్గము నందున్న యోగులు కర్భఫలాశను పరిత్యజించెదరు. కావున 


108 గీతారహస్యము 


'మొత్తముపై రెండుపక్షములనుండియు సన్న్యాసము స్టిరముగనే యు 
న్నది” (గీ. 18.1.6 పైన నా టీకను చూడు, వే యేల? సర్వకర్మ 
లను పరమేశ్వరార్పణముగ నిష్కామబుద్ధిలోం జేయువాండు గృహ 
స్థాశమములో నున్నను నిత్యసన్నాాసి యనియే యన:బడును (A. 
రశ). ఇది భాగవతధర్మములయొక్ష నిత్య మగు తత్వము, మజీయు 
నీ తత్త్వమే భాగవతపురాణమునందు సర్వాశమ ధర్మములను జెప్పిన 
పిదప( దుదకు నారదునిచే యుధిష్టిరున కుపదేశింప(బడినది. వామన 
పండితుడు గితల ప్రై (నొాసిన తన టీకయందు (అనయా: యథార్థ 
దీపికయందు 18. 2) చెప్పినట్టు “రిఖా బోడునీ తోడిలా దోరా లి 
జట్టు గొజిగించుకొని జందెమును తీసివైచి, లేక, చేత దండమును 
బట్టి బిచ్చ మెత్తికొనినను లేక, సర్వకర్మలను వదలి యరణ్యమున; 
"కేంగినను నది సన్న్యాసము కాదు. సన్న్యాసమును, వైరాగ్యమును 
బుద్ధిధర్మములు; దండము, శిఖ, యజ్ఞోపవీతము వీనియొక్క ధర్మ 
ములు కావు. అవి దండాదుల ధర్మము లే కాని బుద్ధియొక్క (అనం 
గా జ్ఞానముయొక్క ధర్మములు కావసీయు, రాజచ్చ్మతముయొక్త 
గాని గొడుగుయొక్క గాని కట్టను చేతిలో ధరించుకొనన వానికిని 
సన్న్యాసులకు (పొప్తమగు మోక్షమే సిద్ధింపవలసి వచ్చుసు.. 

(తిదండాదిషు యద్యస్తి మోక్షో జ్ఞానేన కస్యచిత్‌, 

ఛ|తాదిషు కథం న స్యాత్‌ తుల్య హేతౌ పరిగహే. 

శాం. 820.42 

అని ఇనకసులభా సంవాదమునం జెప్పండినది. కారణ మేమి యన; 
దండపరి గహము (అనయా: చేతదండమును బట్టుట) మోక్ష హేతు 
వను విషయము రెండు స్థలములయందు సమానమే; కాని కాయిక, 
పాచిక, మానసిక సంయమమే సత్యమగు (తిదండము (మను. 
la. 10). కావున సత్యమగు సన్న్యాస మనంగా; కామబుద్ధియొక్క 
సన్న్యాసమే యగునని తాత్పర్యము (గీ. 18, 2); మజియు నదియే 


సన్న్యాసము...కర్మయోగము 187 


భాగవతమార్గమును. వదలకుండునట్లు (A. 6. 2) బుద్ధిని స్థిరముగ 
నుంచుకొనుట గాని, లేక, భో జనాదికర్మలు గాని సాంఖ్యమార్లము 
నందు సైతము తుదవజకును వదలిపోవు; కాని |తిదండసన్న్యాసము 
గాని కర్మత్యాగ రూపమగు సన్న్యాసము గాని కర్మయోగమునందు 
లేదు. కావున నా మార్గము స్మృతివిరుద్ధముగను; త్యాజ్యముగనున్న 
దనియు నట్టి సన్న్యాసి కాపాయమును ధరింపవలయునా? లేక, 
ధవళవస్ర్రములనే ధథరింపవలయునా? యని క్షు, ద|పశ్నల వేసియు 
వివాదము చేయుచు కూర్చుండుటవలన నేమి లాభము? 
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి 

= సాంఖ్యమును కర్మయోగమును మోక్షదృష్టితో విచారించిన "వేటు 
కావని యెటింగినవాండే పండితుండు అని భగవంతుండు గొప్ప నిరభి 
మానబుద్దితో వక్కాణించెను (A. a గ్‌ మజియు మహాభారతము 
నందును ఐకాంతిక ధర్మము (భాగవతధర్మము “ సాంఖ్యయోగేన 
తుల్యో హొ ధర్మ ఏకాంతసేవితః (శాం. 848, 74) అని సాంఖ్యధర్మ 
ములతో సమానముగనే యున్నట్లు చెప్పబడినది. కావున స్వార్థమును 
పరార్థమున లయింప జేసికొని తమ తమ యోగ్యతానురూపముగ 
వ్యవహారమునందు (పాష్తమయిన సర్వకర్మములను సర్వభూత 
పొతార్భమై యామరణాంతము నిష్కామబుద్ధితో6 గేవలము కర్తవ్య 
మని చేయుచుండుటయే సత్యమయిన వైరాగ్యము, లేకు “నిత్య 
సన్న్యాసము* (భ.8) అని సారాంశము. కావున కర్మయోగమార్గము 
నం దుండువాండు కర్మలను బొత్తిగ సన్న్యసించి యెప్పుడును బిచ్చ 
మెత్తండు; కొని బాహ్యాచరణవిషయములో చూపుల కొకరీతి భేదము 
కాన్సించినను, సన్న్యాసమునందును; త్యాగమునందును నున్న 
సత్యమగు తత్త్వము కర్మయోగనూర్లము నందును, స్థిరముగనే 
యుండును. కావుననే స్మృతి గంథములయందున్న యాశమ 


161 గీతారహస్యము 


వ్యవస్థకును, నిష్కామకర్మయోగమునకును విరోధము లేదని గీతల 
యొక్క కడపటి సిద్ధాంతము. 

పెనం గావింపయుడిన వివేచనచే ననేకులు “సన్న్యాసధర్మము 
లకు కర్మయోగముతో నేకవాక్యతం జేయుటకు గీతలలో6 గావింపం 
బడిన యింత చర్చకును స్మార్మధర్మములు, లేక, సన్న్యాసధర్మములు 
[పాచీనము లగుటయు, కర్మయోగమార్గము పిదప వెలువడుటయు 
మా్యాతమే కారణ” మని యెన్నవచ్చును; కాని యితిహాసమును బట్టి 
విచారించిన సత్య మగు వన్తుస్థితి యది కానేరదని యేరికైన 
గన్సట్టును. వెదికధర్మములయొక్క యత్యంత్మపాచీన స్వరూపము 
కర్మకాండాత్మకమే యని పూర్వముననే చెప్పబడినది. జాపనిషదిక 
జ్ఞానముచే పిదప కర్మకాండకు గౌణత్వము వచ్చుట కారంభమైనది. 
మజియు( గర్మత్యాగరూపమగు సన్న్యాసము క్రమేణ [పచారము 
లోనికి వచ్చుచుండెను. వైదిక ధర్మవృక్షము యొక్క. వృద్ధి కిది రెండవ 
మార్గమైనది; కాని యట్టి సమయములం దుపనిషత్తునందున్న 
జ్ఞానమునకు గర్మకాండముతో సంబంధము. గలుగం:జేసి జనకాది 
జ్ఞానులు తమ కర్మల నామరణాంతము నిష్కామబుద్ధితో నాచరించు 
చునే యుండిరి, అనయగా ; వైదిక ధర్మవృక్రముయొక్క యీ రెండు 
మార్గములును రెండువిధములుగ నున్నవని చెప్పవలయును, మొదటిది 
జనకాదులది. రెండవది యాజ్ఞ వల్క్యాదులమార్గము. స్మార్తాశమ 
వ్యపస్థ మూ(డవమార్లము; కాని రెండవమార్లము ననుసరించి 
మూ(డవ మార్గము రెండు విధము లగును. స్మృతి గంథములలో 
గర్మత్యాగరూప నుగు చతుర్ధాశ్రమముయొక్క మహాత్స్యము స్తుతింప( 
బడి యుండునది సత్యమే; కాని దానివలెనే . సన్న్యాస్మాశమము 
యొక్క వికల్పమను సంబంధముచే జనకాదులయొక్క జ్ఞానయు క్ర 
కర్మయోగము సైతము స్మృతికారులు చెప్పిరి. సర్వస్మృతి (గంథము 
లకును మూలభూతమైన మనుస్మృతినే యుదాహరణముగం గైకొం 


సన్న్యాసము-కర్మయోగము ' 180 


దము. ఈ స్మృతియొక్క యాజవయధ్యాయమున మనుష్యుండు, 
(బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వాన ప్రస్థము నను నాశమములలో 
క్రమముగ పై యా[శమమునం (బవేశించుచుం గర్మత్యాగరూప మగు 
చతుర్భాశ్రమమున( (బివేశింపవలయునని చెప్పబడినది; కాని సన్న్యా 
స్మాశమముయొక్క (అనంగా: యతిధర్మము యొక్క) యీ నిరూ 
పణము సమాప్తియైన పీదప * ఈ యతియొక్క (అనయా: సన్న్యాసి 
యొక్క ధర్మము చెప్పబడినది, ఇప్పుడు 'వేదనన్న్యాసులయొక్క 
కర్మయోగమును జెప్పుచున్నాను” అని పస్తావించియు, గృహస్థా 
[శమమె యితరా[శమములకం'కు నెట్టు (శేష్టమో చెప్పియు, మనువు 
సన్న్యాసా శమము యొక్క, లేక యతిధర్మముయొక్క వికల్ప 
మను నిష్కామ గార్హస్థ్యవృత్తియొక్క కర్మయోగమును వర్ణించెను 
(మను. 6. 66-౪6); మణీయు పిదప పండెండవ య ధ్యాయము 
నందు దానికే ' వైదిక కర్మయోగి మని పేరిడి యీ నూర్గము 
సైతము చతుర్ధాశమమంత స్మిశ్శేయసకర మని (అనయా: మోక్ష 
(పదముగ నున్నదని చెప్పెను (నును. 12.80.80). మనువుయొక్క 
యో సిద్ధాంతము యాజ్ఞ వల్క్యస్మృతియందు సైతము | వర్ణింప 
బడినది (యాజ్ఞ. 8.204 మజియు 205). అటులే యాస్కు(డును, 
కర్మలను వదలి పెట్టు తపస్వికిని, జ్ఞానయుక్తమయిన కర్మలను జేయు 
కర్మయోగికిని నొక్కదేవయానగతియే ప్రాపమగునని తన నిరుక్తము 
నందు దెలిపియున్నాండు (ని. 14.9). ఇంతియెకాక యీ విషయ 
మయి ధర్మసూూ తకారుల (గంథము రెండవ్యపమాణనుయి యున్నది, 
ఈ ధర్మసూతములు గద్యాత్మకములే యగుటచే శ్లోకములలో 
[(వాసిన స్మృత్మిగంథములకంకు (పాచీనములై యుండవలయునని 
విద్వాంసులయభ్మిపాయము*, ఈ యభిప్రాయము మంచిదియగునా? 
కాదా? యని |పస్తుతమునందు విచారుచుట కవకాశము లేదు. 
అది మంచిదైనను చెడుదైనను, పైన మను యాజ్ఞ వల్క్య స్మృతుల 


1710 గీళారహస్యము 


యందు చెప్పబడిన వచనములకంకొ సైతము గృహస్థాశ్రమము 
యొక్క, లేక, కర్మయోగముయొక్క మహాత్త్వము ధర్మనూతముల 
యం దధికముగ వర్ణింపంబడినదని (పస్తుత |పకరణమునందలి ముఖ్య 
విషయము. మను, యాజ్ఞ వల్క్యులు కర్మయోగమును చతుర్ధాశ్రమ 
మునకు వీకల్పముగ చెప్పినారు; కాని టౌొధాయనాపస్తంబు లిట్లు 
చెప్పక గృహస్థాశ్రమమే ముఖ్యమయిన దనియు దానిచే నమృ 
తత్వము (పాప్పియగుననియు స్పష్టముగ విధించిరి. బౌధాయనధర్మ 
స్యూతమున “జాయమానో వై (బాహ్మణః (తిథి ర్భణవాన్‌ జాయతే” 
= పతి బాహ్మణు(డును జన్మ మొదలుకొని మూడు బుణములను 
తన వీపుపై వైచికొని వచ్చినా(డు అనునది మొదలుగా గల తైత్తి 
రీయ సంహితయందున్న వచనములను మొదట చెప్పి యనంతర 
మొ బుణముల( దీర్చు కొనుట కొటకు య జ్ఞయాగాదిపూర్వకముగ 
గృహస్థాశ్రమము నాశయించు మనుజు (డు (బస్మలోకము నొందు 
చున్నా6 డనియు, [బ్రహృచర్యమును గాని సన్నా్యాసమునుగాని |పశం | 
సించు మనుజులు దుమ్ములో6 గలసిపోదు రనియు6 జెప్పుబడినది 

(బౌ ఓ 6. 11. 88 మజియు శిఖ. మటియు నాపస్తంబస్యూతము 
నందును నవి యటులే విధింపం బడియున్నవి (అప, 2.9.24.8). ఈ 
రెండు ధర్మసూతములలోను సన్న్యాసా శమము వర్లింపంబడకపో 
లేదు. దానిని వర్ణీంచినను గృహస్థా శమముయొక్క నుహత్త్య మధిక 
మయినది యని చెప్పబడినది. దీనివలనను, “విశేషముగ మనుస్మృతి 
యందు కర్మయోగమునకు “వైదిక” మని విశేషణ మిచ్చుటచేతసు 
- కర్మత్యాగొనురూపమగు _సన్నా్యాస్మాశమముకంకొ. నిష్కామకర్మ 
యోగయుక్తమైన గృహస్థాశ్రమము సునుస్మృతియొక్క కాలము 
కం'కును |పాచీనమని తెలియుచున్నది; మజీయు మోక్షదృష్టిచే 
దానియొక్క యోగ్యత చతుర్గా[శమముతో సమముగానే గణింపం 
బడుచుండెను అను నీ రెండు విషయములు స్పష్టముగనే స్థిరపడు 


సన్న్యాసము-కర్మయోగము 171 


చున్నవి, గితలపై నున్న టీకాకారులయొక్క విశ్వాసము సన్నా్య 
సముపై, లేక, కర్మత్యాగయుక్త భక్తి “పెననే యుండుటచే నారియొక్ష. 
టీకలలో, బూర్వోక్తములగు స్మృతివచనము లుల్తేభింపబడినటుల 
కానరావు; కాని వా రీ పక్షమును లక్ష్యము చేయకపోయినను కర్మ 
యోగముయొక్కు (పాచీనత్వ మిందుచే( దటుగదు. వేయేల? కర్మ 
యోగమార్గ మొ తీరున ప్రాచీన మయిన దగుటచే యతిధర్మములకు 
వికల్ప మని దానిని స్మృతికారులు గ్రాహ్యాముగ నంగీకరించుచు వచ్చి 
నారనియు చెప్పుటకు నభ్యంతర ముండదు, ఇది వైదికకర్మయోగము. 
శ్రీకృష్ణునికంకు పూర్వకాలమునందు జనళాదు లీ మార్లమునే యాచ 
గీంచుచుండిరీ; కాని భగవంతుడు పిదప దానియందు భకి భారమును 
వైచి యధికముగ( |బవర్తింప( జేయుటచే దానికే “భాగవతధర్మ"మని 
నూతన నామకరణంబు. జేసిరి. భగవద్గీత సన్నా్యాసముకం కును, 
కర్మయోగ మొ తీరున నధికమహత్త్వము గలది యని నిశ్చయించి 
. యుండుటచే దానికి పిదప గౌణత్వము వచ్చి సన్న్యాసమార్గముతో 
సదృశమైన దే” యయినదియు నైతిహాసికదృష్టితో నిటుపైన విచా 
రించెదము. కర్మయోగము స్థార్హమార్గమునకు పిమ్మటిది కాదనుటకు 
కారణము, పురాతన వైదికకాలమునుండియు వచ్చుచున్న దనిమా|తమే 
యిక్కడ చెప్పవలసియున్నది. 

భగవద్దీతయొక్క |పతియ ధ్యాయపు సమాప్తియందును “ఇతి 
శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు (బహ్మవిద్యాయాం 'యోగశాస్త్ర ౫ అని 
యున్న సంకల్పమునందలి రహాస్యము చదువరుల కిప్పుడు నెంపూర్ణ 
ముగ? దెలియును, భగవంతునిచే. జెప్పంుడిన యుపనిషత్తులయం 
దితరములగు నుపనిషత్తులయ దు వలెనే _బహ్మవిద్య ' యుండియే 
యున్నది; కాని యొక |బహ్మవిద్యయే యుండలేదు, ఇంక నేమనః 
(బహ్మవిద్యయందు సాంఖ్యు అనియు, యోగు లనియు ( వేదాంతు 
లగు సన్నా్యసు లనియు, 'వేదాంతులగు. కర్మ యోగు అనియు వెలు 


172 గీతారహస్యము 


వడిన రెండు మార్గములలో యోగము (అనయా: కర్మయోగము) 
యొక్క |పతిపాదన భగవద్దీతకు ముఖ్యవిషయ మని పూర్వోక్త మగు 
సంకల్సమువలన స్పష్ట మగుచున్నది. వేయేల? భగవద్లీితోపనిషత్తను 
నది కర్మయోగమునకు ముఖ్య|గంథ మనునది యని చెప్పుట కేమియు 
నభ్యంతర ముండదు. కారణ మేమి యన; కర్మయోగము 'వెదిక 

కాలమునం దుండియు వచ్చుచున్న దైనను “కుర్వ న్నే వేవా కర్మాణి” 
(ఈశ, బ్ర అనియు, “ఆరభ్య కర్మాణి గుణాన్వితాని ” (శ్వే 6. 4) 
అనియు, “విద్య నభ్యసించినటు లే స్వాధ్యాయాది కర్మలను సైతము 
చేయవలయు” ననియు (తై. 1. 9) చిన్న చిన్న వచనములు తప్ప 
ఈ యుపనిషత్తులలో. గర్భ్మయోగ మెక్కడను సవిస్తరముగ వివేచిం 
పంబడలేదు. భగవద్గీత యనునదియే దానిపై (పమాణ్యగంథముగ 
నున్నది. మజియు భారతభూమి యందున్న కర్తలగు పురుషుల 
చర్మితమును జెప్పు భారతమునందే య ధ్యాత్మశాస్త్రము నవలంబించి 
కర్మయోగముయొక్కయు నుపపత్తిని చెప్పుచు, బోవుట యనునది 
కావ్యదృష్టితో విచారించినను యోగ్యమే యగును. (పస్టాన్మృతయ 
మందును భగవద్గీత కేల సమావేశము చేయబడినది? యను[పశ్నకు 
నిప్పుడు సరియగు నుపపత్తి కుదిరినది, ఉపనిషత్తులు మూలభూతము 
లయిన వని యనేకులగు బుషీశ్వరులచే( జెప్ప(బడి యుండుటవలన 
వానియం దున్న విచారము సంకీర్ణముగను, కొన్ని స్థలములయందు( 
జూచుటకు పరస్పరవిరుద్ధముగ నుండును. కావున నుపనిషత్తులవలెనే 
వానికి నేకవాక్యతను జేయు వేదాంతసూతములకును (పస్థానతయ 
మందు గణన( జేయ(బడుట యావశ్యక మగును; కాని యుపనిష 
త్తులు, వేదాంతసూూతములు నను నీ రెంటికంకును గీతయం దాధి 
క్యము లేనియెడల (పస్థాన|తయమునందు గీతలను సంగహించు 
టకు గారణమేమియు నుండదు; కాని యుపనిషత్తులయొక్క యభి 
ప్రాయము చూపునకు తఅచుగ సన్న్యాసమార్గము వైపునకే యుండు 


సన్న్యాసము_కర్మయోగము on 


టచే దానియందు జ్ఞానమార్గమే విశేషముగ( [బతిపొదింప6 బడినది. 
మణియు భగవద్గీతయం దీ జ్ఞానము నవలంబించి భక్తియుక్తనుగు 
కర్మయోగము సమర్థింపంబడినదని చెప్పితి మేని గీత్యాగంథమునకు 
నపూర్వత సిద్ధమగుటచే దానివలెనే |పస్థాన తయముయొక్క మూ 
డుభాగములకు సార్ధకత వ్య క్తమగును, కారణ మేమియన : వైదిక 
ధర్మములకు (బమాణభూతము లగు గంథములయందు జ్ఞాన_కర్మ 
(సాంఖ్యము, యోగము లను నీ రెండు . వైదికమార్గములును విచా 
రింపయిడని యెడల (పస్థాన త్రయమును నంత యపూర్ణముగనే 
యుందును, ఉపనిషత్తులు సామాన్యముగ నివృత్తిపరము లయినను 
గీతకు (పవృత్తిపరమయిన యర్థము చేసినయెడల పస్థాన త్రయము 
నందున్న మూ(డుభాగములందును విరోధము గలుగును గాన వాని 
యొక్క పొమాణ్యమునశకే లోపము వచ్చునని యనేకు లభ్మిపాయ 
పడుచున్నారు. సాంఖ్యము (అనయా: సన్న్యాసము) అనునది యొక్క 
టియే సత్యమగు వైదికమార్గ మయినయెడల నీ శంక యుక్తమగును; 
కొని యేమి లేకపోయిన నీళావాస్యాదికములగు కొన్ని యుపనిషత్తు 
లలో కర్మయోగము స్పష్టముగ నుళ్లేఖింపంబడినదని పైన చెప్పియే 
యున్నాను. కావున వైదికధర్మపవర్తకు లొకపక్షమునే (అనంగా : 
సన్న్యాస పక్షమునే తెలిసికొనక దానికి _బహ్మవిద్య యనునది 
యొకక శిరస్సును, ఈ సాంఖ్యము, కర్మయోగము ననునవి మోక్ష 
దృష్టిచే తుల్యబలము గలవి యగుటచే దాని కుడియెడమ చేతులు 
నయి యున్నవి యని గీతానుసారముగ సిద్ధాంతము చేసిన పక్షమున 
నుపనిషత్తులకును, గీతకును విరోధ ముండదు. వేయేల? ఉపనిషత్తుల 
యం దొక మార్గమును గీతయందు రెండవ మార్గమును సమర్థింపం 
బడి యుండుటచే. ద్రస్థాన తయముయొక్క యౌ రెండు భాగములు 
'రెండు హస్త ములవలె పరస్పర విరుద్ధములు గాక సహాయకారులే 
యగునని శాన్పించుచున్నది. అట్టి న లటుంటు కేవల ముపనిషత్తుల 


114. . గీతారహస్యము 


యొక్క పతిపాదనమే యున్నదని యంగికరించుటచే పిష్ట్రపేషణ 
న్యాయముగ గితలకు. గలిగిన వెయర్థ్య మిప్పు డుండదు. మణియు 
గీతలాపై నున్న సం|పదాయటీకాకారు లీ విషయము నుపేక్షించి 
యుండుటచే సాంఖ్యము యోగము అను రెండు స్వతం్యతమార్గముల 
యొక పురస్కర లును తమ తమ మార్గములను సమర్ధించుకొనుట కై 
చెప్పునట్టి ముఖ్యకారణములును వాని యందున్న సామ్య వైెషమ్యుము 
లును సులభముగను తొందరగను దెలియు నిమిత్త మయి ముందు 
_వాయయబడిన కోష్టకద్వయములో నీ కారణము లోకదాని కెదురుగ 
నుజియొకటి సంక్షేపముగ6 జూపింపయుడినవి. స్మృత్మిగంథములలో( 
(బకిపాదింప(బడిన (అనగా: స్మార్త్హమయిన) య్మాశషువ్యవస్థయం 
దును మూలభాగవత ధర్మములయందును ముఖ్యములైన భేదము 
లేవైనదియు నీ కోష్టకమువలనం గాన్పించును._ 


(బ్రహ్మవిద్య; లేశ్ర, ఆత్మజ్ఞానము: _సొప్పమయిన పిదప 


కర్మసన్నా్యనము (సాంఖ్యము) కర్మయోగము (యోగము 
కేం 'మోత్మ మాతృ్మజ్ఞానముచేత నే లభిం కే మోక్ష మాత్మజ్ఞానముచేత నే లభిం 
చును, కిర్మచే సిద్ధింపదు, జ్ఞానవిరహిత చును, కర్మచే లభింపదు, జ్ఞానవిర 
మయినను (శద్ధతోం జేయంబడిస యజ్ఞ _హితమయివను శ్రద్ధతో జేయంబడిన 
యాగాది కర్మలచే లభించు స్వర్గ సుఖ యజ్ఞయాగాది కర్మచే లభించు స్వర్గ 
మనిత్యము. సుఖ మనిత్యము, 
2, అత్మజ్ఞానము కలుగుటకు నింది 2 అత్మ జ్ఞానము కలుగుటకు నింద 
న _ ఖః 
యన్మిగ్రహముచే బుద్ది స్థిరమును, నిష్టా యన్మిగహముచే బుద్దిస్థిరమును, నిష్టా 
ధ౧ ధగ యఖ స 
నుమున్కు విరక్తమున్కు సమమును కొ నుమున్సు విరక్తమున్కు సమమును 
సలయును, కావలయును, 


సన్నా్యాసము కర్మయోగము ith 


కర్మ్శనన్నా్యసము (సొంఖ్యము) 

కి ొప్పుప నిం దియముల కండు 
విషయహిళములను దెంచి ముక్తుం 
గ పగుము, 


శ తశృష్టామూలకయములగు కర్మము 
ల దుకతముయములు గను దింధకము 
లుగ నున్నవి, 


గ. కాపుస చిత్త శుద్ధి కలుగుదనుక 
కర్మలను జీసనను, తుదకు సదలసల 
యును, 


క, యజ్జ్ఞార్థము చీయటుడిస కర్మలు 
అంధకములు గామఖీ గృహస్లా శమము 
నం టోపీ చేసినను ఈప్వు కౌదు. 


కర్మయోగము (యోగము) 

శి. కావున నిం, దియములయొక్క 
విషయములను వదలక వానియందే 
వై రాగ్యముకోథ (బపర్శించుచు నిం 
[దియని[గ్రహమును బాగుగ నభ్యసీం 
చును, నిష్కామ మనలా : నిష్ట్రియ 
గాదు, 

శీ. దుఃఖమును బంధకమును దేని 
పలన కలుగునని బాగుగ విచారించితి 
మేని యచేతనములగు కర్మ లెవరిని 
బంధించునవియు, విడచుసవియు కొక 
పోవుటచే వాని విషయమై కర్మయొర్డ 
మసస్సునందున్న కామము, లేక, ఫ 
లాశ యనునదియే బంధమునకు దుః 
ఇముసకు మూలమగునని స్పష్టమగును 

6. కావున చిత్తళుద్ధ్య్యనంత రముస 
సైతము ఫలాశనువదలి, ధైర్యముతో 
ఉత్సాహముతో సద్వకర్మలను జేయు 
ము, కర్మలను వదలసలయుస వియెంచి 
సను వదలవు, సృష్టియే కర్మ. దానిని 
పదరలరూడదు. 
ర్పణవిధిచ్కే చేయబడిన సర్వకర్మలు 
నొక గొప్ప "యజ్ఞమే, కాపున న్వ 
ధర్మవిహితము లయిన నర్వ కర్మలు 
నిహ్టామబుద్ధితో శ్రీపల కర్త వ్యములని 
యెష్పుడును చేసియ్‌ తీరవలయును, 


178 
కర్మసన్న్యాసము (సాంఖ్యము 
1. చేహధర్మములు వదలుటకు వీ 


లై నవి గాకపోవుటచే సన్న్యాసము గ్రై 
కొనిన పిదప బిచ్చమెత్తుకొనుట తప్పు, 


8 జ్ఞానము కలిగిన పిదప తనకు 
గర్హ్య్వవ్యము లేమియు నుండపు. లోక 


సంగహము "సైతము చేయనవసరము 
లేదు, 


. 9. అయిన నధికారి యగు పురుషం 
డు జ్ఞానము కలిగిన పిదస సన్న్యాస 
మున కపవాద మను నూహాకో, దన 


వ్యావ హారికములయిన యధికారములను 
జనకాదులవ లే నామరణాంతము నడ 


పుట యేమియు తప్పుకాదు, 


గీతారహస్యము 


కర్మయోగము (యోగము) 
7, పొట్టకొటకు బిచ్చ 'మెత్తుటయు 
కర్మయే. ఇంతియకాక యది లజ్జా 
త్యాగ రూపమయినది, ఇట్టి కర్మలను 
చశేయనగు నందువేని ఇతర కర్మలను 
మాత్రము నిష్టా మబుద్ధితో నేల చేయ 
రాదు? ఇది గాక గృహస్థాశ్రమము 
లేనిచో, భిక్ష పెట్టువా రెవరు? 


క, జ్ఞానము కలిగిన పిదన నాత్మ 
హితార్థమై. పొందవలసిన దేమియు 
నుండకపోయినను గర్మ వదలిపోదు. 
కావున శాస్త్రముచే విధింపంబడినవి 
“నా కక్కఅ లే దను నిర్మ మబుద్ధికో : 
లోకసం|గహము వైపునకు దృష్టిని 
(పసరింపం జేయుచుండుము. తోకసం 
(గ్రహము నెవరును వదలి పెట్టకూడదు 
ఉదాహరణమునతై భగవంతుని చరి 
తముం జూడుము, . 


9. గుణవిభాగరూపమగు చాతుర్వర్థ్య 
వ్యవస్థానుసారముగ చిన్నవియు6 బెద్ద 
థి J యలు 
వియు నగు నధికారము లందటికును 
జన్మమొదలుకొని యుండియేయున్నవి. 
మణియు స్వధర్మానుసారముగ ప్రాప్త 
ములయిన యీ: యధికార ములను లోక 
సం[గ్రహార్దమై  యందటును నిస్పంగ 
ఉట 
బుద్ధితో నామరణాంతము . నభ్యంతర 
ములు చెప్పకుండ నాచరీంసవలయును* 
కొరణ మేమియన: ఈ చక్రముజగ త్తు 
యొక్క. ధారణనునతై. పరమేశ్వరు 
నం. 
నిచే నిర్మింపంబడినది. 


సన్నా్యాసము-కర్మయోగము 


కర్శ్గసన్న్యాసము (సాంఖ్యము 
10. కాని యేమైనను కర్మత్యాగ 
రూపమగు సన్న్యాసమే ,శేష్టము. ఇత 
ర్మాశమముల కర్మలు చిత్తశుద్ధికి సాధ 
నములు, లేక, (ప్రాథమిక సన్నాహము 
లు, కొవున జ్ఞానమునకును, కర్మకును 
సహజముగనే విరోధము కలదు. కావు 
న పూర్వా[శమనునందు సాధ్యమగు 
నంత త్వరలో చిత్తశుద్ధి గలుగ 
జేసికొని జ్ఞానము కలిగిన పిదప కర్మ 


త్యాగ రూపమగు సన్న్ర్యాసమును గ 


కొనుము చిత్తశుద్ధి పుట్టుకతోనే కాని, 
లేక, పూర్వవయస్సుననే కాని కలిగిన 
యెడల గృహస్థాాశమమునందలి కర్మ 
లను చేయుచు కూర్చుండ నవసర ముం 
డదు, కర్మలను స్వరూపముతో నే త్య 
జించుట (స్వరూవళ స్త్యాగము) సత్య 
మగు సన్న్ర్యాస మగును. 

1. కర్మసన్నా్యాసమును గైనిన 
పిదస శనుదమాది ధర్మములను బాలిం 
సవలయును. ' 


భంగి, 11-12 


177 
కర్మయోగము (యోగము 
10. సాంసారిక కర్మలను శాస్త్రోక్త 
ఏధీ ననుసరించి చేసినందున చిత్త శుద్ధి 
యను నొక్కటియే కర్మకు ఫలము 
కాదు, జగత్ర్తుయొక్క వ్యవహారము 
నడిపించుటకు కర్మ యావశ్యకమయి 
నదియే. అశ్లే కామ్యుకర్మలకును, జ్ఞాన 
సకును విరోధమున్నను, నిష్టామ 
కర్మకును, జ్ఞానమునకు నేమియు విరో 
ధము లేదు. కనుక చిత్త శుద్ధి గలిగిన 
పిదప సైతము, ఫలాశసేవదలి చాతు 
ర్వర్హ్యముయొక్క సర్వకర్మల నామ 
రణాంతము నిష్కామబుద్ధితో జగత్తు 
యొక్ష సంగహార్థ మై యౌచరించుము 
ఇదియే సత్యమగు సన్న్యాస మగును. 
కర్మలను బొత్సిగ వదలివేయట (స్వ 
రూపతస్త్యాగము) యెప్పుడు నుచిత 
మును శక్యమును కానేరదు. 


11. జ్ఞానము కలిగిన పిదప ఫలాళా 
త్యాగరూప సన్న్యాసమును గైకొని 
శమదమాది ధర్మములనే కాక యాతో 
పమ్యదృష్టికోం బ్రాప్సములయిన సర్వ 
ధర్మములను పాలింపవలయును. మ 
తీయు నీ శమముతోడనే (అనంగో : 
శాంతవృత్తితోడు శాస్త్రవిధిచే |పాప్త 
ములయిన. సర్వకర్మలను లోకసం[గ 
హార్థిమై యానురణాంతమును చేయు 
పం: నిషా్యా-మకర్మలను. పదలి 
పెట్టుము. 


178 గితారహస్యము 
కర్శసన్న్యాసము (సాంఖ్యము) కర్మయోగము (యోగము 

12. ఈ మార్గ మనాది మైనదియు. 12, ఈ మార్గ మనాదిమైనదియు [కుతి 
స్మృతి ప్రతిపాదిత మైనదియ నై యు స్మృతిప్రతిపాదితమునై యున్నది, 
న్నది. . 

18. కుకయాజ్ఞనల్కాల్యదు లీ మార్గ 18. వ్యాన, వసిష్ట జై గీషవ్యాదు 
ముననే నడచిరి, లును, జనక-శ్రీకృష్ణాదు. లీ మార్గ 
ల గి 

ముననే సడచిరి, 
తుదకు మోక్షము, 


ఈ రెండు మార్గములు (అనలా: నిష్టలు) (బ్రహ్మవిద్యా 
మూలకములు, ఈ రెండు పక్షములయందును మనస్సుయొక్క 
నిమ్మామావస్థయు శాంతియు నొక్క విధముననే యుండవలయును. 
కాన రెండు మార్గముల చేతను తుద కొక మోక్షమే |పాప్తమగును 
(A. కర్‌. జ్ఞానము కలిగినపిదప కర్మలను వదలిపెట్టుటయు, 
కామ్యకర్మలను వదలి నిష్టామకర్మలను నిత్యము చేయుచుండుటయు 
. ననునది మాతమే యీ రెంటియందును ముఖ్యమయిన భేదము. 


_ కర్మత్యాగము; . కర్మనుజేయుటయు నను పైన చెప్పిన రెండు 
మార్గములును జ్ఞానమూలకములుగ అనగా జ్ఞానము గలిగినపిధప 
జ్ఞానిచే స్వీకరింప,బడినవియు, నాచరింపంబడినవియు నై యున్నవి; 
కౌని కర్మను వదలి పెట్టుటయు, కర్మను చేయుటయు నను రెండు 
విషయములును జ్ఞానము లేకపోయిన నుండవచ్చును. కావున నీ 
యజ్ఞానమూలకములగు కర్మలయొ క్ర! క!యు, కర్మత్యాగముయొ క్రయు 
వివేచనము నిచ్చో6 జేయుట కొంత యావశ్యక మగును. గీత 
'యొక్క పదునెనిమిదియవ యభ్యాయమునం జెప్పంబడిన త్యాగము 
యొక్క మూడు విధములకును నిదియే కారణము, జ్ఞానము లేక 


సన్న్యానము...ళర్మయోగము 170 


పోయినను కొందటు డాయ శ్లేశభ గుముచే కర్మలను వదలి పెట్టు 

చున్నారు; ఇది గీతటలో రాజసత్యొగ నుని చెప్పంబడినది (A. 18, 8). 
అ'క్లై జ్ఞానము శేకపోయినను 'కేవలను (శద్ధచేతనే యశేకులు 
యజ్ఞ ae గొది కర్మలను చేయుముంల్నగు; కాని కర్మలను జేయుట 
యను నీ మార్లము మోక్ష సద సు కానేరదు. మణీయు నింక నేనున; 
స we A PANS షు no యజ్ఞ 
మా వాజనరుల న ౧) dE Wrst A 
యొక్క. సిద్ధాంతము గ్రస్తుతనమున బశిపోపయోగి కానేరదని 
యనేరులు తలంచుదచునొ ము; ర ఉంటి సత్యమైనది కాదు, చిరు 
మేమి యన : [శౌతము లైన యజ్ఞ యూగముఖు మునసింగిపోయినను, 
స్మార్శ్మయజ్ఞ ములు, అసల 'చాతుర్యర్గముయొగ్క కర్మ లిష్పృటికిని 
నడుచుచునే .మున్నవీ, కొసన న్యనను వెత నను, [శస్ధతో యజ్ఞ 
యాగాది కిమ్యకర్మ్శణను బీయు పార) సిషయములో. గితలో నున్న 
సిద్ధాంతము, జ్ఞానము (1 గటకియిన న) | శద్ధతో చాతుర్వర్థ్యాది కర్మ 
ట్‌ జీయు హారీకన, [వక్భితమందున్స స్థిరియందు పూర్ణముగ సం 
ee ఉగత్సును చలి వ్యవహారము విషయమై ఏచా 
రించితి మని, యిట్టి సమాజము నందీ wo ళాస్త్రముమిోందనే 
|శద్ధ యుంచి చి నీత దమగర్శిలను. స యుల 'గులయొక్క స సనూఉము 
సంది విశేషనుగు గొప్పుతన ముగ్నదు గాస్పించును; కాని వారికి 
సరమేశ్వర స్వరూపము పూర్ణ ముగ. దలియక నుండును. కొప్పన 
గణితశాన్తుమునం దుపపత్మి సి దెలినకొ సొ నోటిలెక్కనే గణితమును 
టేయులోగుల యవస్థపలే స [శీదాళుషుణకు గర్మరులు నయినలోకుల 
యొక్క. యపస్థ కన సెన్నగర్శ్య ఎను ఇ"స్త్రోక్సవిధ చేత (గద్దతో 
జేయ బడి ముంగడుటదే నగి తగగ పుణ్య పదములు, అనంగ స్వర్ష 
[పదము అగు నను విషయమున నేసుమయు సందేపహాము బీదు, 


180 . గీళారహస్యము 

, జ్ఞానము కుదురక మోక్షము నిద్ధించుట శక్యము కాదని శాస్త్రముల 
యొక్క సిద్ధాంతము గాన న్వర్లపాప్తికంటె నధికఫల మో కర్మఠు 
లకు లభుట శక్యము కాదు. కావున స్వర్గసుఖముకం కొ పర 
మందున్న యమృతత్వము. బొంద(దగిన వారును, నీయమృతత్వమే 
ముఖ్యమైన పురుషార్థ నునుకొనువారును, మొదట సాధన మనియు, 
పిదప సిద్ధావస్థయందు లోకసం[గహార్థ మనియు మొత్తముమోంద 
నామరణాంతము “ సర్వభూతములయందు నొక యాత్మయే కల” 
దను జ్ఞానముగల బుద్ధితో, నిష్టామకర్మలను జేయుమార్గమునే స్వీకరింప 
వలయును. ఆయుర్జాయమును గడపుకొనుటలో నన్ని మార్గముల 
కంకి నీ మార్గ ముత్తమ మయినది. గీతల ననుసరించి పెన చెప్పం 
బడిన కోష్టకమందున్న యో మార్గము కర్మ యోగమని చెప్పం 
బడినది; మటియు దీనినే కర్మమార్గ మనియు, లేక, | పవృత్తి మార్గ 
మనియు6 జెప్పుదురు. కర్మమార్గము, |ప్రవృత్తిమార్గము నను రెండు 
శబ్దములచేతను, జ్ఞానవిరహిత మైనను (శద్ధతో( గర్మలను జేయువారికి 
స్వర్గ పదమగు మార్గముయొక్క బోధయు సామాన్యముగం గలుగు 
చున్నది. కావున జ్ఞానవిరహితమైనను |శద్ధాయుక్రమగు కర్మమును, 
జ్ఞానయుక్త నిష్కామకర్మమును అను నీ రెంటియొక్క భేదమును 
దెలియ జేయుటకు వేర్వేజిగుశబ్దములను [బయోగించుట యావశ్యక 
మగును. మజియు నీ కారణముచేతనే మనుస్మృతియందును, భాగ 
వతమందును, మొదటిదానికి (అనగా: జ్ఞానవిరహొతమగు కర్మకు) 
*పవృత్తికర్మ' యనియు, రెండవదానికి (అనగా: జ్ఞానయు క్ష 
మగు నిమ్మామకర్మకు “నివృత్తిశర్మ” యనియు వేఠ్వేణగు పేరులు 
పెట్టబడినవి (మను. 12.89; భాగ. 7.15.47). కాని యీ శబ్దము 
లును నా మతమునందు కావలసినంత నిన్సందిగ్ధములుగ లేవు, 
కారణ మేమి యన; * కర్మనుండీ నివృత్తియగుట్కి యని సామాన్య 


సన్న్యానము-_కర్మయోగము 181 


మైన యర్థము నివృత్తిశబ్దమున కగును. ఈ శంక యుండ(గూడ 
దను నూహతో “నివృత్త' శబ్దమునకు ముందు “కర్మ” యను 
విశేషణమును సంబంధింప( జేయుచున్నారు. అటు లొనర్బిన యెడల 
“నివృత్తి అను విశేషణమునకు( గర్మయందుండి పరావృత్తు(డని 
యర్థము గాక, నివృత్తకర్శ=నిష్కామకర్మ యని మొత్తము పై 
నర్థము నిష్పన్నమగును. కాని యేమి చెప్పినను * నివృత్త' శబ్దము 
దానియం దున్నంతవజకు కర్మ త్యాగము యొక్క కల్పన మనస్సు 
నకు దోంపకమానదు. కావున జ్ఞానయు క నిష్టామకర్మలను జేయు 
మార్గమును “నివృత్తి, కోక నివృత్తికర్మ' యని చెప్పక “కర్మయోగ? 
మని చెప్పుటయే యుత్తమ మని నాయూహ. కారణ మేమన : కర్మ 
శబ్దమునకు యోగశబ్దము చేర్చయుడెనేని “మోక్షమున కాటంకము 
రాని కర్మలను జేయు యుకిి' యని దానికి న్వభావముగ నర్జమగును. 
కావున నజ్జ్ఞానయుక్త కర్మల యొక్క నిరాసము తనంతట తానే 
యగును. ఐనను గీతలయందున్న కర్మయోగము జ్ఞానమూలకముగ 
నున్న దని మజవక దీనినే కర్మమార్గము, లేక, (పవృత్మిమార్గము 
అని చెప్పుట "కేమియు నభ్యంతరము లేదు. కొన్ని స్థలములయందు 
నేనును భాషావైచ్మిత్యముకొజి కీ శబ్బములను గీతలయందున్న కర్మ 
యోగము నుద్దేశించియే (ప్రయోగించి యున్నాను. అది యట్లుండు 
గాక. కర్మనుజీయుట, లేక, వదలుట యనునవి యిట్లు జ్ఞాన 
మూలకములు, నజ్ఞానమూలకములు నని రెండువిధము లగుచున్న వి. 
వానిలో (బతిదాని విషయమునను గీతాశాస్త్రము యొక్క యభి 
[పాయ మోదిగువ |వాసిన తీరున నున్నది_ 


18 గీశారహస్యము 


ఆయుష్య కమణమునకు మార్గము, 
(జీవితకొలమును గడపుమార్గము) కః fe 


1. కొమోపభోగ మనునదియె. పురు 
షార్థమని యెన్ని యహంకారము, ఆసురీ 
బుద్ధి, దంభము, లేక, లోభము... వీని 
తోడ తన'సుఖముకొణకె కర్మలను 
జేయుట (గీ, 18,19. అనురము, లేక, 





రాక్షసమార్గము£ అధమిము. నరకము, 
1. సర్వభూతములందు నొక యాత్మ 

యే కలదని పరమేశ్వర స్వరూపము మధ్యమము స్వర్గము, 

యొక్క యథార్థజ్ఞానము లేకపోయినను (మీమాంసక (మీమాంసక 

వేదవిధిన్మి లేక, శాస్త్రవిధి ననుసరించి మతములో మతమున 

(శద్ధతోను, నీతితోను దమతము కామ్యకర్మ| శశముము) మోక్షము.) 


లను జేయుట. (గీ. ఓ 41-44; మతియు 
0.20) కేవల కర్మము, తయీధర్మము, 








లేక మీ మాంసకమార్గము. న్హ్సి 
1. శాస్ట్రోక్తములగు. నిష్టామకర్మలబే ష్‌ 
సర మేశ్వరజ్ఞానము గలిగిన పిదప ఉత్తమము గ్ల మోక్షము |, 
వై రాగ్యముచే సర్వకర్మలను వదలి స్టే క్లీం 
'శకేనలజ్ఞానమునందే తృప్పుండ్రై యుండుట ళ్ణె ' & 
(గ.b.2)_ కేవల జ్ఞానము, సాంఖ్యము ప శి 
లేక, స్మార్త మార్గము. జ్జ జ్జ 
1. మొదట చిత్త శుద్ధ్యర్థమును, పర # = 
మేశ్వరునియొక్క జ్ఞానము కలిగినపిదవ| _ న్‌ వీ 
శేవల లోకసం|గహార్థమును, నామరణాం సర్వోత్త మోక్షము. (= 


తము భగవంతునివలె కర్మలను చేయు] మీము, 
చునేయుండుట (గీ.5.ప్రి_జ్ఞానకర్మ సము 
చ్నయము, కర్మయోగము, లేక, భాగ 
వతమార్గము, 





సన్నా్యాసము-కర్మయోగము 188 


కావున మోక్ష|పాప్తి ని గుశ్రించి కర్మ లావశ్యకములు కాక 
. పోయినను, ఆ కర్మతోంగూడిన యితర, కారణముల గుణించి అనంగొ 
కర్మ లపరిహార్యము లయినను ఇతర' కారణములు జగత్తుయొక్క 
థారణపోషణములకిొటి కావశ్యకములై నందున నిమ్కామబుద్ధితో 
నెప్పుడును సర్వకర్మలను జీయుచునే యుండవలయు నను పక్షము 
సర్య్వోత్తమమని గితలలో నిశ్చయింపయండినది, "లేదా “కృతబుద్ధిషు 
కర్తారః కర్తృషు బహ్మవాదినః” (మను. 1.97) అను మనువచనాను 
సారముగ కర్త ృత్వమునకును (బ్రహ్మజ్ఞానమునకు నుండు పరస్పర 
సంబంధమే యన్నింటిలో నుత్తమ మనియు, కేవలక ర్హృత్వము, 
కేవలబహ్మజ్ఞానము ననునవి [పత్యేక మేకదేశీయములుగ నున్న 
* వనియు గీతల చరమసిద్ధాంత మని సారాంశము. 


వాస్తవముగ విచారించిన నీ |పకరణ మిచ్చో సమాప్త 
మయినది; కాని గీతలయొక్క సిద్ధాంతము శుతిస్మృతిపతిపాదిత 
మని నిరూపణచేయుట'కై పూర్వమునం జెప్పయుడిన వచనములలోని 
తుద రెండు, మాటలను చెప్పుట యావశ్యకము. కారణ మేమి యన: 
ఉపనిషత్తుల ౩ పై నున్న సాంపదాయిక భాష్యములనుబట్టి సర్వోపని 
షత్తులును సన్న్యాసపరములు, లేక్క నివృత్తిపరములుగ నున్నవని 
యనేకు లభ్మిపాయపడి యుండిరి. ఉపనిషత్తులలో సన్న్యాసమార్లము 
(పతిపాద్యము కాదని మేము చెప్పటయే లేదు, పరబ్రహ్ఞమనునదియే. 
సత్యమని యనుభవములోనికి వచ్చిన పిదప “కొందణు జ్ఞానులు 
పుత్రేషణ, విశేషణ, లోకేషణల నపేక్షింపక మాకు సరితతితో 
(పయోజన మేమి? మా యాత్మయే లోక మని యెన్ని భిక్ష యెత్తు 
కొనుచు నానందముగ తిరుగుచున్నారము” అని బృహదారణ్యక 
పనిషత్తులోం జెప్పంబడినది (4 A 22); కాని యీ పక్షమునే సర్వ 
|బహ్మ జ్ఞానులును న్వీకరింపవలయు నని నియమము బృహదారణ్యక 
ములో నెచ్చటను పెదు. వేయేల? ఈ యుపదేశము నొందిన జనక 


184 : గీతారహస్యము 

చక్రవర్తియు [బహ్మజ్జానముయొక్క శిఖరమునెక్కి యమృ తత్వము 
నొందెనని యుపనిషత్తులలో (6 జెప్పబడెను; కాని యాతడు యాజ 
వల్క్యులవలె సంసారమును వదలి సన్న్యాసము గై గెకొని న -టైక్ర డను 
గానరాదు, కావున జనకునియొక్క నిప్కామకర్మమార్గము, యాజ్ఞ 
వల్క్యులయొక్క కర్మసన్న్యాసమార్గము నను నీ రెండును బృహ 
దారణ్యకోపనిషత్తునకు వికల్పముగ సమ్మతమయినటుల స్పష్టమగు 
చున్నది. మజీయు వేదాంతస్నూ తకారులును, ఆ యనుమానమునే 
చేసిరి (వే.సూ. 84.10). కఠోపనిషత్తు దీనికంశు మోందిమె శ్లైక్కి 
నది, దానిలో మా మతముసందున్న నిష్కానుకర్మయోగమే పతి 
పాద్యముగ నున్నదని వెనుక నేనవ| పకరణములోనే నిరూపించి 
యున్నాను. ఛాందోగ్యోపనిషత్తు నందును (8. 15. 1) నీ యర్థమే 
(పతిపాద్యమగుటచే. దుదకు “ గురునియొద్ద యధ్యయనము. జేసి 
యనంతరము కుటుంబములో నుండి, ధర్మముతో నడుచు జాని 
[బహ్మలోకమును బొందును. మరలరా(డు” అని స్పష్టముగ జెప్ప 
బడినది. మజియు శైత్తిరీయ శ్వేతాశ్వతరోపనిషత్తుల యందున్న 
యీ యర్థము కలిగిన వాక్యములు "పెనం జెప్ప(బడినవి (తైః 1.9 
మణీయు శ్వ. 6.4. ఇంతియె కాక యుపనిషత్తులలో నెవ రెవ 
రితరునకు (బ్రహ్మజ్ఞానము నుపదేశించిరో వారు గాస్కి లేక, (బహ్మ 
జ్ఞానము నొందినవారికి శిష్యులు గాని యాజ జ్ఞవల్ల్యులవలె నెవ్వరును 
కర్మ త్యాగపూర్వకమగు సన్యాసమును పుచ్చుకొనినటుల స్పష్టముగ( 
గన్పట్టదు. అదియునుం గాక వారు గృహస్టాశమమునందే యుండి 
రని వారిచర్మితనుబట్టి కన్ఫట్టుచున్న ది, కావ్రన నన్ని యుపనిషత్తులును 
సన్న్యాసపరములు గావనియు, గొన్నింటిలో సన్న్యాసకర్మయోగ 
.ములయొక్కు వికల్చ్పమును, మజికొన్నిటిలో జ్ఞానకర్మయోగముల 
నముచ్చయమును (బతిపాదింప(ంబడినవనియు6 జెప్పవలసీవచ్చును; 
కాని యుపనిషత్తులమి(ద నున్న సాంసదాయిక భాష్యములలో నీ 


సన్న్యాసము-కర్మయోగము 18 


భేదమును జెప్పక సర్వోపనిషత్తులు నొక యర్థమే కలవి యనియు 
చెప్పుచున్నారు. కావున సాంప్రదాయిక టీకాకారులయొక్క చేతులలో 
గీతలకు నుపనిషత్తులకు నొక యవస్థ పొప్తమయినది. అనగా 
గీతలలోనున్న కొన్ని శ్లోకములకువలె, నుపనిషత్తులలోనున్న కొన్ని 
మం|తములకును నీ భాష్యకారులు బలాత్కారముగ6 దమ తమ 
మతమున కనుకూలమగు నర్థము. జేయుటకు నారంభించిరి యని 
సారాంశము. 


ఈ శావాస్యోపనిషత్తు నుదాహరణముగం గైకొనుము. ఈ 
యుపనిషత్తు చిన్నది. పదునెనిమిది శ్లోకములు మా్యతమే కలిగిన 
దైనను నితరోపనిషత్తులకంకు నధికమైన యోగ్యత గలదని చెప్పు 
చున్నారు. కారణ మేమియన: ఈ యుపనిషత్తు వాజసనేయసంహొత 
యందుమ్మాతమే చెప్పబడినది. ఇతరోపనిషత్తు లారణ్యకగంథము 
నందు చెప్పణడియున్నవి; మజీయు సంహొతకంకె (బాహ్మణమును, 
(బాహ్మణముకంకె యారణ్యకగంథము నుత్తరోత్తరముగ తగు. 
పామాణ్యము గలవను విషయము నందటు నొప్పుకొందురు. ఈ 
శావాస్యోపనిషత్తంతయు (అనంగా: ఆరంభము మొదలు తుదవటజి 
కును) జ్ఞానకర్మసముచ్చయాత్మకముగనే యున్నది. _దీనియందలి 
మొదటిమంతమున( శ్లోకము నందు) “జగత్తునం దున్నదంతయు నీశా 
వాస్యము.అనంగా ; పరమేశ్వరాధిష్టి తము అని తెలిసికొనవలయును” 
అని చెప్పీ రెండవ మం|తమునందే యావజ్జీవము నూజువత్సరములు 
నిష్కూమకర్మలను జేయుచునే యుండవలయునని యిచ్చగింపవల 
యును” అసి స్పష్టముగనే యున్నది. 'వేదాంతసూ(తములందు కర్మ 
యోగమును వివేచన చేయవలసిన సమయము వచ్చినప్పుడు నితర 
[గంథముల యందును నీశావాస్యమునందున్న యీ వచనములు 
జ్ఞానకర్మసముచ్చయ పక్షమునకు సమర్థకము లని (వాయ బడినది; 
కాని యీశావాస్యోపనిష త్రంతమా|తముచే( బూర్లము కానేరదు. 


188 గీశారహన్యము 


రెండవ మం|తములో( జెప్పంబడిన యీ నిధానమును సమర్గించు 
నిమిత్త మై మొదట నవిద్యను (అనగా: కర్మను; పీదప విద్యను 
(అనలా; జ్ఞానమును వివేచించుటకు నారంభీంచి తొమ్మిదియవ 
మం్యతమునందు అవిద్యనే (అనయా: కర్మనే) 'సేవించువార లంధ 
కారమున | పవేళించెదరు; కేవల విద్యయందు (అనగా: (బహ్మజ్ఞాన 
మునందు మ్మాతమే) మగ్ను లయినవారు విశేషముగ నంధకారము 
లో. బడుదురు” అని చెప్పబడినది. కేవల మవిద్య(కర్మ), "కేవలము 
విద్య (జ్ఞానము) యను వీనియొక్ల పత్యేకత్వము న్యూనత జూసిం 
చిన పిదప బదునొకండవ మం|తమునందు [కింద చెప్పంబడినటుల 
“విద్యా౭_విద్య” లను నీ రెండింటికిని సముచ్చయముయొక్క యావ 
శ్యకత చెప్పంబడినది_ 

విద్యాం చావిద్యాం చ యస్త ద్వేదోభయం సహ, 

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఒమృత మశ్చు తే, 
= విద్యయు (జ్ఞానము నవిద్యయు (కర్మము) ఒకదానితో నొకటి 
కలిసియున్న వి యని తెలిసికొనినవారు, అవిద్యచేత (అనలూ? కర్మ 
చేత మృత్యువును (అనయా: నాశవంతమైన (ప్రపంచము యొక్క 
మాయాస్యష్టిని) దా;టి, విద్యచే (అనయా: (బహ్మజ్ఞానముచే) నమృ 
తత్వము నొందుచున్నారు అని యీ మం[తమునకు స్పష్టము, సర 
ళము నగు నర్థము. మతఠియు నా యర్గముననే విద్యకు * సంభూతి? 
యనియు, (అనయా: జగత్తుయొక్క యాదికారణ నునియు) దాని 
కంఠ భిన్నమైన యవిద్యకు “అసంభూతి యనియు, లీక, “వినాశ 
మనియు మణి యుక పేరు “పెట్టి, పిదప నున్న మూ(డు మం|తము 
లలో నిదియే మరల జెప్పంబడినది (కశ, 12. 14). దీనివలన 
మొత్తముపై నీశావాస్యోపనిషత్తు విద్యను, నవిద్యను నొక కాలము 
నందే (ఉభయం సహ సముచ్చయమును |బతిపాదించు నని వ్యక్త 
నుగుచున్నది. మంతమునందున్న ' విద్యాఒవిద్యా” శబ్బమువలెనే 


సన్న్యాసము_కర్మయోగము 187 


మృత్యువు; అమృతము అను శబ్దములును పరస్పర విరుద్ధములుగ 
నున్నవి, వీనిలో నమృత మనంగా: అవినాళి బహ్మ మను నర్థము 
స్పష్టముగ నున్నది. కావున తద్విరుద్ధమయిన మృత్యు శబ్దముచే నశ్వ 
రమైన మృత్యులోకము, లేక, యిహలోకముయొక్క సంసార మని 
యర్థము నిష్పన్న మగును; మజీయు నీ యర్థమునందే యో రెండు 
శబ్దములును బు గ్వేదమునందలి నాసదీయసూక మునం దున్నవి 
(బు. 10.129. +2). విద్యాదిశబ్దముల కీ సరళమైన యర్థమును [(గహిం 
తుమేని విద్య=జ్ఞానము, అవిద్య _=కర్మము, అమృతము. (బ్రహ్మము, 
మృత్యువు=మృత్యులోకము నని తెలిసికొందుము. ఈశావాస్యమం 
దున్న పెం జెప్పంబడిన, పదునొకండవ మం తముయొక్ష యర్గమును 
చేయ నారంభింతు మేని యీ మం[తముయొక్క [పథమచరణము 
నందు, విద్యావిద్యలకు నేకకాలీన సముచ్చయము (అనంా ఎప్పుడు 
నవి రెండును. కలసియే యుండు ననుట) వర్గి ంప(బడియుండుటచే, 
నా విధానమునే బలపజచుటకొజకు, రెండవ చరణమునందు నీ 
రెంటిలో నొక్షొక్కదాని కేమి ఫల మున్నదియు వేఠ్వేణుగం జెప్ప( 
బడినదని మొదట గన్పట్టును. ఈశావాస్యోపనిషత్తునకు నీ రెండు 
ఫలములు నిష్టములుగానే యున్నవి. కావుననే జ్ఞానకర్మ లను నీ రెం 
టికి నేక కాలీనమయిన సముచ్చయ మొ యుపనిషత్తునందు (పతిపా 
దింప బడినది, న్ఫుత్యులోక మను (పపంచమును బాగుగ నడిపించు 
టయు, దాని న్మిష్పృతిబంధముగ దాంటుటయు నను నీ రెంటికిని, 
లోకసం[గహ మని గీతలయందు సేరిడం బడినది. మోక్షమును సం 
పొదించుకొనుట యనునది మనుజునకు కర్తవ్య మనుమాట సత్యమే; 
కాని యా ముకి, నొందుటవలెనే యతనికి లోకసంగహాము చేయు 
టయు నావశ్యక మయినందున, జ్ఞాని యో లోకసం! గహ కారకము 

లగు కర్మలను వదలకూడదని గతల సిద్ధాంతము; మజీయు నీ సిద్ధాం 
తమే శబ్దభేదముచే “ అవిద్యయా మృత్యుం తీరా విద్యయాఒమ్మృత 
మశ్నుతే” అను పై మంత మునందున్నది. గీత యుపనిషత్తుల ననుస 


188 గీతారహస్యము 


రించి యుండుటయే కాక్క ' యీశావాస్యోపనిషత్తునందు స్పష్టముగ 
వర్ణింపబడిన యర్థమే గీతలయందు సవిస్తరముగ పతిపాదింప(బడిన 
దని దీనింబట్టి కాన్పించునని సారాంశము, ఈశావాస్యోపనిషత్తు 
గల వాజసనేయసంహితయందే శతపథ బాహ్మణ మొక భాగము, 

మజీయు నా శతపథ బ్రాహణముయొక్క యారణ్యకమునందు బృహ 
దారణ్యకోపనిషత్తు కలదు. కావున దానితో * కేవల విద్యయందు 
((బహృజ్ఞానమునందు) మగ్నులైనవారు విశేషమైన యంధకారములో 
(బవేశింతురు * అని యీశావాస్యోపనిషత్తు నందలి తోమ్మిదవమం[త 
మక్షరములతో సైతము స్వీకరింప(బడినది (బృ, 4.4.10). ఈ బృహ 
దారణ్యకోపనిషత్తునందే జనకునికథ యున్నది. మజియు నా జనకుని 
దృష్టాంతమే కర్మ యో గసమర్గనార్థమై భగవంతునిచే గీతలలో వక్కా 
ణింపంబడియె (A. 8.20). దీనివలన నీశావాస్యమునకును, భగవద్గీత 
యందున్న కర్మయోగమునకును పూర్వమునందు నేను నిర్మించిన 
సంబంధమే యధికదృఢముగను నిస్సంశయముగను సిద్ధమగును. 


కాని యన్ని యుపనిషత్తులలోను మోక్షప్రాప్తి క నొక్కమార్షమే 
(ప్రతిపాద్య మనియు, నదియు వైరాగ్యము, సకస సన్న్యాసముతో 
రూడుకొని యున్నదనియు, నుపనిషత్తులలో రెండు మార్గములు చెప్పు 
టకు వీలులే దనియు. జెప్పునట్టి సాం|పదాయికులు దమ సిద్ధాంత 
మున కనుకూలమగుటకై యీశావాస్యోపనిషత్తులో నున్న న్పష్టార్ధ 
కము లైన మన్యతములకు, బలాత్కారముగ మణియొక యర్థమును 
జెప్పవలసినవా రగుదురు. అట్టు చేయనియెడల నీ సం పదాయమున 
కా మం తము |పతికూలమగును. అది యట్లగుట వారి కిష్టము కాదు, 
కావుననే పదునొకండవ మంతమును వ్యాఖ్యానము. జేయుచు శ్రీ 
శంకరా చార్యులు దమ భాష్యమునందు “విద్యా శబ్దమునకు జ్ఞానమని 
యర్థము చెప్పక యుపాసన యని యర్థము చెప్పిరి. “విద్యా ' శబ్దము 
నకు నుపాసన యని యర్థము జెప్పుటకు వీలు లేకపోలేదు. శాండిల్య 


సన్న్యాసము-కర్మయోగము 188 


విద్య మొదలగు వానియందు దానికి నుపొసన యని యర్థము వివ 
కీత మయియున్నది; కాని యది ముఖ్యార్థము కానేరదు. శ్రీశంకరా 
చార్యులవారి కీ యర్థము తెలియక కాని తో(పక కొని యుండ లేదు. 

అట్టు తో(చుటకు వీలును లేకపో లేదు. “విద్యయా విందతే౭..మృ తం” 
(కేన, 2. 12), లేక్క “ప్రాణ స్యాధ్యాత్మం విజ్ఞాయామృత మశ్ను తే” 
(ప్రశ్న, 8.12) అని యతరములకు నుపనిషత్తులలో సైత మొ యర్థ 
మున నీ పదము లున్నవి. మై[త్వుపనిషత్తుయొక్క యేడవ పపాఠక 
మునందు “విద్యాం చావిద్యాం చి అని పూర్వోదాహృతమైన యీశా 
వాస్యమునందలి పదునొకండవ మంత మొ యక్షరములతో సైతము 
(గహింప(బడియున్నది. దానిని సంబంధించియే దానికంటె పూర్వము 
నందున్న కఠో పనిషత్తు 2.4. కఠ. ఓర్‌ నందు నీ మంత్రము లున్నవి, 
అన(గా: ఈ మూ(డు మంతము లొక్కచోట నొకదాని వెంబడి 
నొకటి చెప్పంబడియున్నవని యర్థము. వానిలో మధ్యమం్యత మిశా 
వాస్యము లోనిది. మణియు దానియందును “విద్యా” శబ్దమున్నది.. 
కావున కఠోపనిషత్తునందు విద్యాశబ్దమున కున్న యర్థమే (అనయా: 

జ్ఞాన మను నర్ధమ యీశావాస్యమునందును స్వీకరీంపంిడిన దని 
మై[త్యుపనిషత్తుయొక్క యభ్మిపాయమైనట్లు స్పష్టమగుచున్నది. కాని 
యీశావాస్యము పై నున్న శాంకరభాష్యములో “విద్య” యనంా 
ఆత్మజ్ఞాన మనియు, ' అమృత” మనంగా మోక్ష మనియు నీ రెండు 
శేబ్దములకు చేయబడిన యర్గమే యీశావాస్యమునందలి పదునొకం 
డవ మంతమున (గ్రహింపయిడిన యెడల, జ్ఞానము (విద్య) మజీయు 
కర్మము (అవిద్య) అను వానియొక్క సముచ్చయ మో యుపనిషత్తు 
లలో వర్ణింపంబడినదని చెప్పవలసివచ్చును; మజీయు నే హేతువుచే 
నీ సముచ్చయ మే (మి శణము) న్యాయ్యమును యుక్తమును కానే 
రదో యా హేతువుచేతనే విద్య యనగా దేవతోపాసన యనియు, 
అమృత మనంగా దేవలోక మనియు, గౌ జార్థమే యిక్కడ నెజుంగ 
వలయును” అని చెప్పబడినది. మజియు “జ్ఞానము కలిగిన పిదప. 


190 గీలారహస్యము 

సన్న్యాసము. గై కొనవలయును. కర్మలు చేయంగూడదు; కారణమేమి 
యన; జ్ఞానకర్మలయొక్క సముచ్చయ (మిశ్రణ) మెప్పుడును. న్యా 
య్యము కాదు” అను శాంకరసం| పదాయముయొక్కు ముఖ్యసిద్ధా ౦త 
మునకు విరుద్ధముగ నీశావాస్యమునందున్న మం[త ముండకూడ 
దనియు, కావుననే విద్యాశబ్దమునకు గౌ ణార్భమును స్వీకరించి సర్వ 
శుతివచనములకు తమ సం[పదాయానుసారముగ నేక వాక్యతను 
జేయుటకొజకు శాంకరభాష్యమునం దీశావాస్యముయొక్క పదునొ 
కండవ మంత్రమునకు పెనచెప్పిన తీరున నర్థము చేయంబడినదనియు 
స్పష్టమగుచునే యున్నది” యని సారాంశము. మటియు సాంపదా 
యక దృష్టితో జూచితి మేని యీ యర్థము మహాత్స్యము గలదియె 
కాక యావశ్యకమునునయి యున్నది. కాని “అన్ని యుపనిషత్తులలోను 
నొక యర్థమే (పతిపాదింప(బడి యుండవలయును. రెండు మార్గము 
లును |శుతిపతిపాదితము లగుటకు వీలు లే”దను నీ మూలసిద్ధాం 
తము నొప్పుకొనని వారికి పై మం్యతమునందున్న “విద్యా” శబ్దము 
యొక్కయు అమృత శబ్దము యొక్కయు నర్థమును మార్చుటకు 
నేమియు కారణము లేదు, పరబ్రహ్మము “ఏక మే వాద్వితీయం * 
అని సమ్మతమయినను దాని ' నెఖుంగు నుపాయ మొక్కటికంకు 
నెక్కువగ నుండకూడదని సిద్ధము కానేరదు. ఒకే మేడపె శెక్తుటకు 
రెండు సోపానమార్లములు గాని లేక్క యొక [గామమును జేరుటకు 
రెండు నూర్గములు గొని యుండ(దగియున్నటు లే, మోక్షప్రాప్తి కుపా 
యలును ననేకము లుండవచ్చును. మటీయు నీ యభిప్రాయముచేతనే 
క్ట లో కేఒస్మిన్‌ ద్వివిధా నిష్టా” యని భగ వద్గీతయందు స్పష్టముగ6 
జెప్పబడినది. రెండు నిష్ట లుండ వచ్చునని  యొప్పుకొనిన పిదప 
కొన్ని యుపనిషత్తులలో.౬ గేవల జ్ఞాననిష్టయును, కొన్నియుపనిషత్తు 
లలో జ్ఞానకర్మ సముచ్చయ (మ్మిశణము) మను నిష్టయును వర్ణింప 
బడుట యశక్యము కాదు. అనంగా: జ్ఞాననిష్టలో విరోధము వచ్చు 
నని యీశావాస్యోపనిషత్తున నున్న శబ్దములకు సరళమును, సామా 


సన్న్యానము-కర్మయోగము 181 


జకమును,. స్పష్టమునై న యర్థమును వదలుటకు నేమియు కారణము 
లేదు. శ్రీ మచ్భంకరాచార్యులవారియొ క్క కటాక్షము సరళమైన 
యర్థముకంశె, సన్న్యాసనిష్టాపరమగు నేకవాక్యత వైపునకే విశేష 

గ (పసరించినదని చెప్పుటకు మత్రియొక కారణమును గలదు, 
తై త్తీరీయోపనిషత్తుయొక్క శాంకరభాష్యములో (తై. 2.11) “అవిద్య 
యా మృత్యుం తీర్యా విద్యయా౭ మృత మశ్ను తే” అని యీశా వాస్య 
మం్యతమం దున్న యీ భాగమే (వాయ (బడీనది, దానికి సంబం 
ధించియే “తపసా కల్మషం హాన్ని, విద్యయా౭ మృత మశ్నుతే౫ 
అనీ మనువచనము (మను. 12. 101) చూపింపయడినది; మటియు 
నీ రెండు వచనములందున్న 'విద్యా' శబ్దమునకు నొక్క యర్థమే 
'“అనంగా ; |బహ్నజాన మను ముఖ్యార్లమే) యాచార్వులవారిచే 
ప న న. ప స న. » 
యను పదమువలన మృత్యులోకమును తరించుట యను [కియ 
పూర్ణమైన పిదప (ఒక కాలముననే కాదు విద్యచే నమృతత్వము 
(పొప్పమగుట యను [కియసరిఘటిల్టు నని చెప్పుదురు; కాని యీ 
యర్థము “ఉభయం సహా” అను పూర్వార్థమం దున్న శబ్దమునకు 
విరుద్ధ మగునని చెప్పనక్కణలేదు. మణియు తజచుగ నీ కారణము 
చేతనే యీశావాస్యమునం దున్న శాంకరభాష్యములో నీ యర్థమును 
వదలి యుండవలయునని కాన్బించుచున్నది. ఎటులయిన నుండ 
నిమ్ము; ఈశావాస్యమునందున్న పదునొకండవ మం(|తమునకు శాం 
కరభాష్యమునందు వేణుగ వ్యాఖ్యానము. జేయుటకు కారణ మేమైన 
నుండుననియు (నిందువలన స్పష్టమగును. ఈ కారణము సాంప్ర 
దాయికమై యున్నది; మణియు భాష్యకారులు సాంపదాయిక 
దృష్టిని (గహింపక, పోయిరేని యీ భాష్యములందున్న వ్యాఖ్యానము 
మాన్యము కాదు. శ్రీమచ్చంకరా చార్యులవంటి యలెకికజ్ఞానిచేం (బతి 
పాదింపంబడిన యర్థమును, సాధ్యమైనంతవణికు ప్రద లకుళుటి 
యును మాకు సమ్మతమే; కాని సాం|పదాయికదృష్టిని వదలినప్పుడు 


192 గీతారహస్యము 


మా్యతము వారి యర్థమును వదలక తప్పదు. మజియు నీ హేతువు 
చేతనే, మాఠంకు పూర్వమునందు సైత మోశావాస్యమునందున్న 
మం్యతములకు శాంఠరభాష్యముకం కొ వేజుగనే (అనంగా; నేను 
చెప్పియుండు తీరుననే) యితర భాష్యకారులు నర్థము. జేసియున్నారు. 
. ఉదాహరణము_ వాజసనేయసంహొతపె (అనగా: ఈళావాస్యోపని 
షత్తుపె) ఉవటాచార్యుల వా రొనర్చిన భాష్యమునందున్న “విద్యాం 
చావిద్యాం చ” అను మం తముయొక్క వ్యాఖ్యానమున '*విద్య'” 
యన నాత్మజ్ఞాన మనియు “అవిద్య? యన గర్మ మనియు నీ రెంటి 
యొక్క యేకీకరణముచేతనే యమృత మనంగా మోక్షము లభించు. 
ననియు నున్నది; మజీయు ననంతాచార్యులచే నీ యుపనిషత్తు'పె 
చేయబడిన భాష్యములో నీ జ్ఞానకర్మసముచ్చయా (మి శ్రణముత్మక 
మైన యర్థముండుటయే గాక్క తుదకు “ఈ మంతసిద్ధాంతమును, 
“యత్సాంఖ్ర్యైః (పాప్యతే స్థ సానం తద్యోగై రపి గమ్యతే* 3 (A. రః ల 

యను గీతావచనమునందున్న యర్థమును నొకటియే గాన నీ గీతా 
శ్రోకమునందున్న * సాంఖ్యయోగ ” 'శబ్దములను క్రమముగ జ్ఞానము 


నకును కర్మమునకును వాచకము లగు! ననియు స్పష్టముగ [వాయ 
బడినది. అటులే యాజ జ్ఞవల్క్య్యస్మృతిమిం(ద నున్న (యా, 8. 91,205) 


గా ఈశావాస్యోపనిషత్తు నకున్న యీ భాస్యములన్నియు పునహాలో నున్న 
యానందా[ శమ ము|దాశాలలో ము| దింప(బడిన యీశావాస్య్యో పనిషత్సుస్తకము 
న జేర్చంబడినవి. యాజ్ఞవల్క్య స్మృతికి. గల యసరార్కులవారి వ్యాఖ్యయు 
నా యానందా[శమముననే ముద్రింపంబడినది (పొ. మాక్సుమూలరుచే6 జేయం 
బిడిన యపనిషద్భాషాంతరీకరణమున నీశావాన్యమునకు శాంఠఠ భాష్యానుసారము 
గం జేయంబడలేదు. దీనికి కారణము నతడు తన భాషాన్ల రీకరణ |గంథముననే 
చివర చెప్పెను (520164 Books of the East Series Vol. ఓ pp. 314-320), 
అనంతాచార్యుల భాష్యము మాక్సమూలరునకు సిద్ధింపలేదు. మజశియు శాంకర 
భాష్యమునం దీ మం[తములకు వేజగు నర్థ మేల “కేయంబడినది యని యతనికి6 
దెలిసినట్లు కన్చట్టదు. 


సన్న్యాసము_కర్మయోగము i 


టీకలో నపరా ర్ర దేవుడును నీశావాస్యము యొక్క పదునొకండవ 
మం|తమును గైకొని యనంతాచార్యుల వలెనే జ్ఞానకర్మసముచ్చ 
యాత్మకమైన యర్థమును జెప్పెను ఈ కారణములనుబట్టి యోశా 
వాస్యోపనిషత్తునందున్న మం[తమునకు శాంకరభాష్యముళం టె వే 
అగు నర్గమును నే నిందు |కొత్తగ సు చేయలేదని చదువరు 
అెళుంగోదుడు గాక, 


ఈశావాస్యోపనిషత్తు నందున్న మంత్రముల సంబంధములోనే 
యూ విచారణ జరిగినది, ఇప్పుడు శాంకరభాష్యము నందున్న “తపసా 
కల్మషం హన్తి విద్యయా2ఒమృత మశ్నుతే” యను మనువచనమును 
కొంత విచారింతము, మనుస్మృతియొక్క పం(డెండవ యధ్యాయ 
మున నీ శ్రోకము 104 వదియై యున్నది. అ [పకరణము వైదికకర్మ 
యోగ సంబంధమైనదని మను 12. 86 శ్రోకమునుబట్టి కన్పట్టును. 
కర్మయోగముయొక్క యీ వివేచన జరుగుచుండగా... 


తపో విద్యా చ విపస్య న్మిశేయసకరం పరమ్‌, 
తపసా కల్మషం హంతి విద్యయాఒమృత మశ్నుశే, 
a తపస్సును (చ విద్యయు ననునవి (అనంగా; రెండును) (బాహ్మ 
ణునకు నుత్తమములైన మోక్షసాధనములుగ నున్నవి అని" మొదటి 
. చరణములో. జెప్పీ “వానిలో? (బతిదానికి నుపయోగ మేమియో తెలు 
వుటకు * తపస్సుచే దోషములు నళిఎచినందున విద్యచే నమృతము 
(అనయా: మోక్షము) లభించును '* అని రెండవ చరణములో జెప్ప 
బడినది, ఇందువలన జ్ఞానసముచ్చయమే (మ్మిశణమే) యిచ్చో మను 
వున కష్టము గావున నీశావాస్యమునందలి పదునొకండవ మం తము 
యొక్క యర్థమే మనువుచే నీ శ్లోకమునందు వర్ణి ంప(బడినదని స్పష్ట 
మగును, ఈ యర్థమే హారీతస్మృతియందున్న వచనములను బట్టి 


యధికముగ దృఢ మగును. ఈ హారీతస్మృతి స్వతంతముగనే యుప 
ళు గ, 11-13 


104 గీతారహస్యము . 


లబ్బమైనది. ఇంతియ కాక నృసింహపురాణమునందును (నృ. పు. 
అ.5761; 61.811 చూడు చెప్పబడినది. హారీతన్మృతియందు 
(781) జ్ఞానసముచ్చయసంబంధములో నీ [కింద [వాయంబడిన 
శ్లోకము లున్న వి. 

యథాఒశ్వా రథహీనా శ్చ రథా శ్చాశ్రై్వ ర్వినా యథా, 

ఏవం తపశ్చ విద్యా చ ఉభా వసి తపస్వినమ్‌. 

యథాన్నం మధుసంయుక్తం మధు చాన్నేన సంయుతమ్‌, 

ఏవం తపశ్చ విద్యా చ సంయుక్తం భేషజం మహత్‌, 

ద్వాభ్యా మేవ హి పక్షాభ్యాం యథా వై పక్షిణాం గతిః, 

తథై న జ్ఞానకర్మాభ్యాం (పొవ్యతే (బ్రహ్మ శాశ్వతమ్‌, 
=. ఏ రీతిగ రథము లేనిది యశ్వములును, అశ్వములు లేనిది రథ 
మును (నడువవో) తపస్వియొక్క తపస్సును విద్యయు నను రెంటి 
స్థితియు నటులే యున్నది. ఏ రీతిగ ,నన్నము వధువుతో సంయుక్త 
మైనరో, మధువు నన్నముతో సం యుక్త మయినదో యా రీతిగనే 
తపస్సును విద్యయు సంయుక్తము లగ్గునేని యొక గొప్ప యౌషథధ 
మగును. ఏరీతిగ పక్షులయొక్క గతి రెండు జెక్కలయొక్క సం 
బంధముచే( గలుగునో యా రీతిగనే జ్ఞానకర్మలచేత శఛాశ్య్వతమగు 
[బ్రహ్మమును పొందును... హారీతస్మృతియందును యీ వచనములు' 
వృద్ధాాతేయన్మ ఖతియందలి రెండవ యధ్యాయమునందు నున్నవి. 
ఈ “చనములం బట్టియు; విశేషముగ వానిలో నున్న దృష్టాంతము 
లం బట్టియు మనున్మృతియందున్న వచనములకు. నేమి యర్లము( 
జేయవలయునో స్పష్ట మగును. చాతుర్వర్యముయొక్క కర్మకు ౪ తప 
శృద్ణార్థములోనే సమావేశము. జేయుట మనువున కిష్ట మని పూర్వము 
నంది" జెప్ప (బడినది (మను. 11.583; మటియు తై “తిరీయోపనిషత్తు 
నందు “తపస్సు, స్వాధ్యాయ|పవచనము * మొదలగునవి. యాచ 


సన్న్యాసము-_కర్మయోగము 195 


రింపవలయు నని (తై: le +౪) చెప్పుటయు, జ్ఞానకర్మ సముచ్చయపక్ష 
మునే స్వీకరించి చెప్పంబడినదని యిప్పుడు స్పష్ట మగును, యోగ 
| వాసిష్టముయొక్కు తాత్సర్య మంతయు నిదియే' యగును. కారణ మే 
మన: ఈగంథశారంభమున “మోక్షముయొక్క ప్రాప్తి కేవల జ్ఞానము 
చేతనా? కేవల కర్మచేతనా? లేక, యీ రెంటియొక్క సముచ్చ 
యము చేతనా? ఆ నిర్ణ యమును నాకు౮ జెప్పు* మని సుతీక్టుం డడి 
గెను. మటియు దానికి సమాధానము. జెప్పుచు హోరీతన్మ తియందు 
పక్షీణెక్కులను దృష్టా ౦త మిచ్చి ““అకాశమునందున్న పక్షులగతి యే 
రీతిని రెండుజెక్కలచే నగునో యా రీతిని జ్ఞానకర్శల 'రెండింటిచేతను 
మోక్ష్మపాప్పి యగును. కేవల మొక్క దానిచేతనే [పాపి లే” దని 
మొదట జెప్పి పిదప నా యర్థమును సవిస్తరముగ సిద్ధింపంజేసి 
చూపించుట'కె యోగవాసిష్ట (గంథ రకం జెప్పంబడినది 
(యోగ, 1180 9). అటులే ముఖ్యకథ లయందు వసిష్టుడు రాము 
నకు “జీవన్ముక్తునివలె బుద్ధిని శుద్ధముగ నుంచి నీ వన్నివ్యవహారము 
లను జేయుము” (యోగ. 5.18.17-26) అనియు * కర్మలను ద్యజిం 
చుట యామరణాంతము యుక్తము గామిచే (మో. 6; ఉ, ఓడ) 
స్వధర్మానుసారమైన రాజ్యమును పాలించుము” (యో. ల్‌. లీ. 54 
మజియు 6; ఉ. 2.18.50) అనియు నాయా స్థలములయందు' మరల 
మరల నుపదేశించెను.  [గంథముయొక్క యుపసంహారమును, 
శ్రీరామచంద్రుడు పీదప( జేసిన కార్యములును నా రీతిగనే యున్నవి; 
కాని యోగవాసిష్టముపై టీక (వాసినవారు సన్న్యాసమార్లీయులై 
యుండుటచే పక్షియొక్క రెండుజెక్కల యుపమానము స్పష్టముగ 
నున్నను “జ్ఞానకర్మలు రెండు నేకకాలమున విపొతములు కావు” అని 
తుదకు యుక్తి చెప్పిరి; కాని యీ యర్థము బలాత్కారముగ వచ్చి 
నదియు, కష్ట నుయినదియు, సాం[పదాయికముగ 'నున్నదనియు 
నను విషయము టీక లేని మూల[గంథమును జదివిన వారికందజకును 


108 గీతారహన్యము 


స్పష్టముగం దెలియును. యోగవానిష్టమువలె, గురుజ్ఞానవాసిష్ట_తత్స్వ 
సారాయణ మను [గంథము చెన్న పురీరాష్ట్ర ము. (బసిద్ధముగను 
న్నది. దానిలో జ్ఞానకాండ మనియు, ఉపాసనాకౌండ నయ కర్మ 
కొండ మనియు ప్‌ భాగము లున్నవి, ఈ (గ్రంథము లోకు 
లెన్నునంత ప్రాచీన మయినదిగ( గన్పట్టదని మేము పూర్వముననే 
చెప్పియున్నాము; కాని యది |పాచీనము కాకపోయినను, జ్ఞానకర్మ 
సముచ్చయమే దానియందు (ప్రతిపాదిత మగుటచే నీ |పదేశమున 
దాని నుళ్లేఖించుట యావశ్యకమైనది. దీనియందలి వేదాంత మద్వ్వై 
తము, “దీనికి నిష్కామకర్మపై విశేషకటాక్షమున్నందున దీనియం 
దున్న సంప్రదాయము శ్రీశంకరాచార్యులవారి స్య్యపదాయముకం ళు 
వేజుగను, స్వతం్యతముగ నున్నదని చెప్పుటకు నభ్యంతర మేమియు 
నుండదు. ఈ నంపదాయమునకు చెన్నపురి (మ్మృదాసు) [పాంత 
మున “అనుభవాదై తము? అని పేరు. మజీయు విషయముం బట్టి 
చూచితిమేని గీతలయం దున్న కర్మయోగమున కిది యొక పతిబింబ 
మని తోచును. అయినను కేవల భగవద్దీతాథారముచేతనే యో సం 
(పదాయమును సిద్ధపజుపక మొత్తముపై 118 యుపనిషత్తులలో నా 
| యర్థమే సిద్ధమగునేని దానియందు జెప్పంబడియున్నది. పత 
రామగితయు, సూర్యగితయు నను రెండు కొత్త గీతలు సైతము దీని 
యం దున్నవి. అదై్యతమతమును స్వీకరించుట యనగా కర్మ 
సన్నాసపక్షమునే స్వీకరించుట యని యనేకు లెన్నుకొను విషయ 
మో గంథమువలన తిరస్కరింపంబడును. అటులే సంహిత, బాహా 
ణము, ఉపనిషత్తులు, ధర్మసూతములు,, మనుయాజ్ఞ వల్య్యన్మృతులు, 
మహాభారతము, భగవద్గీత, యోగవాసిష్టము, తుదకు తత్త్వసారా 
యణము మొదలగు (గంథములయందు (పతిపాదింపయిడిన నిష్టామ 
కర్మయోగము, (శుతిస్మృతి పతిపాదితము కాదనియు, శేవల 
సన్న్యాసమే . (శుతిన్మృతి |పతిపొదితముగ నున్నదనియు . చెప్పుట 


సన్న్యాసము-కర్మయోగము 107 


సైతము సర్వాంశముల యందు నిర్మూలముగ నున్న శని పైన చెప్పిన 
యాధారములవలన నపుడు స్పష్ట మగును. 


అట్టుండ నిమ్ము; మృత్యులోకము యొక్క వ్యవహారము నడి 
పించుట, కిక, లోక్రసం|గహార్థమై యథాధికారముగ నిష్టామకర్శ్మల 
నాచరించుట, మోక్ష పాపికై జ్ఞానము సంపాదించుట యను నీ రెం 
టికి నొక్కసమయమున సముచ్చయము (మిశణము ను జేయు 
టయు, లేక, అష “రివదినకేసరి” యను వారిచే 
వర్గి ంప(బడినటుల _ 


' ప్రపంచ సాధుని పరమార్థా చా లాహో mE a 
తో నర భలా భలా హం భలా,. 


= ఎవ(డు [పపంచమును సాధించి పరమార్థమును సైతము సాధిం 
చునో వాండే యుత్తముండు అను నీ యర్థమే గీతలయందు. (పతిపా 
ద్యమై యున్నది. ఈ 'కర్మయోగమార్గము చిరకాలమునుండి [పవ 
ర్హిలుచున్నదియు, జనకాదులచే నాచరింపంబడినదియునై యున్నది. 
మజియు భగవంతుడు దానియొక్క యధిక |పచారమును పునరు 
జ్లీవనమును జేసియుండుటచే దానినే భాగవతధర్మము లని. చెప్పుచు 
న్నారు. ఈ మొదలగు విషయము లీ రీతిగ సిద్ధించిన పిదప నీ మార్గ 
మునందు జ్ఞానులు తమ పరమార్థముతో( దమ |పపంచము నే రీతిగ 
నడిపింతురో -చూచుటయు లోకసంగహదృష్టిచే నావశ్యకమయి 
యున్నది; కాని యీ |పకరణము మిక్కిలి గొప్పది యైనందున దాని 
స్పష్టీకరణమును తర్వాతి (పకరణములో చేయుదము. 


ఇది సన్నా్యాసము-కర్మయోగము అను నేకాదశ ,పకరణము. 


ద్వాదశ | పకరణవంం 
సిద్దావస్ట - వ్యవహారము 





సర్వేషాం య స్సుహృ న్నిత్యం సర్వేషాం చ హితే రతః, 
కర్మణా మనసా వాచా స ధర్మం వేద జాజలే, ॥ 
. మ,భా.ళాం. 281.9. 


(బ్రహ్మజ్ఞానము గలిగి బుద్ధి యత్యంతము సమము: నిష్టామము 
నయిన పిదప మనుష్యునకు నే విధమగు కర్తవ్యము నవళిష్టమయి 
యుండదు, అందువలన క్షణభంగురమగు సంసారమందున్న దుఃఖ 
మయములు, శుష్కములునగు న్యవహారములను జ్ఞాని విరక్తిచే 
ఫూర్తిగ వదల వలయు నని చెప్పు మతమునందలి పండితులకు కర్మ 
యోగము (అనగా: గృహస్థాశమమునందున్న వర్తన) అనునది 
యొక విచారార్హనుగు శాస్త్రముగ నున్నదని తోంచుట యెప్పటికిని 
సంభవింపదు.  సన్నా సా శ్రమమున( |బవేశించుటకు సైతము చిత్త 
శుద్దియు, జ్ఞానము నుండవలయును గాన, వారును, సంసారము 
జేయునప్పుడు చిత్త శుద్ధిని గలుగయేయు ధర్మముల నాచరింపవలయు 
నని యొప్పుకొందురు; కాని యెప్పుడై నను సంసారమునందే 
యెల్ల ప్పుడు నుండుట వెజ్టీతన మగుటచే. (బతి మనుజుండును 
శక్యమగునంత త్వరలో సన్న్యాసమును గైకొనుటయే జగత్తునందు. 


అలంక జాం పనా మరం టా సల అరం నలు 


* ఓజాజలీ: కర్మచేతను, మనస్సుచేతను, వాక్కుచేతను నందటిహితము 
నందు నానక్తిగలవాండును, నందఅకు నెల్ల స్పుడును స్నేహితుండునై న వాండే 
ధర్మము నెజింగినవాండు (అని చెప్పవలయును). 


. సిద్దావస్ష..వ్యవహారము 199 
ధ & 


పరమమగు కర్తవ్య మని యంగీకరింతు మేని కర్మయోగమునకు 
స్వతం[తమగు మహిమ యుండనేరదు. కావున సంసారమెట్లు చేయ 
వలనీనదియు విచారింప నవసరమే లేదు. ఒకవేళ విచారించినను 
నాయా సందర్భముల కనుగుణ మగునట్లు స్వల్పముగ విచారించి 
మన్వాదిళాస్త్రకారులు సెస్పిన చతుర్మాశమధర్మము లను సోపానముల 
మార్గమున పెపెకి6 బోవుచు శీ ఘముగ సన్న్యాసమార్ల మను తుద 
మెట్టుపెకి. బోవలయును. కావున గార్హస్థ్యధర్మమందలి ధర్మాధర్మ 
విచారరూపమగు విషయమున సస్న్యాసమార్గమునందలి పండితులు 
విశేషముగ( (బవేళింపరు. సన్న్యాసమార్గము నకు, బురస్కర్తయగు 
శ్రీశంకరాచార్యులవారు తమ గీతాభాష్యమున గీతలలో నున్న కర్మ 
పరమగు వచనముల . నుపేక్షింఛి కాన్సి కశేవలమని (పశంసాపరము 
(అర్థవాదము) లని కల్పించికాని, కర్మసన్న్యాసధర్మమే గీత లన్నింటి 
లోను (పతిపాద్యనుగ నున్నదని, గీతల ఫలితార్థమును తుదకు నిర్ణ 
యించుటకును, అనేకులగు టీణాకారులు నివృత్తి పరము (ఆన(గా; 
కేవల భక్తి పరము) గను, బిక్కు పాతంజల యోగపరముగను నిర్ణ 
యించుటకును, ఈ మోక్షమార్గమునే భగవంతుడు రణభూమియందు 
అర్జునునకు, నుపదేశించె నని తమ తమ సం|పదాయానుసారముగ 
గీతల రహస్యమును వర్ణించుటకును;, కారణ మిదియే, సన్న్యాస 
మార్గమునం దున్న యఖ్యార్మానము దోషశూన్య మైనది యగుటచే 
దానిమూలమున( బొందం దగు సామ్యబుద్ధి, లేక, నిష్కామావస్థ 
యనునది గీతలకు గ్రాహ్యాము, నమ్మతము నను విషయమున నెంత 
మా[తమును సంశయము లేదు. అయినను మోక్ష్మపొప్పియగుటకె 
తుదకు కర్మను బొత్తిగ వదలవలయు నను సన్న్యాసమార్గముయొక్క 
మతము గీతలకు గాహ్యము కామిచే (బహ్మజ్ఞానముచే. సిద్ధించు 
వెరాగ్యముతోడను, సమత్వము తోడను జ్ఞాని జ్ఞానము కలిగిన పిదప 
సైతము సర్వవ్యవహారముల( జేయవలయు ననుట గీతలయొక్క 


200 గితారహస్యము | 


విశేషసిద్ధాంతమని పూర్వ పకరణమున నేను సవిస్తరముగ నిరూపించి 
యున్నాను. జగత్తునందు జ్ఞానయుక్తమగు కర్మను వదలితి మేని 
జగత్తు (గుడ్డిదై నశించును. మజియు నీ తీరున నది నళింపకుండు 
నటుల సులలితముగ దాని (పవర్శింప( జేయవలయునని భగవంతు. 
డిష్టపడి యున్నాండు. కావుననే జ్ఞ్మానియు సకల|పాపంచిక కర్మలను 
నిష్మూమబుద్ధితో నొనర్భుచు సామాన్యజనులకు సద్వర్శన యను 
భారమును (పత్యక్షముగం జూపవలయును. వేయేల? ఈ మార్గమే 
మిక్కిలి (శేయస్కరముగను, (గొహ్యముగ నున్నదని నుడివిన పిదప 
నిట్టి జ్ఞాని జగత్తునందున్న వ్యవహారముల నెట్టు చేయునని చూచుట 
యావశ్యకము. కారణ మేమియన: ఇట్టి జ్ఞానియొక్క వర్శనము 
(అనయా: లోకుల కతనిచేం ఇెప్పయడిన్‌ విషయము) (గంథమే 
యగుటచే నీ గంథము నత డెట్టు నడపించుచున్నాండో చూచీతిమేని 
ధర్మాధర్మములు, కార్యాకార్యములు, లేక, కర్త వ్యాకర్శవ్యములు, 
ననువాని నిర్ణయించుటకు మనము శోధించుచున్న సాధనములును, 
యుక్తులును స్వయముగనే తెలియును. సన్న్యానమార్గముకం తె కర్మ 
యోగమార్గమందున్న విశేష మిదియే, ఏ పురుషునియొక్క వ్యవసా 
యాత్మకబుద్ధి యిందియని[గహముచే స్థిరమై “ సర్వభూతముల 
యందు నొకయాత్మయే * యను సామ్యముయొక్క పరిచయము 
చేసికొనుటకు సమర్థ మైనదో, వానియొక్క వాసనయు శుద్ధముగ 
నుండవలయును. మణియు వాసనాత్మ కబుద్ధి యీ రీతిని శుద్ధము, 
సమము, నిర్మమము, పవ్మితము నగునేని, యితని చేతినుండి యే 
పాపమును లేకయే మోక్ష పతిబంధకమగు కర్మయు సంఘటిల్లుటయే 
యశక్యమగును. కారణ మేమియన; మొదటవాసనయు, ననంతరము 
తదనుకూలమగు కర్మయు నని క్రమము గలదు, శుద్ధమైన వాసన 
చేతనే కాంబోవు కర్మ శుద్ధముగనే యుండవలయును. "ది శుద్ధమో 
యదియే మోక్షానుకూల మగును. అనయా: పారలౌకిక కల్యాణమున 


సిద్దావస్త..వ్యవ హారము al 
థ ఇ. క 


కాటంకము లేక యీ సంసారమున మనుష్యమాత్రు( డెట్టు (పవ ర్హింప 
వలయునని మనము చేసిన *కర్మాకర్మలయొక్క విచికిళ్స* యొక్క 
గాని, “కార్యాకార్యవ్యవస్థితి ' యొక్క గాన్సి వికటమగు (పశ్నకు 
తన నడతచేతనే నుత్తర మిచ్చు గురువు లభించు నని తాత్పర్యము 
(ఆ. 1.11.4; గీ, 8.21). అర్జునున శెదుట నిట్టి గురువు శ్రీకృష్ణ 
రూపముగ నిలువ(బడి యుండెను, మశియు “నొ జ్ఞాని” యుద్ధాది 
కర్మలను బంధకములని వదలవలయును గాంబోలు నని యర్జును 
నకు బొడమిన సంశయము నీ గురువు దీర్చివైచి జగత్తునందున్న . 
వ్యవహారముల నే యుకిక్లెచే జేసిన పాపము తగులదో దాని నధ్యాత్మ 
శాస్త్రానుసారముగ నర్జునునకు బాగుగ బోధించెను. మణియు నతనిచే . 
యుద్ధము చేయించెను; కాని యిట్టి బోధ( జేయు గురు వెల్లరకు 
నెల ల్రప్పుడును లభించుట శక్యము దుం మజీయు నీ మహాపురుషుని 
యొక్క బాహ్యవర్తనమునే సర్వదా యవలంబించి యుండుట 
సాధ్యము కాదు., ఈ విషయమును, ' “మహాజనో యేన గతః స 

పంథాః” అను వచనమును విచారించునప్పుడు వెనుక మూ(డవ 
(పకరణముతుద నేం జెప్పియున్నాను. కావున జగత్తునకు పుస్తకము 
నిచ్చు నీ జ్ఞానియొక్క వర్తనము సూక్ష్మముగ6 బరీక్షించి దాని 
యందున్న సత్యమగు నీజము; మూలతత్త్యము నేది యని విచా 
రించుట యావశ్యకము. దీనినే కర్మయోగశాస్త్రమని చెప్పుచున్నారు. 

మజియు పైన జ్ఞానియని చెప్పంబడినవాని స్థితియు, కృతియు నీ 
శాస్త్రమునకు నాగ్‌ మగును, ఈ ఉగత్రునంయున్న పురుషు 
లందటు నీ రీతిగ నాత్మజ్ఞానులును కర్మయోగులు నైన యెడల కర్మ 
యోగశాస్త్రమున కేమియు నావశ్యకత యుండదు. నారాయణీయ 
ధర్మములయం దొకచోట._ ల 






ఏకాన్హి నో హి పురుషా దుర్లభా బహవో నృప, స్‌ జ 
య 'ద్యేకాన్సి భి రాశీర్ణం జగక్‌ స్యా త్కురు న 


202 గీతార హస్యము 


అహింసకై రాత్మవిద్భిః సర్వభూతహితే రతై 8, 
భవేత్‌ కృతయుగ (పాప్పిః అశీఃకర్మ వివర్జితా. 
శాం. ౪48.8288. 


= ఏకాంతికము లైన Gry పరములగు) భాగవతధర్శములను 
పూర్ణముగ నాచరీంచు పురుషులు విశేషముగ లభించుట దుర రథము. 


అత్మజ్ఞానులును, అహింసకులును, సర్యభూతహితార్థమయి ' సంచ 
రించుట మొదలగు నేకాంత ధర్మములుగల జ్ఞానులును, జగత్తునందు 


నిండియుండి లేని అళీఃకర్ములు (అనంగా ; కామ్యములు, లేక, స్వార్థ 
బుద్ధిచేం జేయ(బడిన కర్మలు గలవారు) జగత్తున నెచ్చోటను నేక 
పోవుదురు. కావున మరల కృతయుగము ప్రాప్తమగునుఅని చెప్పండి 
యున్నది, కారణ మేమన! ఆ స్థితియం దందణును జ్ఞానులే. కావున 
నెవరును నితరులకు నష్టమును. స్‌ు జేయరు. ఇంతీయె కాక (పతి 
మనుజుడు నెల్ల రకు గల్యాణమిచ్చో నుండు ననునదియే మనస్సున 
నుంచుకొని, యాతీరునను, శుద్భాంతఃకరణముతోను నిష్టామబుద్ధితోను 
దన వర్త నమును గాపాడుకొనుము. సమాజమున కిట్టి స్థిత పూర్వము 
నందు (అనంగా: బహుపాచీనకాలమునం దొఠానొకప్పుడు ఉండె 
ననియు, మరల న దెప్పుడయినను |పాప్త మగుననియు మనశాస్త్ర 
కారులమత మయియున్నది. (ము, .భా.శాం, గరి, 14); కాని పాశ్చా త్య 
పండితు లర్వాచీనములగు నితిహాసములయాధారమున “సూర్వమున 
నిట్టి స్థితి లేనే లేదు; కాని యి(కముందుమాత మొకానొకప్పు డయి 
నను “మానవజాతియొక్క సంస్కారముచే (పాపము కావచ్చు” 
నని చెప్పుదురు. ఎటులైన నుండనిమ్ము; ఇతిహాసవిచారము ముఖ్య 
కర ర్హవ్యము కాదు. సమాజముయొక్కు యుత్కృష్టస్థితియందు (అనం 

౫ పూర్ణావస్థయందుు (పతి మనుజు(డును పరమజ్ఞానిగ నున్నా, 
వ. వానీవర్తనము శుద్ధము, పుణ్యకారకము, ధర్మ్యము, లేక, 
కర  వ్యముయొక్క పరాకాష్ట యనియు నంగీకరింప వలయునను 
మత స సమ్మత సునియు ననుట కేమియు నభ్యంతరము 


సిద్ధావస్థ_వ్యవహారము 208 
లేదు. (పసిద్ధుండు నాం గ్రేయసృష్టిశాస్త్రజ్జుడునై న “స్పెన్సరు ' అను 
వానిచే నీ మతము తాను రచించిన నీతిశాస్త్ర గంథముయొక్క తుట్ల 
తుద (బతిపాదింపంబడి. యున్నది. పూర్వకాలమున [గిస్‌ దేశమందలి 
తత్త వ్రజ్ఞానులబచే సైత మోనిద్ధాంత మొప్పుకొనంబడినదియే యనియు 
నతడు చెప్పినాడు! * గీకుతత్త్వవేత్తయగు పేటో యనువాండు 
తన |గంథమున “తత్త్వజ్ఞానికి (పశస్నమని తొంచుకర్మయే శుభ 
కారకము, న్యాయ్యము నగును. సామాన్యుల క్ర ధర్మము తెలియ 
నేరదు. అట్లు తెలియకపోవుటకు కారణ మేమియన ; వారు తత్త్వ 
జ్ఞునియొక్క నిర్ణయమునే (పమాణముగం గైకొందు రని వ్రాసెను, 
“అరిస్టాట ' లనుపేరు గల మజియొక (గీకుదేశీయ తత్త్వజ్ఞాని తన 
నీతిశాస్త్రముపై నున్న (గంథములో (8.4) “జ్ఞానియొక్క నిర్ణయ 
మెప్పుడును తప్పులేనిదియై యుండును. అతనికి నిజమగు తత్త్వము 
తెలియుటయే దానికి కారణము. నుజియు జ్ఞానియొక్ష యా నిర్ణ యమే 
లేక, పవర్తనమే యితరులకు (పమాణభూతమగు” నని చెప్పెను. 
* ఎపిక్యూరస్‌* అను పేరుగల మజీయొక గీకుదేశీయతత్త ్వజ్ఞుండు 
ఇట్లు (పమాణభూతులగు పరమజ్ఞానులను వర్ణి ంచుచు “శాంతుండును, 
సమబుద్ధింగల వాండును_ వేయేల? పరమేశ్వరునివలె నెల్లప్పుడు 
నానందమయు(డనై యుండును. కావున లోకుల 'కతనివలన. గాని 
యతనికి లోకులవలన6 గాని కొంచెమైనను భయ ముండదు” అసి 
యిట్లు చెప్పినాడు. + భగవర్గీతయందున్న స్థిత పజ్ఞునియొక్క, 





™ sponcers Data of Ethics, Chap. XV, pp. 275—278 న్పెన్సరుచే 
Absolute Ethics అని పేర న(దిడిను, . 


+ Epicurus held the virtuous state to be “a tranquil, undistur- 
bed, innocuous, non-competitive fruition, which approached most 
nearly to the perfect happiness of the Gods”, who “neither suffe- 
red vexation in themselves, nor caused vexation to others.” Spen- 
4 Data of Ethics p. 278, Bain’s Mental and Moral Science Ed. 
1875, ౧. 530. వీనినే 14621 Wi$e Man అని చెప్పిరి 


204 గితారహస్యము 


లేక్క తిగుణాతీతునియొక్క;, లేక, పరమభక్తుని యొక్క, లేళ, 
[బహ్మభూతు(డైన వానియొక్క వర్ల నతో నీ వర్ణన కెంత సామ్య 
ముంరదియ కకం పళ లయను “యస్మా న్నోద్విజతే 
లోకో, లోకా న్నోద్విజతే చ యః*_ఎవరివలన లోకు లుద్విగ్నులు 
కారో, లేక, యెవరికి లోకులను జూచిన నుద్వేగము దో(పదో (గీ. 

12.15) యనియు, “ఎవండు నిత్యసంతుష్టుండును, హర్షము.. _ఖేదము, 
భయము._విపాదము, సుఖము_దుఃఖము మొదలగు ద్వంద్వముల 
నుండి ముక్తుండై యెల్లప్పుడును తనయండె సంతుష్టు( డగునో* 
(అత్మ న్యే వాత్మనా తుష్టః (A. జిల్‌) యనియు, “ |తిగుణములచే 
నెవని యంతఃకరణము చంచలము. కానేరదో ” (గుణై ర్వో న విచా 
ల్యతే, A, 14, న. అనియు, “స్తుతినిందలు గాని, మానావమానము 
లనునవి గాని యెవరికి సమానములో” యనియు, మణియు “ సర్వ 
భూతాంతర్గతమగు' నాతై్మైక్యము నెటీంగి, (18. లల సామ్యబుద్ధితో 
నాసక్సిని వదలి, ధైర్యముతో, నుత్సాహముతోం దన కర్తవ్యకర్మను 
చేయువాడు, లేక, సమలోష్టాశ్ళకాంచను(డు ” టం. అనియును 
బలుదెజుంగులు భగవద్ద్గీతయందును స్థిత పజ్ఞుని లక్షణములు మూడు 
నాలుగు పర్యాయములు సవిస్తరముగ, జెప్పంబడియున్నవి. కావున 
నిదియే సిద్ధావన్థ, లేక, (ాహ్మీస్థితి యని పేర్కొనంబడెను. యోగ 
వాసిష్టూది |గంథకారు లీ స్థితినే జీవన్ముక్తావస్థ యని చెప్పుచున్నారు. 
ఈ స్థితి (పాప్ప నుగుట యత్యంత దుర తు మగుటచే జర్మను తత్వ 
వేత్త యగు ' కాంటు* అను నత(డు * 'గీకుపండితులు శుద్ధమగు నీతి 
తత్త ములను లోకుల మనస్సున నింపు నిమిత్తమై, సర్వనీతులకు 
మూలమగు ' శుద్ధవాసనను " మానవదేహధారినిగ కల్పించి, గీకు 
పండితుడు పరమావధియైన జ్ఞానియనియు, నీతిమంతు(డగు 
పురుషుని రూప మనియు, చ్మితమగు కల్పన. జేసిరి” అని చెప్పెను; 
కాని యీ స్థితి కాల్పనికము గాదనియు, మనోని గహముచేతను, 


సిద్ధావస్థ_.వ్యవ హారము 206 
ప్రయత్నముచేతను నిహలోకమునందే |పాప్త మగుననియు, మన 
శాస్త్రకారుల యొక్కయు సిద్దాంతముగ నున్నది. మణియు నటులె 
తట. సైతము మావైపున (పసిద్ధమై యున్నది. అయిన 

ఎ విషయము సామాన్యము కానందున శేయింటిలో నొకానొక(డె 
దానినిం బడయుటకు |[పయత్నించుచున్నా డు. మజియు నిట్టి 
ప్రయత్నము జేయు వేయి మనుజులలో నొకానొరండే యనేక జన్మ 
ముల యనంతరమునందు పరమావధియగు నీ స్థితిని తుదకుంబొందు 
నని గీతయందే స్పష్టముగం జెప్పయడినది (గి. a 


“స్థిత పజ్ఞా వస, లేక, జీవన్ముక్తావస్ల యెంత దు ష్పాపమయి 
నను నీ పరమావధి రూపమయిన. సిద్ధి యొకపరి[పాప్తమయిన వానికి 
కర్మయోగము యొక్క, లేక, నీతిశాస్తముయొక్క నియమములతో 
నెప్పుడు నేమియు పనియుండదు “ అని స్థిత పజ్ఞునకు పెనం జెప్పిన 
లక్షణములచే పర్యవసాన మగును. కారణ మేమి యన: పరమావధిగ 
శుద్ధము, సమము, పవిత్రము నగు బుద్ధియే నీతియొక్క సర్వస్వము; 
శన నిట్టి స్థిత ప్రజ్ఞులై న పురుషులకు నీతినియమములను సంబం 
ధింపంజేయుటి యనునది, స్వయం్యపకాశుండైన సూర్యునియొద్ద 
నంధకార మున్నదని కల్పించి యాయనకు దివిటీ చూపించుటవలె 
నసమంజస మగును. ఏ పురుషుడైన నీ పూర్ణా వస్థ నొందెనా? లేదా? 
యను సంశయ ముండవచ్చును; కాని యే రీతిచేత నయినను పూర్ణా 
వస నొందినాండని యొకప్పుడు నిశ్చయింపంబడిన వానియొక్క 

పాపపవుణ్యముల విషయమై యథ్యాత్మశాస్త్రమున 'పెన( జెప్పంబడిన 
న! కాక రెండవ కల్పనను జేయుట కే వీలు నుండనేరదు, 
(పభుత్వ మొకనియందు( గాని, లేక, పురుషసమూహమునందు(గాని 
యధిష్టిత యయియుండునట్టును నా రాజనియమములచేత |పజలు 
బంధిరిపబడినను రాజు రంపం బడనట్లును, రా జధర్మజ్ఞులగు 
ననేక పాశ్ళాత్యు లంగికరించుచున్నారు. ఆ తీరుననే నీతియొక్క 
రాజ్యమున స్థిత పజ్జుని యధికారము చెల్లును. అతని.మనస్సునం 


208 సు 


దే కామ్యబుద్ధియు నుండదు. కావున కేవలము (పాప్పిం 
చిన కర ర్తవ్యములు చేయునే కాని, యితర హేతువులచే, గర్మల 
నొనర్నుట కతండు |పవర్తింప(డు. ఆ కారణముననే, పాపము, 
వుణ్యము, నీతి, అవినీతి యను శబ్దము లత్యంతము నిర్మలము శుద్ధము 
నగు వాసనగల యా పురుషునియొక్కు వర్తనకు నెప్పుడును సంబం 
ధింపవు. పుణ్యుపాపములు రెండింటికిని పరమగు గమ్య స్థానము 
నతడు చేరియున్నాండు. 


నిస్తె9గుణ్యే పథి విచరతాం కో విధిః కో నిషేధః. 


_ తిగుణాతీతులయిన వారిని విధినిషేధ రూపములయిన నియమ 
ములు బంధింప నేరవు అని శ్రీశంకరా చొర్యులవారును, “ఉత్తను 
మయిన రత్నమునకు సాన పెట్టుట యనావశ్యమయిన సే నిర్వాణ 
పదవి కధికారులయిన వారి కర్మలకు విధినియమరూపముల యొక్క 
యాటంకములు కలుగంజేయ నవసరము లేదు అని బౌద్ధ గంథకా 
రులుసైతము వ్రానియున్నారు (మిళింద (ప్రశ్న. 4.7). కౌషీతక్యుప 
నిషత్తునందు “అత్మజ్ఞానికి మాతృహత్య పితృహత్య భ్రూణహత్య మొద 
లగు పాపములు సైతము తగులవు” అని యింద్రుండు _పతర్దనునకు( 
జెప్పినాండు (కౌషీ. తిం ఓ, ఎవరి కహంకారబుద్ధి సర్వదా వదలిపో 
వునోయతండు లోపలకు చంపినను పాపపుణ్యములచే లిప్తుండుకాండు 
(గీ. 18 17) అని గీతలయందున్న దానికి నిదియె తాత్పర్యము 
(పంచదళి. 14, 16 మటియు 17 చూడు). “ధమ్మపద'ి మను పేరు 
గల బౌద్ధగంథమునందును, ఈ తత్త ్యముయొక్క యనువాదము 
చేయబడినది Gere శ్లో, 249 మటియు 295 Sn చే 


* “యో మాం విజానీయా న్నాన్య శేనచి త్కర్మణా లోకో మీయకే 
న మాతృవధేన న పితృవధేన న స్తేయేన న (భూణహత్యయా” అని కౌషీత 
క్యుపనిషత్తు నందలి వాక్యము, ధమ్మపదమునంచలి శ్లోకములు [కింద జెన్నం 
బోవు రీతినున్న వి... 


సిద్దావస_వ్యవ హారము 207 
ధ్‌థ 


యేల ? బైబిలుయొక్క తొమ్మిదవ యుపదేశమునందు “నా కన్ని 
విషయములు (ఒకే తీరుననే) ధర్మములై యున్నవి” (1 శారిం. 6. 
12; రోమ, 8.2) అని (డ్రీస్తు శిష్యుండగు “పాల్‌” అనువాండు చెప్పిన 
దానికిం గాని, లేక, “ఎవరు దేవుని వుత్తులో (పూర్ణ భక్తులయినారో) 
వారివలన నెప్పుడును పొపము సంఘటిల్లుటకు శక్యము కాదు” 
(జాన. 1.8.9) అను ఈ *జూను' వాక్యములకు( గొని యిదే తత్త 
ర్యమని మా యభిప్రాయము. శుద్ధబుర్దికి ప్రాధాన్య మీయక 
"కేవల బాహ్యకర్శలనుండియే నీతిమత్తను (గహించి నిర్ణయించుటకు 
నభ్యసించినవారి కీ సిద్ధాంతము చమశ్రారముగ( దో(చును. మజీయు 
వెనుకటి ఊాక్షములకు * విధిని షిధములకు పరమందున్న వా(డుి, 
అనగా; 'తోంచినటుల మంచిచెడుగుల నొనర్భువా(డు' అని తన 
మనస్సుచే నర్థము నూహించుకొని “స్థిత పజ్ఞునకు సర్వదుష్కృృత్య 
ములును చేయుట కధికారము గలి దని పెన జెప్పంబడిన సిద్ధాం 





మాతరం పితరం హంత్వా రాజానో ద్వే చ ఖక్కియే, 
రట్టం సానుచరం హంత్వా అనీఘో యాతి (బాహ్మణో. 
మాతరం పితరం హంత్వా రాజానో ద్వేచ సోష్టియే, 
వేయ్యగ్థ పంచమం హంత్వా అనీఘో యాతి |బాహ్మణో. 





ధమ్మపదము నందలి యీ కల్సిన కౌషీతక్యుపనిషత్సునుండి [గహింసం 
బడినట్లు స్పష్టముగ6 గన్నట్టుచున్నది; కాని భౌద్ధ్యగ్రంథకర్తలు మాతృవధ, పిళ్ళ 
వధ యని యర్థము (గహింపక, మాత యన తృష్ణ యనియు, పిత యన నఖి 
మాన మనియు నర్థముల వచింప్పుదురు; కొని యీ శోకమునందున్న సీతితత్య కము 
బౌద్ధ గంథకొరులకు బాగుగ దెలియకపోవుటచే నిటు లౌ పచారికార్థమును [గ 
హించినా రని మా మతము, కౌషీతక్యువనిషత్తునందు “ మాతృవధేన, పితృ 
వధేన” మొదలగు మం[తముకంె పిదప నిందుండు వృ శ్రాసురున్మి(అనంగా ; 
(ాహ్మణుని) జంపిన నా పాపము తనకు, దగుల దనెను. ధమ్మపదముయొక్క 
యాంగ్లే యానువాదమున (8.B'E. Vol, pp. 70-71) మార్చు లి రనేం జేయం 
బడిన టీకయు పొరపాటని మా మతము. 


208 గీఠారహస్యము 


తమును కొందజు విపర్యాసమును జేయుచున్నారు; కాని (గుడ్డివానికి 
స్తంభము గాన్పింపకపోవుట యనునది స్తంభముయొక్క దోషము 
కానటులే, పక్షాభీిమానముచే నంధులకు నాశ్షేపకులకు పై సిద్ధాంత 
మునందలి యర్థము సరిగ బోధపడకపోవుటయు వారి దోషమే కాని 
యా సిద్ధాంతము నందలి దోషము కానేరదు. ఎవరియొక్క శుద్ధ 
బుద్ధినైనను బాహ్యాచరణము నుండియే పరీక్షింపవలె నని చెప్పుట 
గితలకును మాన్యమే; కాని యీ నికపోపలము (ఒరపిడిణాయి 
ననుసరించియే యెవరియొక్క శుద్ధబుద్ధిని పరీక్షించుట నేంటికిని 
కొంచెమైన నవశిష్టదుయియే యున్నదో, యట్టి యపూర్ణావస్థ యం 
దున్న జనులకు ఫూర్వోక్త సిద్ధాంతమును అధ్యాత్మవాదియు సంబం 
ధింపజేయుట కిచ్చయింప(డు; కాని యెవనిబుద్ధి పూర్ణ ముగ (బహ్మ 
నిష్టమును, అపరిమితముగ (నిస్సీమముగ) నిష్కామము నయినదను 
విషయమున నావంతయు సంశయమునుండదో, యట్టి పూర్ణావస్థను 
చేరిన సత్పురుషుని విషయము వేజుగనే యుండును. 
కావున నత డొకానొక కృత్యమును లోకదృష్టికి విపరీతముగ 
నొనర్చినను నతని బుద్ధి పూర్ణముగ శుద్ధము సమము నయినదని 
పూర్వమునందే నిశ్చయింపండి. యుండుటచే నా కృత్యములు 
చూపుల 'కెటు లుండినను వానియం దున్న బీజము నిర్దుష్టముగనే 
యుండవలయును. లేదా యది శాస్త్రదృష్టిచే నేదో యొక యోగ్య 
మగు కారణముదేతనే సంఘటిల్లి నదియె యుండును. సొమాన్యజనుల 
యొక్క కృత్యములవలె లోభమూలకము, లేక, యనీతితో కూడు 
కొన్నదిగ నుండుటకు. వీలులేదని న్యాయ్యముగనె సిద్ధ మగును. 
బైబిలులో “అబహాి” మనువా(డు తన పుత్రుని. బలియచ్చు టకు 
గడంగిన నతనికి పుత్ర హత్య గావించిన పాపము దగులనటు లున్నది. 
బుద్ధునియొక్క శాపముచే నతని మామగారు చచ్చినను మనుష్యవధ 
వలన వచ్చిన పాతక మతనికి తగులలేదు. మటియు( దల్లిని చంపి 


సిద్దావస్త _.వ్యవహారను 208 
థి 


నను పరశురాములకు మాతృహత్యవలన పాతక మతనికి సంఘటిల్ల 
లేదు. వీనికన్నిటికిని కారణ మిదియె. కావున “నీయొక్క బుద్ధి 
పవితము' నిర్మలము నేగునేని ఫలాశను వదలి కేవల క్యాతధర్మాను 
సారముగ యుద్ధమునందు భీష్మ దోణులను జంపినను పితామహా 
గురువధవలని పాతకము నీకు. దగులదు. కారణ మేమన; ఇట్టి 
వేళలయందు నీశ్వరసంశకేతము సిద్ధించుటచే. నీవు నిమిత్త మాత్రము 
గనే యె యున్నావు” (గీ. 11: 5 అని గీతయం దర్జునునకు( 
జేయంబడిన యుపదేశమునందలి తత త మును నిదియే. లోకములో 
నొకల క్షాధిపతి యొక పేదవానిని మోసపుచ్చి రెండుపైసలు గైకొని 
నను వానిని చోరుడనక, పేద యగువఐాం డేదో యొకయవరాధము 
చేసియుండుటచే లక్షాధిపతి వానిని శిక్షించి యుండునని కల్పించు 
చున్నారు. ఈ న్యాయ మన్నింటికంకె నెక్కువ యుక్కియుక ముగ, 
లేక, పూర్ణముగ, స్థిత పజ్ఞుల యొక్కయు, అర్హతులయొక్కయు, 
మహాభగవద్భక్తుల యొక్కయు వర్తనకు సంబంధించి యుండును. 
కారణ మేమి యన: లక్షూధీశుని బుద్దియైన నొకప్పుడు చలించును; 
కొని స్థిత పజ్ఞునియొక్క బుద్ధిని ఈ వికారము లెప్పుడును స్పృశింప. 
నేరవని నిశ్చయింపంబడినది, సృష్టికర్తయగు పరమేశ్వరుడు సర్వ 
కర్మలను జేసియు నే రీతిగ పాపపుణ్యములచే లిస్తుడు కాండో, యై 
బ్రహృభూతుండైన. యీ సాధువుయొక్క స్థి సితియు నెప్పుడును. పవి| తము 
Fo నిష్పాపముగ నుండును. వే యేల? అయా సమయములయం 
దిట్టి పారు పూర్వమునందు స్వయముగ (బ్రవర్శించిన (ఆచరించిన) 
దానింబట్టియే విధినియమములయొక్క నిర్భంధములు వెలువడుచుం 
డును. మటీయు నా కారణముననే యీ సత్సురుషు( డా విధినియ 
మనులకు జనకు( డగుచున్నా(డు. ఎప్పుడు నుదాసీనుండుగ నుండ, 
డని చెప్పుచున్నారు. వైదికధర్మములయందే గార బౌద్ద క్రైస్తవ ధర్మ 
మ. నీ సిద్ధాంతమే స్పష్టముగ( గాన్సించుచున్నది ప్రాచీన 
భగ 1i-14 


210 .... గీతారహస్యము 


(గీకు తత్త్వజ్ఞానులకును నీ తత్త్వమే మాన్యమై యున్నది; మటియు 
నర్వాచీనకాలము నందు కాంటు * అనువాండు తన నీతిశాస్త్రవిషయక 
మగు గంథమునందు దీనినే సోపపత్తికముగ సిద్ధము జేసి చూపి 
సోండు, నీతినియమములకు నెప్పుడును సాంకర్యము లేని స్వచ్చము 
నిర్దోషము నగు పుస్తక మెద్ది యని మొదట నిర్ణయింపబడిన పిదప, 
నీతిశాస్త్రముయొక్క, లేక కర్మయోగళాస్త్రముయొక్క మూలతత్త 
మును చూడవలయు ననువారు గొప్పవారును నిష్కుళంకులు నగ 
సిద్ధపురుషుల యొక్క చర్మితలనే సూక్ష్మముగ నవలోకింపవలయున? 
స్పష్టముగనె సిద్ధమగును. “స్థితధీః కిం [పభాషేత కి మాసీత (వజేః 
కిమ్‌” _ స్థిత పజ్ఞుడ(గు పురుషునియొక్క సంభాషణయు కూర్చు 
డుటయు, నడచుటయు నెటు లుండును (A. 2. కట? లేక, పద 
నాల్గవ య ధ్యాయమున “శై ర్రింగై స్రీన్లుణా నేతా నతీతో భవతి [ప్రభో 
కి మాచారః*_పురుషుండు | తిగుణాతీతు( డెట్టగును అతని యాచా; 
_మేమై యుండును? మటియు నది మనకెట్లు. తెలియును? (గీ. 14 
క్ర అని శ్రీకృష్ణు నర్జునుం డడిగిన (పశ్నయు నీ యభ్మిపాోయమ 
తోడనే, సరాబునొద్దకు నొక స్వర్ణాభరణమును పరీక్షార్థమై తీసికొ, 
పోయిన యెడల తన యొద్ద నమోనా (మాదిర్శి కొట కుంచుకొ. 


*:“A perfectly good will would therefore be equally subject 1 
objective laws (viz,, laws of good), but could not be conceived ¢ 
obliged thereby to act lawfully, because of itself from its subje 
tive constitution it can only be determined by the conception : 
good. Therefore no imperatives hold for the Divine will, or ing 
neral for a holy will; ought is here out of place, because volition 
already of itself necessarily in unison with the law” jKant’s Met 
physics of Morals p.31, [Abbott’s trans, in Kant’s Theory of Bthi 
6th Edn] నిత్శేయనువా( డే ,నిధముగను నాధ్యాత్మికోపపత్తి నంగీకరింసం? 


అయినను తన [గ్రంథములలో నుత్వమప్పురుషుని [$1p6man] వరి ంచినచో 
నిట్టివొండు మంచిచెడుగులనంటని వొంగ నుండునని చెప్పాం ఆ (గొంథమున 
Beyond Good and Evil అనిపేరు. 


MES NNNINNAINNDST INI Gn 


సిద్దావస్త...వ్యన హారమ 211 
6 అ 


- యుండు పండెండువన్నెల బంగారుకణికతో పరీక్షించిన పిదప దాని 
యొక్క వన్నె మొదలగువానిని నిశ్చయించునటు లె, కార్యాకార్యము 
లను, లేక, ధర్మాధర్మములను; నిశ్చయించుటకు స్థిత్మపజ్ఞుని వర్త 
నకును నొకనికషోపలము (ఒరపిడిజాయి కలదు. కావున దానిని 
తనకు. దెలుపుమని యీ |పశ్నయందలి గర్భితార్థము, అర్జునుని 
యొక్క యీ (పశ్నకు నుత్తర మిచ్చుచు శ్రీకృష్ణులు వర్ణ ంచిన స్థిత 
(పజ్జునియొక్క, లేక (తిగుణాతీతునియొక్క స్థితి సన్నాకసనూర్గము 
నందున్న జ్ఞ జూనులదే కాని కర్మ యోగులది కొనేరదని యనేకులు 
చెప్పుచున్నారు. కారణ మేమియన: ఇట్టి పురుషుల నుద్దేశించియే 
“నిరాాశయః” (A. 4. 20) మొదలగు విశేషణములు గితలయందు 
(బయోగింపంఖడినవి యగుటచే రెండవ,య ధ్యాయమున స్థిత పజ్ఞ( 
డగు భగవద్భక్తుని వర్ణి ంచునపుడు దానియందు “ సర్వారంభ పరి 
త్యాగీ? (12.16) అనియు, *అనికేతః' (12.19) అనియు స్పష్టములగు 
పదములే యున్నవి; కాని, “నిరాశ్రయ'ి “అనికేత' పదములకు 
“ఇంటిలో నుండక యరణ్యములలో తిరుగు? వారని వివక్షితమగు 
నర్థము గానందున “అనాశ్రితః కర్మఫలం” (A. 6.1) అనునదియు 
దీనితో సమానార్థము కలదియే; అనయా; * కర్మఫలముల నాశ 
యురకనిఇశగడు' ౫ అని కాని అ ఫలమునందు “మనస్సులేని వాడు” 
అని కాని యర్థము( జేయవలయునని గీతయొక్క భాషాంతరమున 
నున్న యా pa శ్రోకములయొక్క టిప్పణమునుండి స్పష్టముగ 
గాన్బించును. ఇంతియ కాక స్థిత పజ్ఞునియొక్క వర్ణనలోనే “వా 
డిందియములను తన స్వాధీనములో నుంచుకొని విషయముల 
యందు సంచరించువా(డు, అనంగా: నిష్ణామకర్మలను జేయువా(డుగ 
నున్నాండు* (A. 2.04) అని చెప్పియున్నది. నిర్మాశయపద మున్న 
శ్ఞోకమునందె “కర్మ ణ్యభ్మిపవృల్తోఒ-పి నైవ కించి త్కరోతి సః” 
= సర్వకర్మలను జేసినను వా6 డలిప్పుడుగనే యుండును అనియు 
న్నది. పండెండవ యధ్యాయమునందున్న అనికేతాది పదముల 


212 గీతారహన్యము 


కును, నీ విధముననే యర్థము (గహింపవలయును. కారణ మేమి 
యన: ఈ యధ్యాయమున మొదట. గర్మఫలత్యాగమును (కర్మ 
త్యాగమును కాదు) ప్రశంసించి పిదప (A. 12.12) ఫలాశనుత్యజించి 
కర్మలను జేయుటచే6 గలుగు శాంతికి నిదర్శనమునుజూవుటకై యనం 
తరమందు భగవద్భక్తులయొక్క లక్షణములు సెప్పంబడినవి. మణియు 
నటులనె పదునెనిమిదియవ యధ్యాయమునందును నొసక్తి విరహిత 
ములగ్గు కర్మలను జేయుటచే శాంతి యెట్లు లభించునదియు దెలుపు 
టకయి | బహ్మభూతు (డు మరల వర్గి ంప(బడెను (A. 16.90). కావున 
నీ నర్వవర్ణ నలు సన్న్యాసమార్గములో నివి కామిచే కర్మయోగులగు 
పురుషులవియే యై యున్నవని యంగీకరింప వలసివచ్చును. కర్మ, 
యోగియైన స్థీతప్రజ్ఞుడును, సన్న్యాసియెన స్థిత పజ్ఞ్య డు (ను నీయిరు 
వురియొక్క (బ్రహ్మజ్ఞానము, శాంతి, అత్మొపన్యుము, నిమ్కామబుద్ధి, 
. లేక నీతితత్త కము ననునవి వేర్వేలుగ నుండునని దీని తాత్పర్యము 
కాదు. 'ఇరువురును పూర్ణ (బహృజ్ఞానులయి యుండుటచే నీరువురి 
మానసికస్థితియు, శాంతియు నొక తీరుననే యుండును; కానియీ 
యిగువురిలో నొకండు శుద్ధశాంతియందు నిమగ్ను(డై యితరుల నెవ్వ 
రిని లక్ష్యము: జేయందడు. ఇతరు(డు శాంతిని, అత్రాపమ్య బుద్ధిని, వ్యవ 
హారమునందు యథాసంభవముగను నిత్యము నుపయోగించుచుండు 
ననునదియే కర్మదృష్టిచే నీయిరువురిలో నుండు మహత్త్వము యొక 
భేదము. కావున వ్యావహారికమగు ధర్మాధర్మ వివేచన యను పనిలో 
నెవరి ప్రత్యక్షవర్హనము |పమాణమని యంగీకరింపవలయునో యట్టి 
స్థిత పజ్ఞుడు కర్మలను జేయువాండుగనే యుండవలయును. కర్మలను 
వదలిన సాధువులు, లేక, భిక్షువు లీ స్థలమున వివక్షితు లగుటకు 
వీలులేదని న్యాయమూలమున6 దెలియును. కర్మలను పరిత్యజించు 
టకు నావశ్యకత లేదు; అవి వదలను సైతము వదలవు. (బహ్మాత్మెక్య 
జ్ఞానమును సంపాదించుకొని కర్మయోగివలె వ్యవసాయాత్మక బుద్ధిని 


సిద్దావస్త...వ్యవ హారము 218 
స్థ 


థి 

సామ్యావస్టయందుంచెనేని 'దొనితో పాటుగనే వాసనాత్మకబుద్ధియు, 
తప్పక శుద్ధము, నిర్మలము, పవి తము నగును. కావున కర్మలయొక్క 
బంధనములు నీకు సంఘటిల్ల వనునది గీతయం దర్దునునకు( జేయ 
బడిన సర్యోపదేశము యొక్కయు సారమయియున్నది. మజీయు 
నీ కారణముననే యీ |పకరణారంభమున [వాయ బడిన శ్లోకములో 
“కేవల వాక్కుచేతను మనస్సుచేతనే కాక పత్యక్షముగ( గర్మలచే 
సైత మెవ( డెల్టరతును స్నేహితుండును హితకర్తయు నగుచున్నాండో 
వానినే ధర్మజ్ఞా డని చెప్పవలయును” అను ధర్మతత్త్వమును జూజలికి 
చెప్పుచున్న -తులాధారు(డు వాజ్మానసములకు (పొధాన్యమును 
నిర్దేశించి నటులే యా వాజ్మానసములకం'తె ముందుగ గర్మల 
సైతము (పథానములుగ నిర్దేశించెను. 


కర్మయోగియగు స్థిత పజ్ఞునకు, లేక, జీవన్ముక్తునకు వలె 
నెవనిబుద్ధి సర్వభూతములయందును సామ్యమును బొందియున్నదోో 
మజియీ నెవనియొక్ష స్వార్థము పరార్థముననె లయమగునో, యతని 
కీ స్థితి గలిగిన పిదప ప నీతిశాస్త్రమును "సవిస్త రముగ6౬ జెప్పనవసరము 
శేదు. ఏలన ; అతడు తనంతనే స్య్వయం|పకా శు(డు, లేక, బుద్ధు6 
డాయెను. అర్జునుని యధికార 'మిట్టిది యగుటచే “నీవు నీ బుద్ధిని 
సమము, స్థరమగునట్లు చేయుము. కర్మలను వదలి వేయుదునను వ్యర్థ 
నగు (భమలోం బడక. స్థిత పజ్జునివలె బుద్ధిని సామ్యమున నిలిపి స్వ 
ధర్శాన్తుసారముగ ప్రాప్త సంలు సర్వసాంసారికకర,లను చేయుము 
తనుదాన్‌ 'కంకు నొతనికి విశేషముగ నుపదేశింపవలసిన యావశ్యకత 
యుండదు. అయిన నీ సామ్యబుద్ధిరూపమగు యోగ మందజకు నొక 
జన్మమునందే (పాప్త నుగుటకు శక్యము కానేరదు. కావున సామాన్య 
జనులకొ టకు స్థిత పజ్జునియిక్క వర్త నము నింకను కొంత పరీక్షిం 
పవలయునని పైన జెప్పడియే యున్నది. కాన దీనిని విచారించు 
నప్పుడు మజికొన్నిటిని సైతము గమనింపవలయును, మనము 


214 గీతాళహస్యము 


విచారించుచున్న స్థిత్యపజ్జుండు కృతయుగము నందలి పూర్ణావస్థను 
బొందిన సమూజమున నున్నవా(డు కాడు. ఇంక నేమనగా? ఏ 
నమాజమున ననేకులు స్వార్థమునందే నిమగ్నులయి యుండిరో 
యట్టి కలియుగమునం దున్న సమాజమునం దతండు నడచుకొను 
వా(డుగ నుండవలయును. కారణ మేమియన ః మనుష్యునియొక్క 
జాన మెంత పూర్ణమైనను నతని బుద్ధి యెంత సామ్యావస్థను జెంది 
యుండినను, కాము కోధాదులయొక్చ్‌ నడుమ చిక్కికొనక పరిశుద్ధ 
బుద్ధి గలిగిన లోకులవలెనే సంచరించుచు, అహింస, శాంతి, దయి 
వనము మొదలగు నిత్యములును పరమావధులు నగు సద్దుణములనే 
సర్వవిధముల నెల్ల ప్పుడును విడువకయుండిననే కాని యా సమాజ 
మున నిర్వహింపలే(డు. * అనగా: అందెల్ల వారును స్థిత పజ్జు లే 
యగు సమాజమునందున్న పరాకాష్ట్రయగు నీతి లేక, ధర్మాధర్మ 
ములును, మటీయు నెల్ల వారును లోభులే యగు సమాజమునందున్న 
ధర్మాధర్మములును అనునవి కొంతయయినను వేజుగనే యుండవల 
యును; అట్టు కాకపోయె నేని సాధువు లీ జగత్తును వదలవలసి 
. వచ్చును. మటీయు నంతటను దుష్టులసామ్రాజ్యమే యగును. ఇట్లను 





* “Inthesecond place, ideal 0016601 such as ethical theory 
is concerned with, is not possible for the ideal man in the midss 
of men otherwise constituted, An absolutely just or perfectly 
sympathetic person, could not live and act according to his nature 
in atribe of cannibals. Among people who are treacherous and 
utterly without scruple, entire truthfulness und openness must 
bring ruin”. Spencer's Data of Ethics.Chap: XV, p. 280. స్పెన్సరు 
దీనికి Relative Ethics అని “పేరిడెను.. * On the evolution—hypothesit 
the two [Absolute and Relative Ethics] presuppose one another; 
and, only when they co-exist, can there exist that ideal conduct 
which Absolute Ethics has to formulate, and which Relative - 
Ethics has to take as the standard by which to estimate diver- 
gencies from right, or degrees of wrong” అని యాతడు చెప్పుచు 
న్నాడు. ' 





సిద్ధావస్థ_ప్యవహారము 215 


టచే సాధువు తన సమతాబుద్ధిని వదలవలయునని దీనికి యర్థము 
కానేరదు. అయిన నీ సమతలలో భేద మున్నది. * బ్రాహ్మణే గవి ప వా స్తి 
నిగ బ్రాహణు(డు, గోవు, ఏనుంగు ననువాని విషయములో (Ae గ్‌, 8) 
పండితుల బుద్ధి సమముగ నుండునని గీతయందు జెప్పలుడినది. 
కావున గోవునకై తెచ్చిన గడ్డిని (బాహ్మణునకును, బాహ్మణుల 
కొటక్రై తెచ్చిన వండిన యన్నమును గోవునకును, నెవ(డైన పెట్టు 
నేని యతనిని మనము పండీతుండని యందుమా? సన్న్యాసమార్గము 
నందుండు వా రీ (పశ్న నొక గొప్పది యని యెన్నకపోయినను, 
కర్మ యోగశాస్తుజ్ఞు లట్లనరు. కృతయుగమున నున్న సమాజము 
యొక్క పూర్ణావస్థయు, అందున్న ధర్మాధర్మముల స్వరూపమును 
విచారించి చేశకాలానుసారముగ వాని నెంతవజికు మార్చవలయునో 
' నిశ్చయించి, స్వార్థపరాయణుల సమాజమునందు స్థిత్యపజ్ఞుండు 
సంచరించుచున్నా(డు. మణియు కర్మయోగశాస్త్రమునందున్న వికట 
(ప్రశ్న మిదియే యని చదువరులకు రెండవ |పకరణపు వివేచనవలన( 
గన్పట్టును. స్వార్గపరాయణుల పై కోపింపక్క లేక వారియొక్క లోభ 
బుద్ధిని జూచి తన మనస్సునందలి సమతను చెడిపోనీయక యీ విధ 
నుగు జనుల కల్యాణార్థమై సాధువు కర్తవ్య మనియే వెరాగ్యముతో( 
దన యుద్యోగమును వర్తిల్స6 జేయుచునే యుండును. ఈ తత్త్వమునే 
మనంబున నిడుకొని శ్రీ సమర్గరామదాసస్వామి గారు దాసబోధ 
యొక్క పూర్వార్గమున మొదట (బ్రహ్మ జ్ఞానమును జట లోకులను 
నివుణులుగ6 జేయుటకై వెరాగ్యముతో (అనయా: నిస్ప ఎ్రహాత్వముతో) 
లోకసర్యగహార్థమై వ్యాపారమును గాని, యుద్యోగమును | గాని చేయు 
స్థిత పజ్ఞుని, తేక, యుత్తమ పురుషుని వర్ణించుటకు, పదునొకండవ 
దశకములో(దాస. 11.10; 12.8_10; 15. బి నారంభించిరి. మటియు 
పిదప పదునెనిమిదియవ దశకమున జ్ఞానియొక్క, అనయా $ జ్ఞాత 
యొక్క కథ, గోష్టి, యంతము, |పసంగము, సాక్షేపము, త్రము 


218 గీతారహస్యుము 


ధూర్తతు రాజకరణము, సహిష్ణుత, తీక్టత్క, జాదార్యము, అధ్యాత్మ . 

జ్ఞానము, భక్తి, యలిప్తత్వము, వైరాగ్యము, ధృష్టత, ఇచ్చ, నియ 

తముగ నుండుట, న్మిగహము, సమత్క వివేకము మొదలగు ననేక 

గుణముల నెల్ల వారు నభ్యసింప వలయునని చెప్పినారు (దాస, 18.2) 

కాని యీ నిస్ఫృహులు లోభులలో సంచరింపవలసి వచ్చినందున _ 
ధటాసి ఆణావాధట, ఉద్ధటాసి పొహిజే ఉద్ధట, 


ఖటనటాసీ ఖటనట, అగత్య కరీ, 
- దాస. 10.0,80, 


_ (వోత్యునితో [వాత్యునే చేర్చవలయును. పిచ్చి వానితో పిచ్చి 
వానినే కూర్చవలయును. వెజ్టిపట్టుదల గలవానితో నట్టివానినే కలని 
కొనునట్లు చేయవలయును అని యిట్లు తుదకు సమర్థుల వా రుపదే 
శించిరి, పూర్ణావస్థలోనుండి వ్యవహారములోనికి వచ్చినప్పు డత్యుత్తి 
మము లైన ధర్శాధర్మముల యందు కొద్దియో గొప్పయో మార్చు 
చేయక 'తప్ప దనునది నిర్వివాదమే యని తాత్పర్యము. 
పూర్ణావస్థయందున్న సమాజము నుండి [కిందికి నాడు, అన 
గాః అనేకవిషయములయొక్క సారాసారములను విచారించి పరమా 
వధియగు నీతిధర్శములో కొంతగనో, లేక, గొప్పగనో భేదము చేయ 
వలసి వచ్చేనేని, నీతిధర్మము నిత్య మెట్టగును? మణటియు “ధర్మో 
నిత్యః” అని వ్యాసులవారు భారతసావితీయందు చెప్పినందులకు 
గతియేమి? యని దీనిపై నాధిభౌతికపాదులు శంకింతురు. అధ్యాత్మ 
దృష్టిచే సిద్ధమగు ధర్మముయొక్క నిత్యత్వము కేవలము కాల్పనిక. 
మగుటచే నన్ని సమాజములయొక్క స్థితివలె నాయా కొలములందు 
“అనేకుల కధికసుఖము * అను సిద్ధాంతముచేం (బాప్తమగు నీతి 
తత్త్వమే సత్యమగు నీతినియమ మగునని వారందురు; కాని యో 


సిద్దావస్ల= వ్యవహారము 217 
థ 5 


పూర్వపక్షరీతి బాగుగ లేదు. భూమితిశాస్త్రమునందుం జెప్పబడినటుల 
నే న్యూతమును వెడల్సు లేని సరళమగు రేఖగాని, లేక, యే మాత 
మును తప్పు లేని వర్తులమగు పరిధి గాని యెవరికిని వాయుటకు" 
సాధ్యము కాకపోయినను, అట్టు సాధ్యము కాని హీతువుచే సరళ 
రేఖయొక్క గాని, లేక, శుద్ధవర్తుల రేఖయొక్క గాని శాప్రీయమగు 
లక్షణము తప్పు గాని 'నిరర్ణకమయినది గాని శానటులే, యే మాత 
మును లోపము లేనిదియు, సరళమును శుద్ధము నయినదియు నీతి 
నియనుములు గలిగినదియునై యుండవలయు నని చెప్పుట తప్పు, 
లేక, వ్యర్థము కానేరదు. ఇంతియ కాక ఏ విషయముయొక్క 
యయినను పరమావధియై న శుద్ధస్వరూప మేధియో మొదట నిశ్చ 
యించిననే కాని వ్యవహారమునందు గన్పట్టునట్టి యా విషయము. 
యొక్క యనేకస్వరూపములను సంస్కరించుట, లేక్క సారాసార 
విచారము. జేసి దానియందున్న తారతన్యుమును దెలిసికొనుట - 
శక్యము కానేరదు. మజీయు నీ కారణముననే మేలిమివన్నె బంగార 
మేది యని సరాబు ముందు నిర్ణయించుచున్నాండు. దిక్కులను 
జూపు |ధువమత్స్య్యయంతము వైపునకు గాసి, |థువనక్షతము 
వైపునకు( గోని చూడక యపారమగు సము దమునందలి తరంగముల 
యొక్కయు, వాయువు యొక్కయు తారతమ్యమునే చూచి యోడ 
నడుపు వాండు మాటిమాటికి చుక్కానిని |తిప్పెనేని య తనికి గలుగు 
స్థిియే నితినియమము'యొక్క పరమావధిస్వరూపము నెటు(గక 
దేశకాలానుసారముగ మ్మాతమే సంచరించు నునుష్యునకును సంభ 
వించును, కొవున కేవ లాధిభౌ తికదృష్టిచే విచారించినను [ధువునివలె 
స్థిరము నిత్యము నైన నీతితత్త్వ మేది యని మొదట 'నవశ్యము 
నిశ్చయింపవలసినచ్చును. మణియు నొక మా టీది యావశ్యకనుని 
యంగికరించెనేని యాధిభౌ తీకమతమందలి కలమే (పద్ధతి ) యగును. 
కారణ మేమి యనగా? సుఖము దుఃఖము మొదలగు సర్వవిష 


218 గీతారహస్యము 


యోపభోగములును నామరూపాత్మళములు గావుననే యనిత్యములు 
వినాశులు మాయలో జేరినవియు యయి యున్నవి, కావున వాని 
యొక్క, (అనగా: బాహ్యా పమాణముల యొక్క యాధారము 
చేతనే సిద్ధములైన యే నీతినియమములైనను నిత్య మనుటకు వీలు 
లేదు. ఆధిభౌతికములైన బాహ్య సుఖదుఃఖములయొక్క కల్పన 
యెటులు మాటునో యటులే వానిపై రచియింపంబడిన నీతిధర్మము 
లును మాజివలయును గనుక నెప్పుడును మాజునట్టి నితిధర్మముల 
యో స్థితిని దొంటవలసీయుండె నేని మాయాన్యష్టియం దున్నవిష 
యోపభోగమును వదలి నీతిధర్మరూపనుగు మహాగృహమును, సర్వ 
భూతములయందు నొక యాత్మయే యను నధ్యాతృజ్ఞానముయొ క్ర 
పునాదిమో(దనే కట్టవలసివచ్చును. కారణ మేమియనంగా ; అత్మ కాక 
రెండవ వస్తు వేదియైనను జగత్తునందు నిత్యము కాదని వెనుక 
తొమ్మిదియవ |పకరణమున జెప్పండియే యున్నది. * ధర్మోనిత్య 
స్సుఖదుఃఖే త్వనిత్యే*_ నీతియొక్క, లేక, సదాచరణము యొక్క 
ధర్మము నిత్యము. మజియు సుఖదుఃఖము లనిత్యములుగ నున్నవి. 
= అను వ్యాసవచనములయొక్క తాత్పర్యము సైత మిదియే యై 
యున్నది. దుష్టులు, లోభులు నైన వారిసమాజమునందు అహింస 
సత్యము మొదలగు నిత్యము లగు నీతిధర్మములను బూర్ల ముగం 
బాలించుటకు సాధ్యము కాదనుట సత్యమే; కాని వారియొక్క దోష 
మో నిత్యధర్మముల పై, బెట్టట యోగ్యము. కానేరదు. సూర్యుని 
యొక్క కిరణముల (పసారముచే నొక పదార్థముయొక్క నీడ 
యొక సరళమైన (పదేశమునందు సరళముగను నిమ్నోన్నత|పడే 
శమున నిమ్నోన్నతముగను పడినందున, ఆ యసమతామూలముననే 
నిమ్నోన్నతముగ నుండి యుండవలయునని యనుమానించుటకు 
సాధ్యము కానటులే, దుష్టుల సమాజమునందలి నీతిధర్మముల పరా 
కాష్టయొక్క శుద్ధన్వరూ పము స్పష్టముగ( గన్పట్టకపోవుటచే నపూర్ణా 


 సీద్దావస్ట _వ్యవ హారము 219 
థ ఇ 


వస్థయందున్న సమాజమునందు స్పష్టముగం గాన్పించెడీ నీతిధర్మ 
ములయొక్క యపూర్ణ స్వరూపమే ముఖ్యము, లేక, మొట్టమొదట 
నుండునది యని చెప్పుటకు సాధ్యము కాదు. - ఇది సమాజపు 
దోషమై యున్నది. నీతియందలి దోషము కాదు. కావున నేర్చరులగు 
వారు శుద్ధము నిత్యను నయిన నీతిధర్మముల విషయమై వాదు 
లాడక సమాజ మున్న తస్థితిలోనికి వచ్చి పూర్ణావస్థను జెందవలయు 
నని పయత్నించుచున్నారు. లోభుల సుక నిట్టుండంగా 
నపరిహార్య మను తలంపున నిత్య మయిన నీతిధర్శములకు నేదైన 
యపవాదము మన శాస్త్రకారులచే జెప్పంబడినను వానివిషయమై 
(పాయళశ్చిత్తమును చెప్పుచున్నారు. మణియు పాళ్చాత్యులగు నాధి 
భౌతికులైన నీతిశాస్త్రజ్ఞు లీ యపవాదమునే |పకారాంతరముచేC 
(బతిపొదించు చున్నందున, నీ యపవాదమును నిశ్చయించుటకు 
నుపయోగకరమైన బాహ్యఫలములయందలి తారతమ్యము యొక్క 
తత్త్వమును, (భమముచే నీతియొక్క. మూలతత్త మని వారనుకొను 
చున్నారు అని పూర్వ[పకరణమున నేను చూపిన భేదమునందున్న 
రవాస్యమిప్పుడు చదువరులకు స్పష్ట మగును. 


స్థిత్మపజ్ఞుండైన జ్ఞానియొక్క వర్తనము, బుద్ధియు, నీతిశాస్త్ర 
మునకు. సన యగుటచే దానియందుండి వెలువడు నీతియొక్క 
నియమము నిత్యమయినను, సమాజముయొక్క యపూర్ణావస్థ 
యందు గొంచెమో గొప్పయో యేల మాజవలసి వచ్చు ననియు, 
నది యా విధమున మాజినయెడల నీతి నియమముల యొక్క 
నిత్యత్వమునకు దానివలన బాధయే కలుగ దనియు. జెప్పంబడినది. 
ఇప్పుడు స్థిత్మపజ్జుండగు జ్ఞాని యపూర్ణావస్థగల సమాజమునం జేయు 
చున్న వర్యనకు కారణము, లేక, మూలతత్త్వము ఏమని మొదట 
చేయబడిన శంకను విచారింతము. ఈ విచారము రెండు విధము 
లుగ జేయవచ్చునని వెనుక నాల్లవ [పకరణమునం జెప్పయిడినది. 


220. గితారహన్యము 

అందు కర్హయొక్క బుద్ధిని [పధానముగ నంగికరించి చేయునది 
మొదటిది.. అతని బాహ్యవర్తనము ననుసరించి చేయునది రెండవది. 
వీనిలో రెండవదృష్టితో విచారించితి మేని “స్థిత పబ్జు(డు సేయు వ్యవ 
హారములన్నియు తజచుగ నందటు. జనులయొ క్ర హితార్థమే యయి 
యున్నవి” అని స్పష్టపడును. పరమజ్ఞానులగు సత్పురుషులు * సర్వ 
భూతహితే రతాః *_ సర్వభూతములయొక్క కల్యాణమునందు నిమ 
గ్నులై యుందు రని గీతలలో రెండు పర్యాయములు చెప్పంుడినది 
(A. రీ.25; 12.4; మజియు నీ యర్థనే మహాభారతమునందును 
నింక ననేక |పదేశములయందును చెప్పబడినది. స్థిత పజ్జుడైన 
సిద్ధపురుషుండును, అట్టి యహింసాది నియమములు ననునవియే, 
ధర్మముయొక్కయు సదాచరణముయొక్కయు [గంథము లగునని 
నే నిదివరలో చెప్పియున్నాను. ఈ యహింస మొదలగు నియమము 
లెందు కొటి కున్నదియు, నీ ధర్మముల లక్షణ మేమియో యదియు, 
చెప్పుచు “అహింసా సత్యవచనం సర్వభూతహితం పరం”_అహొంనయు 
సత్యభాషణయు నను నీ నీతిధర్మములు సర్వభూతహితార్థములై యు 
న్నవి(వన. 206.78), “ధారణా ద్ధర్మమిత్యాహుః” జగత్తును ధరించు 
చున్నది కావున ధర్మము (శాం, 109.12) “ధర్మం హొ |శేయ ఇత్యా 
హుః””_ ఏది కల్యాణమో యదియే ధర్మము (అను. 105.14) “(పభ 
వార్థాయ భూతానాం ధర్మపవచనం కృతం”. లోకుల యభ్యుద 
యార్థమే ధర్మశాస్త్రములు వెలువడినవి (శాం. 109.10) “లోకయా 
(తార్థ మె వేహ ధర్మస్య నియమః కృతః, ఉభయస్య సుఖోదర్కః” 
అ లోకవ్యవహారము నడిపించుచు నుభయ' లోకములయందు కల్యా 
ణము కొవలయునని ధర్మాధర్మములు నియమింపంబడినవి (శాం. బరి, 
4) అని ధర్మములయొక్క బాహ్మోపయోగమును జూపు. ననేక వచ 
నములు మహాభారతమునందు: జెప్పంబడినవి. అట్లే ధర్మాధర్మ: 
సంశయ సమయములందు జ్ఞానులును _ 


సిద్ధావస్థ వ్యవహారము oe 
లోకయా [తా చ _దష్టవ్యా ధర్మ శ్చాత్మహితాని చ. 
= లోకవ్యపహారము, సీతిధర్మము, తమ కల్యాణము నను నీ బాహ్య 
విషయములను బాగుగ విచారించి (అను. 87. 16; వన, 204. 90) 
పిదప నేమి చేయవల మునో యది నిశ్చయించుకొనవలయు నని 
భారతమునం జెప్పండినది; మటియు వనపర్వమునందు శిబిచ| కవర్తి, 
థర్మాధర్మనిర్దయమున క్రై యీ యుక్సినే యుపయోగించినా. డని 
యున్నది (వన. 181 నటీ 12 చూడు). ఈ వచనములవలన సమా 
జము యొక్క. యుత్కర్ష మనునదియే స్థిత పజ్ఞనీయొక్క యాచర 
ణము నందలి బాహ్యాధోరణ యని స్పష్టమగుచున్నది. మజియు నిది 
సత్య మగునేస్కి యనేకుల కథిక సుఖమని కాని, సుఖశబ్బము నకు, 
గట బ్యాపగార్థము ననుసరించి, హితము, కల్యాణము నని కొని, అధి 
భాచిగబాదులు సెప్పునట్టి నీతిళత్త్వమునే యధ్యాత్మవాదు లేల స్వీక 
గింపరని సహాజముగ |పశ్న బయలువెడలును; కొని యటు లొప్పు 
నన “అనేకుల కధికసుఖ' మను నీ సూతమునందు బుద్ధికి నాత్మ 
| పస+దమువలస6 గలుగంబోను సుఖమునకును, లేక, యున్న తికినీ 
ఎరశౌకిక కల్యాణమునకు నంతర్భాపము కాలే దను నొక గొప్పదోష 
మున్నదసి బినుక నాలుగవ (పకరణములో జెప్పయుంటిని; కాని 
' సుఖశబ్దార్థముసు అధికముగ వ్యాపకముగ6 జేసి యీ దోషము 
ననేక విధముల నివారింపవచ్చును; మటియు నీతిధర్మము యొక్క. 
సిత్యశ్వ్యసంబంధథములో పెనం జెప్పంబడిన యాభధ్యాత్మికో పపత్తి యు 
ననేకులకు విశేషమహివు గలదని తోంపదు. కావున నీతిశాస్త్రము 
మయుక్క సొరి గరములు నయిన సూర్లములం దున్న మహత్త్వము 
అగు భేద మేమియో యిక్కడ దాని నీంకను కొంచెము స్పష్టము 
చేరుట యావశ్యకముగ నున్నది, 
ఏ గర్మయ్రైనను నీతిదృష్టిచే యోగ్య మయినది యగునా ? 
కాదా? యన విచారించుటకు 1, అ కర్మకు కేవల బాహ్యఫలము 


222 గీతారహస్యము 


(అనయా: జగత్తునందు దృశ్యమగు పరిణామము ఏమి కలిగినదో, 
యేమి కలుగంగలదో దానిని జూచుటయు, ప ఆ కర్మను జేయువాని 
యొక్క బుద్ధి (అనగా: వాసన) యెట్లున్నదో దానిని జూచుకొను 
టయు నను రెండు మార్గములు గలవు,  మొదటిదానిని ఆధిభౌ తిక 
మార్గ మని చెప్పుచున్నారు. రెండవదానియందు మరల రెండు పక్ష 
ములు బయలువెడలు చున్నవి. ఈ రెండు పక్షములకును చేర్వేు 
పేరు లున్నవి, శుద్ధమైన కర్మ సంఘటిల్లుటకయి వాసనాత్మకబుద్ధి 
శుద్ధముగ నుండవలసీవచ్చును. మణియు 'వాసనాత్మకబుద్ధి శుద్ధముగ్‌ 
నుండుటకు వ్యవసాయాత్మకబుద్ధి (అనయా; కార్యాకొర్యములను 
నిర ర్భయించ్చు బుద్ధి స్థిరము, సముము, శుద్ధముగ నుండవలయు 
నని వెనుకటి (పకరణములో. జెప్పంబడియున్నది. ఈ సిద్ధాంతాను 
సారముగ నెవరియొక్కయు కర్మ శుద్ధముగ నున్నదా? లేదా? యని 
చూచుటకు వారి వాసనాత్మకమగు బుద్ధి శుద్ధముగ నున్నదా? లేదా? 
_ యని చూడవలసి వచ్చును. కర్మయొక్క స ద్ధి (అనయా: వాసన 
శుద్ధమైనదా? లేదా? యను దాని నిశ్చయము తుదకు వ్యవసాయా 
త్మఠబుద్ధియొక్క శుద్ధత నుండియే చేయవలసి వచ్చునని యిందలి 
వాటా ము (A. ల్‌ 41). ఈ వ్యవసాయాత్మకబుద్ధి సదసద్వి 
'వేచనాశక్సి రూపమయిన స్వతం్యతదేవత యని యంగీకరించితి మేని 
యది అధిదైవికమార్ల మగును. మటియు నీ బుద్ధి స్వతం్యతమైన 
దైవతము కానేరదు. మి యే మన : అత్మయొక్క యొక యంతరిం 
(దియమై యున్నది. మణియు దానివలన బుద్ధి (పథాన మని యం 
గీకరింపక యాత్మ [పథాన మని యంగీకరించో వాసనయొక్క శుద్ధ 
తను విచారింతు మేని యది నితినిర్ణ యము యొక్క అధ్యాత్మికమార్థ 
మయినది. ఈ యన్ని మార్గములలో నాధ్యాత్మికమార్గమే |శేష్ట మని 
మన శాస్త్రకారులు సెప్పుదురు; 'మటి జర్మను తత్స్వవేత్తయు, పసి 
ద్దుండు నగు కాంటు (బహ్లాతై శ్రీకకిసిధ్ధాంతమును స్పష్టముగ వై వాయక 
పోయినను, తన నీతిశాస్త్రవి వేచనను?' “శుద్ధబుద్ధి మొదలుకొని ణ్‌ 


సిద్ధావస్థ..వ కన హారము ల్లి 


నొక విధమగు నధ్యాత్మదృష్టిచేతనే యారంభించి యటు కేల 
చేయవలయునో యందులకు పూర్ణముగ సోపపత్తికముగ సైతము 
వ్రాసెను, ! [గీనుయొక్క యభిపొయమును నిదియే; కాని యీ 
విషయమై యన్ని యూహాపోహలు నీ చిన్నిగంథమున( జేయుటకు 
సాధ్యము కానేరదు. నీతిమత్తను పూర్తిగ నిర్ణయించుటకు. గర్మల 
యొక్క బాహ్యఫలముల వైపున దృష్టి నుంచుటకంకు, దాని కర్త 
యొక శుద్ధమగు బుద్ధివై పునకు విశేషముగ నేల యుంచవలసినదియు 
నొకటి రెండు ఉదాహరణములతో వివరించి వెనుక నాలుగవ |పకర 
అములలో స్పష్టముగ (వాసియే యున్నాను. ఈ సంబంధములో 
విశేష మగు విచారమును పిదప పదునైదవ |ప్రకరణములో పాశ్చాత్య 
ములు, పౌరస్త్యములు నగు సీతిమార్లములను పోల్చి చెప్పునపుడు 
చేయుదును. ఇప్పుడు చెప్పున దేమన ; కర్మయైనను సంఘటిల్లుటకు 
నా కర్మను జేయవలయునని బుద్ధి మొదట కావలసివచ్చును గాన, 
కర్మలయొక్ల యోగ్యతాయోగ్యతల విచారముసైతము బుద్ధియందలి 


శుద్ధతాశుద్ధతలమిందనే సర్వాంశములచేతను వూట(బడి యుండును. 
బుద్ధి సరియైనది కానియెడల కర్మయు నయోగ్య మైనదియేయగును. 
కేవల బాహ్యక ర్మకూడ నిది యై నంత మాతమున, బుద్ధియు చెడుది 
గనే యుండి యుండవలయు నని యనుమితి చేయుటకు సాధ్యము 
కాదు, కారణ మేమి యనంగా : మజచిపోవుటచే6 గాని, పొరపాటుచే. 
గాని, యజ్ఞానముచేతం గాని బాహ్యకర్మ లట్టగును; మటియు నాకర్మ 
లను నీతిశాస్త్రపకారముగ చెడువి యని చెప్పుట సాధ్యము కాదు. 
“అనేకుల కధిక సుఖి మను నీ నీతితత్త్వము బాహ్యాపరిణామమునకు 
మా|తమే సంబంధించును. మజియు నీ సుఖదుఃఖాత్మకమగు బాహ్యా 
పరిణామము నిశ్చితరీతిచే కొలుచుటకు బాహ్యసాధనము నేటికిని 





రం టం Theory of Ethics, travs. by Abbott. 6th Ed, 
especially, Metaphysics of Morals therein. 


ROA గీశారహస్యము 


వెలువడలేదు. కావుననే నీతిమత్త కునీ నికమోపలము(ఒరపిడిణజాయి ) 
చేతనే తప్పక యశారనిర్ల యము కా(గలదని నమ్మిక లేదు. అటులే 
మనుష్యు డెంత నేర్బరీయనను, చానియొక్క బుద్ధి శుద్ధము డాని. 
యెడల (పతి సమయమునను, ధర్మమునే యాచరి: రచువని నియమము 
చేదు. అతనికి విశేషముగ స్వార్థముగల (పసంగమున నేమి చెప్పవల 
యును. “సార్లే సర్వే విముహ్యంతి యే౭పి ధర్మవిదో జనాః (మ, 
భా.విరా.గ్‌1,4)_మనుజు( డెంత జ్ఞానియు, ధర్మ వేత్తయు నేర్చరియు 
నయినను సర్వభూతములయందును సము(డు కానియెడల, నతని 
కర్మలు తప్పక శుద్ధములుగను, లేక, నీతిదృష్టిచే నిర్జోషములుగ నుండు 
నని నియమముండ దని యిందలి సారాంశము, కావున నీతిని విచా 
రించుచున్న ప్పుడు, కర్మయొక్క బాహ్యఫలముకంకు కర్తయొక్క 
బుద్ధియే (పభానముగ విచారింపం బడవలయును. సామ్య బుద్ధియే 
సడ్వోర్త నమునకు నిజమగు బీజ మని మన శాస్త్రకారులు సిద్ధాంతము? 
జేసిరి. మజియు భగవద్గీతయందు సైతము... 


*దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ, 
బుద్ధౌ శరణ మన్విచ్చ కృపణాః ఫలహేతవః, 
గీ, 2.49 

అని యర్జునునకు భగవంతునిచే. జేయబడిన యుపదేశమందున్న 
రహస్య మిదియే. ఈ శ్రోకమునందున్న బుద్ధిశబ్ధము నకు జ్ఞాన నుర 
నునుకొని కర్మయు జ్ఞానము నను నీ రెంటిలో 'జ్ఞానమునకే (శీష్ట త్వ 
మోయథ(డెనని యనేకులు చెప్పుచున్నారు; స యీ యర్థము 
పొరపాటని మా మతము. బుద్ధియోగ మనగ సమత్వ బుద్ధియోగ 


శ “ఓ ధనంజయా ః (సమ) బుద్ధిరూసమగు యోగముకంట్కు (కేవల) 
కర్మ నికృష్ణమైనది, కాన (సమ) బుద్ధినే యాశయింప్పుము, ఫలమును గోరి 
కర్మను చేయువారు కృపణులు (అనల: తక్కు. నవారు)” అని యా శ్లోకము 
నకు సరళమగు నరము, 


సిదావస్త... వ్యవ హారము 225 : 
ఇ 9 Cs 


మని యిక్కడ శాంకరభాష్యములో నర్థము [వాయ (బడినది. కావున 
యథార్థముగ( జూచితి మేని దానికి కర్మపరమగు నర్థము చేయవల 
యును, అట్లు చేసిన సరళముగ నన్వయింప( గలదు. కర్మను జేయు 
వారు రెండు విధములుగ నున్నారు. ఒకరు ఫలమునుగోరి చేయు 
వారు (అనగా: ఆ కర్మవలన నెందటీ కెంత సుఖము గలుగునో 
యని యాలోచించి చేయువారు), మజీయొకరు బుద్ధిని సమముగను 
నిష్కామముగ నునిచి కర్మను జేయువారు. వీరు తా మటులుచేయు 
నపుడు కర్మధర్మసంయోగముచే నే పరిణానుము గలిగినను లక్ష్య , 
పెట్టరు. వీనిలో “ఫల హేతవః” అనగా ఫలమును గోరి కర్మలను 
జేయువారు, నై తికదృష్టి చే. కృపణులు (అనయా: తక్కు వవార్ఫులని 
నిశ్చయించి, సమత్వబుద్ధిచే గర్మలను జేయువారు (శేష్టులని యో 
శ్లోకమున నిశ్చయింపయడినది. “దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా 
ద్దనంజయ”_ ఓ ధనంజయా | సమత్వబుద్ధి యోగముకం'కే కేవల 
కర్మ యత్యంత నికృష్ణము అని యీ శ్లోకముయొక్క మొదటి రెండు 
చరణములలోనున్న తాత్పర్యమిదియే, మజియు భీష్మదోణుల నే నెట్లు 
చంపుదును? అను నీ యర్జునుని (ప్రశ్నకు నిదియే యుత్తరము. చంపు 
టయు, చచ్చుటయు నను |కియలను మ్మాతమే చూడక మనుజు( 
డే బుద్ధితో నా పనిని జేయుచున్నాండో దానిని జూడవలయునని దీని 
యందున్న భావార్థము; కావున “నీవు బుద్ధిని (అనంగా; సమబుద్ధిన్సి 
శరణు పొందుము” అని యీ శ్లోకముయొక్క మూడవ చరణమున. 
నుపదేళింపయడినది. మజీయు నుపసంహారాత్మకమగు పదునెనిమిదవ 
యధ్యాయమందును * బుద్ధియోగము నాశ్రయించి నీవు నీ కర్మలను 
జేయుము” అని భగవంతుండు చెప్పినాడు. గీత కేవలకర్మయొక్క 
విచారము కనిష్టమని తెలిసికొనినది, కావుననే యా కర్మకు (పేరక 
మగు బుద్ధియొక్క విచారమే శ్రేష్టమని చెప్పుచున్నదని గీతయందలి 
మటియొక శ్లోకమువలన వ్యక్తమగుచున్నది. పదునెనిమిదియవ 
ప కర్మయొక్క నుంచి చెడుగులు వర్ణింపబడినవి. 
భ.గ+ 1-15 


228 గితారహస్యము 


అనగా: సౌత్తి కములు రాజసములు తామసములు నని మూడు 
" విధములుగ జెప్పంబడినవి. ఒకకర్మఫలమునే గీత యుద్దేశించినయెడల 
ననేకులకు సుఖమునిచ్చు కర్మయె సాత్తి కమని భగవంతుడు చెప్పి 
యుండును; కాని యటులు చెప్పక *ఫలాశను వదలి నిస్సంగబుద్ధిచే 
చేయబడిన కర్మలు సాత్తి కములు లేక, యుత్త మము లైనవి” 
యని పదునెనిమిదియవయ ధ్యాయమున చెప్పబడినది (A.18.28), 
గీత్ర కర్మాకర్మవివేచనం జేయుచు కర్మలయొక్క బాహ్యాఫలముల 
కంకె కర్తయొక్క నిష్లామము సమము నిస్సంగము నయిన బుద్దికే 
యధిక మయిన మహత్వ మిచ్చుచున్నదని దీనివలన స్పష్ట ముగు 
చున్నది, మజియు నీ న్యాయమునే స్థిత్మపజ్ఞునియొక్క వర్తనకు 
సంబంధింప( జేయుదు మేని, స్థిత్మపజ్ఞుండే సామ్యబుద్ధిచే తనతో 
సమానులైన వారీతోడను, తక్కువవాండ్రతోడను (అనయా: అందణ 
తోడను, వ్యవహరించు చున్నా(డో, యా సామ్యబుద్గియే యతని 
యొక యాచరణకు సత్యమయిన బీజము కావున నీ యాచరణముచే( 
గొంబోవు సర్వభూతహిత మా సామ్యబుద్ధియొక్క బాహ్యము నాను 
షంగిక మయిన పరిణామమే యని సిద్ధ మగును. అళ్లు యెవరి 
యొక్క బుద్ధి పూర్ణమయిన సామ్యావస్థ నొందినదో వారు లోకుల 
కాధిభౌ తికసుఖమును మ్మాతమే కలిగించుట'కై తమయొక్క సర్వ 
వ్యవహారములను చేయుట సంభవింపదు. వారు మణియొకరి కప 
కారము చేయ రనుమాట సత్యమే; కాని యిది వారికి ముఖ్యమగు 
ధ్యేయము కానేరదు, ఇంక నేమన: సమాజమునందున్న మనుష్యుల 
యొక్క బుద్ధి యంతకంతకు శుద్ధమగుచు రాయగా దుద కెల్ల వారును 
దమ వలి నాధ్యాత్మిక పూర్ణావస్థ నొంద వలయు నని పయత్నము 
చేయుచుందురు. మనుజులయొక్క కర్తవ్యములలో [శేష్టము సాతి 
కము నైన కర్తవ్య మిదియే. కేవల మాదిభౌతిక మయిన సుఖవృద్ధి 
యొక్క [ప్రయత్నమును నేను గౌణ మని కాని రాజస మని కాని 
యెన్నుదును.. 


సిద్ధావస్థ-వ్య వహారము 227 


కర్మాకర్శ నిర్ణయార్థమై కర్మయొక్క బాహ్యఫలమును లక్ష్య 

పెట్టక కర్తయొక్క 'పద్ధబుద్ధిశే |పాధాన్య మియ్యవలయునని గీతల 
యొక్క సిద్ధాంతము పైన నేనేకుల: “కర్మఫలముల వైపును జూడక 
యీ రీతిగ “పల శుద్దబుద్దిన విచారింపవలయునని చెప్పితిమేని, శుద్ధ 
బుద్ది గలిగిన మనుష్య? డేదైన దుష్కృత్యమును జేసినను తప్పు 
శదీని సిద్ధ మగుననియు వారికి సర్వదుష్కృృత్యములను జేయుటకు 
స్వాతం త్యము లభించు ననియు తర్క్మయుక్తమగు నాక్షేపము 
జేయుదు రనుట నా కల్పన కానేరదు. ఇంక నేమనంగా : కొందజు 
శై9స్తవమతబోధకు లీ విధముగ గీతాధర్మముల పై. జేసిన యాక్షేప 
నును నేను జూచియున్నాను. * కాని యీయాక్షేప మన్ని విధము 
అచే మూ మూర్భతామూ లము గను దుర్మాగహమూలముగ నున్నదని చెప్పు 
టకు మా కేమియు తప్పుతోంపదు. 'వేయేల? అ ఫికాలోనున్న' యొకా 
నొక నల్ల ని మూర్జుండు సంస్కరింపంబడిన రాష స్టములయందున్న నీతి 
తత్త ముల నాకర్షి( ంచుకొనుట శే రీతి నపాత్తుండు నసమర్థుండునగునో 
యటు లీ యీ క్రైస్సవమతబోధకుల బుద్ధి వేదికధర్మములీయందున్న 
స్థిత పజ్జునియొక్క యాధ్యాళ్మికపూర్ణావస్థను దెలిసికొనుట కైనను 
నర్హమైనదికాదు. ఏలయన: వారు స్వధర్మసంబంధమగు వ్యర్థపు దురా 
[గహము చేతను, తామసము దుష్టమునగు మనోవికారము చేతను, 
నసమర్ధులె యుందురని చెప్పుట కేమియు నభ్యంతరము లేదు. పందొ 
మ్మదవ శతాబ్దమున( (దిసిద్దు డగు కాంటు అను జర్మనుతత్త్వ వేత్త 
కర్మలయొక్క బావ్యాఫలమును లక్ష్య పెట్టక నీతినిర్ణయార్థమై కర్త 
లక బుద్ధినే విచారింపం వలయు నని నీతిశాస్త్రమును" గుణించి 


* కలకత్తా యందలి యొక శ త 9స్తవమతటోధకుం డిటు లాక్షేసించినందున 
నతసికి “మ్మ బుక్సు” అను దొరచే వీయంబడిన సమాధాన మళని Kurukshetra 
(శురుషేత) అను "పేరుగల ముదిత గంథముయొక్క- చిపరంజేర్చంబిడినది, 
గావున దొనిం జూచుసది* (RUrkshoetra, Vyasashrama, Adyar, Madras, 
pp. 4852). 


228 గీతారహస్యము 


(వాసిన తనగంథమున ననేకస్థలములలో (వాసెను. * కాని దానిపై 
నెవరును నిట్టి యా క్షేపమును 'జేసినవారు నా దృష్టికి గాన్బింపలేదు. 

ఇక నది గీకలయందున్న నీతితత్త్వమునకు మాత మెట్లు సంబం 
ధించును? బుద్ధి సర్వభూతములయందు సమ మగునేని పరోపకార 
మును చేయట్యనునది దేహన్వభావముగనే మాజును. మజియు 
నమృతమునుండి మృత్యువు వచ్చుట యె ట్లశక్యమో యటులే యీ 
పరమజ్ఞానమును బరమశుద్ధబుద్ధియు. గలిగిన వానినుండి కుకర్మలు 
సంఘటిల్లుటయే యశక్య మగును. కర్మలయొక్క బాహ్యఫలములను 
విచారించుచు నూరకయుండకూడదని గీతచెప్పినప్పుడు దానికి మనసు 
వచ్చిన యర్థము చేయుమని యుద్దేశముకాదు; ఇంక నేమన(గ: దంభ 
ముచేత. గానీ, లోభముచేత( గానీ పరోపకారమునుజీేయు వేషమును 
వేసికొనవచ్చును గాని సర్వభూతముల యందు నొక క .యయాత్మయే 
యున్నదని తెలిసికొనుటచే బుద్ధియందు. గలుగంబోవు. స్టైర్యమును 


సమతయును కలిగినట్లు వేషము చేయుటకు వీలులేదు. కావున, నీ 
కృత్యముయొక్కయు యోగ్యతాయోగ్యత లను వీచారించునప్పుడు 
కర్మలయొక్క బాహ్యపరిణామముకంకు కర్తయొక్క బుద్ధినే బాగుగ 
విచారింపవలయునని గిత చెప్పుచున్నది. సంక్షేపముగ( “జెప్పవలసె 
నేని నీతిమత్త యనునది కేవలము జడమైన కర్మయందు లేనేలేదు. 
అది యన్ని విధములచే( గర్హ్వయొక్క బుద్ధి నవలంబించి యున్నదని 





* “The Second proposition is: That an action done from duty 
derives its moral worth, not from ithe purpose which is to be attai- 
ned by it, but from the maxim by which it is determined.”,, The 
moral worth of an action “cannot lie anywhere but fin the princi- 
ple of the wlll, without regard to the ends which can be attained by 
action.” Kant’s Metaphysics 0/ Morals (trans. by Abbott in Kant’s 
Theory of Ethics, p. 16. 6 italics are author’s and not our own). 
And again “When the question is of moral worth, it is not with the 
actions which we see that we are concerned, but with those inward 
principles of-them which we do not see.” 0. 24. Ibid, 


సిద్ధావస్థ...వ్యవహారము 249 


గీతయొక్కు సిద్ధాంతము; కొని యొ యాధ్యాత్మిక సిద్ధాంతమునం 
దున్న సత్యమునతత్త (మును దెలిసికొనక యెవరికి. దోంచినది వారు 
చేసిన యెడల వారు రాక్షసులు, లేక, తామసులు నని గితలలోలే 
చెప్పబడినది (గీ. 18.20), ఒకపరి బుద్ధి సమ మగునేని, వానికి కర్త 
వ్యాకర్తవ్య విషయమై విశేషముగ నుపదేశింప నక్కొటి లే దను నీ 
తత్త్వము నెణీంగియే తుకోబాగారు శివాజీమహారాజు గారికి... 


కల్వాణకార క అర్థ యాచా ఏక, సర్వాంభూతీ(ఏక ఆత్మా. 


_ సర్వభూతములయందు నొక యాత్మయే కలదని తెలిసికొనుటయే 
దీనికి శేయస్కుర నుగు విషయము అని భగవద్దీతానుసారముగ కర్మ 
యోగ మను నొక తత్త్వమునే యుపదేశించిరి (తు. గా. 4428. 9): 
ఇని పూర్ణమైన సామ్యబుద్ధియే సదాచరణమునకు బీజమైనను, కర్మ 
అను జేయువాండు బుద్ధి యీ నిధముగ పూర్ణమును, శుద్ధమును నగు 
పర్యంతము నేమియు. జేయక యూరకుండవలయు నని దీనినుండి 
ననుముతి చేయకూడదని యిచ్చో నింకొకపరి చెప్పవలయును, 
“స్థతయజ్టునివలె బుద్ధిని శుద్ధముచేయుట యనునది పరమథ్యేయము; 
గొని యది పరమభ్యేయ మని యెన్ని యదియంతయు సిద్ధమగువణ 
కును నేమియు6 జేయకుండ నుండక (పతి నునుజు(డును శక్యమై 
సంతమా్యతమే నిష్టామబుద్ధితో( దన కర్మలను జేయుచుండె నేన వాని 
చేతనే బుద్ధి యంతకంతకు శుద్ధమై తుదకు పూర్ణమగు సిద్ధి (పాప్పిం 
చును, పూర్ణ మగు సిద్ధి లభీంచినను కర్మలను జేయనని యా[గహము 

"పెట్టుకొని ఆపను వ్యర్గముగ( గడుపరాదు అనునది” మొదలుగా. 
Mo ' యుపదేశములు గితలయొక్క యారంభముననే చేయంబడినవి 
(గ. 240). 


“ సర్వభూతపితము ), శేక, “అనేకుల కధిక సుఖము' అను 
నీగితత్స (ము బాహ్యమైన కర్మకు నూ్యూతమే సంబంధించినందున, 
కోఎంకులు మేయు నదియు (పైన నుండునదియు) నల్పమును నై 


280 గీశారహస్యము 


యున్నది. కాన *సర్వభూతములయం దొకకే యాత్మి యను సి స్థ 
(పజ్జునియొక్క సామ్యబుద్ధి మూల్మగాహిణి యగుటచే, నదియే నీ 
నిర్ణ యము విషయమున “శేష మని యంగీకరింపవలయు నని లు 
రీతీగ సిద్ధమైనను, దానిచేత వ్యవహారమందు వర్శించుటకు సరియై 
యుప పసత్తీ కుదురదని దీనిపై ననేకు లాక్షేపణం జే కియుచున్నారు; కా 
యీ యాక్షేపణము, తజచుగ సన్నాసమార్షీయులైన స్థిత పజ్ఞ 
యొక్క జగత్తునందున్న వ్యవహారమును జూడంగా దోంచీయుండున 
కాని స్థిత పజ్ఞుడైన కర్మయోగియొక్క వర్త నకు నది సంబంధింపడ 
కొంచెము విచారించిన నెవరికై న సహజముగ6 దోపంక మానదు. 
యేల? సర్వభూతములయందును నొక యాత్మయే కలదని కొ 
యాత్మాపమ్యబుద్ధి యని కాని చెప్పబడు నీ తత్త్వములచే వ్యా 
హారిక నీతితత్త్యముల 'కె ట్లుపపత్తి కుదురునో యట్లు మణీ యే తత 
ముచేతనైనను కుదురదని చెప్పినను చెప్పవచ్చును. సర్వదేశమ 
యందును, నితిశాస్త్రముల యన్నింటి యందును, పథాన న 
చెప్పబడిన పరోపకారధర్శ్మము నుదాహరణముగ తీనికొనుము. ౩ 
రుల యందుండు నాత్మయే నా యందును గలదను నీ యధ్యా 
తత్త్వముచే నీ ధర్మమున కుపపత్తి కుదురున ప్రి యాధిభౌతికవాదః 
చేతను గుదురదు. అధిభౌతికశాస్ర్రుజ్ఞు లి విషయమున దమ శక్తి! 
తయు వినియోగపజచినను పరోపకారబుది యనునది యొక సహ 
గుణ మనియు నది యుత్రాంతివాదమున, జెప్పిన ట్రంతకంతకు వ్భ 
బొందుననియు మాతమే చెప్పుదురు. అంతమా[తముచే పరోపకార: 
నకు నిత్యత్వము సిద్ధింపకపోవుటయే కార స్వార్థ పరార్థముల నడు 
వివాదము వెలువడినప్పు డీ రెండు పక్షములను ర్‌ వేర్చుకొను తల 
గల రెండావుల దూండ యగు ' చతురస్వార్థికి దీనిమూలమున 
పక్షమును సాధించుకొనుట కవకాశము సైతము సిద్ధించునని వెన 
నాలుగవ [పకరణమున( జూపియే యున్నాను; కాని యీ విషయ 
ననేకులు “పరోపకారబుద్దికి సిత్యత్వము సిద్దమైనను నేమి (పయె 


సిద్దావస్త... వ్యవహారము 281 
థి అ 


నము? సర్వభూతములయందు నొక యాత్మయే కలదని యెన్ను కొని 
[పతి మనుజు(డు నెల్ల ప్పుడును సర్వభూతహితముచే చేయనారంభించు 
నేని వానికి స్వీయకార్యనిర్వాహ మెట్లు కాగలదు? మజియు నిట్టు 
యోగకేమములే నడవనియెడల వాండు లోకులకు కల్యాణమెట్లు 
చేయగలడు?” అని శంకలం జేయుదురు; కాని యీ శంక లపరిహో 
ర్యములు గాని (కొత్తవి గాని కావు, “తేషాం నిత్యాభియుకానాం 
యోగక్షేమం వహా మ్యహమ్‌” (A. 9.22) అని యిట్లు భక్సి మార్గ 
దృష్టిచే భగవంతుండు గితలయందే యీ (పశ్నమునకు నుత్తర 
మిచ్చెను. *“మజీయు నధ్యాత్మశాస్త్రము నందున్న యుక్తి వాదముచే 
సైతము నదియే నిష్పన్న మగును. లోకులకు6 గల్యాణ మొనర్భుట 
కును బుద్ధిగలవారు భోజనాదికమును సైతము వదలవలయునని దీని 
తాత్సర్యము కానేరదు. ఇక నేమన : తనయొక్క దేహధారణమును 
లోకోపకారమునక్షై చేయుచున్నాండని యతనికి బుద్ధి పుట్టవలయును 
ఇట్లు బుద్ధి పుట్టినపుడే యిర్యదియములు స్వాధీనముగ నుండుటచే 
| లోకకల్యాణ మగును” అని జఇనకునిచే, జెప్పండినది (మ. భా.అశ్వ, 
లని. నుజణియు నీ కారణముననే యజ్ఞము నొనర్చి యవళిష్టాన్నము 
(గహించువారు *' అమృతాశు* లని చెప్పపలయునని మోమాంసక 
సిద్ధాంతవ పని గితలలో, జెప్పంబడినది (A. 4. 81). కారణ మేమియన: 
వరిదృష్టిచే యజ్ఞ మనునది జగత్తుయొ క్ర భఛారణపోషణల నిమిత్త 
ముగు కర్మయే య లోకకల్యాణకరమగు నీ కర్మను జేయునప్పు 
డతని యుద్దేశము నిర్వాహమగు ననియు, నట్టి నిర్వాహమును జీయ 
వలయు ననియు స్వార్థముక" అకు యజ్ఞ రూపమగు క్రమమును జెడ 
గొట్టుట నుంచిదికాదనియు వారిచే సిద్ధాంతీకరింపంబడిన వ్యావహారిక 
దృష్టితో జూచినను__ 


తో పరోపకార కరితచి గేలా, పాహి తో జ్యాలా త్యాలా, 
మగ కాయ ఉడి తయాలా, భూమండరీ, 


282 గితారహస్యము 


అని దాసబోధయందు (19. 4. 10) సమర్ధులవారు సెప్పినది యథా 
ర్థముగనే యున్నదని యనుభవమునకు వచ్చును. సారాంశ మేమనః 
లో కకల్యా ణార్థమై |పయత్నించు వారియొక్క యోగక్షేమము లా 
తతతువషోకుటి యీ జగత్తున నెప్పుడును గనుపడదు. పరార్థ 
మును జేయుటకు మ్యాత మతండు నిష్కామబుద్ధితో సిద్ధముగ నుండ్‌ 
పలయును. లోకు లందజఖు తనయందును, ప సర్వలోకముల 
యందు నున్నటులు భావన యొకపరి దృఢమైన పిదప స్వార్థము 
పరార్థముకం'కొ భిన్నమగునా? కానేరదా? యను |పశ్న వేయ నవ' 
కాశము లేదు. “నేను వేణు, లోకులు వేటు” అను నీ యాధిఖౌతిక 
ద్ర్వైతబుద్ధిచే *' అనేకుల కధిక (పుష్కల) సౌఖ్యమును” జేయుటకు 
(ప్రయత్నించు వాని మనస్సునందు పై పెనం జెప్పంబడిన (భామకము 
లగు శంకలు గల్లు చున్న వి. కాని, “సర్వం ఖ ల్విదం (బ్రహ్మి యను 
నద్వైతబుద్ధితో బరోపకారమును జేయుటకు, (బవృత్తులెనవారి కీ 
శంకయే “యుండనేరదు. సర్వభూతాతైైక్యబుద్ధిచే నిష్పన్నమగు 
సర్వభూతహితము యొక్క యీ యాధ్యాత్మిక తత్త్యమును, మణియు 
స్వార్థపరార్థములను ద్వైతము యొక్క (అనంా: అనేకులకు( గలుగు 
సుఖముయొక్క తారతమ్యముచే వెలువడు లోకకల్యాణము యొక్క) 
యాధిభౌతికతత్త్యమును నను నీ రెంటి నడుమ నున్న భేదమును 
దెలిసికొనవలసి యున్నది. లోకకల్యాణమును చేయవలయునని 
మనస్సులో నుంచుకొని సాధువులు లోకకల్యాణమును జేయరు. 
(పకాశము నిచ్చుట సూర్యున 'కెట్టు సహజమై యున్నదో సర్వభూతా 
తె కషరూపమగు |బహుజానముచే మనస్సున పూర మగు జానము 
SR ఇ! వ. యో సాథువు 
లకు దేహన్వభావమై పోవును. మటియు దేహస్వభావ మి రీతిగ 
పరిణమించె నేని సూర్యు డితర పదార్థములను [బకాళింపంజేయుచునే 


స్వయముగ౬ _|బకాశించునటులు సాధువులయొక్క పరార్థమగు 
నుద్యోగముచేతనే వారికిని యోగ'క్షేమములు స్వయముగ సేద్దము 


సిద్దావస్త_వ్యవహారము 288 
6 ఇ 


లగును. పరోపకార మొనర్చుట యను దేహస్వభావము, అనాసక్ష 
బుద్ధియు నను నీ రెండింటికి జత కలిసిన పిదప నెన్ని సంకటములు 
వచ్చినను, సరకు సేయక సహించుట యుక్తమా? లేక లోక 
కల్యాణమును వదలుట యుక్తమా? యను రెండింటియొక్క తాత్చ 
ర్యమును బరిశీలింపక, బహ్మాతై సక్యబుద్ధితో సాధువులు తమ యుద్యో 
గమును మానకయే యుందురు. మజియు సమయము వచ్చెనేని 
దేహమును వదలుటకు సైతము వెనుదీయరు; కాని స్వార్గపరార్థము 
లను భిన్నములుగ నెన్ని, వానిని తక్కెడలో, బెట్టి పిదప సక్‌ ల్రే 
మూలకు వంగునో చూచి, ధర్మాధర్మములను నిర్ణ ముహు నేర్ళు 
కొనిన వారికి త్మీవమైన లోకకల్యాబేచ్ళ పట్టుట శెప్పుడును వీలు 
లేదు, కావున సర్వభూతహితము యొక్క. తత్త ము భగవద్గీతకు సమ్మ 
తమైనను, దీనికి నుపపత్తి యనేకులకు( గలుగు నధిక బాహ్యసుఖము 
యొక్క తారతమ్యముచేత యోచించుచు కూర్చుండక, జను లనేకు 
లున్నను, లేక, తక్కువయున్నను, వారికి సుఖ మధికమగునా? 
తక్కువ యగునా? యను విచారము సైతము నాగంతుకము కావు 
ననే కృపణ మని నిశ్చయించి, శుద్ధమైన వ్యవహారము నకు బీజమైన 
సామ్య బుద్ధికి గల యుపపత్తి యభ్యాత్మశాస్త్రమునందున్న నిత్యమగు 
ట్రహ్మజ్ఞానీముయొక్క యాధారముచే గీతలయందు, జెప్పంబడినది. 


సర్వభూతహితార్థమై [పయత్సించుట్క లేక, లోకకల్యాణ 
మొనర్చుట, లేక, పరోపకారమును జేయుట్క యను వీని కధ్యాత్మ 
దృష్టిచే సయుకి క మగు నుపసత్తి యెట్లు సంబంధించునో దీనిపలన( 
'దెలియును. ఇప్పుడు సమాజమునందున్న యొక. డితరులతో నెట్టు 
సంచరింపవలయు నను విషయమై సామ్యబుద్ధియొక్క దృష్టిచే మన 
శాస్త్రములయందు( జెప్పండిన ముఖ్యనియమములను నిచారించె 
దము, “యత వా అస్య సర్వ మాతై వాభూత్‌ *” (బృ-హ414) 
_ ఎవరికి సర్వము నాత్మమయ మైనదో, వారు సొమ్యబుద్ధితోడనే 


294 గీతారహస్యము 


యెల్ల వారితో వ్యవహరించుచున్నారని బృహదారణ్యక, ఈశావాస్య 
(ఈశ, 6), 'కెవల్యో (కె. Le 10) పనిషతుల యందును, మనుస్మృతి 
యందును (మను. 12. 91; మజియు 12) చెప్పబడియున్నది. 
మటీయు నీ తత్త్వమే ““ సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని 
చాత్మని” అని గీకలయొక్క యాజవయధ్యాయమున (గి. 6.20) 
నక్షరములనై న మార్చక యుళ్లేఖింపయడినది. సర్వభూతాత్రైక్యము | 
యొక్క, లేక, సామ్యబుద్ధియుక్క తత్త్వమున కీ యాత్మాపమ్యదృష్టి 
యనునది రూపాంతము. కారణ మేమి యన; సర్వభూతముల 
యందు నేనును, నా యందు సర్వభూతములు నున్నయెడల నేను 
నాతో వ్యవహరించుకొను నటులే యితరభూతములతో వ్యవహరించు 
కొనవలయునని దానివలన సహజమైన యనుమితి వెలువడును. 
కావుననే “ అత్మాపమ్య దృష్టితోడను సమత్వముతోడను నెల్లరతో 
వ్యవహరించువాండే యుత్తము(డును, కర్మయోగియు, స్థిత పజు(డు 
ననవలయును*” అని చెప్పి యర్జున నట్టు నతువడలయ నని భగ 
వంతు. డనంతర ముపదేశించెను (A. WE 80. 82) అర్జును డధికారి 
యగుటచే నీ తత్త్వమును విశేషముగ గీతలలో పర్తి ంనుట కావశ్య 
కత లేకయుండెను; కాని సామాన్యజనులకు నీతియొక్కయు;, ధర్మ 
ముయొక్కయు బోధను గలుగ. జేయు నిమిత్రమయి రచియింపం 
బడిన మహాభారతమునం దనేక స్థలములయం దీ తత్త్వమును జెప్పి 
(మ.భా.శాం. 288. 21; 261. 88), వ్యాసులవారు దానియందున్న 
రహస్యమును, వ్యాపకమైన యర్గమును స్పష్టము. జేసిరి. ఉదాహర 
ణము._ఉపనిషత్తుల యందును, గీతలయందును సం'క్షేపముగ+ జెప్ప 
బడిన యాత్మాపమ్యము యొక్క యీ తత్త్వమే. 


ఆత్మోపమస్తు భూతేషు యో వై భవతి పూరుషః, 
న్యస్తదండో జిత క్రోధః స _పీత్య సుఖ మేధతే. 
వు. భా. అను. 111.8 


సిద్ధావస్థ_వ్యవహారము 285 
= ఏ పురుషుండు పరులను సైతము తనవలె నెన్నునో, యెవండు 
(కోధమును జయించినాండో, వాడు పరలోకమునందు సుఖము 
నొందును అని మొదట చెప్పి మొకం డితరులతో నెట్టు వ్యవహరింప 
వలసినదియు చెప్పుట యిక్కడనే సమాప్తి కామిచే పిదప... 

న తత్పరస్య సందధ్యాత్‌ [పతికూలం యదాత్మనః, 
ఏష కంర ధర్మః కామా దన్యః (ప్రవర్త తే, 

మ. భా. అను, 118.8 
= తన కేది పతికూలమని (అనయా: దుఃఖకారక మని) తోంచనో 
దానిని లోకులయందు (పవర్తి ౦ప( జేయకూడదు. ఇదియె సర్వ 
ధర్మములకును నితులకును సారము. మిగిలిన సర్వవ్యవహారము 
లును లోభమూలకములుగనే యున్నవి అని చెప్పి తుదకు_ 


(పత్యాఖ్యానే చ దానే చ సుఖదుఃఖే (పీయా|పియే, 
ఆత్మాప మ్యేన పురుషః |పమాణ మధిగచ్చతి. 
యథా పరః (ప్మకమతే పరేషు తథా పరే [ప్ర కమన్రే = 
పరస్మిన్‌, 
తథైవ తేషాపమా జీవలో కే యథా ధర్మో నిపుణీ నోపదిష్టః. 
మ,భా.అను. 118.9, 10. 
_. సుఖము, దుఃఖము, |[పసియము న|పియము, దానము నిషేధము 
నను నీ సర్వవిషయములయందు |పతిమనుజు(డును దనకేది యిష్ట 
మగునో దానిని జూచి యితరుల విషయమునను నిది యిటులే 
యనుకొనవలయును. తా మేతీరున నితరులతో వ్యవహరించుచున్నారో 
యా తీరుననే యితరులును తమతో వ్యవహరించెదరు కావున దానినే 
యుపమానముగ నుంచుకొని యీ జగత్తున నాత్మాపమ్యముచే, 
వ్యవహరించుట 'యనునదియే బుద్ధిమంతులు ధర్మమని చెప్పి 
యున్నారు అని బృహస్పతి యుధిష్టిరునకు( జెప్పెను, “న తత్పరస్య 


288 గీకారహస్యుము . 


సందథ్యా (త్పతికూలం యదాత్మనః ౫ అను నీ శ్లోకము విదురనీతి 
యందు( గూడం జెప్పండినది (ఉద్యో. 88. 72); మజీయు. శాంతి 
పర్వమునందు (శాం. 167.9). మరల విదురుం డీ తత్త్వమునే యుధి 
ఫ్టైరునకు. జెప్పెను; కాని లోకుల కిది దుఃఖము నిచ్చునది కాదు, 
కారణ మేమియన : నీకు నేవి దుఃఖకారకము లగుచున్నవో లోకుల 
కవి దుఃఖకారకము లగు ననునది యీ యాత్మాపమ్యనియమములో 
నొకభాగము; నీకేది సుఖకారక మని తోయనో యదియె లోకులకును 
సుఖకారక మగును. కావున లోకులకు సుఖకారకమగు విధమున 
వర్తిల్లుమని దానినుండి నిశ్చయాత్మకమయిన యనుమానము వెలు 
వడదని యెవరికి నెప్పటికిని దీర్ధ శంక గలుగకపోదు. కావున భీష్ముండు 
యుధిష్టిరునకు ధర్మలక్షణములను జెప్పుచు నింతకంకఠు బాగుగ 
వివరించెను. 

యదనై క ర్విహితం నేచ్చే దాత్మనః కర్మ పూరుషః, 

న తత్పరేషు కుర్వీత జాన న్నప్రియ మాత్మనః, 

జీవితుం యః స్వయం చేచ్చేత్‌ కథంసోఒన్యం [పఘాతయేత్‌, 

యద్యదాత్మని చేచ్చేత తత్పరస్యాపి చింతయేత్‌. 

శాం, 2568.19.21. 

_ మనవలె నితరులు చేయకూడదని మన మెన్నునటులె, అనంగా; 
మనయొక్క మనస్సును గెలిసికొని, మనము లోకులవలెం జేయ 
కూడదు. తాను జీవింపవలయునని యెన్నువా( డీతరుల నెట్టు 
చంపును? ఏవేవి తనకుం గావలయునో యవి యన్నియు బరులకు 
గావలయునని యెన్నుకొనవలయును అని యీ నియనుముయొక్క 
రెండు భాగములును స్పష్టముగ నుల్లేభింప(బడినవి. నుజీయొక 
స్థలమునం దీ నియమములనే చెప్పుచు ' అనుకూలము *, లేక, “(పతి 
కూలముి అను విశేషణముల యోచింపక యెట్టి యాచరణమును 
దీసికొన్నను సరిపోవునట్టు_ 





సిద్దాపస్ట_వ్యవ హారము 287 
ధి 
అధ్య 
తస్మా ద్ధర్మ్మపధానేన భవితవ్యం యతాత్మనా, 
అభీ ఇక 
తథా చ సర్వభూతేషు వర్తితవ్యం యథాత్మని. 
శాం, 181,98. 
= ఇందియముల న్మిగహించి ధం్మానుసారముగ నుండవలయును; 
మత్రియును దనయందువలెనే సర్వభూతములయందును [బవర్తింస 
వలయును అనీ విదురుండు చెప్పెను. కారణ మే మన: శుకాను 
(పశ్నలో వ్యాసులు 
యావా నాత్మని వేదాత్మా తావా నాత్మా పరాత్మని, 
య ఏవం సతతం వేద సోఒమృతత్వాయ కల్చతే. 
మ.భా,శోం. 288.22. 
తనయొక్క శరీరమునం దెంత యాత్మ యున్నదో యంత 
యాత్శయే యితరుసి శరీరనుందును కలదు. దీని 'సెప్పు డెవడు. 
సెరిసికొనుచున్నా(డ. వాంె యమృతత్వమును (మోక్షమును) 
సొందుటకు సమర్గుం డగును అని చెప్పిరి. బుద్ధుః డాత్మ యున్నదని 
| 
యొప్పుకోనువాంయయు గాడు. ఎప్పటికి నాత్మవిచార మను వ్యర్థమైన 
(యల్లరలో పడకూడదని యాతండు స్పష్టముగ వక్కాణించెనుం 
న్‌. , 
అయినను బౌద్ధభిక్షువు రీతరుబతో సిటులు వర్శింపనలసినదియు 
పప్పుచు.. 
యథా అహం తథా ఏకే యథా ఏతే తథా అహం, 
అత్తానం (ఆత్మానం) ఉపమం కత్వా (కృత్వా నహనే 
య్యనఘాతయే, 
me, నెట్లో అటులే వీరును, ఏ రటులో యటు నేనును అని తన్ను 
(op 
సమానముగ తెలిసికొని (ఎవ్యరీన్ఫ చంపను కూడదు. చంపంపను 
సైతము రాదు అని యాత్మాపమ్యుదృష్టి సుపదేళించిను (సుత్త సిపా 
తము నాలకసుత్తం 27, చూదు, “ధమ్మపద'”* అను శేరు గల నటీ 


288 గితారహస్యము 
యొక పాలీబౌద్ధ గంథమునందును (ధమ్మపద, 129; మణీయు 180) 
పె శ్రోకముయొక్క రెండవ చరణము రెండుసారు లక్షరపు మార్చు 
సైతము లేక చెప్పంబడియున్నది. మజీయు పిదప మనుస్మృతి($.45) 
మహాభారత (అను. 114-5) ములను నీ రెండు |గంథములయందును 
. స్పష్టముగ గన్పట్టుచున్న శ్లోకము ల్రీక్రింద( జెప్ప(బడినరీతిగ పాలీ 
భాషయం దనువదింపంబడినవి. 

సుఖకామాని భూతాని యో దండేన విహింసతి, 

అతనో సుఖమేసానో (ఇచ్భన్‌్‌ పేచ్యసో న లభతే సుఖం, 

ఎవ(డు తన వలెనే సుఖము6 గోరు మటియొక [పాణిని తన 
యొక్క (అత్తనో సుఖార్థమై దండముచే హింసించునో వానికి 
చచ్చినపిదప ('పేచ్య_పేత్య) సుఖము లభింపదు (ధమ్మపద. 181). 
ఆత్మయొక్క యన్నిత్వము మాన్యముకాక పోయినను అత్క్మొపమ్య 
మను నీ పదము బౌద్ధగంథములలో. గాన్పించుచున్నందున బౌద్ధ 
[గంథకారు లీ విచారమును వైదిక|గంథముల యందుండియే గైకొని _ 
రని స్పష్ట మగును; కాని దీని విషయమై విశేషవిచారము పిదప 
జేయుదము. “ సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని* 
అనునటు లెవరిస్థితి యున్నదో వా రితరులలో వర్తించునపుడు అత్మా 
పమ్యబుద్ధితోడనే యెప్పుడును |బవర్శించుచున్నా రనియు, నిదియే 
యా వ్యవహారమునకు ముఖ్యమగు నై,తికతత్స్య మనియు, మేము 
చిరకాలము నుండి యెజింగియున్నా మనియు, పైవచనములవలన 
స్పష్టముగనే కాన్సించును. సమాజమునం దొక మనుష్యుండు మటీ 
యొకనితో నెటుల పర్మింపవలయునో నిర్ణయించుటకు నాత్మాపమ్య 
బుద్ధి యొక్క యీ సూతము “అనేకుల కధికపాత” మను నీ యాఢి 
భౌతికతత్త్వముకంకు, ముఖ్యము, నిర్దోషము, నిస్ఫందేవాము, 
వ్యాప్తము, నల్పాక్షరములు గలదియు నజ్ఞానులకు సైతము వేగ 


సిద్ధావస్థ...ప్యవహారము 289 


ముగం దెలియునది యనియు సెవ రనరు?* ధధ్మాధర్మళశాస్త్రముల 
మును గహాసము (ఏష పసంగ్షేపతో ధర్మః); సక, మూలత త్త 
పనులాని రధ్యాగ్మద్య్భస్టి చే నుపపత్తి కుదిరినట్లు కర్శ యొక్క 
వోహప్యాసరీణామమును మా|తమునే పరీక్రించు నాధిఖౌతికుల 
భాడముచే గుదురదు; శగాన్ఫననే ధర్మాధర్మ ఇాస్ర్రములయందున్న 
మూ | పధాననియమములకు కర్మయోగముయొక్క యాధిభౌ తిక 
సృృష్టిచే విచారించు. పొశ్చాత్యపండితులయొక్క [గంథములలో 
పముఖస్థానము తజిచుగ నీయంబడినది, 'వేయేల? అత్మాపమ్యదృష్ట 
నసుకు. సృషతము నొళమూల నుంటి సమాఎ*బంధనమునకు నుప 
నచ్చ “అగ రథికముఖము” మొదలగు గేవల దృశ్యత త్త్యముచేతనే 
వెష్టుద మని వారు ససయత్నించుచుందురు; కొని (యుపనిషత్తుల 
నుండును, సునుస్మృళియందును, గీశణయందును, మహాభారతము 
ముగ యుతర్మ పరరణములయందును, బౌద్ధథర సము బయందును, 
పతర దీశము అందును, నితర ధర్మముల౦దును అత్నొపమ్యు మను 
ఏ సులభమైన నీతినత్తమునశకే య్నగస్థాన మోాయయిడినద సు 
స్పష్టమగుచున్నది, యాహూదులయొక్కయు (44౪9) 8% స్తవుల 
యుగ గ్రాము ధర్మ గంథములయందున్న “సీన్స నీ యిరుగు పొరుగు 
పొండను నీవలెనే | పేమించుము ” (లెన్టి. 19.15; మాత్లూ్యూ 24.89) 
ణన సాజ్ఞంయు నీ సయమములయొక్కు రూపొంతరమే మై యున్నది, 
క్రైగస్తవులు దీనిని సువర సూ! తనుని (అనంగ; బంగారువంటి 
మూట్యము గలిగిన నీయమమ మన చెప్పుచున్నూరు; కానీ (మూూత్మెక్య 
. ul అల్ఫాకర మసందిగ్గం సారప ద్విశ్వతోముఖిం, అస్రోభ మనవద్యు6 
చ స్యూతం స్యూతవిదో విదుః” అని సూ[తశబ్దసునకు. ప్యాధ్యాసము6 జేయు 
చుందురు, గోనముయొక్కు సొకర్యసుసనై కొన్నిమం్యతములయందు? (బయో 
గింపందిరు నిరర్గకములగు నతరములను స్రోభ అందురు. సూతములయం దిట్టీ 
నిరర్ణకములగు సత్షరము అుండపు. కొపున సీలతణముస నస్తోభ మనువి శేషణము 
వేయందిడినది, 


20 గీతారహాస్యము 


మునకు నుపపత్తి వారి [గంథములలో లేదు. “లోకులు తన విషయ 
మున నెట్లు పవర్శింపవలయునని తనకు తోంచునో అట్లే తాను వారి 
విషయమున |బవర్శింపవలయును” (మ. 7. 21. ల్యూ, 6.81) అను 
నీ (కీస్తుయొక్క యుపదేశమును అత్రాపమ్యస్మూతమున నొకభాగమే = 
(గీసుదేశపు తత్త్వజ్ఞు(డగు అరిస్టోటిలయొక్క (గంథమున నొకరితో 
నొకరికి. గల వ్యవహారమునకు సంబంధించిన, యీ తత్త్వమే: 
య్‌ంమార్చు సైతము లేక చెప్పబడినది. అరిస్టోటిల్‌ డ్రీస్తుపూర్వము 
సుమారు మూ(డువందల సంవత్సరముల కాలమున నుండినవాండంు; 
కాని యరిస్టోటిల్‌ నకు పూర్వము సుమారు రెండువందలసంవత్సరము ల 
కాలము నందుండిన చీనాతత్త్వజ్ఞానియగు ఖూ_వూ_ తే (అంగ్లేయ 
భాషలో నీ పేరున కపభంశరూపము కాన్‌వ్యూషియస్‌) అనువానిజి త 
నాత్మాపమ్యదృష్టియొక్క "పెన చెప్పంబడిన నియమములు చైనాభా ష 
యొక్క సరణినింబట్టి యొక్‌ శబ్దములోనే చెప్పబడినవి! కాని మన 
దేశమునం దీ తత్త్వము కాన్‌ప్యూసియ స్‌కంశు బహుపూర్వమున నుప 
నిషత్తులలోను (ఈశ. 6; కేన. 13), భారతమునందును, గీతలయం 
దును ఏ,“ ఆత్మవల్‌ పరా వేంఠేం మానీతజాతేం” అని (దాన. 1210.22) 
మహారా ష్ట్ర దేశమందలి సత్పురుషమండలులలోను చెప్పబడినది. తన 
దృష్టాంతముంబట్టి జగత్తునెణుంగవలయునని చెప్పుటయు (పచబాద 
ములో నున్నది. ఇంతియ కాక దాని కాధ్యాత్మికో పపత్తి యు మన 
పాబీనులగు_ శాస్త్రకారులచేం జెప్పంబడినది. వెదికేతరధర్మము ల 
యందు నీతిధర్మములయొక్క యీ సర్వమాన్యసూ తము వాయ € 
బడినను దానికి నుపపత్తి చెప్పంబడలేదు, మజియు బ్రహాతై్మెక్యరూవ 
మగు నధ్యాత్మజ్ఞానము చేంగాక్క మణి దేనిచేతను నీ నూ[తమునకు€ 
దగిన యుపపత్తి దొరకదని గుర్తుంచుకొనినయెడల గీతలయందున్న 
యాధ్యాత్మికమయిన నీతిశాస్త్రముయొక్ష, గాని కర్మయోగము యొక్ష్శ 
గాని మహత త్త్వము వ్యక్త మగును. 





సిద్దావస్ట_వ్యప హారము 241 
ఇఇ 


సమాజమునందు మనుష్యు లొకరితో నొక రెట్లు వ్యవహరింప 
వలయు నను విషయములో “ఆత్మాపమ్య” బుద్ధియొక్క సులభమగు 
నీనీయమ మింత వ్యాపకమును, నుబోధకముగనుు అన్నీ వైపుల 
వ్యాపకమును జెందినదియుగా నున్నదా? లేదా? యని విచారించి 
సర్వభూతములయందు నుండు నాతై్మక్యము నెటీంగి * (ఆత్మవత్‌ ) 
సమబుద్ధిచే నితరులతో వ్యనహరించుచుండుము” అని యొకపరి 
నిర్బంధించిన పిదప, లోకుల'పై దయయుంచుము; వారికి యథా 
శక్తిగ సాయము( జేయుము; వారికి కల్యాణ మొనర్పుము: వారికి 
నభ్యుదయ మార్గమును జూపుము; వారిని పేమించుము; వారికి 
అసహ్యము గలుగున ట్రొనర్చకుము; వారిని దుఃఖ పెట్టకుము; 
వారితో న్యాయముగను సనుతగను వర్శించుము: ఎవ్వరిని నిర్బం 
ధింపకుము; ఎవ్వరి |దవ్యము నపహారింపకుము; ఎవ్వరిని హొంసింప 
కుము; వారితో నసహ్యాముగ మాటలాడకుము; అనేకుల కధిక 
కల్యాణము చేయవలయునను బుద్ధిని నిత్యమును మనస్సున నుంచు 
కొనుము; ఎల్లవారు నొక పితావుత్తులమే యని వారి విషయమున 
బంధ్యుపేమతో వ్యవహరించుము అను మొదలగు నుసదేశములను 
వేర్వేటుగం జేయనక్కజ లేదు. ఎవరికైనను దమ సుఖదుఃఖములు, 
లేక కల్యాణము దేనియం దున్నదియు సహజముగనే తెలియును, 
నుజియు, సంసారమున సంచరించుచు “అత్మా వై వుత్తనా మాసి” 
యని .కాని “అర్ధం భార్యా శరీరస్య * యని కాని యెన్నుకొని త 
న్ననుసరించియే తన స్రీపుత్రులను _పీమింపవలయు నను విషయము. 
యొక్క యనుభవము కుటుంబవ్యపస్థచె నతనికి పైప పృనుగుచున్నది. 
కానీ కుటుంబ మనునది యీ “అత్మాపమ్యబుద్ధి” యను పొఠము 
నభ్యసించుటకు మొదటి సాధన మగును. దిసీ యందె సర్వదా 
లంపటు(డ్రై యుండక కుటుంబము తర్వాత మ్మితులు, అప్పులు, 
గో తజులు, గ్రామస్థులు, జాతిబంధువుల్కు ధర్మబంధువులు మంకియు6 
క గీ. 11-16 


కా 


242 గీతారహస్యము 


దుద కెల్ల మనుష్యులు అన్ని భూతములు అని యీ తీరున (పతి 
కతత అత్మొపమ్యబుద్ధిని విస్తారము వ్యాపకము( జేసి తనయం 
డే యాత్మ గలదో, యదే సర్వః మాతుల యందున్నది యని తెలిసి 
కొనుటయు6 దుద కా తీరున వర్తించుటయు ననునది, జ్ఞానము 
నకును, కడవరకు పరమావధియై న (లేక, సునుష్యమా[తు 
లకు సాధ్యమైన) సీమయగునని యాత్మాపమ్యబుద్ధిరూపమైన సూత 
మునకు( దుదిదియు వ్యాపకమునగు, నర్థము. మజియు నీ పరమా 
వధియొక్కొ స్థీతిని పొందు యోగ్యత, యే యజ్ఞ దానాది కర్మలచేత 
వృద్ధి జెందుచున్నదో యా కర్మలన్నియు, చిత్త త్త శుద్ధికారకములును, 
కావుననే గృహస్థా[శమమునం గర్శవ్యములునని మొత్తము పెన సిద్ద 
మగును. కారణ మేమియన : చిత్త శుద్ధి యనుదానికి నిజమగు నర్థము 
స్వార్థబుద్ధిని వదలి (టవ్మోత్మై క్యమును తెలిసికొనుటయే, కాపుననే 
గృహస్థాశ్రమమునందలి కర్మలను స్మృతికారులు విధించినా రని 
పూర్వముననే వచింప(బడినది. యాజ్ఞ వల్కులు మైతేయికిం జేసిన 
“అత్మా వా అరే (దష్టవ్యః ౫ మొదలగు నుపదేశములయం దీ 
రహస్యమే యున్నది. “ఆత్మా వై పుత్ర నామాని” అని యాత్మ 
యొక్క వ్యాప్తికి సంకోచమును గలుగ జేయక, “లోకోవై అయ 
మాత్తా” అని దాని స్వభావముగ నుండు వ్యాప్తిని తెలిసికొని,“ఉదార 
చరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌ *_ గొప్పవారికి పృథ్వియే 
కుటుంబము అను నీ జ్ఞానము చేత |పతి మనుజుడు తన వ 
ములను జేయుచుండ వలయునని య ధ్యాత్మజ్ఞూన మను పునాదిపై 

'గట్టంబడిన కర్మయోగశళాస్త్రమను మందిర మెల్ల వారికి, మన. 
మజియు. నీ విషయమున మన కర్మయోగశాస్త్ర మితర దేశముల 
యందలి (పొచీనము నర్వాచీనమునగు న్యేకర్మయోగళాస్త్రమునకును 
నోడిపోక యుండుటయే కాక్క యిది యన్నింటిని లోంబజచుకొను 


టచే పరమేశ్వరునివలె పదియంగుళము sn మీగిలియుండు 
నని నాయొక్క నిశ్చయము. 


జి జో అట శ 
సిద్దాపస్థ_స్యపహారము 219 


కొని యాత్మాపమ్యభావముచే “వసుధైవ కుటుంబకమ్‌ * 
అను చేదాంతసుఎబంధమైనదియు, పక మైనదియు నగు దృష్టి గలి 
గిన పిదప దేశాభిమానము, కులాభిమానము, ధర్మాభిమానము 
ముదలగు నే సధ్గుణములచే కొన్నికులములు, లేక, రాష్ట్రము లిప్పు 
డభ్యుదయము నొందుచున్న వని కాస్పించుచున్నవో యా సద్దుణము 
అన్నియు ననవసరము లగుటయే గాక యెవరయినను తన్ను6 జంపు 
టకు వచ్చినను, “నిర్హ్యైర సర్వభూతేషు” (గి. 11.55) అను గీతా 
పాక్యమున కనుసారముగ వానిని దుష్ట్రబుద్ధిచే( గొట్టకపోవుటయే 
తనరు థర్మమగును గాన (ధమ్మపద. 598. చూడు దుష్టులకు 
(ప్రతీగారము సంభవింపదు. దానిమూలమున వారియుక్య దుష్ట 
కృత్యములడు సాధువులు సహాయపడవలసినవా రగుదురు. మణియు 
దుష్టులయొక్క (పాబల్యము వ్యాపించుటచే మొత్తముపై సమాజ 
మునగు(గానీ, రాష్ట్ర్రముసకుంగాని వారివలన పాశము గలుగు నని 
దీసిపి సనేకులు ము కిం జెప్పుదురు. “న పాపే (పతి పాపః స్యాత్‌ 
సాధు రీవ సదా భవేత్‌ * _.దుష్టునితో దుష్టుడు కాంగూడదు, సాధు 
త్వము తోడనే కతల te (మ. భా, వన. 206. 441). 
కారణ మీమీ యనం6గ*; దొస్ట్యముచేతను, వై 'వెైరముచేతను వైర మెప్పు 
శును నళింపదు. “న ఛాప వైరం వైరేణ "కేశవ వ్యుపశామ్యతి” 
వైగో ఊోతెచి దుష్టు(డ్రైినవాండు "మనచే 'పరాజితుండ్రైన పదప వాడు 
మునస్సునం దధికశ్లేశమునే పొందును, ఇంతియగాక తిరిగి కసిదీర్చు 
కోనుటుకు సమయము 'వేచియుండును. “జయో వైరం |పసృ్ఫజతి” 
శాస్పున దుష్టులను శాంసిదేతనే నీబారించుట యుక్త మగును అని 
మహాఖారటీమున స్పష్టముగం జెప్పంబడినది (మ, భా. ఉద్యోగ. 
11,595 మలి యు ౮8). ముణి.యు, భారతమునందున్న యీ శ్లోకమే 
పొదథ ధర్మగంథములలో (వాయయడి యున్నది (ధమ్మపద. ap 
మటీ ము 201. మహావగ్గ 10.4.8 చూడు. అ రీతిగ నీవు ని వైరులకు 


244. గీతాశహస్యము 


(ప్రతిక్రియ జేయుము. (మాత్గ్యూ. ర్‌. 4. 4). మణీయు “ఒక చెంపపై 
నెవండైన నొక దెబ్బ(గొట్టినయెడల వానికి నీ రెండవచెంపను గొట్లు 
టకై చూపుము (మత్యూ. ఫ్‌+క9. ల్యూక్‌ 6.29) అని (కీస్తువుచే సై సైత 
మో తత్త్వ నునువాదము చేయబడినది, (కీస్తునుకంకు పూర్వమున్న 
చైనాదేశపు తత త్వ్వజ్ఞుండు లా_ఒ-త్సే అనువాండును నిటులే చెప్పెను, 
మౌ మహారాష్ట్ర సాధుముండ కణుములో ఏకనాథ మహోరాజులుంగా రీ 
తీరున నాచరించినటుల కథయును గలదు, శ్రమకు, లేక, శాంతికిని 
పరాకాష్ట్రను నుత్కర్షను సూచించుచు నీ యుదాహరణ మొక గొప్ప 
దానిలో జేరినది కా దనుటకేమియు కారణను కానరాదు. సత్యాను 
సారముగనే క్షమ యనుధర్మము సైతము తుదకు (అనంగా; సమా 
జముయొ క్ర పూర్వావస్టయందు) నపవాదము లేనిదియు రూపముతో 
మాత ముండుననుటకు - సంశయము లేదు. -నేయేల? |పస్తుత 
మపూర్ణావస్థయందున్న సమాజమున ననేకసమయములలో శాంతతచే 
సిద్ధించుకార్యము కోపముచేత కానేరదని కాన్సించుచున్నది, దుష్ట. 
డ్ర్‌ దుర్యోధనునకు సహాయ మొనర్భ్చుట కై యెవ రెవరు వచ్చిరో 
చూత మని (పయత్నింప(గా నా వచ్చిన వారిలో పితామహులు, 
గురువులు 'మొదలగు పూజ్యులు గాన్సింఛిర్‌, అంత నతనికి దుర్యో 
థనుని దౌష్ట్యమునకు ప్రతిక్రియ జేయునిమిత్తమై పన్నుగడలు పన్న 
వలని వచ్చుటయు, ధసనలోభము నొందుటయు ననునవీయే కాక 
గురువులగు వారిని శస్ర్రములతో వధియించుట యను దుష్కరకర్మ 
సైతము చేయవలసివచ్చునని తోంచెను (A. 2.5). మటియు, “న 
పాపే |పతిపాప స్స్యాత్‌ ౫ అనున్యాయము (పకొరము దుర్యోధనుడు 
దుష్టుండే కాన నథనివలి మనము సైతము దుష్టులము కారాదు. 
“లత్రడు మనలను చంపివను (A. 1 45) మనము నిరై ర్య్వైరమగు 
నంతఃకరణముతో స్వస్థృముగ నాసీనులమై యుండుటయే యోగ్య 
మగును” అని చెప్పుట కారింభించెను, అర్జునుని యొక్క యో 
సంశయమును బోంగొట్టుటకొఅకే గితాశాస్త్రము ప ంచినది. 


సిద్ధావస్థ_వ్యవహారము 245 
గంన్సన నీ విషయము గీతలలో బాగుగ వివేచింప(బడిన ట్రితరము 
లగు ర్మ[గంథము లలో నెక్కడను స్పృష్టముగ గాన్పింపదు. ఉదా 
సారణము ! బౌద్ధక్రైంస్త్నవ ధర్మములు రెండును నిరై్యరతత్త మును 
వైథిరధర్శముబనలె స్వీకరీంచుచున్న వి. కాని లోకసం|గహమును, 
ళ్ళ సంరక్ష అమును, లక్ష్యము సేయక సర్వకర్మలను వదలి సన్న్యాస 
నును గ్రైకొను వానియొక్క నర్శనమును, బుద్ధియు, ననాసక్తము, 
సిర్హ్యైరము నైనను, నా యనాసక్ష కృము, నిరై ర్రైరము నై నెన బుద్ధితోడనే 
సర్యవ్యవహారముంును జటీయుచున్న కర్మయోగియొక్క వర్త నము 
సను నీ రెండును సర్వాంశములయందును నొకటియే తుమేటకు 
శీలు గీడు విషయము బౌ ద్ధర్రినవ థర్మ్మగంథములలో స్పష్టముగ6 
శెచ్చుటును చన్నయడ గీదు, “పైగా |శీస్తుఫుచేం జెప్ప(బడిన సిరె రెరత్వ 
గూపమగు | కింద. చెప్పయడిన .ముపదేశమునకును, జగత్తునం దున్న 
సీగియుక్కు 'యోగ్యతకును మేళన మొనర్నుట పాశ్చాత్యులగు నీతి 
శాన్ఫజ్ఞులకొ” గ చిక్కుగాం దోయెను మజియు నిత్మేయను పేరుగల. 
నుద్యాదీన రగు పండితుడు సీర్చ్వైరత్వ మను ధర్మతత్త పము 
ఛాసత్వము  సంటిదియు, ఘాతుగము నగుటచే నదియే (శేష్ట మని 
చేప్పృవట్లి జీ న నధర్మనములన నై నైరోపొఖండమున నిర్యిర్యముగొం 
శయయిడి, నీదని భన |గంథమున స్పష్టముగ (వాసెను; కాని నున 
డేశమునందళి యే ధర్మ! గంథమును చూచినను, సన్న్యాసము కర్మ 
యోగము నను నీ 'రెంటుభర్మమార్గముల మధ్యమున నీ విషయములో 
భేదము చింయనలంయు నను విషయము, గీతలకే కాక మనువునకును 
వూర వ ముగ గవగతము, సమ్మతము నయినదని స్స్పష్ట మగును. కారణ 
మేని ors “ (రుధ్యంతం న (సతి కుధ్యేత్‌ ”_ కోపము వచ్చిన 
పొని"ప్ర నవు గూడ గోపగింపకుషు (నును, 0. 48) అను నీ నియ 
నము పునునవుచే గార్హస్థ్య పట, బీర, రాజధర్మముల 


* Nee Paulsen’s System of Ethics, Book im Chap, గ. (Eng, 
Trains) and Niete:ches Anti-Christ, 


248 గీలారహస్యము 


యందును గాక కేవల మతిథిధర్శములయందే చెప్పబడినది; కాని 
వీనిలో నే వచన మే మార్గములో నున్నదను విషయమును గాని, దాని 


నే కడ నుపయోగించుకొనవలయునను విషయమును గానీ యోచిం 
పక్క సన్న్యాసము కర్మయోగము నను రెండు మార్గముల యందును 
పరస్పర విరుద్ధము లగు సిద్దాంతములను సమానపటిచి యొక్కచోట 
చెప్పుట త పద్ధతిని (పస్తుతపు టీకాకారు లారంభీంచి నందువలన 
ననేక పర్యాయములు కర్మయోగమునందున్న నిజమగు సిద్ధాంతవిష 
యమై యెటుల వ్యామోహమును బొందుచున్నదియు, నేను వెనుక 
నైదవ |పకరణమున జూపియున్నాను. గీతలపై నున్న టీకల యీ 
[భామకమగు మార్గమును వదలుదుమేని నిరై (రశబ్దమునకు భాగవత 
ధర్మీయు(డగు కర్మయోగి యేమి యర్థమును జేయునదియు సహజ 
ముగ( దెలియును. కారణ మేమియన : కర్మయోగియగు గృహస్థు 
డిట్టి సమయములలో దుష్టులతో నెట్లు వ్యవహరింపవలసి నదియు, 
“తస్మా న్నిత్యం క్షమా తాత! పండితై రపవాదితా”_ నాయనా |! 
ఇందుకొణకే పండితులచే క్షమ'కెప్పుడును నపవాదము చెప్పబడినది ' 
మ. భా.వన. 268, 9 అని పరమభక్తు(డగు (పహ్లాదునిచేం జెప్పంబడినది, 

మునకు నేవి దుఃఖదాయకము లయినవో యట్టి కర్మలను చేసి యిత 
రులను దుఃఖ పెట్టకూడ దనునది యాత్మాపమ్యదృష్టియొక్క సామా 
న్యధర్మ మనుమోట సత్యమే; కాని యీ ధర్మమునకు |పతిబంథులగు 

నితరులు మనల దుఃఖ పెట్టగూడదను ధర్మమును పొలించువారు లేని 
సమాజమునం దొక్రండే యో ధర్మమును పాలించియు నుపయోగము 
జేదని మహాభారతమునందు నిర్ణ యింపంబడినది. ఈ సమతాశబ్దమే 
'రెండువ్యక్తులతో నరజంధిలమును అనంగాః సాపేక్షము కావున జంప 
వచ్చు వాని జంపిన నహింసాధర్మము చెడిపోనటు బే దుష్టులను 
యోగ్యముగ శిక్షించుటచే సాధువుయొక్క యాత్మాపమ్యబుద్ధికి 
గాని నిర్వైరత్వమునకు6(గానిి యేమియు6 గొజంతరానేరదు, "పైగా 
దుష్టులయొక్క యన్యాయమునకు |పతీకార మొనర్చి యితరులను 


సిద్దాసస్ట_వ్యవహారము 247 
థి 


సంరశ్షీంచుట యను (శేయము సై సెతము నతనికి సిద్ధించును. పరమేశ్వ 
గుని బుద్ధిక ౧ శె సాధువుయొక్క బుద్ధి విశేషసమత్వము నొంద లేదని 
యెల్లవా 'రెజింగినదియె కదా? అట్టి పరమేశ్వరుడు సైతము సాధు 
స రేక్షణార్థమును, దుష్టన్మిగహార్ధమును, అయా సమయములం దన 
శారములుదాల్ని లోకసంరక్షణను జేయుచున్నా శే (గీఓ7; మణీయు 
గ ఇక నితరులవిషయ మేమి చెప్పవలయును? “వనుధైవ కుటుం 
బగమ్‌ * అను దృష్టి కలుగుటచే( గాని, ఫలాశను. వదలుటచే( గాని 
భేదము గేకయే ,ముండవలయునని చెప్పుట (భాంతిమూలమై 
యున్నది, ఫలాశయందు మమత్వబుద్ధి (పధానముగ నుండు 
ననియు, దానినీ పదలిననే కాని పాసఫుణ్యము లందుండి విడువ( 
బడుట శేదనియు గీతలయొక్క. సిద్ధాంతము. కాని యెవరి శేది 
యోగ్యముగాదో దానిని వారీ కిచ్చుటిచే స్వలాభమునే పాటించు 
కొనుట గిళసోయినను దుష్టులకు సహాయము చేసి యగ్లు లగు 
సొదునులకును సందునూలమున సమాజమునకు నష్ట మొనర్శ్భిన 
పొపము తగులక దస్పదు. కుబేరునివంటి యై శ్వర్యముగల కోటి 
శ్వరుడు బజూరునకు కూరకొసుట.8 పోయి కొత్తి మిరియాకున 
తెట్టు అత్షరూపాయట సీయండో యటులే పూర్ణమైన సామ్యావస్థ 
సొందిన పుగుసుం డెవని కేది యోగ్య నుగునో దానియొక్క తార 
చమ్మ్యుమును మజివండు, అశతనియొక గు బుద్ధి సమమైనది యగుట 
సత్యమే; కాని *సమతా' శ్వ బ్రముయొక్క యర్థము గోవునకు వేయు 
గడ్డీ మనుష్యులకును, మనుష్యుల కడు నన్నము గోనులకును వేయుట 
యని శలంపం గూడదు. గీతలలయందును నీ న్యాయముచేతనే 
శేశలము బాతన్య నునీయే సొత్త్వికదొనమును చయవలయునని 
మున్నదో యదిఃమును, “దేశే కాలీ చ పాలే చి అనంగా: ' దేశ 
మును గొలమును పొ తముసు చూచియీ దానము నీయవలయు 
(Al. 20)" నని భగఫంతునిచే, జెప్పంబడినది. సాధువుయొక్క 
సామ్యబుద్ధిని వర్టి: ము జ్లానేశ్వరమహారాజుగా రట్టి సాధువునకు 


248 | గీతారహన్యము 


పృథ్వియొక్క యుసమానము నిచ్చినారు. ఈ పృథ్వికే ' సర్యంసహో 
యని ముజియొక పేరు, కాని యీ “సర్వసంహ ' యన్మువారు 
సైతము తన్నెవరై న గాలితో తన్ని రేని టి తన్నినవారి యరికాలి 
కంకె బలము గల దెబ్బను తగిలించి తనయొక్క సమతాబుద్ధిని 
వ్యక్తము చేయుచున్నది! మనస్సున వైరము లేక పోయినను 
(అనంగా : నిర్హ్వైరుం డైనను) |పతీగార మెట్టు చేయునో దీనివలన 
బాగుగ వ్యక్తమగును; మీజియు. నీ కారణముచేతనే స్వయముగ 
భగవంతుడు “యే యథా మాం పపద్యంతే తాం “స్తథైవ భజా 
మ్యహమ్‌ *_ ఎవరు. నన్నెట్టు సేవించుచున్నారో యటులే వారికి 
ఫలమునే యిచ్చుచున్నాను (గీ. 4 11) అని యై యాచరించియు 
“ వెషమ్య-నై రృణ్య ౫ దోషముల నొందండని కర్మవిపాకశాస్త్రమున( 
 జెప్పబడినది. అటులే వ్యవహారమునందును వ్యావహారిక నియమ 
ములయందును సైతము హత. జేసినవాసికి నురిశిక్ష విధించు 
న్యాయాధీశ్వరుం డతనికి విరోధి యని యెవ్వరును నుడువరు; బుద్ధి ' 
నిష్కోముముయి సామ్యావస్థకుం జేరెనేని యా నునుష్యుండు తన 
 యిచ్చ్శచే నెవరికి నపకార మొనర్చండు; అతనివలన నితరుల కేదైన 
నపకారము గలిగిన యెడల నది యితరుని కర్మకు ఫల మగుననియు 

నిమ్కా మబుద్ధి గలిగిన ' స్థిత్మపజ్జుల డిట్టి సమయములయందు 
చేయుపని చూపులకు మాతృవధ, గురువధలవలె నెంతఘోర మైనను | 
దానియొక్క శుభాశుభఫలముల బంధన మతనికి. దగుల దసియు 
నధ్యాత్మశాస్త్రముయొక్కు సిద్ధాంతము (గీ. 4.14; 9.28; మజియు 
18.17 చూడు. దండశాస్త్రనియమముల యందు సైత మాత్మ సం 
రక్షణకు జెప్పండిన నియమము లీ తత్త్వమును బట్టియే రచియిం 
పడినవి. లోకులు *రాజవు కమ్ము” అని విన్నవింపంగొ “అనా 
చారముతో సంచరించులోకులను శిక్షించుటకై రాజ్యమును స్వీకరించి 
నేను పాపమునకు లో(బడుట కీష్టపడనని మనువు మొదట చెప్పె” 
నని యొక కథ యున్నది. కాని “త నుబురవన్‌ (ప్రజాః మా ఖీ 


సిద్ధానస్థ...వ్యవ హారము 249 


కర్భ్యం నేనో గమిష్యతి” (మ, భా. శాం. 67. 2క్రి_ లోకు లతనిని 
భయపడకుము; పాప మెవరిదో వారికే తగులును; నీక్కురక్షించిన 
స్రణ్యము మ్మాతము సిద్ధించు నని చెప్పి “పజారక్షణార్థమై నీ కగు 
స్యయనునాకై మేము సక్లు పన్ను నిచ్చెదము” అని ప్రతిజ్ఞ జేసిన 
పిదస మనుసు రాజుగా. నుంథుట కిష్టపడెను. సారాంశ మేమి 
(కుని నాఘాత మంతయే (పత్యాఘాత మను నచేతనసృష్టియం 
యున్న రర్మలసంబంధ మై మైనదియు నెష్పుడును మార్చును జెందనదియు 
నగు సియనుమునే, సజేతనసృష్టియందు నెట్టి వాని కట్టి వాడే 
గపటంరము ననునది గూపాొంతరము. సామ్యావస్థ నొందని బుద్ధిగల 
సామాన్య ణన. లీ కర్మ విపొకముయొక్కు సయమములలో6 దమ 
మమళ్యబుద్దిని |ప ప'ేశ" పెట్టి |కోధముతో నైనను ద్వేషముతో నైనను 
eas "ఖు నధికముగ |పత్యాఘాతము( జీని దాని విషయమై 

నింగీ! గుకొనుచున్నారు. మజియు తనుకంకె నెవగణాన దుర్చలుం 
య. ఆతం వానియందు ఛీని తప్పు సొకదానినీ గల్పించి దానికి 
|సితీకారముం. జీయుమిషతో నతని సొత్తు నపహరిఎచి తమకు లాభ 
మును గలుగ టీసికొ నుటశ్లై యెల్ల ప్పుడు |పవర్శించుచుందురు; కొని 
RHA B యట, వైరమును, అభిమానమును, (కోధముచేతం గాని, 
టయుచతం గొని ద్వేషముచేతం గాని, దుర్చలుల పీడించుటను, 
గర్యవంచేత. తన (పౌథళ్వమును, విలాసమును, సత్తును, శక్తిని 
Bh ము నట్టి యీ బుద్ధి సొమాన్యజనులవలె మనస్సులో లేని 
సంక్‌ తుద వచ్చిపడిన బంతిని వెనుకకు. [దిప్పి వేయుట 
శ, తను ే (అన గ: తమరు గలిగిన యపకారమునకుం (బత్యప 
rte టే గులు శే) తమయొక్క శాంతమును, నిర్చ్వైరమును, 
న్‌సుము సయినుట్లి బుద్ధిని ఏడంగొట్టుకొనక యుండుటయే కొక 
అగరత్భునందు దుష్టుల (పోబల్యను నుచి రహజు నన్యాయము కాంగూడ 
డన యిట్టి 1: సత్యాఘాఢరూపమైన రర్మచేయుట లోఠసం[గహద్భష్టిచే 


షా పడీ భ్‌ ముసయును (అనంగ: కర్ర ర్య మనియునుు ( (A. లి. జిల్‌) 


250 గీకారహస్యము 
నిట్టి సమయనులయందు సమబుద్దిచే6 జేయంబడిన ఘోర, యుద్ధము 
సైతము ధర్మ్యము, శ్రేయస్కరము నగు ననియును గీతల యం 
దున్న సంపూర్ణోపదేశమునకు సారము. ఎల్ల వారితోడను నిరై ్యరము 
గనే వ్యవహరింపవలయును, “దుష్టులతో దుష్టులుగా నుండరాదు”, 
“క్రోపపడువాని'పై కోపపడరాదు అను నీ ధర్మతత్త్వములు స్థిత్మహ్ము. 
డైన కర్మయోగికి మాన్యములు కాకపోవు. కాని, నిరై గుం డన(యగా ; 
నిష్కి9యు డు, లేక, |పతీకారశూన్యు(డు నని కేవల సన్న్యాస 
/ మార్గమునందున్న యర్గమును సత్యమని యెన్నక “వర మనగా | 
మనస్సునందున్న దుష్ట్రబుద్ధి, దానిని వదలవలయుననునది మాతమే 
నిరై పరపదార్గము” అని యెజింగి లోపల దుష్టబుద్ధి వేక్క “కర్మ 
యెవరిని వీడదు, కావున కేవలము లోకసం| గహార్థమును, నేక, 
(పతీకారార్థము నావశ్యకమును నైనది. శక్యమగునంత కర్మను నూహ, 
తోడను వైరాగ్యముతోడను నిస్సంగబుద్ధితోడను చేయవలయును” 
అని కర్మయోగులు చెప్పుచున్నారు (A, లి 19). కావున కేవలము 
నిర్టై పరపదమును యోజింపఠ__ 

మత్కర్మకృత్‌ మత్సరమో మద్భక్శః సంగవర్జితః, 

నిరై కరః సర్వభూ తేషు య స్స మామేతి పాండవ. 

A, 11.56. 

ఒ అను శ్లోకమున ' మళ్కుర్శకృత్‌ " అనయా: నా యొక్క (అనం 
గాఃపరమేశ్వరుని) (పీతికొజకు కర్మలను జేయువాండు, అనంగా; 
“పరమేశ్వరార్చణబుద్ధితో సర్వకర్మములను జేయువాడు” అని చెప్పి 
పిదప మహత్త్వ బోధకమయిన మజియుక విశేషణమును వేసి 
భగవంతునిచే నిరైరత్వమునకును నిష్కామకర్శకును గితలయందు 
భక్తి దృష్టిచే సంబంధ మేర్చణుపయడెను. మణియు నీ శ్లోకము సర్వ 
గితాశాస్త్రముయొక్క సారమని శాంకరభాష్యమునందును నిశరము 


సిద్దావస్ష...వ్యవ హారము 461 


6 @ 
అగు టీకలయ౧దును6 జెప్పంబడినది. బుద్ధిని నిర్వైరముగం జేసికొను 
టకు గానీ, చేసికొనిన పిదప. గాని కర్మలను వదలపలయునని 
గ్‌ళలలో నెచ్చటను లేడు. (సతీకారార్థమై యే కర్మలు చేయవలసిసవై 
యున్ననో యవి యీ రీతిగ నిర్వైరత్వముతోడను పరమేశ్వరార్చణ 
బుట్టతోడను చేసె నేని కర్తకు వానియొక్క పాపము, లేక్క దోష 
మేయుయు తగులదు,. ఇంతియీ కాక్క | పతీకారముయొక్క కార్యము 
సమాప్త మగునేని ప్రతీకారము చేయబడిన దుష్టునకే “ అత్మౌపమ్య 
దృష్టిః ' గల్యాణమును చింతించు బుద్గియు మనస్సు నుండి తొలంగి 
పోనేరదు.  ఉదాహరణము : రావణునియొక్క దుష్టకృత్యముల 
విషయమై సీర్ట్వైరుండు, నిష్పాపుం డైన శ్రీరామచం[దుండు యుద్ధ 
మునం దశనిసి వధించిన పిదప నతనికి నుత్తర్మకియల. జేయుటకు 
విభీషణుడు సంకో చించుచున్న ప్పుడు... 
సురణాంతాని వై రాణి నివృత్తం నః (సయోజనమ్‌; 
[కియతా మస్య సంస్థారో నుమా ప్యేష యథా తవ, 
వాల్మీకి రా, 8,109.26 

చేరము ( రాషణాసురునిమనస్సునందున్నది, నురణముతో సమా ప్త 
మగధ, నూయొక్క కార్యము res నొందించుట) 
సమాసృమ్టై॥ పది, ఇష్ట డితండు నీ కెట్టివాండో (అన్నయో) నాకును 
నేగీ యయి మున్నాండు, కావున నితనికి నగ్నిసంస్కారమును 
'శయుము. అని శ్రీరామచం్యదుండు విభీషణునకుం జెప్పెను. రామా 
(నుణమునందున్న యూ తత్త్వము భాగవతమందును నొకచోట 
నున్నటి (భాగ, 8.19. 18). భగవంతుడు దాను సంహరించిన 
దుష్టులగీ పిదప దయాళువై సద్దతి నిచ్చెనని యితర వురాణములలో 
నున్న శథలకును నిదియే హమ ఈ వివారమునంతను మనస్సున 
నిడికొని “ ఉద్ధటాసీ పొపహొజే ఉద్ధట ” అని సమర్గులవారు చెప్పిరి. 


పుసో" రకము వు దు... 


252 గితారహస్యము 
యో యథా వర్తతే యస్మిన్‌ తస్మి న్నేవం (ప్రవర యన్‌, 
నాధర్మం సమవాప్నోతి న చా(శేయశ్చ విందతి. 
'మ.భా,త. 119.0. 

. ఎవం డెట్టు వర్తించుచున్నాండో యట్టు వానితో మనము వర్తిం 
చుటచే నధర్మము (అనీతి సంఘటిల్లదు. అకల్యాణము సైతము 
కానేరదు అని భీష్ములు పరశురామునకు! జెప్పిరీ. నుటీయు శాంతి 
పర్వమునందున్న సత్యానృతాధ్యాయమున._ 

యస్మిన్‌ యథా వర్తతే యో మనుష్యః 

తస్మిన్‌ తథా వర్తితవ్యం స ధర్మః, 

మాయాచారో మాయయా బాధితవ్యః 
సాధ్వాచారః సాధునా |పత్ఫు పేయః, 
_ తనతో నెవ రెట్లు వర్తించుచున్నారో యే వారితో వర్తించుట 
ధర్మము మాయగల పురుషునితో మాయావిగను, సాధువుతో సాధువు 
గను వ్యవహరింపవలయును (మ, భా. శాం, 148. 29; మజియు 
ఉద్యో, 86- 7) అని యా యుపదేశమే మరల యుధిష్టిరునకు చేయ! 
బడినది. అశ్టే బు'గ్వేదమునందు ఇం|దునియొక్క మాయావిత్యము 
విషయనుయి యతని దూషింపక “త్వం మాయాభి రనవద్యమాయి 
నం,...వ్భతం అర్హయః౫._ఓ నిప్పాపుడవైన యిందుడా! మాయావి 
యైన యే వృ్యతానురుని నీవు మూాయచేతనే చంపితివో (బు, 1౮.147. 
61 1.60.7) యని స్తుతించి యున్నది. భారవికవిచే తన కిరాతార్డు 
సీయ కాొవ్యమునందు._ 

(వజంతి తే మూఢధియః పరాభవం, 


భవంతి నూయావిషు యేన మాయినః, 
. కీరో, 1.80. 


న gu : 
సిద్ధావస్థ...వ్యప హారము 280 


. మాయావులతో నెవరు మాయావులు కారో చారు పరాభవము 
నొంచుదురు అని బు గ్వేదమునందున్న తత్త్వమే యనువడింప(బడి 
నది. శానియీ స్థలమునందు మటియొకటి సైతము తెలిసికొనవల 
యును అదేది యనయా; దుష్టునకు (పతీకారము చేయుట సాధువు 
నకు శక్యమగునేని మొదట సాధుత్వముగనే చేయవలయును, కారణ 
మేమి యనంగా; ఇతరుండు దుష్టుండ్రైనంత మాాతముననే నునము 
సతనితో సమానముగ దుష్టులము కావలసి వచ్చును. ఒకండు తొట్టి 
ప డాయె నేని యితరులును తమ ముక్కును కోసీ 
కొనగూడదు గదా! వే యేల! అట్లు సేయుట ధర్మము కానేరదు. 
న పాపే |పతిపొపః స్యాత్‌ » ప్‌ స్ఫూతమునకు సత్యమైన 
bo మజియు నీ కారణముచేతనే విదురనీతియందు “న తత్‌ 
పరస్య సందధ్యాత్‌ (పతీకూలం య. దాత్మనః”_తమకేది ప్రతికూల 
మసి తోయనో దాని నితరుల కుపయోగింపకూడదు అను నితితత్వ 
మును ధృతరాఘ్ట్రునకు నిదురుండు చెప్పిన వెంటనే 


అ|కోధేన జయే (త్కోధ మసాధుం సాధునా జయేశ్‌, 

జయే త్కదర్యం దానేన జయేత్‌ సత్యేన చాన్ఫతమ్‌. 
ie (ఇతరులయొక్క) కోధమును తన: శాంతిచేతను, దుష్టులను 
సాధుత్వముచేతను, లోభిని దానముచేతను, అనృతము సత్యము 
జీతను జయింపవలయును అని చెప్పెను (మ. భా. ఉం తరి. 78. Thy 
ధమ్మపద మను పేరుతో పాలీభాషలో నున్న బౌద్ధధర్మీయనీతి (గ్రంథ 
మునం దీ శ్లోరము... , 


అ(కోధేన జినే [కోధ మసాధుం సాధునా జినే, 
జినే కదర్యం దానేన సచ్చే నాలీకవాదినమ్‌. 


అసి యున్నది యున్నట్టుగనే యనువదింపంబడినది (ధమ్మపద, 228 
చూడు) శా శాంతిపర్వమునందు యుధిష్టిరున కుపదేశించుచు భీష్తుండును 


25 గీశారహస్యము 


కర్మ చైత దసాధూనాం అసాధుం సాధునా జయేత్‌, 
ధర్మేణ నిధనం [శ్రేయో న జయః పాపకర్శణా, 
శాం, 96.16 

ou దుష్టుల యొక్క దుష్టృత్యములను సాధుత్వముచే నివారింపవల 
యును. కారణ మేమి యన; పోపకర్మచేత పొందు జయముకంకు 
ధర్మముచేత (అనంగా ; నీతిచేతను) మరణము వచ్చినను [శేయస్కర 
మగును అని యీ నీతితత త్త్యముయొక్ష మహత్తమును కొండాడెను; 
కాని యిట్టి సాధుత్వముచే దుష్టులయుక్క దుష్కృృత్యములు నివా 
రణ కాకపోయినను, లేక, సామోపాయముచేతను, శిష్టత్వముచేతను 
ఈ దుష్టులకు చెప్పుట యనుకూలింపక పోయినను “కంటే నైవ 
కటకం అను న్యాయముచేత, చేతితో లాగిన పెకిరాని ముల్లును 
. లోహవికారమయిన ముల్లుచేతనే (అనయా: సూదిచేతనే) వెలుపలికి 
లాగుట యావశ్యక మగును (దాస. 1. 9. 12. -81). కారణ మేమి 
యనయా: నెప్పుడైనను లోకసంగహార్గమై దుష్టులను ని గహించుట 
భగవంతునికి వలె సాధువురుషులకును ధర్మదృష్టిచే (పాథమిక మగు 
కర్తవ్యము. "సాధుత్వముచేత దుష్టుని జయింపవలయు” నను 
వాక్యమునందు దుష్టులను జయించుట, లేక్క నివారించుట యను 
నది సాధువులకు ముఖ్యకర్తవ్యముగ నున్నదను విషయమును బాగుగ 
పట్టుకొని యే తత్సిద్ధ్యర్థమై మొదట నే యుపాయమును యోజింప 
వలయునో నిదర్శింపండినది. సాధుత్వము దే నివారించుటకు శక్యము 
కాకపోయే నేని ఎట్టివారి కట్టివా(డై దుష్టులను నివారింపరాదు. 
అతని దుష్టకృత్యములకు తుద సంతోషపూర్వకముగ తనుదేహ 
మును బలి యాయవలయునని మన |గంథకారు లెక్కడను పతిపా 
దించి యుండలేదు. తనయొక్క దుష్టకృత్యముచే లోకుల గొంతులను 
గోయుటకుః | బవర్తించిన వానితో నితరులు తను సాధుత్వముతోడనే 
వ్యవహరింప వలయునని చెప్పుటకు నే విధమయిన  నైతికమగు 


సిజ్ధావస్థ..న్యవహార ము శరర 


పాక్కును గీదసి ముఖ్యముగ? దెలిసికొనపలయును; వేయేల? 
సాధువు అటు లొక యకార్యమును జేయవలసి వచ్చినప్పుడు దాని 
'యొగ్క. బాధ్యత శుద్ధబుద్ధిగల సాధువులమి:౭ంద నుండక దుష్టుల 
సంబంధమైన దుష్టక్క త్యములయొక్క పరిణామమే యగును. కాన 
9 దుష్టులన యా విషయమై బాధకులనుగ పట్టుకొ నవలయు నని 
ఫర్మశాస్సమునందీ స్పష్షముగం జెప్పణడినది (మను. 8. 19; 351. 
మేటీ ము బుద్ధు (శు తాను దేవదత్తుని శాసించుటకు నుపపత్తిసి బౌద్ధ 
| గంథ గారులును సీ తత్వముమిందనే సమన్వయించిరి (మిళింద.ప, 
4.80 -1.84 చూడు). జడసృష్టియొక్క వ్యవహారమునందు ఆఘాత 
| పఖ్య్థాఘాతరూసము అయిన యీ కర్మలను నిత్యము లయినవి గను ' 
సత్యంతము నమానములుగ నుండును; కాని మనుష్యుల వ్యవహారము 
పారు. యిష్ట నుసార మగుటచేతను, పైం జెప్పిన త్రైలోక్య 
చింతామణి మా తలు దుష్టునకు సెప్పు డుపయోగింపవలయునో నిశ్చ 
ముంచుటగయి సంబంధించు థర్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మ మగుట 
చీతను మనము చేయుదమని తలంచిన పద్ధతి యోగ్య మయినదా? 
గ్ల (నుయిగ్గమయినదా? ధర్మమా? లెక, యధర్మ్యమా? యను 
సషయమఘ్ర *ప్పవారును నయా సమయసులయందు మోహము 
సందులు సత్యమే. “కం కర్మ కి మకర్శేతి కవయో౭.ప్య[తే మోహొ 
ఈ*1” (A. 1.46) అని గీతలో నున్నది. కావున నిట్టి సమయము 
no సప్యూంసు6 డెప్పుడును కొంచెమో గొప్పయో స్వార్గబుద్ధితో 
కార్యములను జీ యుచున్న వారి పొండిత్యమును గాని తన సారా 
సారతిచారమును గానీ యన్న విధముల విశ్వసింపక, పూర్ణమైన 
ఎామ్యూపస్థగు( జేరినట్టి.యు; పరమావధి యయినట్టియు, సాధువు 
యొక్క శుద్ధబుద్దినే తుదకు శరణుజొంచ్చి యా గురువుయొక్క నిశ్చ 
యము నీనుసరించియే యాదరింపవలయును. కారణ మేమి యన: 
శేషల తొర్కుకపాొండిత్య మెంత యధికమో యన్ని యుక్తు లంతకం 
తరు పలువడును. కొవున శుద్గబుద్ధి లేని కేవల పాండిత్యముచే నిట్టి 


258 గీతార హస్యము 


వికట్కపశ్నల 'కెప్పుడును సత్యమును సమాధానకరము నగు సిద్ధాం 
తను లభింపదు; దానిని శుద్ధమును నిష్కూమమును నైన బుద్ధి గలి 
గిన గురువులే యుపదేశింపవలయును. సర్వమాన్యులైన శాస్త్రకారుల 
బుద్ధి యీ |పకారముగ శుద్ధనుగును. కావుననే * తస్మాచ్భాస్త్రం 
(పమౌణం శ్రే కార్యాకార్యవ్యవస్థితో'... కార్యాకార్యములను నిర్ణయిం 
చుట యను పనిలో నీవు శాస్త్రమును |పమాణ మని యంగీకరింపవల 
యును (గీ, 16.24) అని భగవంతు డర్జునున కుపదేశించెను. అయి 
నను కాలమానానుసారముగ శ్వేతకేతువువంటి సాధుపురుషులకు 
పిదప నీ శాస్త్రమునందు సైతము మార్చులను చేయుట కధికారము 
వచ్చునని గుర్తుంచుకొనవలయును. 


నిరె రై ప్వరుడును శాంతుడు నైన సాధువుయొక్క యాచరణ 
విషయములో నిప్పుడు లోకులకు? గల భమ, కర్మయోగము లుప్త 
(పాయమై సంసార మంతయు , రాజ్య మని చెప్పునట్టి సన్న్యాసమా 
ర్గము (పస్తుతనుందు నలుగడల విశేష షవృద్ధిని వాందియుండుటచే, సం 
భవించినది. నిర్హ్వైరి యగునేని న్నిష్పతీకారియుం. గావలయునని 
గీతలయొక్క యుపదేశమును నుద్దేశమును కాదు. ఎవరికి లోకసం 
(గహ విషయమై లక్ష్యము "లేదో యతనికి జగత్తున దుష్టులు [ప్రబల 
మైనను, కాకపోయినను, మణీయు నతని పాణ మయిన నుండినను 
పోయినను సమానముగనే యుండును. కాని పూర్ణావస్థ నొందిన 
కర్మయోగి, సర్వభూతాత్ర్యైక్యము నెజీంగి సర్వభూతములయందును 
నిర్వైరముగ వ్యవహరించుచున్నను, అనాసక్త బుద్ధిచేత పాతాప్యాత 
తలయొుక్క గే సారాసారమును విచారించి స్వధర్మానుసారముగ వై ప్రాప్త 
మయిన కర్మలను చేయుట మాన(డు, మజియు నట్లు చేయ(బడిన 
కర్మలవలన కర్త యొక్క. సామ్యబుద్ధి కేమియు కొటింత రానేరదని 
కర్మయోగులు చెప్పుదురు. గితాధర్మమునం దున్న కర్మయోగము 
యొక్క యీ తత్త్వమును స్వీకరించిన పిదప కులాభిమూనము, దేశా 


కాల ఒర లో ' 
సిద్ధాపస్థ_హ్యవ హారము బ్‌ 
నిసూనము మొదలయిన కర స్యధర్మములకును కర్మయోగశాస్తాను 
/ ( సు సా న్‌ ఇన 
ఎారముగ యూగ్యమైన యుపపత్రి చెప్పుటకు సాధ్య మగును. సర్వ 
మలం వాది 
మానవమాశిక్షిని వే యేల? | పాణిమ్మాతమున కంతకు దేనిచే హిత 
ముసపో యది థర్మ మనునది పరమనిద్ధారిత మయినను, పరమావధి 
గాహ్మమయిన యాః స్థితి నొందుటకు, కులాభిమాన, ధచాధభిమా నము 
we 
అనునవి “ఏ రెగ్కుటకు మెట్టగును. కాన దానియొక 3 యావశ్యకత 
Pes cn) 
hi అూపశ్యగత కిక వీనేరదు, నిర్లుణ[బహ్మ[పాపి క, సగుణో 
ts ౧ థి —D 
పాగన మూవశ్యర మైనట్లు “ససుధెవకుటుంబకమ్‌? అను బుది కలుగు 
ws aa bs థి 
టగు, కులాభిమాన, జూత్యభిమాన, ధర్మాభిమాన, దేశాభిమానములు 
ho Tr లావశ్యకములుగ నున్నవి; మణియు సమాజ 
గ్‌ 
సున |సతతరయు నీ సిషానచేతనే "'ఏకెకుచుండును గాన నీ నిచఇె 
/ ర ర గ్రా ళ్ళ 
నను స్థిరముగ నునుపపటసివచ్చును, అ్హే తన పరిసరజనులు గాని, 
గాస్ట్రములు గని గర్కువస్థితలో సుండంగా నొక పురుషుడు గాని, 
నష్టము గని అ విగ) నెప్పుడు నున్నతస్థానమున నుండవల 
ఓల 
మునిని ఎంంఛినను నదియు సంభవింసదు. కారణ మేమియన ; పర 
సత వవప కరమున *ఎటిపానీ కక” యను న్యాయముచే: జె పె 
4. గ &) య టైరు | 
మీటు నున్న బారు (కింది [కంది మెట్లపై నున్న లోకుల యన్యాయ 
ట్‌ (. నో mw Uy Lim 
మునగు [పరి కీయ చేయుట యాయా సమయములయం దావశ్యక 
ముసి a జెప్ప యడియే (యున్నది, జగత్తునం దున్న యందజి. 
కృతము సంసిళ్ళారము గొనుకాను, ఏదో యుక సమయమున వారె 
‘mw 
లగును, సర్వకూతాజై శ్రరకమును బొందుదు రను విషయమున 
Cat) ప ee 
శ్రీని యు నందీపాము గోధు. ఏమీ భేకపోయినను అట్టి స్థితిని బొందుదు 
మను కోరిగ (పశ మనుష్యునకును బుట్టుటయు నయుక్తము కాదు, 
కాని యాళ్ళోన్నతియుక్క యీ పరమావధి యెల్లరకు (పాప్పియగు 
నంతవణకు నితరరాష్ట్ర ములయొక్క స్థితిని గాని, సమాజముల స్థితిని 
గని, మనంటున సిడుకొగి సాధువులు తమ తను సమాజములకు 
రత త్కాలములయందు (శేయస్కరములగు దేశాఖిమానాది ధర్మము 
లీ, 117 


258 గీతారహస్యము 


లనే యుపదేశింప వలయునని న్యాయముగనే సిద్దమగును, ఇంతియ 
కాక్క యిటులే మనంబున నునుపందగి నమటీయొక విషయ మేమున: 
ఇంటి మైపె యంతస్టులు కట్టి పూర్తి చేసినను, కింది యంతస్థులు తీసి 
వై చుటకు వీలు లేనట్లును, చేతిలో పట్టాకత్తి యున్నంతమ్మాతమున 
చిన్న కు యావళ్యకత, తీరనట్లును, సూర్యు: 
డున్నను నగ్ని యావశ్యకత యుండునట్లును, సర్వభూతహిత మను 
కడపటి మెట్టుమోందికి చేరినను, దేశాభిమానమే కాక, కులాభిమాన 
ముయొక్కయు నావశ్యకత యుండకపోదు. కారణ మేమి యన: 
సమాజమును సంస్కరించుట యను దృష్టితో జూచితి మేని మనము 
తల పెట్టిన కులాభిమాన మను కార్యము కేవలము దేశాభిమానము 
చేతనే కానేరదు. మజియు దేశాభిమాన మను కార్యము "కేవలము 
సర్వభూతాతై ్మక్యదృష్టిచే సైతము సిద్ధి కానేరదు. అనంగాః సమాజ 
ముయుక్క పూర్ణావస్థయందు సైతము సామ్యబుద్ధివలెనే దేశాభిమా 
నము, కులాభిమానము మొదలగు ధర్మములును నావశ్యకము లగును, 
కాని కేవలము తన దేశముయొక్క యభిమాన మనునదియే తనకు 
పరమసాధ్య మని యంగీకరించిన పిదప నొక రాష్ట్రము తనలాభము 
నై మణీయొక రాష్ట్రమున కెంత నష్టము నైనను జేయుట శకెట్టు 
సిద్ధ మగుచున్నదో యశ సర్వభూతహితమే పరమసాధ్యమని యం 
గికరించుటకు సాధ్యము sed WD Hs, 
తుదకు సర్మమానవజాతియొక్క హితము నను వీనిలో విరోధమువచ్చు 
నేని క్రింది | కింది మెట్లయందున్న ధర్మమును పెపె మెట్టమో6ందనున్న 
ధర్మము కొఅకు వదలిపెట్ట వలయునని చెప్పుటచే, సామ్యబుద్దిచే 
పూతమైన నీతిధర్మములయొక్క మహత్త్వమును, విశేషమును చెప్ప 
బడును, యుద్ధమునందు కులక్షయ మగుచుండంగా దుర్యోధనునకు( 
గోపము వచ్చునను తలంపున, పాండవులకు రాజ్యభాగము నీయక 
పోవుటకంతె, దుర్యోధనుడు విననియెడల, కుమారుడై నను నతని 


సిద్ధాపస్థ...ద్యనహారము జ్‌: 


నొర్కసనే పదలుట యోగ్యమని ధృతరాష్ట్రునకు నుపదేశించుచు 


వాసిని స మగ్గి ంచుటకు. 
౪ 


త్య బే దీకం కులస్యాస్టి (గామస్యార్థె కులం త్యజేత్‌, 
(గానుం జనపదస్యాాగ్థి అశ్లార్థే పృథివీం త్యజేత్‌, 
= గలము (సంరక్నించుట్ర కొొఅరు నొకనిని, (గామముకొ అకు 
గు, సర్వలోక సమూహముకొఅికు (గ్రామమును, అత్మార్థమై 
సృృథిపిని గదలవటయును (మ. భా, అది, 115. ౮౮6. సభా, 61, 11 
ఎన్‌ Ma చెప్పిన శ్లోకము నందలి మూ(డు చరణముల తొత్స 
ల్‌ ర. ఏటి, సొట్లవ చరణమునం దాత్మసంరక్షణముయొక గా 
తగు (2 'ఎవస్సంబడిసటి. అత్మశబ్దము సామాన్యమగు సర్వనామ 
సు ౧గ్మనంరన్ష్నణ యను తత మొక వ్యక్కి యందు వలెనె 
shorn gn సెండిన సమూహమునకును, జ్లాతులకును, దేశము 
hom, గాషముసగును వర్శించును; మటియు కులముకొొబకు 
సెగ స్రరుసున,_ |గామముకొటకుం గులమును, _దేశముకిొటకు 
Meru పదట వలయునని పూర్వమునందు( జెప్పంబడిన సెపి 
Why మార్గమును 'దెలిసికొంటి మేని, యాత్మశబ్దముయొక్క 
(గుదము సీస యస్నంటికంకు నిక్లడ విశేషమహాత్త్యము కలిగినదయి 
DH మునసి నృష్టముగ6 గాస్పంచుచున్నది, అయినను కొం 
దఖు ఇ్వార్థపరులు, ౫, శస్త్రానభిజ్ఞు రీ చరణమునకు నప్పుడప్పుడు 
విపరీతముగ (అసలా: “కేవలము స్వార్థపరముగ) నర్థమును జేయు 
చున్నారు, గావున నాత్మ సంరక్షణ మను నీ తత్వ ముదరంభరిత్వ 
సంబంధ మయినదికా దని యిక్కడ చెస్పవలయును; కారణ మేమి 
(ముద? పీ శస్ట్రకొరుల, "కీ పలస్య్యార్ధపరమగు చార్వాకమతమును రాక్ష 
సమత మని సిశ్చయించిరో (fw, 16) యూ ప్రకార స్వార్థము 
కోటకు జగత్తువైనను నశింపం టేయవచ్చునని పా. చెప్పుట 
యెష్పుడును. సంభవింపదు. పై శ్లోోమునందున్న ' అర్ధ యను 


260 గీతారహన్యము 


శబ్దార్థము కేవలస్వార్థపరము కాదు, “సంకటములు వచ్చు నప్పుడ 
వానిని నివారించుకొను నిమిత్తమై” అని యర్థము జేసికొః 
వలయును; మణటీయు? గోశకారు లా యర్థమునే _వానీనారు. ఉదర; 
భరిత్వము నాత్మసంరక్షణము నను నీ రెంటియందును గొప్ప తా! 
తమ్యమున్నది. కామోపభో గేచ్చ చేతను, లోభముచేతను, స్వలాభార్థవై 
జగత్తునకు నష్టము. గలుగం జేయుట యుదరంభరిత్వము. ఇ! 
యమానుషము, గర్హ కము నైనది. కావున నొకనియొక్క హితము 
కంకు ననేకులయొక్క పొతమును, మన మెక్కువగా గమనింవ 
వలయునని “పై నున్న శ్రోకమునందలి మొదటి మూడు చరణముల 
యందును జెప్ప (బడినది. అయినను సర్వభూతములయందును నొక 
యాత్మయే యుండుటచే. |బతీమనుజునకు నీ జగత్తులో సుఖముగ 
నుండుట యను నైసర్గికమైన హక్కు సమానముగనే యున్నది. 
మజియు నీ సర్వసామాన్య మగు మహత్త్వమును, నై సర్లికమగు 
హక్కును గమనింపక్క జగత్తునందు నొక వ్యక్తికి గాని యొక 
సమాజమునకు గాని నష్టము జేయు నధికారము మజియొక 
వ్యక్కికిం గాని సమాజమునకు. గాని, బలముచేతను, సంఖ్యచేతను 
నెక్కువగ నున్నంతమా తమున(గాని యితరులయొద్ద నున్న వస్తువుల 
నపహరించెడి సాధనము లధికముగ నున్నంత మ్యాతమునం గాని 


స నీతిద్భష్టిచే నెప్పుడును (పొప్తము కానేరదు, ఒకని హితముకంకుం 


గాని కొంతమందియొక్క హితముకంకుం గాని యనేకుల పాత 
మధిక మయిన యోగ్యత గలదను యుక్తి వాదముచేత, సంఖ్యచే. 
గొప్పదయిన సమాజముయొక్కు స్వార్ధపరత్వవర్త నమునే యిచ్చో 
నెవరయిన సమర్థించినయెడల నో యు క్తివాదము రాక్షసమని తెలిన్సి 
కొనవలయును. కావున నితరు లిటు లన్యాయముగ౦ (బివర్తించిరేని 
యనేకులకే కాక సర్వపృథ్వికిని నగు హొతముకంకు నాత్మసంరక్షణ 
అనగా: తన్ను సంరక్షించుకోనుటయొక్క నైతికమగు హక్కు 
బలవత్తర మగుచున్నదని నాలుగవ చరణముయొక్క భావార్థము, 


సిద్ధావస్థ_వ్యవహారము 281 


మళఠీయు మొదటి మూడు చరణములందు వర్ణి ంపయుడిన యర్థమున 
కీ సంబంధముచేత గలిగిన మహత్త్యాపవాదము దానివలెనె “చెప్పం 
బడినది. (ఇంతియె కాక) మనము జీవించినయెడల లోకకల్యాణ 
మును చేయుదుము. లోకహితదృ్భష్టిచే విచారించినను, విశ్వామిత్రుండు 
సెప్పినట్లు “జీవన్‌ ధర్మ మవాన్నయాత్‌ *_ |బతికితి మేని ధర్మము 
నాచరింతుము అని కాని కొళిదా సనినటుల “శరీర మాద్యం ఖలు 
ధర్మసాధనంగ”_ శరీర మనునదియె సర్వధర్మములకు మూలసౌాధన 
నుగును (కుమార. ్‌.8ి8ి). అనగా: నునువు చెప్పినటుల “ఆత్రానం 
సతతం రశ్రేత్‌*” _తాను తన్నెల్ల ప్పుడును రక్షించుకొనవలయు” నని 
గాని చెప్పవలసి వమ్బుననియు గమని౮పవలయును, కాని యాత్మ 
సంరక్షణ యను నీ హక్కు జగత్తుపాతముకంకొ నీ తీరున | శేష్టమయి 
సను ననేక విషయములలో. గులముకొఅకును, దేశముకొజకును, 
ధర్మముకొజికును, లేక, పరోప కారార్థమును సత్పురుషులు స్వేచ్చ 
చేతనే ప్రాణములను ఫైతను వదలుచున్నారని వెనుక రెండవ 
(సకరణమునందు. జెప్పండినది. కాన, నీ తత్త్వమే పై పై శ్లోకము 
నందున్న మొదటి మూండు చరణములలోను వర్ణి తమైనది.. వ 
పసముయముబయందు నునుజు6 డాత్మసంరక్షణ యను తన గీష్టమై 

ఫాక్కును ను బుద్ధిపూర్వకముగ వదలుకొనుటచే నా న 
నై తికయోగ్యతేయు నన్నింటికంకు (శేష్టమని తెలిసికొనవలయును. 
అయిన నీ సమయ మెప్పుదు వచ్చునదియు( దప్పులేక నిశ్చయించు 
ఏకు, కేవల పాండిత్యము గాని లేక్క తర్కుశక్తి గాని పూర్ణము 
కానేరదు. దీనికొజకు విచారించుచున్న మనుజునియొక్క యంతః 
(రణము మొదట శుద్ధము సమము కావలయు నని ధృతరాష్ట్ర 
ఏంబంధమగు “పై Shei dE రూఢమగుదుస్నది. విదు 
ఏడు సేసిన యుపదేశమును ధృతరాష్ట్ర) (డు దెలినికొన లేని మంద 
ఎుద్ధికాండు. కొని పు త్ర!స్నే వామువలన నతని బుద్ధి సమము కాలేదని 


262 గీతారహస్యము 

మహాభారతమునందే చెప్పబడినది. కుబేరునకు లక్షరూప్యములు 
కావలసినచో నతని 'కెట్టి కొటతయు నుండనటు లొకపరి యొకనికి 
బుద్ధి సమమైన పిదప వానికి, కులాతై్మక్యము, దేశాతై క్యము, 
ధర్మాత్మైక్యము మొదలగు నల్చ్పవిధములగు నై క్యములకు నెప్పుడును 
లోపము గాదు. (బహ్మాత్మైక్యమునం దివి యన్నియు నంతర్భూతము 
లగుచున్నవి; మజశీయు దేశధర్మములు, కులధర్మములు మొదలగు 
సంకుచితధర్మములలో, గాన్ని. సర్వభూతహిత మను వ్యాపకధర్మము 
లో౭గాని, వారివారి స్టితి ననుసరించి గాని, వారి యాత్మ సంరక్షణా 
ర్థమై కాని, యే కాలమున నెవరి కేది (శేయస్కర మగునో దానినే 
వారి కుపదేశించి, జగత్తుయొక్క ధారణపోషణ లను కార్యమును 
సత్పురుషులు నడిపించుచున్నా రు. మానవజాతియొక్ష. (పకృతియందు 
దేశాభిమాన మనునదియే ముఖ్యమగు సద్గుణ మగుటచే నాగరికతను 
జెందిన రాష్ట్రములు సైతము న నున్న శతువులయొక్క 
రాష్ట్రమున నున్న జనులను స్వల్బ్పమగు కాలములో'నాయా 
సందర్భములయం దెట్లు చంప నగునా యని విచారించుట యందును 
దానియొక్క. పయత్నమునందును, తమయొక్క జ్ఞానమును, 
కౌశలమును, [దవ్యమును నుపయో గించుచున్న దనునది సత్యమే; 
కాని యంతమాతముచే, దేశాభిమాన మనునదియే, నీతిదృష్టిచే 
మానవజాతికి పరమసాధ్యమని యనుటకు వీలు లేదని స్పెన్సరు, 
కాంటు ముదలగు పండితులు తను |గంథములలో స్పష్టముగ౦ 
(బతిపొదించియున్నారు, మణీయు, వారి (పతిపాదనకు, దగులని 
నీ యా'క్షేస మధ్యాత్మదృష్టిచే సిద్ధమైన నర్వభూతాశైకత్వరూప 
తత్త్వమునకు మ్మూత మెటులు తగులునో తెలియదు. పిల్ల చిన్న 
దయినను దాని ధారణకు యోగ్యమగు వస్త్రములు దాని శరీరము 
ననుసరించియే యుండవలయును. ఇంతియకాక. కొంచెము పెద్దవిగ 
(అనలా; వృద్ధి పొందుచున్న యవయవములకు ననుకూలీంచు 
నటు తేర్చజచి యుంచవలసియుండు నటులనే నర్వభూతాతై్మక్య 


సిద్దావస్త...వ్య వహారము 268 
థి ఇ 


బుద్ధిచే మొదట సాధ్యముగ దేని నెదుటం బెట్టవలయునో యది 
యతనియొక్క యధికారమున కనురూపమైనదిగం గాని, లేక, 
దానికంకె కొంచె మధికమైనదిగం గాని యుండిననే యతనికి 
శేయస్కుర మగును. గొప్ప పనినైనను వాని శక్తికి మించిన దానిని 
వెంటనే చేయుమని చెప్పిన యెడలను దానిచే నతని "కెప్పుడును 
గల్యాణము కానేరదు. పర|బహ్మ మింత యని నియమ మేమియు 
లేకపోయినను, ఉపనిషత్తులలో దానియొక్క యుపాసన యంతకంత 
కెక్తువగం జెప్పడుటకు కారణ మిదియే. కావున నెల్ల వారును స్థిత 
పజ్ఞులే కై యెన సమాజమునందు క్షా తధర్శముయొక్క యావశ్యరోత 
లేకపోయినను జగత్తునందున్న యితరసమాజముల యొక్క తత్కాల 
స్థితిని బట్టి “అత్మానం సతతం రక్షేల్‌ ” అను తత్త్వము ననుసరించి 
మన ధర్మశాస్త్రములయందున్న చాతుర్వర్గ వ్యవస్థలో క్షాతధర్మము 
చేర్చంబడినది. మజియు సుప పసిద్ధ [గీకుతత్త వెజ్జా డగు పేటో యను 
వాడు తన | గంథమున నుత్వమోత్తమ మను నూపాతోం జెప్పిన 
సమాజప్యవస్థయందును నియమయుక్త మయిన యభ్యానముచే 
యుద్ధశాస్త్రమందు పవీణు లయిన వర్గమునకు సమాజరడ్రణ మను 
సంబంధముచే ప్రాముఖ్యము నిచ్చెను, తత్త జ్ఞానులు పకఠకమా వధి 
కలిగినదియు, శుద్దము నూర్ణితము నయినదియు నైన స్థికియుక్క 
విచారమున మగ్ను లయినను దానియందే తశ్రాలీనము, నపూర్ణము 
నైన సమాజవ్యవస్థను విచారింపక మానరని దీనివలన స్పష్ట మగును. 


సర్వవిషయముల నీ తీరున విచారించితి మేని, (బహ్మాత్మెక్య 
జ్ఞానముచే తన బుద్ధిని .నిర్విషియము, శాంతము, సర్వభూతముల 
యందు నిరై కరము, సమమునైన దానిగం జేయుటయు దన క్రీ స్థితీ 
(పాప్త మగుటచే సామాన్యు లయిన యజ్ఞానులను బీడింపక తాను 
సర్వసాంసారిక కర్మలను వదలి (అనయా; కర్మసన్న్యాసమార్లమును 
స్పీకరించియు) నీ జనులయొక్క బుద్ధి చెడనీయక, దేశకాలస్థితులం 


284 గితార హాస్యము 


బట్టి యెవరి కేడి యోగ్య మగునో వారికి దానినే యుపదేశించియు. 
దన నిష్కామకర్త వ్యాచరణచేత యథాధికారముగ సద్వర్తనయొక్క ' 
రీతిని దృష్టైాంతపూర్వముగ6 గనుపజచియు నెల్ల వారిని మెల్ల మెల్లగ 
పీలై నపుడెల్ల శాంతముచే( గాని, యుత్సాహముచే, గాని గొప్ప మార్గ 
మును జేర్చుటయు ననునదియే జ్ఞానికి సత్యమగు ధర్మమని సిద్ధ 
నుగుమున్నది, అ యా సమయములయం దవతారములం దాల్చి 
భగవంతుడు సేయు కార్య మంతయు నిదియే; మజియు జాని 
యా విధినే యాచరించుచు ఫలాశను వదలి యీ జగత్తునందున్న 
స్వకర్శవ్యమును శుద్ధబుద్ధిచే (అనగా: నిమ్కామబుద్ధిచే) నెప్పుడును 
యథాశ క్రిగం జేయుచునే యుండవలయును. వేయేల? దానియందు 
మరణము సిద్ధించినను దానిని గొప్ప యానందముతో స్వీకరింప 
వలయును (గీ. 8.8%). తన కర్తవ్యమును (అనగా: ధర్మమును) 
వదలరాదని సమస్త గీతాశాస్త్రముయొక్కయు తాత్పర్యము. దీనినే 
లోకసం[గహ మనియు సత్యమైన కర్మయోగ మనియు. జెప్పుదురు. 
ఒక వేదాంతమే గాక దాని యాధారమునం గర్మాకర్మలయొక్క 
పెనం జెప్పంబడిన హేతువువలన మొదట యుద్ధమును మాని బిచ్చ 
మెత్తుకొనుటకు సిద్దుడైన యర్జునుండు పిదప స్వధర్మానుసారముగ 
ఘోరయుద్ధమును చేయుటకు. భగవంతుం చెప్పుచున్నాండనియె 
కాక స్వేచ్చచే సైతము__ [పవర్శించును. అర్జునునకు నుపదేశింపం 
బడిన స్థిత పజ్జునకు సంబంధించిన సామ్యబుద్ధియొక్ల యీ తత్త్వము 
కర్శయోగశాస్త్రమునకుం బునాది యగుటచే దానినే (పమాణముగ( 
గైకొని దాని యాధారముచే బరా కాష్ట యయిన నీతీమత్తకు నుప 
పత్తి యెటులు కుదురునదియు. జెప్పిన పిదప నాత్మాపమ్యదృష్టితో 
సమాజమునం దొకనితో నొకండు కదిసి యెట్లు వ్యవహరింపవలసి 
నదియు “ఎట్టివానికి నట్టివాండే* యను న్యాయముచే గాని పాత్రా 
పాతతల మూలమున. గాని, పరాకాష్ట యయిన నీ ధర్మములలో 


సిద్ధావస్థ...ద్యవహారము 28 


నేమి భేద ముండునదియు; నీ పూర్ణావస్థయం దున్న సమాజమునందు 
వ్యవహరించుచున్న సాధువు విషయమున నపవాదాత్మకమగు నీతి 
ధర్మ మెటు లుండవలసినదియు మొదలగు కర్మయోగశాస్ర్రమునం 
దున్న గొప్ప విషయములను సంకేపముగ నీ (పకరణమునందు 
విమర్శ జేసియే యుంటిని, ఈ యుక్తి వాదమే న్యాయము, పరోప 
కారము, దానము, దయ, అహింస, సత్యము, అస్తేయము మొదలగు 
నిత్యధర్శ్మములకు వర్సించును. కాన |పస్తుతనుం దపూర్ణమగు సమా 
జముయొక్క వ్యపస్థయందు సమయానుసారముగ నేమి మార్చు 
జేయవలసి వచ్చు నదియు? దెల్సుటకు నీ ధర్మములలో. (బతి విషయ 
ముప నొక్కొక్క స్వతం్యత్మగంథము సవాసినను నా విషయము 
సమాప్తము కానేరదు; భగవద్గీతయొక్క ముఖ్యోద్దేశమును. నది 
కానేరదు. అహింసాసత్యములును, సత్యాత్మసంరక్షణలును, అత్మ 
రక్షణశాంతులును మొదలగు వానిలో, బరస్సరవిరోధము లుండుటచే( 
గర్తవ్యాకర్తవ్యసంశయ మా యా సనుయములయం దె ట్లుత్పన్న 
నుగునదియు నీ [గంథమున రెండవ |పకరణమునందు దిగ్గర్భ్శనముగం 
జెప్పంబడినది, ఇట్టి సనుయములయందు సాధువు “ నీతిధర్మము, 
లోకయాత్రావ్యవహారము, స్వార్థము, సర్వభూతహితము” మొదలగు 
విషయములయొక్క తారతమ్యమును విచారించి పిదప కార్యాకార్య 
ములను నిర్ణ యించు ననుట నిర్వివాదము. మహాభారతమునందు 
శ్యే నముచే “4ివిచ కవర్తి,కి నీ ఏషయము స్పష్టముగ( జెస్పంబడినది. 
మణశీయు ' నిజ్విక్‌ " అను పేరు గల న నాంగ్లేయ (గంథకారుండు దన 
నీతిశాస్త్ర [గంథమునం దనేకోదాహరణములతో నీ విషయమును 
విస్తారముగ వర్ణించెను; కాని యంతమాతముచే స్వార్థపరార్థముల 
యొక్క సారాసారమును పిచారించుటయే నీతినిర్ణయముయొక్క 
తత్త్వ మగునని యనేక పాశ్చాత్య పండితులచే. జేయయుడు నను 
మితి మాత్రము మన శాస్త్రకారు లెప్పుడు నొప్పుకొనరు. కారణ మేమి 
యన? ఈ సారాసారవిచార మనేక సమయములయందు “నావంటి 


26 గితారహస్యము 


వా(డే యన్యు(డు” నను సామ్యబుద్ధి మొదట స్థిరముగ లేకయే 

కేవల తార్కికమగు సారాసారవిచారముచే(. గర్భవ్యాకర వ్యముల 
నెప్పుడును దప్పులేక నిర్ణయించుటకు వీలులేనంత సూక్ష్మముగను, 
ననైై కాంతికముగను (అనలా: అనేకానుమితులచే సిద్దమగునదిగను) 
నుండును. మణియు నిది * ఒకనెమలి పింఛమును విప్పి యాడుటం . 
జూచి పింఛము లేని మజీయొక నెమలి యాడుటవలె హిస్యాస్ప 
దముగ నున్నది” అని మన శాస్త్రకారు లందురు. మిల్లు మొదలుగా 
గల యుపయుకృతావాదులగు పాశ్చాత్య నీతిశాస్త్రజ్ఞులయొక్క యుప 
పాదనయందు ముఖ్యముగ నున్న యపూర్ణ త్వ మిదియే. గరుడపక్షి 
మేంకపిల్ల నాకాశమున 'కెంగ దన్నుకొని పోయెనని కాకియు నట్లు 
"చేయబోయిన నపొయము నొందక తప్పదు. 


కావున సాధువులయొక్క బాహ్యయుక్షి ని మాత మవలం 
బించి యుండక యంతకరణమునం దెప్పుడును స్ఫురించుచున్న 
సామ్యబుద్ధినే తుదకు శరణు, జెందవలయును. సామ్య బుద్ధియే కర్మ 
యోగశాస్త్రమునకు సత్యమైన మూలమని గీత చెప్పుచున్నది. అర్వాచీ 
నాధిఖౌతికపండితులలో6 గొందలజు ॥ స్వార్థపరులైను, కొందు పరా 
ర్గులుగనే యున్నారు (అనయా: “అనేకుల కధిక హిత* మనునది 
నీతికి మూలతత్త్యముగ నున్నదని |పతిపాదించు చున్నారు... కాని 
కర్మలయొక్క బాహ్యాపరిణామముల కే సంబంధించియున్న యీ 
తత్త్వముచే నన్ని విషయములయందును నిర్వాహము కానందున, 
కర్త యొక్క. బుద్ధి యెంతవబకు శుద్ధమైనదియు నవశ్యముగ విచా 
రింపవలసి వచ్చునని నేను నాల్గవ | పకరీణము నందు? జెప్పియున్నాను, 
కర్మలయొక్క బాహ్యపరిణామ సంబంధమైన సారాసారమును విచా 
రించుటయేే నేర్చరితనమునకును, దూరదర్శిత్వమునకును లక్షణ 
మగుట సత్యమే. కాని దూరదర్శిత్వమును, నీతియు నను శబ్దములు 
సమానార్గకములు గావు. _ కావున బాహ్యకర్మలయొక్క సారాసార 


సిద్దావస్త..వ్యవహారము 207 
అ అ 


విచారమే కేవల ప్రాపంచికుల |క్రియారూపమగు సద్వర్తనమునకు 
సత్యమగు బీజము కాదు గాన సామ్యబుద్ధిరూప పరమార్థమే నీతికి 
పునాది యని మన శాస్త్రకారులు నిర్దేశించి యున్నారు; మజీయు 
మనుష్యులయుక్క (అనంగాః ఉవాత్మయొక్క) పూర్ణావస్థ యేదియో 
యోగ్యముగ విచారించినను, ఈ సిద్ధాంతమునే యవలంబింప వలసి 
వచ్చును. కారణ మేమి యన: లోభముచే నితరుల మోసపుచ్చుట 
యందలి నేర్పును అనేకుల కధిక సుఖమును దేనివలన గలుగునో 
దెలిసికొనునట్టి శుష్ట బహ్మజ్ఞానమే పతి మనుజునకును పరమ సాధ్య 
మని యే వారును నుడువరు. మనస్సు, లేక, యంఈకరణము శుద్ధ 
ముగ నుండు వురుషుండే యుత్తము. డన బడవలసినవాయడు. వే 
యేల? అంతఃకరణము, నిర్మలము, నిర్వైరము, శుద్ధము కాని 
యెడల కేవల బాహ్యకర్మల సంఖ్యయందలి తారతమ్య విచారములో 
మునింగియు౧డును గాన నట్టు సంచరించువా(డు వేషథారిగ పరిణ 
మించినను పరిణమింపవచ్చును (గీ. 8.0. కర్మయోగశాస్త్రమునందు 
సామ్యబుద్ధిని (పమాణముగ నంగికరించెనేని యీ. దోష ముండనేరదు, 
సామ్యబుద్ధిని (పమాణమున నంగీకరింతు మేని మిక్రిలి యభ్యంతరము 
గలుగు "సమయమున ధర్మాధర్మనిర్ణ యార్ధమై " జ్ఞానవంతుం డైన 
సాధువునే శరణు పొందవలసివచ్చు నను మాట సత్యమే; కాని దాని 
కేమియును చికిత్స శేదు. ఒకానొక గొప్ప వ్యాధి యాపాదించిన 
యెడల వైద్యుని సహాయము లేక యా రోగమునకు, నీదానమును, 
చికిత్సయు( జేయుటకు శక్యము కాని యస్తే ధర్మాధర్మముల సంశ 
యములయొక్క వికటస్థలములందు సత్పురుషులయొక్క సహో 
యము లేనిది “అనేకుల కధిక హిత” మను నొక సాధనముచేతనే 
సామాన్యజను(డు దా నొనర్చు కార్యములయందలి ధర్మాధర్మము 
లను నిస్సంశయముగ నిర్ణ యింపవలయు నని యభిమానము చెందు 
నేని వ్యర్థుం డగును. సామ్యబుద్ధిని వృద్ధిం బొందించు నభ్యాసమునకు( 


268 | గీతార హాస్యము 


(బతిమనుజుండును [పయత్ని ంపవలయును. మటీయు నీ కమముగ 
జగత్తునందున్న యెల్ల వారి బుద్ధియు6 బూర్జ మగు సామ్యానస్థను 
బొందినపుడే కృతయుగష్రాప్తి యగును. కావున మానవజాతికి పరమ 
సాధ్యమగు పూర్ణావస్థ యెల్ల వారికిని [పొప్త మగును. కార్యాకార్య 
శాస్త్రముయొక్క. [పవృత్సి యీ కారణముచేతనే కలిగినది. మజియు 
నా కారణమున నా భవనము సైతము సామ్యబుద్ధి యను పునాది 
మోందనే కట్ట(బడవలయును; కాని యింత దూరదృష్టితో విచారింపక 
సితిమత్తకు ముఖ్యమగు లౌకికనికపోపల (ఒరపిడి కాయి) మను 
దృష్టితో విచారించినను గీతలయందున్న సామ్యబుద్ధి యొక్క పక్షము 
పాశ్చాత్యుల యాధిభౌతి కాధిదైవికమార్గముల కోంశె నధికమైన 
యోగ్యత కలది కావున రహస్యము తెలుపునదిగను నిలువంబడునని 
పిదప పదునైదవ [పకరణమున జేయ (బోవు తారతమ్యపరీక్ష వలన 
స్పష్ట మగును. గీతాతాత్పర్య నిరూపణమునందలి మహత త్వమునకు 
నవళిష్టమైయున్న భాగమును గీతారహస్య నిరూపణకం పె ముందుగం 
బూర్తి. జేయుచున్నాను. 


ఇది సిద్ధావస్థ-వ్యవహారము అను ద్వాదశ |,పకరణము, 





|తరోదశ (వకరణవం౦. 


nn 


భక్తి మార్గము 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం [వజ, 
అహం త్వా సర్వపా పేభ్యో మోక్షయిష్యామి మాశుచః.* 
A. 18.66 
సర్వభూతాతైైక్యరూపమగు నిష్టామబుద్ధియే కర్మయోగము 
నకును, మోక్షమునకును మూల మగుటచే నీ శుద్ధబుద్ధిచే6 బిహాతై్మ 
క్యజ్ఞానముచే నెట్టు (ప్రాప్త నుగునదియు నీ శుద్ధబుద్ధిచేం [బతి మను 
జు(డు స్వథధర్మానుసారములుగ( (బాప్వము లయిన కర్తవ్యముల నా 
నురణాంత మేల చేయవలసినదియు నింత పర్యంత మధ్యాత్మదృష్టిచె 
విచారింపయుడినది; కాని భగవద్గ్లీతయందు |బతిపాద్యమైన విషయ 
'మంతమా| తముచే( బూర్గము కానేరదు. కారణ మేమియన ః |బహ్మో 
త్ర్మక్యజ్ఞాన మనునదియే, నిజమగు సత్యము, సాధ్యము నగుటచే 
“ దానివంటి పవి|త్రమగు మజియొక వస్తువు జగత్తున లేదు” (A. 
4. 88) అను విషయము నిస్సంశయముగ నుండినను, నింతదనుక 
జేసిన విచారణయు, తద్ద్వారా సామ్యబుద్ధిని సంపాదించుకొనుటకు6 
జెప్పంబడిన మార్గమును బుద్ధిగమ్యుము లగుటచే, వానిని పూర్ణముగ 
నాకళించునట్టి తీవ బుద్ధిని (పతి మనుజు డెచ్చోనుండి క్రైకొని రావ 





= అన్ని విధములగు ధర్మములను (అనయా : పరమేశ్వర పాపి సాధ 
నముల నన్నిటిని) వదలి నన్నొక్కనినే శరణు పొందుము. నేను నిన్ను సర్వ 
పాపముల నుండియు విముక్తునిగం జేయుదును.” ఈ శ్లోకార్డ మీ (పకరణాంత 
మున బాగుగ వివరింపయిడినది, చూడుము, 


270 గితార హాస్యము 


లయును, మజియు బుద్దిత్మీవత లేనినాం డన్ని విధములచేతను 
మునింగిపోయె నని తాత్సర్యమా? అను శంక సామాన్యజనులకు. 
గలుగుచున్నది; ఈ శంకయు యుక్తముగనే యున్నది. గొప్పగొప్ప 
జ్ఞానులు సైతము ' వినాశియు, నామరూపాత్మకము నగు మాయచే 
నాచ్భాదింపయుడిన యమృతస్వరూపమగు పర్మబహ్మమును వరిం 
చుచు “నేతి నేతి** యని చెప్పి యూరకుందురేని పిదప మనవంటి 
సామాన్యుల కిది యెట్లు తెలియును? కావున నీ గహనమయిన బహ్మ 
జ్ఞానము మాయొక్క యల్పగాహకశక్తి కదినమగుట శే మైన 
సులభమార్గము కలదా యని యెవరయిన నడిగినను దోష మేమి? 
అత్మను (అనయా: బహ్మను) అశ్చర్యచకితులై వర్ణించువారు, విను 
వారు ననేకు లుండినను, అది యేరికిని దెలియదని గీతలయందును 
కఠోపనిషత్తునందును జెప్పంబడినది (గీ. 2.29; కఠో. 2.7). ఈ విష 
యమై [శుతియం దొక కథ కలదు. అ దేనున ; “మహానుభావా! 
నాకు (బహ్మజ్ఞానము నుపదేశింవు * మని బాష్కలుండు బాహ్వుండను 
వాని నడుగ నత డేమియు జెప్పక యూరకుండెను. బాష్కలుండు 
మరల నట్లే, యడిగెను; కాని యప్పటికిని బాహ్వు: డూరక యుం 
డెను. ష్ష్‌ తే నాలుగై దుమారు లడిగినను నేమియు, జెప్పక తుదకు 
“ఓరీ! నీ|పశ్నకు సమాధానము నే నింతదనుక నొక విధముగ. 
జెప్పుచునే యున్నాను; నీ కది తెలియలేదు. నేనేమి చేయగల 
వాడ(ను? |బహ్మస్వరూప మే విధమునను జెప్పుటకు సాధ్యము కానే 
రదు, మాటలాడక కూర్చుండుట యను నదియే బ్రహ్మకు లక్షణ 
మని యెణింగితివా?” యని బాష్కలుని బాహ్య డడిగెను (వే, 
సూ, శాం. భా. శీ.417). నోరు మూసికొని చెప్పుటకు సాధ్యమగు 
నదియుుకనుదోయి మూసికొనిన పిదప్థాకనంబడునదియు ౮ చెలియుట 
మానిన పిదప దెలియునదియు నని యిందలి సారాంశము (కేన. 
2. asp దృశ్యసృష్టివిలక్షణము, అనిర్వాచ్యము అచింత్యము నగు నీ 


భక్షి మార్గము 271 


పర్మబహ్మమును సామా న్యబుద్ధిగల మనుజు లెట్టు తెలిసికొందురు ? 
తద్ద్వారా సామ్యావస్థయు సద్దతియు నెట్లు గలుగును? సర్వభూతముల 
యందును నొక యాత్మయే (యను పరమేశ్వర స్వరూపముయొక్క 
యనుభవాత్మక ము, యు ఖార్తమునగు జ్ఞూనను dA మనుజుల కెట్ట 
వారికిని పూర్ణమగు నున్న తగన సంభవించుటకు త్మీవమగు బుద్ధిదక్ల 
మజియొక మారమే అేసనసయెవతట జగత్తునందున్న లక్షలకోల;ది నును 
జులు (బహ్మపోప్తిని గు౭క్‌ీంచి యాశ సయిన6౬ జెందక స్వస్థముగ౦ 
గూర్చుండవలనివచ్చును. గారణ మేమి యన; బుద్ధిమంతులగు 
మనుజులు కొల6ందిముందిగసే (యుందురు, బుద్ధిమంతుండు చెప్పిన 
దానిపై విశ్వాస ముంచిన, కార్యము సర్వహొంచు ననుకొన్నను, బుది 
మంతులలోను ననేక మతణిదములు స్పష్టముగ౦ గాస్పంచుచున్న వి, 
ఇంతియె కాక్క విశ్వాస ముంచనయడల కొ రకము సెర'వేజునని 
చెప్పుదు మేని, యా గూణ ముగు స్టానమును సంపొటంచుటుకు, నిళ్యా 
సమున్సు, లేక, శద్దను శమీ చుట. యను బున్ధిక ౦ట 'పేజగు సుటీ 
యొక మార్ల మున్నుదని ముత్యము'ప ప్రఫ మగును. మటియు నిజ 
ముగ విచారించితి మేని, (గద్ధ గనిట జ్ఞానమునకు, బూర్జత సంభ 
వింపనేర' దనియే స్పష్టమగుచున్నది. “జ్ఞానమంతయు బుద్దిచేతన 
(పాప్త మగును. దానికి మటియుొళక మనోప్ఫృత్తి సాహాయ్య మక్కుటు 
లేదు” అను నీ తరమే [ వభానముగాం. గల శాస్త్రమునందే జన్మ 
మును వృథసేయుళు కర్కు.శబుద్ధిగల పండితులయొక్కు వృథాభిమా 
నమై యున్నది. రేపు (పొతకాలమున సూర్యుడు మరల నుదయిం 
చునను సిద్ధాంతము నుదాపహారణముగ |గపీింపుఘు, ఈ సిద్ధాంత 
మందల్లి జ్ఞాన మత్యంతము నిళ్సితముగనే యున్నదని మనము జెప్పు 
చున్నాము. వలన మనమును, మన పూర్వులును సీ క్రమము నింత 
దనుక నబాథితముగం జూాచినారము గాసి కొంచము దూరద్యష్టితో 
విచారించితి మేని మనమును మన వృద్ధపితామహులును సేటిదనుక 
(పతిదినమునను ప్రైతఃకాలమున సూర్యోదయ మగుచుండుటనుజూచి 


272 = గీతారహస్యము 


యుండుట సూర్యుడు రేపును |పాతఃకాలమునందే యుదయించుట 
శెప్పుడును కారణము కానేరదు; లేక, [ప్రతిదినము నీవు చూచుట 
కోకు. గాని, చూచుటచే( గాని సూర్యు( డుదయింపండు; సూర్యో 
దయ నుగుటకు కారణములు వేజుగనే యుండునటులు కాన్పించు 
చున్నవి. మజియు నీవు _పతిదినము. జూచుచుండుట రేపు [పాతః 
కాలమునందు సూర్యు. డుదయించుటకు కారణము కాకపోయి 
నచో రేపు సూర్యోదయము దేనివలన నగును? చిరకాల మే వస్తువు 
యొక్క యయినను [కమ మొకరీశినే యబాధితముగ నున్నదని 
స్పష్టముగం గాన్పించిన పిదప నాకము మికపైన నిటులే యుండు 
ననుకొనుటయు నొకవిధమగు (శద్ధయే. మతీయు నిట్టివానికి మనము 
“ అనుమానము లని చమత్కారమగు పేరిడినను, నీ యనుమానము 
బుద్ధిగమ్యమైన కార్యకారణాత్మకము కానేరదు, ఇక నేమన; 
మొదట (శద్ధాత్మకముగనే యున్నదని తెలిసికొన వలయును, 
రామునకు పంచదార తీయగ నున్నది గొన, : సోమునకును దీయ 
గనే యుండవలయు నను మన నిశ్చయమునందలి వాస్తవిక విషయ 
మును విచారించితి మేని మొదటనే యది తియ్యనిదియై యుండును. 
కారణ మేమి యన: శర్కర తీపిగ నుండునను జ్ఞానము . మన బుద్ధికి 
(పత్యక్షముగ ననుభవమగుచుండుట సత్యమే; కాని యెల్ల రకు శరగైర 
తియ్యగనే యుండునని చెప్పునప్పుడు బుద్ధికి నమ్మకముతో సంబంధ 
ముండితీరును. అటులే పత్యక్షానుభవము లేని నమ్మకముయొక్క 
సహాయముచేతనే ఠేఖాగణితమం దెంతదూరము పోయినను కలసి 
కొనని రెండు సరళరేఖ లుండు నను సిద్ధాంతమును (పత్య క్షానుభవ 
మగునటుల బోధించును. ఇంతియ కాక జగత్తునందలి వ్యవహార 
మంతయు గద్ధ, (పేమ, మొదలుగాగల నై సర్గికమనోవృత్తులచేతనే 
నడచుచున్నది. కావున నీ వృత్తుల నిరోధించుట తప్ప బుద్ధికి నటి 
యొక కార్యము లేదు, బుద్ధిచే న గాని ముంచి చెడుగు 





భక్తి మార్గము 273 


ను నిశ్చయించిన పిదప నటు వెనుక జేయ (దగిన వ్యవహారముల = 
డిపించుట మనోవృత్తియొక్క యధీనమై యున్నదని యిదివరలో 
గత క్షే తజ్ఞ విచారమునందు( జెప్పితిమి. కావున బుద్ధిగమ్యజ్ఞానము 
ఇర్గ కున తకు! పిదప నా జ్ఞానము బుద్ధిలో స క యాచరణ 
స్‌ కృతియందును (బవేళించి, స సఫల మగుటకును, నీ 
*నమునకును, నమ్మకము, దయ, వాత్సల్యము, కర రృవ్య_పేమ 
బుదలగు నితర మనోవృత్తులయొక్క యపేక్రయు తప్పక యుం 
ఏను, మజియు నే జ్ఞాన మో మనోవృత్తిని శుద్ధముగను, స్మపయ 
ఎముగను చేసికొని“ వానియొక్కు సాహాయ్యము నపేక్షింపదో 
పది శుష్కుము, నపూర్ణము, తర్కమయము, వంధ్యము లేక, 
ఏపక్వము నని తెలిసికొనవలయును, అవును, తుపాకిమందు 
నిది యొక సీసపుగుండుచే మాత్రమే తుపాకియొక్క బారు 
అనే (పేమ, నమ్మకము మొదలుగా గల మనోవృత్తుల 
మొక్క సాహాయ్యము లేనిది కేవల అగున్‌ జ్ఞాన మేరిని 
రింపంజేయ దను సిద్ధాంతమును ప్రాచీనులగు బుషీశ్వరులు పూర్తిగ 
ఈుంగుదురు. పరశు. అవ్య క్ర కము, సూక్ష్మము నగు పర 
ుస్మామే దృశ్యమైన సర్వజగత్తునకు మూల కారణ మని సిద్ధాంతీక 
౨చుటశై శ్వేత కేతువునకు( దండి మట్టికాయను దెచ్చి “దానిలో 
మి యున్నదో చూడుము” అని చెప్పెను. శ్వేతకేతు వా పండును 
గులంగొట్టి చూచి, “లోపల చిన్నచిన్న "పెక్కుబీజము లున్న*వని 
)డివెను. “వానియందలి యొక బీజమును గైకొని దానిని పగుల 
"ట్టి లోపల నేమి యున్నదో చెప్పుమని తండి చెప్పంగా, శ్వేతకే 
వ వానిలో నొక బీజమును గైకొని పగిల్చి “లోపల. నేమియు. 
ంన్పింప'లే ౫ దనెను, పిదప తండి “ఓరీ! లోపల నీకుం గాన్పింపని 
"ని నుండియే యీ వట మను గొప్పవృక్షము పుట్టియున్న” దని 
ప్పి తుదకు “శద్ధత్స్వ'' _దీనిమోంద విశ్వాసముంచుము అన(గాః 
విషయమును వినను మాత్రము విని నోటితో మాత మగునని 
భు గీ, 11-18 


274 .... గీతారహస్యము 


చెప్పక యో తత్త మును హృదయములో నుంచుకొని నీయొక్క 
యాచరణమునందు+ (బవేశ పెట్టు” మని తండి యతని కుపదే 
శించినట్టు ఛాందో గ్యోపనిషత్తునందు6 జెప్ప(బడెను (ఛాం.'. 12). 
సూర్యుడు రేపు |పాతఃకాలమునం దుదయించునని నిశ్చయాత్మక ' 
జ్ఞానము 'గలుగుటకు సైతము నమ్మక మావశ్యక మయినచో సర్వ 
సృష్టికిని మొట్టమొదట నుండునట్టి మూలతత్త్వము, అనాదిగను, 
అనంతముగను, సర్వకర్తగను, సర్వజ్ఞముగను, స్వతం|తముగను, 
చైతన్యరూపముగ నున్నదని, పూర్ణముగ నెజుంగుటకు, బుద్ధి యను 
నినుపదారిగుండ శక్యమైనంత దూరము పోయిన. పిదప నా దారి 
ననుసరించియె నను, దానికంకు పరమం దైనను, కొంత నమ్మకమును 
_పీమయు ననెడి కాల్మితోవనే వెళ్ళవలయు ననునది నిర్వివాదమై 
యున్నది. మణియు. “నే నెవరిని తల్చియనియు, దేవతవలె వంద్యు 
రాలనియు6 బూజ్యురా లనియు నెన్నుకొనుచున్నానో యామెనే 
యితరు లొక సామాన్య న్ర్రీ యనియో, లేక, నైయాయికులయొక్క 
శాస్త్రీయశబ్దాడంబరానుసారముగ థః గర్భ థారణ|ప (పసవాది స్రీత్వసా 
మాన్యావచ్చేదకావచ్చిన్న వ్యక్తి, విశేష” మనియో తల(చుచున్నారు. 


బక చిన్న వ్యావ హారికో దాహరణమునుండి కేవల తర్కముచే( గలుగు 


జ్ఞానమును, నమ్మకము, (పేమయు నను మూసయందు6 బోయుటశే 
దానియం దేమి భేదము కలుగునో యది యందజికును సహజముగం 
దెలియును. మటియు నీ కారణముచేతనే కర్క్మయోగులలో సైతము 
నమ్మకము గలవాండు గేష్టు(డని గీతలలో జెప్పంబడినది (A.6.47). 
“అచింత్యాః ఖలు యే భావాః న తాం స్వర్కేణ చింతయేత్‌ ఇ 

ఇం్యదియాతీతము లగుటచే నే పదార్థముల చింతించుట సాధ్యము 
కానేరదో వానియొక్క స్వరూపనిర్ణ త్రము "కేవల తర్కమూలముననే 


చేయ(గూడదని పూర్వమునందు చెప్పిన తీరున నధ్యాత్మశాస్త్రమునం 
॥ దును సిద్దాంతము errs 


భక్తి మార్గము 215 

నిర్లణపర బహ్మమును సామాన్యమనుజులు దెలిసికొనుట 
కష్టమనునది మా(తమే యాటంకమైన యెడల బుద్ధిమంతులలో 
మతభేద మున్నను, నీ యాటుకనును (శద్దచేతను, లేక, విశ్వాసము 
చేతను పో(గొట్టవచ్చును. కారణ మేమియన; ఈ పురుషులలో 
నధికముగ విశ్వసనీయు( డెవండని చూచి మన మతని వాక్యము 
మోందనే (ద్ద యుంచిన6 జాలును (గి. 18. న. తర్కశాస్త్రమునం 
దీ మార్గమును “అప్పవచనరూపమైన |పసమాణ” మని చెప్పుచున్నారు. 
అప్తులనంగొ . విశ్వసనీ.యులగు పురుషులు. జగత్తుయొక్క వ్యవహార 
నును బరీకించితీ మేని - వేలకెంంది జను లొప్తవాక్యమును విశ్వ 
సించియే తమ వ్యవహారములను నడిపించుచున్నా రని కాన్సించు 
చున్నది. రెండయిదులు పది యగుటకు బదులుగ నేడేల కావు? 
బేడ, యుకటి వెంబడి నింకొకటి 'వేసితీ మేని రెండుగాక పదునొకం 
డెంధు కగుచున్నవి? అను నీ|పశ్నల కుపపత్తిని, లేక కారణమును 
జెప్పుటకు సమర్ధు అయినవారు కొల(దిమందియే యున్నారు. 
అయినను సీ సిద్ధాంతమును నమ్మక మస్‌ యంగీకరించియే జగత్తులో ' 
నెల్ల రును వ్యవహరించుదున్నారు. హిమవత్సర్వతముయొక్క యెత్తు 
అయిదు మైళ్ల 7 లేక పది మైళ్లా? యను నంశమున (పత్యక్షమగు 
జ్ఞాసము గలవారు స్వల్పముగనే యుందురు. అయినను హిమా 
లయముయొక్క యెత్తెంత యని మనల నెవరయిన నడిగిరేని 
పాఠశాలలో! భూగిళవర్ణ నయొక్క పుస్తకమునందు చదువుకొన్న 
88000 అడుగుల యెత్తను సమాధానమును 'వేగముగ6 జెప్పుదుము. 
కిని యీ తీరుననే బ్రహ్మ మెట్లున్నదని యెవరైన నడిగిన నిర్ణుణముగ 
సున్నా(డని యుత్తర మిచ్చుట కభ్యంతర మేమి? అది నిజముగ నిర్దుణ 
ముగ నున్నదా? వేదా? యని పూర్తిగ? బరిశీలించి దానియొక్క 
సౌధకబాధక |[పమాణములను విచారించునంత బుద్ధి సామాన్య 
జనులకు లేకపోయినను నమ్మకమును మనోధర్మము కేవలమహా 
బుద్గిమంతులగు పురుషులకే లభ్యమగు నను నియమము లేదు, 


278 గితారహస్యము 


కేవలాజ్ఞానులకు సైతము నమ్మక ముండకపోదు. మజీయు నమ్మక 
ముచే నేజ్ఞాని తన వ్యవహారముల నెప్పుడును జేయుచుండినయెడ ల 
నా నమ్మకముబే బ్రహ్మము నిర్గుణ మని యెటుంగుటకు నేమియు 
నభ్యంతరము లేదు, మోక్షధర్మముల యొక్క యితిహాసముల 
బాగుగ విచారించిన యెడల జ్ఞాని (బహ్మస్వరూప విషయమై చర్చ6' 
జేసి యది నిరుణమని నిశ్చయింపక "మునుపే సృష్టికి మూలళారణ 
మైనట్టియు సృష్టియందున్న నశ్వరములును ననిత్యములునై న పదా 
ర్థములకం'ె విలక్షణ మైనదియు నొకానొక పదార్థము, అనాద్యం 
తము, అమృతము, స్వతం (తము, సర్వశక్తి యు తము, సర్వజ్ఞము, 
సర్వవ్యాపియు నయిన తత్త మని తన నమ్మకముచే తనే తెలినీకొని, 
యా [బ్రహ్మ నేదో యొక రూపముచే నుపాసన( జేయుచున్నటుల( 
గన్సట్టు చున్నది, ఈ జ్ఞానమునకు నుపపత్తి యా సమయమునం 
దతనికి చెప్పుటకు సాధ్యము కాని మాట సత్యమే; కాని యాధి 
భౌతికశాస్త్రమునందు సైతము మొదట ననుభవము ననంతరము 
దానికి నుపపత్తియు ననియే క్రమము. ఉదాహరణము : భాస్కరా 
చార్యులవారికి పృథ్వియొక్కయు తుదకు న్యూట ననువానికి 
సమస్తమునగు ప్రపంచమునందలి వస్తువుల గురుత్వాకర్షణయొ క్ర యు 
కల్పన తో(చుటకు మున్నెవృక్షముననుండి పండు |క్రిందికి జారి పడు 
నను విషయ మెల్ల వారికి తెలిసినదియె. _అధ్యాత్మశాస్ర్రమునకును 
నీ న్యాయ్యమే వర్తించును. నమ్మకము (పాప్తమయిన జ్ఞానమును 
పరిశీలించి దానికి నుపపత్తిని జేర్చికొనుట బుద్ధియొక్క కార్యమే 
కాని సర్వదా యోగ్య మయిన యుపపత్తి చెప్పలేకపోయినంత 
న్యూతముచేతనే) నమ్మకముచే |పొప్తమయిన జ్ఞానము |భమయే 
యనుటకు సాధ్యము కాదు, 


అది యట్లుండ నిమ్ము. (బ్రహ్మము నిర్గుణమను జ్ఞానము 
మాతముచేతనే కార్యము నిర్వహించు నెడల పైన6 జెప్పినటుల నా 


భక్తి మార్గము 2177 


కార్యమును నమృకముచే సైతము నె వేర్చవచ్చు ననుదాని విషయమై 
సంశయ మేమియు లేదు (గీ, 18. 25) కాని వెనుక తొమ్మిదవ 
[సకరణమునం జెప్పినటుల మునుష్యునకు నీ జగత్తునందు పరమసాధ్య 
మగు నే (బాహ్మస్థితి యనా నే సిద్ధావ స్థ గలదో దానిని బొందుట 
(బ్రహ్మము నిర్గుణ మను శుష్ట జ్ఞానము కలుగుటచే సాధ్యము కానేరదు, 
nl నేడతెగక యుండుటచేతను, నీ జ్ఞానము 
హృదయనుందును దే హీం| దియము లందును నుండు నజ్ఞానమును 
ఖిదిందుకొనిపోయి యాచరణద జరా [బహ్మాతైఠ్యబుద్ధి. దేహస్వ 
ఖావముగ నూరవలయును; మణియు నట్ట్రగుటకుం "పరమేశ్వర 
స్వరూపమును |బేముచే నాకలించుకొని మనస్సును దదాకారముగ 
వేయుట (యనునదియు యొక నూర్లముగ నున్నది. ఈ మార్గము, 
సేక, సాధనము మన దేశమున చిరకాలమునందుండి నచ్చుచున్నది. 
దీనినే యుపొసన, తేక, భక్తియని చెప్పుచున్నారు. “సా (భక్తి J 
పరానుర క్లీ రీశ్వరే”'_. ఈశ్వరుని యందలి నిరతిశయమగు (పేమనే 
భక, యని" చెప్పుచున్న రసి భకి లక్షణము శాండిల్యసూ[ తము లందు 
|పసొయయడినది (శాండి, నూ బ్ర, పర మనయా: జేవలము నిరతిశ 
యము ననువదియ కాళ నిర్గ తుకము ననియు నర్గమే కాను నా యను 
గ కీ సమ్మామముగను నిరరతరముగ నుండవలయును: “అ హేతుక్య 
వ్యవహితా యా భక 8 పురుషో. త్లమే” (భాగ, 3,29. «L2) అని భాగవత 
సురాణమునందుం జెస్పయడినది. కారణ మేమి యనంగా; “ఓ పర 
మేశ్యరా ! త కది కావలయు, నిది కొపలయు” నని (పార్థించునపు 
డుండుభక్తి సహీతుక మగును, కావున కామ్యములగు వైదికయ జ్ఞ 
PY: 'గర్మలకువలె దీనికిని కొన్ని యంశములయందైనను (కియా 
స్వరూపము సంభనించును. భక్తి యిట్లు వ్యాపారి (అనయా: రాజ 
సము యగునేని దానివలన పూర్ణ మగు "దిక్త శుద్ధి కానేరదు. మజియు 
చిత్సము పూర్ణముగ శుద్గముకానిచొ నాధ్యాశ్మికోన్న తికి, లేక, మోక్ష 
(పొసి గాటంకము కలుగర మానదు. అధ్యాత్శశాస్రమునం దున్న 


278 గీతారహస్యము 


పూర రనిష్కామత్వముయొక్క తత్త్వ మా తీరున భక్తి మార్గమునందును 
స్థిరముగ నున్నది. గీత యీ భగవద్భక్తులను నాలు విధములుగ విభ 
జించెను. వానిలో అర్ధార్థి (అనంగా ; ఏదో యొక “కార్యముకొటకు 
బరమేశ్వరుని యందు భక్తి గలవాడు [కింది మెట్టులోని వాడు. 
మటీయు$ బరమెశ్వరుని దెలిసికొనుటచే సంపాదించు కొనవలసిన 
దేమియు లేకపోయినను (A. 8.18) నారదాదులవలెనే జ్ఞాని యితర 
నిష్కామకర్మల నాచరించినట్టు కేవల కర రృవ్యబుద్ధిచే బరమేశ్వరుని 
భజించునో వాయే నర్వభక్తులలో (శేష్టుం డని చెప్పబడినది (A. 7. 
16. 6.18). ఈ భక్తి భాగవతవురాణమునందు_ 


శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమీ, 
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌. 
(భాగవత, 1.5.2క్సి 

అను.నీ తొమ్మిది విధములుగ6 జెప్ప(బడినది. అదే నారదుని 
యొక్క భక్తి సూ తములయందు పదునొకండు విధము లని చెప్పం 
బడినది (నా+సూ. 82). కాని యో సర్వవిధములగు భక్తులును మహో 
రాష్ట్రమునందున్న దాసబోధ మొదలగు [గంథములయందు విసృత 
ముగ నిరూపింపంబడినవి; కాన వాని విషయమై యిచ్చో విశేషచర్చ 
చేయను. భక్తి యెట్టి దయినను, పరమేశ్వరుసిమో6ద నిరతిశయము 
గను నిర్హే తుకముగను (పేమనుంచి వృత్తి తదాకారముగం జేయుట 
యను సామాన్య కార్యమును |పతి మనుజు(డు తన మనస్సుచేతనే 
చేయవలయునని స్పష్ట మగుచున్నది. కారణ మేమి యన : బుద్ధి 
యను నంతరిం| దియము కేవలము మంచి చెడుగులను, ధర్మాధర్మ 
ములను, లేక, కార్యాకార్యములను నిర్గ యించుటకంశు విశేష మేమి 
యు. జేయునది కాకపోవుటచే మిగిలిన సర్వమానసిక కర్మలును 
మనస్సుచేతనే 7 చేయవలసి వచ్చునని వెనుక నాజివ [పకరణములో, 
జెప్పంబడినది, అనఃగా: ఉపాసనకు నునన్సును నుపాస్యముం (అన 


భక్తిమార్గము 279 


గాః దేనిపై [పేమ నుంచవలయునో యా వస్తువును) నను రెండు 
విషయము ' లుండవలయును. కాని యుపనిషత్తులలో, నే [శీష్ట 
మయిన |బహ్మస్వరూప ముపపాధింపయడినదో యది యిం|దియా 
తీతము, అవ్యక్షము, అనంతము, నిర్ణుణము “ఏక మే వాద్వితీయ * 
మగుటచే నుపొసన నచ్చోనుండి యారంభము చేయుటకు శక్యము 
కానేరదు. కారణ మేమి యన: ఈ (శేష్టమగు బహ్మస్వ్యరూప మెప్పు 
డనుభవగోచర మగునో యప్పుడు మనస్సు భిన్నముగ నుండదు. 
అనంా ఏ ఉపాస్యము, ఉపాసకుడు లేక, జ్ఞాత, జేయము అను నీ 
రెండును నేకరూపము లగుచున్న వని వెనుక నధ్యాత్మపకరణములో 
జెప్ప బడినది. నిర్గుణ బహ్హము చరమసాధ్యముగ నున్నది; సాధనము 
కాదు; మజీయు నే సాధనముతోనై నను నిర్ద్ణణ్యబహ్మముతో తాదా 
త్మ్యమును (వీకరూపము) సంపాదించుకొనుటకు ప్యాతత మనస్సు 
నకు గలిగిననే కాని యీ శ్రేస్టమగు బ్రహసాక్షాత్రారముకాదు. కావున 
సాధనములను సమకూర్చుకొని చేయు నుపాసనలో విషయమగు 
బివ్వాస్వరూపము రెండవ తరగతిలోనిది (అనగా: ఉపాస్యము నుపా 
సకము నను భేదముతో మనస్సునకు గోచర మగునది సగుణమే యని 
తాత్పర్యము. మజీయు నందువలన నుపనిషత్తులలో నెచ్చ కెచ్చట 
(బహృయొక్క యుపాసన జెప్పంబడినదో యచ్చటచ్చట నుపాస్య 
(బహ్మము అవ్యక్షమయినను సగుణమే పర్లి ంప(బడినది, శాండిల్యవిద్య 
యందు దేని నుపొసింపుమని చెప్పియున్నదో యా బ్రహ్మ మవ్యక్తము 
నిరాకారము నయినను, నది | పాణశరీరము, సత్యసంకల్పము, సర్వ 
గంధము, సర్వరసము, సర్వకర్మయు నని మనస్సునకు గోచరమగు 
గుణములతోం గూడి యుండవలయుననియు ఛాందోగ్యోపనిషత్తునందు 
చెప్పంబడినది (ఛాం. 8. 1 ఉపాస్యబ్రహ్మ మిచ్చో సగుణమైనను 
,లివ్యక్ష ము అనగా; నిరాకారమై యున్నది, శాని గ మనస్సు 
యొక్క స్వభావము ననుసరించి పరిశీలింపగా “సగుణవస్తువులలో 
సైత మేది యవ్యక్తమో (అనయా; ఏదయిన నొక రూపము "గంధము 





280 గితారహన్యము 

మొదలగు గుణము లేకపోవుటచే నే_తాదీం దియములకు గో 
కాదో దానిపై (పేమ నుంచుటచే. గాని, లేక్క దాని నెల్ల ప్ప 
చింతించుటచే. గాని, మనస్సు నద్దాని విషయమై స్థిరమైనదిగ నొ 
కొని వృత్తిని తదాకారముగ. జేయుటయే మిక్కిలి కష్టమైనది, 
యేల? దుఃఖసాధ్యమైనది. గారణమేమి యన, మన స్పనున।( 
భావముగనే చంచలమైనందున నిందియగోచరమగు నే వస్తువై 
నాధారార్థమై మనస్సున . కెదురుగ నుండిననే కాని విషయము 
స్థిరమగుటకు వీలులేక మాటిమాటికి. దెలియనటులే యుండ 
చిత్త స్థైర్య మను నీ మాననికకర్మ గొప్ప గొప్ప జ్ఞానులకు మై 
దుష్కరముగం. దోంచును; సామాన్యమనుజుని నిషయమై యేమి 
వలయును? కావున భూమితిశాస్త్రము నభ్యసించుచున్నప్పు డే 
ననాది యనంతము వెడల్పు లేనిది కావుననే యవ్యక్ష మయి 
అయినను నిడివి యను గుణము దానియం దుండుటచే, సగుణ 
లేఖయొక్క కల్పన మనస్సున తట్టుటకై యా రేఖయొక్క : 
భాగమును, నమూనాగా, బల్లపై వ్యక్షముగ [వాని భూప! 
వచ్చునో యా రీతిగనే సర్వకర్త, సర్వశక్తియుతుండు, సర్వజ్ఞ 
గనుకనే సగుణుంజైనను నిరాకారు(డు (అనగా: అవ్యక్తుండు 
పరమేశ్వరునియందు (పేమ స్టిరమై వృత్తి తదాకార మగుటకు 
సున కెదురుగా నే మైన (అనయా, (పత్యక్ష నామరూపాత్మక; 
వస్తువు) నుండిననే కాని సామాన్యులకు సాధ్యము కానేరదు. ౫ 


టా 

అక్షరావగమలబ్ధయే యథా స్థూలవర్తులదృషత్సరిగహః, 

శుద్ధబుద్ధపరిలబ్బయే తథా [దారుమృ జ్మయశిలామయార్చ నమ్‌ 
_- అక్షరములను దెలిసికొనుట క్రై (బాలురకు) గుండని జాతిముక్కల | 
ములనుగం జెక్కి. చూపించుటపలెనే (నిత్య) కుద్ధబుద్ధనర| బహ్మ జ్ఞానము 
గుట కొజకు కొయ్యలు, మన్ను, తాయి వీనికోం జేయంబడిన విగహామ 
స్వీకరించుచున్నారు అని యోగవాసిష్టమున నున్నదని కొంద అనియెదరు; ' 
యీ శోకము గురుయోగవాసిష్థమునం గానరాదు, 


భక్తి మార్గము 281 


యేల? మొదట దేనినై న నొక వ్యక్తవస్తువును చూచిననే కాని యవ్యక 
వస్తువుయుక్క కల్పన మనుజులయొక్క మనస్సునందు స్ఫురించు 
టకు శక్యము గాదు, ఉదాహరణము ; ఎజువు, పసుపు మొదలగు 
నవ్యక్తపురంగులను మొదట నే[తముతోం జూచిన పిదప “రంగు అను 
సామాన్యమును, అవ్యక్షము నగు కల్పన మనస్సునందు స్ఫురించు 
చుండు ననియు, మజఖియుక విధమున సు స్ఫురించ దనియు స్పష్టమగు 
చున్నది. కాని దానిని నీవు మనుజునియొక్క మనస్ప్వభావ మని 
మైనను జెప్పుము, లేక, దోష మనియైనను జెప్పుము. ఏమి చెప్పి 
నను మునస్సుయొక్క యీ స్వభావ మెంత పర్యంతము దేహధారి 
యగు నునుజునకు( దీసి పారవైచుటకు సాధ్యము కాదో యంత 
పర్యంతము నుపాననార్థమై(అనంగా: భక్తి కొ అకు) నిర్ణణములోనుండి 
సగుణములోనికి, దానియందు కూడ, నవ్యక్షమగు నకు నుండి 
వ్యక్త్షమయిన సగుణములోనిక్షిన్తి దిగునుం గాని సాధ్యము కానేరదు. 
కావున వ్యకోపాసనయొక్క మార్గ మనాదినుండియు |పచారము 
లోనికి వచ్చి యున్నది. తుదకు రామతాపనీయాద్యుపనిషత్తుల 
యందుసైతము, (పత్యక్షముగ మానుషరూపధథారియగు వ్యక్త మయిన 
(బహ్మస్వరూపముయొక్క యుపాసన చెప్పంబడినది. నుజీయు భగ 
వద్దీతయందు సైతముజు: 
క్లేశోఒధికతర స్తేషాం అవ్యక్తాసక్తృ చేతసామ్‌, 
అవ్యక్తా హి గతి ర్జుఃఖం దేహవద్శి రవాప్యతే. 

= అవ్యకృమునందు. జిత్రము నేక్కాగముగం జేయుట చాల కష్ట 
మగును. కారణ మేమి యనయా: దేహేంద్రియ ధారులై న మనుజు 
లకు నీ యుక్తమగు గతిని. బొందుట స్వభావముగం గష్టమగును 
(A. 12.5) అని యీ గరా సోపపత్తికముగ ననువదింపంబడినది. 
ఈ (పత్యక్షమార్షమునే * భక్తి మార్గ? మనుచున్నారు. బుద్ధిచే( బర|బహ్హా 
a స్వరూపమును నిశ్చయించిన పిదప ఆ పర[బ్రహ్మాముయొక్క 


202 గీతారహస్యము 

యవ్యక్తస్వరూపమునందు విచారణమా[తముచేత మనస్సును స్థిర 
పఅచుకొనుట యొకానొక బుద్ధిమంతునకు శక్య మగును, ఎవరికిని 
సాధ్యము కాకపోదు; కాని యీ తీరుననే యవ్యకృమునందు మన 
స్సును సక్తముంజేయుట యను కార్యమైనను నమ్మకముచేతను, ప్రేమ 
చేతను మ్మ్యాతమే సిద్ధించునది యగుటళే నీ మార్గమునందును శ్రద్ధా 
(పేమలయొక్క యావశ్యకత. యుండక తప్పదు. కావున నిజముగ 
విచారించిన యెడల సచ్చిదానంద్మబహ్మోపాసనను సైతము | పేమ 
మూలక మగు భక్తి మార్గమునందే చేర్చవలయును. అయినను 
ధ్యానార్థమయి యో మార్గమునందుం గకొనంబడిన యో [బహ్మ 
స్వరూపము తొలుతనుండియు నవ్యక్తమును, కేవల బుద్ధిగమ్యుమును 
(అనయా: జ్ఞానగమ్యమును) పధానమును నగుటచే నీ క్రియను 
భక్తిమార్గమనేక, నధ్యాత్మవిచారము, అవ్యకోపాసన, లేక, కేవల 
ముపాసన్క లేక, జ్ఞానమార్గము ననుట పరిపాటి; మజియు నుపాస్య 
| బహ్మము సగుణముగనే యుండవలసివచ్చి నను, అదియే యవ్యక్త 
మునకు మాజుగ వ్యకృముగ నుండుటయు, నా వ్యకృన్వరూపము 
లందు సైతము, ముఖ్యముగ నునుష్యదేహ ధారిగ స్వికరింపంబడెనేని, 
యట్లు స్వీకరించుటయే భక్తిమార్గమగును, కాని, మార్గములు రెండె 
నను రెండింటియందు నొక పరమేశ్వరుడే, పొంద దగినవాండును, 
తుద కొక సామ్యబుద్ధియె మనస్సునందు. బుట్టును గానం దమతమ 
యధికారానుసారముగ నొక మేడమోందికే యెక్కుటకు నీరెం 
డును ననాదిసిద్ధములును 'వేర్వేజైనవియు నగు నిచ్చెనలుగ నున్నవి. 
మార్గము వే అగుటచే సాధ్యములు వేజైనవి కావని స్పష్టముగ( 
గాన్పించుచున్నది. వీనిలో నొక నిచ్చెనకు బుద్ధియు, రెండవదానికి 
(శద్ధయు; 'ప్రేమయు మొదటి మెట్లుగ నున్నవి, మటీయు నే మార్గము 
నుండి వెడలినను, తుద కొక పరమేశ్వరునియొక్ల యే, యొక విధ 
మగు జ్ఞానమే కలుగుటచే, నొక. విధమేయగు మోక్షము లభించు నను 


భక్తి మార్గము 288 


సిద్ధాంతము సైతము రెండు మార్గములందు నొక్క రీతినే స్థిరముగ 
నున్నది; కాని * జ్ఞానమార్గము 'శేష్టమా? భక్తి మార్గము (శ్రేష్టమా?' 
యని చర్చించుటచే లాభ మేమి? రెండు క మొదట 
నధికారితారతమ్యముంబట్టి వేర్వేజైనను పరిణామమునందు సమాన 
మైన యోగ్యత గలవియే కావున రెంటికిని * అధ్యాత్మ” మని యొక 
పేరే గీతలయందు జెప్పంబడినది (గి. 11.1). 


కాని సాధనమను సంబంధముచే భక్తి జ్ఞానములను రెండును 
సమానమయిన యోగ్యత గలవియే యైనను భక్తి యనునది యెప్పు 
డును నిష్ట కాదు. జ్ఞాన మనునది నిష్ట (అనయా: సిద్ధావస్థయందలి 
కడపటి స్థితి కావచ్చు ననునది యీ రెండింటిలోనున్న భేదము. 
అ ధ్యాత్మవిచారముచేం గాని, యవ్యక్షోపాసనచే, గాని కల్లు పరమే 
శ్వరుని జ్ఞానమే భక్తి కాంగలదను మాట (గీ. 18.55) సత్యమే; కాని 
యీ జ్ఞానము కలిగిన పిదప నా పురుషుడు సంసారమును వదలి, 
యా స్టానమునందే మగ్నుండయి యుండిన యెడల నతనిని గీత 
“జ్ఞాననీష్టుండని * చెప్పును; “భకినిష్టుల' డని చెప్పదు. కారణ మేమి 
యనలా: భక్తియను [క్రియ యుపాస్యము నుపాసకు(డు నను ద్వైత 
భావముతో, గూడినది యగుటచే కడపటిదైన (బ్రహ్మా తైక్యస్థితి 
యందు భక్తి గాని యితరమయిన యే యుపాననగాని యుండనేరదు. 
భక్తి కిపర్యవసానము జ్ఞాన మగుటచే భక్తియనునది దానికి సాధనము, 
సాధ్యము కాదు. కావున నవ్యకోపాసన యను విషయమున జ్ఞాన 
మనునది యొకప్పుడు సాధన మైనప్పటికిని (బహాత్మైక్యము యొక్క 
యపరోక్షానుభవ మను విషయమున సా జ్ఞానమే నిష్ట (అనయా; 
కడపటిస్థితి) కాగలదని సారాంశము. మజీయు నీ భేదమును జూపిం 
చుట యావశ్యక మైనప్పుడు, జ్ఞాన మార్లజ్ఞాననిష్థా శబ్దము లను, సమా 
నార్థకములుగC _(బయోగింపక యవ్యకోపాసనయొక్క సాధనావస్థ 
యందున్న స్థితిని దెలియజేయుటకు “జ్ఞానమార్ల' మనియు, 


ag గీతారహస్యము 
జ్ఞానము కల్లి కలినపిదప సకలకర్మల పరిత్యజించి జ్ఞానమునందె మగ్ను(డై 
పోవునట్టి  సిద్ధావస్థయందున్న వాని స్థితిని దెలియ6 జేయుటకు 
“జ్ఞైననిష్ట అనిత రెండు శబ్దములు (పయోగింపయిడినవి, 
మ. క లేక, అధ్యాత్మవిచారము అను విషయమున 
జాన మనునది యొకసారి సాధన మగునేని (అనయా! జ్ఞానమార్గ 
మగునేని) అపరోక్షానుభవ నును విషయమునం దదియే నిష ష్ట(అన(గా: 
తుదయి నట్టియు' గర్మత్యాగరూప మయినట్టియు నవస్థ) కాగలదు. 
మజ్రియు'( గర్మయొక్క విషయము నటులే యున్నది, శాస్త్రోక్త 
నుర్యాదానుసారముగ జిత్త శుద్ధ్యర్థ యి యే కర్మ మొదట చేయ 
వలసివచ్చునో యది సాధన మగును, ఈ కర్మలచేం చిత్త శుద్దికలిగి 
పరిణామమునందు జ్ఞైనమును) శా శాంతియు [పొప్త మగును. కాని 
ముందీ జ్ఞానమునందే మగ్ను(డు గాక శాంతిచే నామరణాంతమును 
నిష్కామ కర్మలను జేయుచుండె నేని, జ్ఞానయుక్త నిష్కామకర్మ 
యను విషయమునందు కర్మ యనునది నిష్ట కావచ్చును (A. 8.8). 
భక్తి విషయ ముట్లు కానేరదు. భక్తి యనునది కేవలము మార్గము. 
జ్ఞాన్నపాప్తికి సాధనము; నిష్ట కాదు. కావున గీతారంభమునందు 
జ్ఞానము (సాంఖ్యము), యోగము (కర్మ నను రెండు నిష్టలనే 
యుపన్యసించి వానిలో గర్మయోగనిష్ట యొక్క సిద్ధికొఅకు సుపొ 
యములు, సాధనములు, విధులు, లేక, మార్గము తేవియో చెప్పుచు 
(గీ. 7.10, నవ్యక్త్షోపాసన గా నమార్గము), వ్యక్షోపాసన (భక్తిమా 
రము యనునవి యన్నదమ్ములవలె ENO నడచివచ్చు 
చున్న రెండు సాధనములని చెప్ప యారెంటిలొ * నవ్యక్షోపాసన శే Bx 
మయ మగుటచే, వ్యకోపాసన, లేక, భక్తియను సాధన మధిక సుల 
భము (అనయా: ఎల్ల వారికి నాచరించుటకు. దగినట్టున్నది) అ అని 
చెప్పంబడినది. “తుజహ్హావా అహేదేవ తరి హా సులభ ఉపాయ ” 
(గా. 8002) అనియే యీ విషయమున గీత చెప్పును. [పాచీనోనిప 


భక్తి మార్గము 285 


షత్తులలో జ్ఞానమార్గమే విచారింపయిడియున్నది. మజియుశాండిల్యాది 
సూతములు, లేక, భాగవతాది ధర్మములును భక్తి మార్గముయొక్క 
మాహాత్మ్యమునే స్తుతించుచున్నవి. కాని జా నమార్లభ క్రిమార్లములకు 
0 ఖు ౧-౨4 ౧ 

సాధన మను సంబంధముచే నధికారితారతమ్యమునుబట్టి భేదమును 
జూపి రెండింటికిని తుదకు నిష్కామకర్మతో నైక్యముచేయుట యను 
కార్యము గీతలయందువలె సమబుద్ధితో, నే యితర |పాచీన ధర్మ 
(గంథమునందును చేసినట్టు స్సష్టముగ, గాన్పింపదు, . 


సర్వభూతములయందు నొక పరమేశ్వరుండే కలండను నీశ్వర 
స్వరూపము యొక్క య థార్థమును, ననుభవాత్మకమయిన జ్ఞానము 
గలుగుటకు దేహేందియధారులైన మనుజు లేమి చేయవలసి 
నదియు, “పెన చెప్పిన పకారముగ విచారించితీమేని, అనాధియు, 
ననంతము, ననిర్వాచ్యము, నచింత్యము, *నేతీ నేతి? యను వాక్య 
ములచేం జెప్పబడునదియు నగు నీ పరమేశ్వరస్వరూపము (శీష్ట 
మయిన దయినను నది నిర్గుణము, అజ్ఞీయము, అవ్యక్తము నగుటబెే 
మనకు ననుభవములోనికి వచ్చినప్పు డుపాస్యు(డు, నుపాసకు(డు 
నను నీ ద్వైతభావ ముండక పోవుటచే నుపాసన యచ్చోనుండి 
యారంభింప6 బడుటకు శక్యము కాదనియు, నది సాధ్యము గాని, 
సాధనము గాదనియు. దోంచును, మటియు తద్రూపమగు నద్వైతము 
యొక్క స్థితినొందుటకు సుపొసన యనునది యుపాయము గావున, 
నీ యుపొసనకిొజికై యే వస్తువు కైకొనందగినదో యది సగుణము 
గనే యుండవలసివచ్చును. సర్వజ్ఞుడు, సరల క యు కుటు, సర్వ 
వ్యాపేయు, నీరాకారుండు నగు (బహ్మముయొక్క స్వరూప మటు 
లున్నది. అనంగా సగుణముగ నున్నది. కాని యది కేవలము బుద్ధి 
గమ్యము, అప్యక్తము, (అనంగా; ఇం[దియములకు నగోచరము) 
అగుటచే నుపొనన నొనరించుట కేశ మగును. ఈ యుపాసనకొజకు 
పరమేశ్వరునియొక్కు యౌ రెండుస్వరూపములకం కొ, నే పరమేశ్వరు( 


288 గీకారహస్యము 


డచింత్యుండును, సర్వసాక్షియు, సర్వవ్యాపియు, సర్వశక్తి యుతు( 
డును జగదాత్మయు నయి మన మాతనితో మాటలాడునట్లు మనతో 
మాటలాడునో, మనపై మమతను జెందునో, మనకు సన్మార్గమును 
జూపి సద్గతి నిచ్చునో, యెనరిని నునము మనసంబంధమైనవా6 డని 
ఇప్పుదుమో, మనయొక్క సుఖదుఃఖముల నెవరికిం దెలియ జేయ 
వలయునో, యెవరు మనయొక్క యపరాధములను క్షమింతురో, 
నేను నీవా'డ ననియు నీవు నావా(డ వనియు మన మెవనితో, 
జెప్పుదుమో, యెవడు మనలా దండినలె రక్షించునో, తల్లి వలె 
బోషించునో, లేక, “గతిర్భర్తా (ప్రభుః సాక్షీ నివాసః శరణం 
సుహృత్‌” (A. 9-17) నాయొక్క గతి, నాకు పోషణకర , నాకు 
ధని, నాకు సాక్షి, నాయొక్క నివాసమునకును నాయొక్క 
వి్రాంతీకిని నివాసస్థానమో, నాయొక్క కడపటి యాధారమును 
మూలస్తంభమును, నాయొక్క  స్నేపాతుండునుు కింఠరుండునై 
యుండెనో, పిల్లవానివలె నే నెవరిని |పేమతోడను, లాలనతోడను 
జూతునో, యట్టి సత్యసంకల్పు(డును, సకలై శ్వర్యసంపన్ను (డును, 
దయాసాగరు(డును, భక్త వత్సలు(డును, పరమపవితు(డును, పరమో 
దాఠుండును, పరమకారుణికుండును, పరమపూజ్యుండును, సర్వసుం 
దరు(డును, సకలగుణనిధానమును, లేక, సంశ్షేపముగ( జెప్పవలసి 
వచ్చినచో సగుణుం డనియు, (పీమగమ్యు(డనియు, వ్యక్తుండనియు 
అనయా; [పత్యక్షరూపధారి యనియు), సులభు(డు నగు పరమేశ్వ 
రుండే మనుజునియొక్క భక్తి కొణకు స్వభావముగనే యవతరించు 
చున్నా6డని, యే ధర్మము. జూచినను గాస్పించుచున్నది. మూలము 
నందు “ఏక మే వాద్వితీయం” అయిన పర|బహ్మము, (పేమయు, 
'శద్ధయు మొదలుగ( గలిగిన మనోమయములగు నుపన్నేశములచే 
మనుజులకు గోచరమగును. కడపట జెప్పంబడిన రెండువిధములయిన 
స్వరూపములనే వేదాంతశాస్త్రమునం దీశ్వరుండని యనుచున్నారు. 
“పరమేశ్వరుడు సర్వవ్యాపి యైనను పొండురంగమూర్తియు, విలో 


భక్తి మార్గము : 287 


బాయును నేల చిన్నమూర్తులుగ నున్నారు?” అను ra 
“హరితుకామ్హణి అవఘా ఏకలా పరిహాధాకులా భక్తసారీ”_ ఒ 
సారియే చ ంతటకు వ్యాపించినవా. డుగను, న. 
సున్నాండు; అయినను భక్తికొజకు అ భగవంతుండు కొద్దివాం డగు 
see అని తుకారాం బువాగారు రహ జెప్పిరి 
ఇ §8. 7). ణి సిద్ధాంతమే వేదాంతసూూ తములయందు హ్‌. 
స 27). ఉపనిషత్తులలో నేయే స్థలములయందు బ్రవోపాసన 
వర్ణింపయిడినదో యాయా స్థలములయం దెల్ల (సాణమ "మనస్సు 
జంపు సగుణవస్తువులును, నవ్యక్తవస్తువులును మాతమే నిర్దే 
శింపంబడక యుకానొకప్పుడు సూర్యుండు (ఆదిత్యుండు)) లేక, 
యన్నము మొదలగు సగుణము లగు వ్యక్తపదార్థములయొక్క 
యుపొసనయు జెప్పంబడినది (తై. 8.2.6; భాం. 7): మణియు 
శ్వేతాశ్వతరోపనిషత్తునందు “మాయాం తు |పకృతిం విద్యాత్‌ మాయి 
నం తు మహేశ్వరమ్‌”... (పకృఠికి మాయ యని పేరు గాన, నా 
మాయ గధిసతి యగువాండే మహేశ్వరుండు (శ్వే- 4. 10) అని 
ఈశ్వరలక్షణము చెప్పిన పీదప “జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై ౪” 
ఈ దేవుని తెలిసికొనె నేనే సర్వపాశముల నుండియు ముక్తు(డగును 
(4-10) అని యేక స్థలముల యందు గీతలయందు వలెనే సగ్గుణు( 
డని య. (A lt. శీ). ఉపాస్య[బహ్మము యొక్క చిహ్నము, 
ఆనవాలు, అవతారము, అంశ, లీక, |పతినిధి యని సేర్హొని యుపొ 
సనార్గమై యావశ్యకములై న యీ నామరూపాత్మకములగు వస్తువులనే 
'వేదాంతశాస్త్రముసందు *పతీక 'మని చెప్పుదురు. (పతీక (పతి 
ఇక్క అనయా దనవైపునకు, “పతిఒతెలిసిన” అని ఛాత్వర్థము గాన 
నే పస్తువుయొక్ష యైనను నే ప్రదేశము మొదట గోచరమై దానిమూల 
మున నసలు వస్తువుయొక్క జ్ఞానము మనకు గలుగునో యా భాగ 
ను “(పతీకి మందురు, ఈ న్యాయముచే సర్వ వ్యాపియగు పర 
ప జ్ఞానము గలుగుటకు నాతనియొక్క యేదైన నొక[పత్యక్ష 


288 గీతారహస్యము 


మగు భాగమును, లేక, అంశరూపమయిన విభూతియు |పతీకము 
గాంగలదు. ఉదాహరణము: మహాభారతమునందున్న (బ్రాహ్మణ 
వ్యాధ సంవాదమునందు వ్యాధు(డు బ్రాహ్మణునకు నధ్యాత్మజ్ఞాన 
మును జెప్పిన పిదప తుదకు “ పత్యక్షం మమ యో ధర్మ స్తం చ పశ్య 
ద్విజోత్తమ *_ నాయొక్క ధర్మమునిప్పుడు (పత్యక్షముగం జూడుము 
ము,భా,వన, 218.8) అని చెప్పి యా (బాహణుని వ్యాధు(డు వృద్ధు 
లగు తన తల్లి దండుల కడకు దోడ్డానిపోయి, “వీరు నాకు. |బత్యక్ష 
దేవతలు” అని మనస్సున భావించుకొని యీశ్వరుని సేవించినటుల 
సివించుటయే నా (పత్యక్షధర్మ మని చెప్పెను, మజీయు నీ యభి 
పాయమునే మనస్సున నిడికొని తన వ్యక్తస్వరూపముయొక్క 
యుపాసనను చెప్పగ మునుపు భగవంతు(డు గీతలయందు భక్తి 
మార్గము ఒ 
రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్‌, 
[ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం ఠర్తు మవ్యయమ్‌. 

వా సర్వవిద్యలలోను (శేష్టమైనది (రా జవిద్యయ్యు,; సర్వగుహ్యము 
లలోను (శేష్టమైనది (రాజగుహ్యము) ఉత్త మమును, బవ్మితమును, 
(పత్యక్షముగ( గాన్చించునదియు, ధర్మానుకూల మయినదియు, సుఖ 
ముగ నాచరించుటకు యోగ్యమయినదియు, నక్షయ్యమును నైనది 
గి, 0, 2 అని చెప్పెను, రాజవిద్యారాజగుహ్యము లను నీ రెండు 
సమాసములకును విద్యానాం రాజా? యనియు “గుహ్మానాం రాజూ 
యనియు, (విద్యలకు రాజు, మజియు గుహ్యములకు రాజు విగ. 
హము గాన, సమాసమైన పిదప దానియందున్న రా జశబ్దము సం 
స్కృతవ్యాకరణ నియమానుసారముగ పూర్వమునందు. |బయోగిం 
ప(బడవలసి వచ్చును. కాని దీనినీ మజియొకవిధముగ “రాజ్ఞాం 
విధ్యా (రాజులయొక్క విద్య) యని మజియొక వి! గహము జేసి. 
కొని యనేకులు యోగవానిష్టమునందు చెప్పంబడ్‌ినటులు (యో. 


భక్తి యోగము 289 


2.11.16.18), [పాచీనులగు బుషులు రాజులకు (బ్రహ్మవిద్య నుపదే 
శించినందున (బ్రహ్మవిద్య కే, లేక్క య ధ్యాత్మజ్ఞూనమున కే, రా జవిద్య 
యనియు, రాజగుహ్య మనియు పేర్లు వచ్చిన వనియు, కావున గీతల 
యందున్న రాజవిద్యారాజగుహ్యము లను నీ రెండు శబ్బములకును 
రాజుల కుపదేళింపంబడిన విద్యయు గుహ్యము నని యర్థము చెప్ప 
వలయు ననియు (అనలా : అధ్యాత్మజ్ఞానము వివక్షితము గాని, భక్తి 
వివక్షీతము గానేర దనియు) వారి యభ్మిపాయము. గీతలలోనున్న 
మార్గమును కున ఇక్ష్వాకుండు మొదలగు రాజులయొక్క పరం 
పరబేతనే [పవర్శింపం జేయ (బడినది (A. 4. 1), కాన, ' రాజవిద్యా 
రాజగుహ్యం ” అను నీ రెండు శబ్బ్దములును రాజులయొక్క విద్య, 
రాజులయొక్క గుహ్యము (అనంగా: రాజమాన్యము లగు విద్యా 
గుహ్యము)లను నర్గములందే గీతలలో( [బయో గింప(ంబడ లేదని చెప్పు 
టకు సాధ్యము కాదు. కాని యీ యర్గమును స్వీకరించినను (పకృత 
స్థలమునందున్న యో శబ్దములు జ్ఞూనమార్గము నుద్దేశించి [పయో 
గేంపం బడ లేదని తెలిసికొనవలయును. శరణ మేమి యనయా ? ఈ 
శ్లోకము గీతలలో నే యధ్యాయమునం జెప్పడినదో దానియందు 
మొత్తము భక్తి మార్గమే |పతిపాద్యమై యున్నది (గి. 9.2481). 
మణీయు సాధ్యమైన (బహ్మయొక్కటి యయినను, అధాత్మవిద్య 
యందున్న సాధనాత్మకమైన జ్ఞానమార్షము కేవలము బుద్ధిగమ్య 
మును, “అందుచేతనే యవ్యక్షము'ను దుఃఖగారఠము నగునని గీతల 
యందే స్పష్టముగం జెప్పంబడినందున (గీ. 12, క) తద్విరుద్ధముగ 
దానినే భగవంతు. డిప్పుడు “1పత్యక్షువగమంి అనయా: వ్యక్తము 
మజణీయు “కర్తుం సుసుఖంి అనయా: అచరించుట సుఖకారక మనియు 
చెప్పుట సంభవించునని తోంపదు. కావున [పకరణ సామ్యముకొటి 
కును, కేవలభక్తి మార్గమున కే సరిగ సంబంధించునది యగుటచేతను 
రా జవిద్యాశబ్బముచే భక్తిమార్గమే యిచ్చో వివక్షితమయి యున్నదని 
భీ, A. పై19 








290: గీతారహస్యము 

సిద్ధ మగును, “విద్య” యను శబ్దము కేవల [బహ్మజ్ఞాన వాచకము, 
గాక పర్యబహ్మ నెజుంగుటకు నే సాధనములు, లేక, మార్గమ! 
గలవో తద్వాచకముగ సైత ముపనిషత్తులలో( [బయో గింప(బడిన 
ఉదాహరణము: శాండిల్యవిద్య, [పాణవీద్య, హోర్దవిద్య మొదలగు; 
మజియు వేదాంతసూతములలో( దృతీయాధ్యాయము నం 
తృతీయ పాదమునం దుపనిషత్తులలో( జెప్పంబడిన యీ సర్వః 
లును (అన(గా: సాధనములు విచారింపంబడినవి. ఈవిద్య ? 
ముగ నుండుటచే ముఖ్యశిష్యులకే తప్ప నితరుల 'కివ్వరికిని పు 
ముపదేశింపకుండ నుండి రనియు. నుపనిషత్తులయందు. గాన్ని, 
చున్నది, కావునను విద్యను గైకొనినను నది గుహ్యముగనే యు 
వలయును; కాని (బహ్మపాప్తిని గుణించి సాధనభూతములై న 
యే గుహ్యవిద్యలు, లేక, మార్గములు గలవో యవి యనేకములున్న 
వాని యన్నింటిలోను గీతలయందున్న భక్తి మార్గరూపమగు విద, 


“- యనంగా;ః సాధనమే (శేష్టము (విద్యానాం చ, గుహ్యానాం చరా 


కారణ మేమి యన: జ్ఞానమార్గము నందలి విద్యవలె నది" వ్యక్త; 
కాక్క న్మేతములకు((బత్యక్షముగం గాన్సించునదిగ నున్నది. మలి 
నందువలన దానియొక్క యాచరణమును సుఖముగ6 జేయవచు 
అని మా మతమునందు పై శ్లోకమునకు భావార్థకముగ నున 
గీతలయందు కేవలము బుద్ధిగమ్యుమగు జ్ఞానమార్గమే (పతిపాద్య 
యెడల వైదికధర్మముల యందున్న సర్వసం్యపదాయముల వా 
వేలకొలది వత్సరములుగ నేటివఆఅకు నీ [గంథమున నింత గ 
ముండునా యని తోంచును, లోకులకు గీతయందున్న మాధుర్య 
(పేమ, లేక, రసపూర్ణత యనునది దానియందు. |బ్రతిపాదింప(' 
భక్తిమార్లముయొక్క పరిణామమే యై యున్నది. పరమేశ 
యొక్క |పత్యక్షావతారమైన ఢ్రీకృష్ణు(డే మొదట గీతాధర్మవ 
జెప్పువాండు మజియు దానిలోను, అజ్జేయమగు పరబ్రహృముయె 


భకి యోగము 291 


శుష్కజ్ఞా నమును జెప్పక (పతి స్ట సలమునందును * నాయందు సర్వము 
ఓత్మపోతమయి యున్నది” (A. +7); “ఈ సమస్తమును నాయొక్క 
మాయయీ ౫ (A. 7. ఉత; “నాకంతె వేజగు రెండవ వస్తు వేదియు 
లేదు” (A. 7. (౧౩ “నాకు శేతువులును మ్నితులును సమానులే ” 
(A. ౪. 25); “నేనే యీ జగత్తును బుట్టించినాండను” (గి. $. ry 
అనియు6, దుదకు “నేనే |బహ్మామును; మోక్షమునకును మూలభూ 
తుండను (గీ, 14. 27); నేను పురుషోత్తముండను (గీ. 15. 18); 
కావున సర్వధర్మములను వదలి సీపు నన్ను ఒకనినే సేవింపుము. 
నేను నిన్ను సకల పాపముల నుండి ముక్తునిగం జేయుదును; భయ 
పడకుము” (గి. 18.86) అనియు తనయొక్క సగుణమును, వ్యక్తము 
నయిన రూపము సుద్దేశించి భగవంతుం డర్జునున కుపదేళించెను. 
అందువలన సమదృష్టి; పరమపూజ్యుండును (పేమపూర్డుండు నయిన 
పురుషోత్తముని యెదుట మనము సాక్షాత్తుగా నిలువబడి యున్నా 
మని శోతకు భావన పుట్టును గొన నాత్మస్టానమునం దతనికి దృఢ 
నిష్ట గలుగుటయే కొక యొకప్పుడు జ్ఞానము, భక్తి యను వానిని 
'వేటువేటుగ విభజింపక జ్ఞానమునందు భక్తి యును, భక్తి యందు 
జ్ఞానమును గుంభితముగ నండుటచే జ్ఞానభక్తులు, లేక, బుద్ధి ప్రేమలు 
అను వానికి. బరస్పర విరోధము శీదనియు "కోచుటచే పరమేశ్వరుని 
యొక్క జ్ఞానమువలెనే ధానీయందున్న రసము సైత మునుభవగోచర 
మగును, మంజియు సర్వభూతములయందు సాత్మాపమ్యబుద్ధి స్ఫురిం 
చుటచే(. దుదరకు, జిత్తమునకు వీలక్షణమగు శాంతియు, సమాధాన 
సుఖమును [పాస మగును. పొలలో( బంచదార వేసినటుల దీని 
యందే కర్మయోగముయొక్క భారము వేయయడినది; కాని గీతల 
యందున్న జ్ఞ జ్ఞానము ఈశావాస్యోపనిషత్తులో6 జెప్పినటుల మృత్యు 
వును, అమృతమును... అనయా; ఇహలోకముు పరలోకము కలిసి 
(శేయస్కర మగునని మన పండితులు సిద్ధాంతము చేసినందుల 
కేమియు నాశ్చర్యము లేదు. పై వివేచనవలన, భక్తి మార్గ మనంగా 





292 గితారహస్యము 


నేమి? జ్ఞానమార్గమునందును భక్తి నూర్షమునందును గల సా; 

వైషమ్యము తేవియై నదియు, భక్తి మార్గమును రాజమార్గము (6 
విద్య) నులభమైన నిచ్చెన యని యేల చెప్పుచున్న దియు, గీ, 
యందు భక్తి స్వతం|తనిష్ట యని యెందులకుం జెప్పంబడదో య 
యు. జదువరులకు స్పష్ట మగును; కాని జ్ఞాన|పాప్తికిని సులభవ 
ననాది, |పత్యక్షమునగు మార్గమునందు సైతము మోసపోవు స్ట స్త 
గలదో దాని నిప్పుడు చెప్పవలయును. చెప్పనంతట నా మార్గము 
బోవు బాటసారులు (భమపడి యపమార్గమున: బడవచ్చును. భ 
ద్లీతలో నీ యపమార్షము స్పష్టముగం జెప్పయడినది. వైదిక 
మార్గమునం దితరమగు భక్తి మార్గములకంకె నుండు విశేష మిది 
పర|బహ్మమందు మనస్సుయొక్క యాసకి దృఢమై చిత్త శుద్ధి దొ 
సామ్యబుద్ధి యుత్పన్న మగుటకు సామాన్య మనుజుల యొ! 
పర్మబహ్మముయొక్క “ (ప్రతీక మని యేదైన నొక సగుణ; 
వనంగా వ్యక్తమగు వస్తు వుండవలయును. లేనిచోం జిత్తము స్థిర 
కానేర దనునది మ్మాతమే విచారింప, నది యెల్లరకు నంగికాధ్యవ 
నున్నను, ఈ |పతీకము లెట్టుండవలయు నను విషయమున న 
పర్యాయములు కలహించుచున్నా రనియు, నితిహాసములవలన | 
మగును. అధ్యాత్మజ్ఞానదృ ప్టిచే6 జూచితి మేని యీ పరమేశ్వరు 
జగత్తునం దెచ్చటను లేకపోండు. నుజథియు భగవద్గీతలయం? 
అర్జును(డు “నిన్ను ఏ యే విభూతులయొక్క రూపముచే6 జం 
వలయునో (భజింపవలయునో) అ విభూతులను నాకు జెప్పుః 
(గీ, 10.18) అని శ్రీకృష్ణుని (పశ్న చేసిన పిదప ఫదియవయధా, 
మునందు భగవంతు, డిందియములలో మనస్సు, స్థావరము 
హిమాలయము, యజ్ఞములలో జపయజ్ఞము, సర్నములలో వా 
దైత్యులలో ప్రహ్లాదుడు, పితరులలో 'సర్యముండు, గంధర్వు 
చ్మితరథుండు, “వృడములలో నశ్వత్థము, పక్షులలో ' గరుడు 


భక్తి యోగము 208 


ఏహర్జులలో భృగువు, అక్షరములలో అకారము, ఆదిత్యులలో విష్ణువు 
మొదలగు స్థావరజంగమాత్మక మగు సృష్టియందు నాలుగుమూలలు 
గ్యాపించియున్న తన యనేక విభూతులను వర్ణి ంచి తుదరు.. 


యద్య ద్విభూతిమత్‌ సత్ర త్వం శ్రీ శ్రీమ దూర్జిత మేవ వా, 
శత్తదే వావగచ్చ త్వం మమ తేజోఒంశసంభవమ్‌. 

గి, 1041. 

ఓ యర్థునా ! ఏ యే వస్తువులు వెభవముతోడను, లక్ష్మీతోడను, 
పభావముతోడను ' కూడుకొని యున్నవో యవి యన్నియు నా 
|ఇస్సుయొక్కు యంశమునుండి పుట్టినవని యెజుంగుుము. విశేష 
మి చెప్పవలయును? నాయొక్క యొక అంశముచేతనే యీ 
ర్వజగత్తును వ్యాపించియున్నాను అని చెప్పెను. మజియు దీని 
రునంతరము ననుండు నధ్యాయములో విశ్వరూపదర్శనముచే నీ 
ద్ధాంతమున నర్జునునకు( (బత్యక్షజ్ఞానము పుట్టునట్టు చేయబడినది. 
గత్తున కంటికి గాన్బించు వస్తువులు, గుణములు పరమేశ్వరుని 
మొక్కు రూపము లే (పతీకము లే యైనయెడల, వానిలోల బర 
9శ్వరు. డొకదానియందే యున్నాండనియు మజియొకదానియందు 
1డనియు నెవ6 డెట్టు చెప్పును? అతడు దూరమునం దున్నను 
మోపమునం దున్నాయ. స్మ్యదూపుండు నస్మదూవుండు నగుటచే నీ 
ండింటికి పరమందున్నాండు; టీక, గరుడు(డు-సర్పము, మృతువు. 
'చు వాడును, విఘ్నకర్త-విఘ్నహర్త, భయకృత్తు.భయనాశనుండు, 
వోరు,డు.అఘోరుండు, శళివుండు.అళివుండు, సృష్టిని కలుగజేయు 
గా(డు_అరికోట్టు వాడును (A. 9. 18 మజీయు 10. తి నతండే 
మయి యున్నాండని యంగీకరించుటయే శాస్త్రమూలముగం దెలి 

మును, మజియు భగవద్భక్తు(డగు తుకారాంబువాగారును_ 


తుకా మణి జే, జేం బోలా, కే: తేంసాజే యా విర్ణలా. 
తుంగా, తీ0కిర,4 


294 గితారహస్యము 


_ మన మే రీతిగం జెప్పినను నది యా భగవంతునియొక్క మహి 
మకు దగియే యుండును అని చెప్పిరి, జగత్తుయొక్క [పతి వస్తు 
వును ఇ ట్లంశమునుబట్టి పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపక మగు 
రూపము నొక్కసారిగ కనిపెట్టలేని వా రీ యవ్యక్షము శుద్దము 
నయిన రూపమును దెలిసికొనుటకు సాధనములన్కి లేక, |పతీకము 
లని యా యనేకవస్తువులలో నే వస్తువునై నను మొదట నుపాసనార్థమై 
(గ్రహించుటకు నభ్యంతర మేమి? కొందు మనస్సున నుపాసించెద 
రేన్సి కొందణు జపయజ్ఞములను |దవ్యయజ్ఞములను జేయుదురు. 
ఒకడు గరుడుని భజించె నేని యొకడు * ఓమ్‌” అను మం తాక్షర 
మునె జపియించును. కొందటు విష్ణువును; కొందటు శివుని, 
కొందు గణపతిని, కొందణు భవానిని భజింతురు. కొొందటు 
మాతాపితరులను పరమేశ్వరు డను బుద్ధితో శే సేవింతురు. కొందజు 
వానికంకె వ్యాపకమైన విరాట్సురుషునియొక్ల. యుపాసన శ్రేష్టమని 
యెన్నుదురు. కొందజు సూర్యుని భజింపు6 డని చెప్పుదు రేని, మటి 
కొందు సూర్యునికం'కె కృష్ణు(డును, రానుచందు(డును (శేషఘ్టులని 
నుడువుదురు; కాని యీ సర్వవిభూతియు మూలమునం దొక్కటిగనే 
యున్న దను దృష్టి యజ్ఞానముచే. గాని మోహముచేం గాని చెడి 
పోవుటచే, లేక, ధర్మమునందు మొదట నేమియు లేమిచే నిట్టి 
యుపొసనలయందే వృథాభిమాన ముత్చ్సన్న మగును. కావున ననేక 
సమయములయందు యుద్ధము. జేయవలసినంత యవకాశము 
గలుగును. వైదిక, బౌద్ధ, జైన, క్రైస్తవ మహమ్మదీయ ధర్మముల 
యందున్న పరస్పరవిరోధముల నొకవైవున నుంచినను, నొక సగుణ 
మును వ్యక్తమునైన కైంస్తవమతమునంచే యుపానకులలో విధి 
భేదములచే నొకరి నొకరు చంపుకొనునట్టి సమయము వచ్చిన దని 
ఐరోపాఖండపు ఇతీహాసముసుండి కాన్చించుచున్నది. మజియు మన 
దేశమునందున్న సగుణోపాసకులలో సైత మొకరి దేవుడు నిరా 
కారురడై మజియొకరి సాకారదేవునికంకు - బాగుగ నున్నా (డని 


భక్తి యోగము 205 


వివాదము నే(టికిని జరుగుచునే యున్నది. భక్తి మార్గమునం దుద్భ 
వించు నీ వివాదమును తీర్మానించుట కేదైన మార్గమున్నదా ? ఉండె 
నేని యది యొద్దియో చెప్పినం గాని "భక్తి మార్గము నిరపాయము 
కానేరదు. తళ గీతయం దీ |పశ్న శేమియుత్తర మొయ(బడినదో 
యిప్పుడు కొంచెము నిచారింతము, హిందూస్థానము నందలి 
(పస్తు తపుస్థితిలో నీ |పశ్నకు యోగ్యమగు నుత్తర మిచ్చుట విశేష 
మహత్త్వ్యము గలదని చెప్ప నక్కజ లేదు, 

మనస్సును స్లిరపణచుకొని సామ్యబుద్ధిని సంపాదించుకొను 
నిమిత్తమై పరమేశ్వరునియొక్క యనేకములగు నగుణవిభూతులలో 
నేదో "యొక జాతియొక్క స్వరూపమును మనస్సున మొదట నుంచు 
కొనుటయు, లేక, | పతీక మని (పత్య్వక్షముగ కంటియెదుట నుంచు 
కొనుటయు నను నీ సాధనము |పాొచీనములగు నుపనిషత్తులయందు 
'సెైఠము చెప్పబడినది. తుదకు రామశాపిని నంటి యుత్తి రోపనిషత్తుల 
లోను, గితలయందును మానవగూపథారియు, సగుణు(డు నయిన 
పరమేశ్వరుని యొక్క నిస్సీమము, ఏకాంతమునై న న భక్షియనునదియే 
పరమేశ్వరప్రాపికి ముఖ్యమైన సాధనముగ నంగీకరింపలుడినది; కాని 
సాధన మను మిషచే వాసుదేవభక్తి |పధానముగC జెప్పంబడియున్నను 
నధ్యాత్మదృష్టితో విచారించితి మేని *పతీకము? అనంగా నొక విధ 
మైన సాధన నుగుటచే సత్యుయను, సర్వవ్యాపియు, నిత్యుండు నైన 
పరమేశ్వరుడు వీనిలో నే పతీకమునందు నుండుటకు వీలుబేదని 
నేదాంతసూశ్రానుసారము గ (వేసూ, 4.1.4) గీతలయందును పిదప 
స్పష్టముగ( జెప్పంబడినది. విశేష మేమి చెప్పవలయును? నామరూపా 
తృకమయిన వ్యక్తమును (అనయగాః సగుణనుగు నే వస్తువును గైకొని 
నను నది మాయాసంబంధమే యగుటచే సత్యమైన పరమేశ్వరుని 
చూడవలసినయెడల దృష్టి నీ విథవుగు సగుణమయిన రూపముకంకు 
పరముగనే యుంచవలయును. భగవంతునియొక్క అనేకవిభూతులలో 


298 గీతారహాస్యము 


నర్జునునకు( జూపిన విశ్వరూపముకం'ె విశేషవ్యాపకమగు విభూతి 
యుండనేరదని స్పష్టమగుచునే యున్నది. అయిన నీ విశ్వరూపమునే 
భగవంతుడు నారదుల వారికి? జూపి “నీవు చూచునట్టి యీ నామ 
రూపము సత్యమయినది కాదు. ఇది మాయ యగుటచే నాయొక్క 
సత్యస్వరూపమును జూచుటకు దీనికంకు పరముగనే విచారింపవల 
యును” అని చెప్పెనని నారాయణీయథర్మములలో జెప్ప(బడినది 
(భా. శాం, లీ89. 44). గితయందును._ 

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః, 

పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్‌, 
నై నవ్యక్తుండ నైనను మూరులగు లోకులు నన్ను వ్యక్తుండు (A. 
7.24) అనంగా మనుష్యదేహధారి యని తలంచుచున్నారు (గి.8.11); 
కాని యది సత్యము కాదు, నాయొక్క యవ్యక్తస్వరూపమే సత్య 
మైనదని శ్రీకృష్ణుం డర్జునునకు బోధించెను. ఆ తీరుననే యుపనిష 
తులలో మనస్సు, వాక్కు, సూర్యు(డు, ఆకాశము మొదలగు ననేక 
ములును వ్యక్షములు నవ్యక్షములునగు (|బహ్మ|పతీకము లుపాసనా 
ర్భమై చెప్పంబడియున్నను తుదకు వాక్కునకును, నేతములకును, 
వీనులకును గోచర మగునది (బహ్మము కాదు గాన_ 


య న్మనసా న మనుతే యే నాహు ర్మనో మతమ్‌, 
త దేవ (బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే. 
(కేన. 1.5.8) 

= మనస్సుచే నేది తల(చుకొనుటకు సాధ్యము కాదో, పెంగా మనస్సే 
యెవరి మననశక్తి కధీనముగ నుండునో యది సత్యమైన |బహ్మమని 
నీవు తెలిసికొనుము. దేనిని |పతీక మని యుపాసించుచున్నారో 
యది (నిజమయిన (బహ్మము గాదు అని స్పష్టముగ6 జెప్పంబడినది, 
మటీయు “నేతి నేతి” వాక్యములకును నదియే యర్థము, మనస్సు, 


భక్తి యోగము 297 


అకసము, లేక, వ్యకోపాసన యొక్క మార్గానుసారముగ సాల|గా 
మము, శివలింగము, శీకృష్ణునియొక్ష. +, లేకు సాధువురుషునియొక్ష 
వ్యక్రమగు మూర్తి, లేక, శిలామయములు, లేక, ధాతునుయమయిన 
డేవతామూర్తులుగల దేవాలయము, లేక, మూరి లేకుండు మందిర 
రములు మసీదులు మొదలగు వానిలో దేనిని [(గహించినను నివి 
యన్నియు పిల్లల యొక్క |క్రీడాశకటములవలె స్థిరీకరించుటకు (అన6 
గాః చిత్త్మ్యవవృత్తిని పరమేశ్వరుని వైపునకు పంచుటకు) సాధనము 
లగును. వారి వారి సంతోషానుసారముగ, గైెకొనంబడిన రంగువస్తు 
నులు, చందనము, లేక, కలశము మొదలగునవి కుంటివానికి బండి 
వలె నధికారానుసారముగ నుపాసనార్థమై చెప్పబడిన (పతీకములెంత 
యిష్టములై నను సత్యనుగు పరమేశ్వరుడు “ ఈ (పతీకములలో లేడు” 
“న 'పతీశే న నహి సఖి (వే,సూ. 4.1.4) వానికి పరముగ నున్నా( 
డని తుదకు తెలిసికొనవలయును, మణీయు నీ కారణముచేతనే “నా 
మాయ యెవరికి తలియదోయట్టి మూఢులు నన్ను. దెలిసికొన లేంరు* 
లని భగవద్గీతలయందు సైతము సిద్ధాంతము చేయబడినది (Ae i 

| 15). భక్తి మార్లమునం దున్న పసం దరింపంజేయు శక్తి 
సజీవములు గొని, నిర్గీపములు గాని యయిన మూర్తులయందు. గాని, 
శిలామయములగు 'భవనములయందుః గాని లేదు గాన నీ |పతీక 
ములకం'ు [శేష్టమయిన యీశ్వరభావననే యా [పతీకమునందు తన 
సౌలభ్యముకొజ కుపొసకు( డుంచుకొనుటయే సత్యమైన తారక 
మగును, (పతీకము శిలానుయమైనను, ఛాతుమయమయినను లేక, 
మణియుకటి యై నను నేమియు విశేషము లేదు. |పతీకముకంతె 
శిలాదుల యోగ్యత యెప్పుడు నధికము కానేరదు. [పతీకమునం దే 
భావన యెటులుండు నటులే యీ భక్తి యొక్క ఫలమును పరమేశ్వ 
రుండు నీ కిచ్చు చున్నా (డు; |ప్రతీకము గాదు, కాని యీ|పతీకము మం 
చిదా? లేక, యా(పతీకము మంచిదియా? యని వివాదపడుటవలన 


298 గితారహస్యము 


నేమియు విశేషము లేదు. నీయొక్క భావము శుద్ధము కానియెడల 
(పతీక మెంత మంచిదైన నేమి పయాజనము? దినమంతయు లోక్షు 
లను ముంచవలయునని వ్యాపారముచేయుచు సంధ్యాకాలమునందు, 
లేక, ర్యాతియందు దేవాలయములోనికి దేనతాదర్శనమునకు. గాని, 
లేక, యొకానొక నిరాకారదేవుని మందిరమం దుపాసించు నిమిత్త 
మయి కాని వెళ్లుటచే పరమేశ్వరప్రాప్పి యగుట యెట్లు సంభవించును? 


విషయీ లోక (శవణా యేశీ, తీ బాయకా: కడేచ వహాసీ, 


చోరలే లోక చోరూన జాతీ, పొదరక్లా. 
(దాన, 18.10.24) 


_ కొందజు వైషయికులు కథా[శవణము. జేయుచు సస్ర్రీలనే చూచు 
చుందురు. దొంగ లా సమయముననే చెప్పుల నెత్తుకొని పోవుదురు 
అని పురాణములను వినుటకొజకును దేవాలయములకును బోవు 
కొందఖీని సమర్థులు వర్ణించినారు, కేవల దేవాలయములయందు. 
గాని, దేవతలయు ర్‌ మూర్తులయందే కాని తారకత్వ ముండినయెడల 
వీరికిని ముక్తి అభింపవలయును; పరమేశ్వరునియందు భక్షి మోక్షా 
ర్ధమయి యుపయోగించును. కాని, వ్యావహారికములై న, లేక, 
స్వార్థములై న విషయములయం దపేక్ష గలవారు' వేర్వేజు 'డేవతలనే 
ట్రూ కాథంపకలటనన యనేకు లెన్నెదరు. మజియు నీ స్వార్థ 
బుద్దిచే వా రీ దేవతలవెంట. బడుదురని గీతలయందు నున్నది (A. 
7.20): కాని యా దేవతలు వారి యారాధనచి సంతసించి ఫలమును 
తామే యిత్తురను జ్ఞానము తాత్తికదృష్టి ననుసరించి నిజమైనది కా 
దని యీ గితయే పిదపం జెప్పుచున్నది. “ఏ వాసననై నను మన 
స్సులో నుంచుకొని యే దేవత నారాధించినను నాయారాధనయొక్ష 
ఫలమునిచ్చుట యను కార్యము సర్వవ్యాపియగు పరమేశ్వరునీదియే 
మై యున్నది. దేవతలది కాదు” అని యధ్యాత్మశాస్త్రముయొక్క 
స్థిరమయిన సిద్ధాంతము (వే.నూ, 8.2.88-41). మతియు నదియే 


భక్రి యోగము 209 


గీతాతాత్సర్యము (A. దర్పం కాని ఫలమిచ్చు పరమేశ్వరు? డీ రీతిగ 
నొక్క(డే యైనను వారి వారి యుకాయుక్తములగు భావనల ననుస 
రించి వేర్వేణగు ఫలముల నిచ్చుచుండుటచే (వే.సూ, Le 1. 84-81) 
నొయా దేవతలయొక్క, నా యా |పతీకములయొక్క యుపొసనా 
ఫలములు వేర్వేయిగ నున్నట్లు మనకు గాన్పించును. మజియు సీ 
యభ్మిపాయమునే మనస్సున నిడుకొని_ 


(గ్రద్ధామయో౭ యం పురుషో యో య_య్భద్ధ స్స ఏవ సః 
= మనుష్యుండు (శద్ధామయుండై యున్నాడు; (ప్రతీక మేదైనను, 
నెవరి శెట్టి (శద్ధగలదో యట్లు వా రగుదు రనియు (A. 1(.8; మైత్యు, 
4.6); బేర 


యాంతి దేవవతా దేవాన్‌ పిత్తూన్‌ యాంతి పితృ వతాః, 
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో=ఒపి 
మామ్‌. 
(గి. 0.20) 
. దేవతలను భజించువారు దేవలోకమును, పితరులను భజించువారు 
పిగ్భలోకమును, భూతములను భజించువారు భూతములను, నన్ను 
భజించువారు నన్నును బొందుచున్నా రని లేక. 


యీ యథా మాం [(పవద్యంతే తాం స్పథ్గెన భజామ్యుహమ్‌* 


ఎనగు నన్నెటుల భజించుచున్నారో వారి నే నట్లు భజించుచు 
న్నాను (A. 4.11) అనియు భగవంతుడు సెప్పినాండు. సాలగ్రామ 
నునునది జూయియే, దానియందు విష్ణుభావము నుంచి పూజింతు 
దేని విష్ణులో కమును జెందుదురు. ఆ |పతీకనునే, యక్ష రాక్షసొది 
భూతములయొక్క బాధలనుండి భయపడి, యవియే గొప్పవని 
యెన్ని, వానిగా భజింతు మెనీ యా యా యక్ష రాక్షసాది భూత 
ములయొక్క భావము ననుసరించీ యుండును. (పతీకమును బట్టీ 


800 గీతారహస్యము 


యుండదు అను సిద్ధాంతము మన సర్వశాస్త్రకారులకు సమ్మ శత 
నదే. మణియు వ్యవహారమునందు సైతము మూర్తిని పూజ, 
కంకై ముందుగ (బాణ్యపతిష్టాపనం జేయు నాచారమునం: 
రహస్య మిదియే. ఏ దేవతయొక్క భావనచే మూర్తి యొ జ 2. 
చేయవలయునో, యా దేవత పాణ పతిష్ట దానియందు జే. 
న్నారు. మూర్తియందు పరమేశ్వరునియొక్క భావన ము 
మూర్తి యనంగా నేదో యొక యాకారము గలిగిన మన్ను9 తా 
లేక, లోహా మను నూహతో దాని నెవరును బూజింపరు, ఎన 
పూజించె నేని గీతయందలి పై6 జెప్పంబడిన సిద్ధాంతాను సార 
నతనికి | [మన్నుయొక్క గాని, "లేక అాతి'యొక్క గాని గత | 
మగు ననునది నిర్వివాదమయి యున్నది. ప పతీకమునకు ను, 
యందుంచిన భావనకును నీ రీతిగ భేదము నెజింగిన పిడక 
మేదయిన దాని విషయమై పెనంగులాడుటకు కారణ మోవి 
నుండనేరదు. కారణ మేమియన : (పతీక మనంగనే దేవు యను 
యిప్పు డుండనేరదు. సర్వకర్మలయొక్క ఫలము నిచ్చు 'సర్వ 
యగు పరమేశ్వరుని యొక్క దృష్టి భక్తులభావన ననున 60 
. కావున * దేవుండు భావననే యపేక్షించును, (మళీ 
"పిక్షింపండు”* అని తుకారాంబువా చెప్పినాండు. భక్తి మాదన 
దలి యీ తత్త్వమును తెలిసికొనిన వారియొక్క మనస్సున'ం డాశి 
ముపాసించు నీశ్వరస్వరూపమే, లేక, |పతీకమే సత్యమైనందు న 
(పతికము లసత్యమయిన వను దురా[గహ ముండదు. ఎవతి | 


మెట్టు లున్నను, దానిగుండ పరమేశ్వరుని భజించువారి ఆజా | 
పరమేశ్వరునే పొందుదు మను నుదారబుద్ధియు నుత్సన్ను_ యు, 


మజీయు__ 


యే ప్యన్యదేవతాభక్తా 8 యజంతే. _గద్ధయాన్వి ఇకా 8 
తేఓపి మామేవ కౌంతేయ యజం త్యవిధిపూర్వ ఆ మొ 
(A. 8. 


భక యోగము 801 


= విధి యనంగ బాహోోపచారము, లేక్క సాధనము శాస్త్రోక్తముగ( 
గాకపోయినను నితర దేవతలను శ్రద్ధతో (వారియందు. శుద్ధమగు 
పరమేశ్వర భావమునుంచి) సాతమ, మతియొక'. విధముగ 
నన్నే పూజించుచున్నారు అని భగవంతుండు చెప్పినదానియందు నమ్మ 
కము గలుగుటకు. (బారంభ మగును. భాగవతమునం దీ యర్థమే 
కొంచెము శబ్దభేదముతో వర్ణి ంపంబడినది (భాగం 111, పూ. 40.8. Lo). 
Ce మా।|తము పైభైక మే మాత మక్షరమును పొర్దుపడక 
(వాయయిడినది (శివ. 12.4. మజియు “వీకం స ద్విప్రా బహుధా 
వదన్ని” (బు, 1.104440) అను వేదవచనమునకు( దాత్పర్యమిదియే, 
దీనివలన నీ తత్త్వము వైదికధర్మములలో బహుకాలము [కిందట 
నుండియు( (బవర్తించుచున్దుదని సిద్ధమగుచున్నది. మత్రియు నిటీ 
వలి వారగు శ్రీ శివాజి మహారాజువంటి వైదిక ధర్మనిరతులగు పురు 
సులు సర్వోత్క్భృష్టులుగా నున్నప్పుడు సైతము పరధర్మాసహిష్ణుత 
యను ద్వేషము వారియం దే మృాతము. గాన్చింపక పోవుట యీ 
"పిన జెప్పిన సిద్ధాంతఫలమే యయియున్నది. ఈశ్వరుడు సర్య 
న్యాపియు, సర్వసాతి యు, సర్వజ్ఞు(డు, సర్వశక్తి గలవా(డును నై 
యున్నాండు, వే యేల? ఈ తు లన్నింటికంతె పరమునందును 
నున్నాండు (అనంగా అచింత్యుండుగ నున్నాడు) అని సత్యమైన 
తథ త్వమును తెలీసికొనక యొక కాలమునందును, నొక దేశమునం 
అ నొక తలీ ల్లి గర్భమునందును, నొక a నొక పేరుతోడను 


మును మా(తమే సత్య మని తలంచి త "మిథ్యాభి 
మానమును జెంది దానికొణకు కత్తి (తరవార్శితో నొకరి |పాణము 
నొకరు తీసివైచు పర్యంతము వచ్చుట యనునది మనుష్యో న్న 
శోచనీయములగు మూర్థావస్థలకు లక్షణము. గీత లదున్న భక్త .. 
మార్గమునకు “కాజనిధ్య యని పేరున్నమాట సత్యః ఫ్‌ గ 





802 గీతారహస్యము 


యొక్క దృశ్యస్వరూపముకూడ మాయయే. నా సత్యస్వరూపమును 
జూడవలయు నేని యీ మాయను దా6టి పరమునకు వెళ్ళుము” అని 
స్వయముగ భగవంతుడు య థార్థము నుపదేళించి నట్టుపదేశించి 
“ అవిభక్తం విభక్తేషు” అను సాత్తిికజ్ఞానదృష్టితో సర్వథర్మముల 
యందున్న ఐక్యమును దెలియ జేసి భక్తి మార్గమునందున్న వినాద 
కారణములగు విషయములను సమూలముగ నళింపంజేయు. ధర్మోప 
దేశకుండు మొదట నెచ్చో నుదయ మయినదియు, లేక, యట్టి 
గురుని మతము ననుసరించువా రెక్కువగ నే దేశమున నున్నదియు 
పరిశీలించిన యెడల భారతభూమికి న్యగస్థాన మిియవలయునని 
చెప్పుటయే న్యాయ్య మయి యున్నది. “రాజవిద్యయు, రాజగు 
హ్యము నను నీ పత్యక్షములగు పక్ష లవాయాసముగ వశమైయుండ 
నజ్ఞాన మను సులోచనమును న్మేతములకు పెట్టుకొని యది బాగులే 

దని చెప్పుటకు మనలో కొందజు క్షణమా[తమైనను సిద్ధముగ నుం 
డుట యనునది మన దురదృష్టమే యగును, 


(పతీక మేదైనను భక్షి మార్గమువలన( గలుగు ఫలము |పతీక 
మందు మన ముంచు భావనసంబంధ మైనదియే కాని (పతీకము 
మూలమైనది గాదు; కావున |పతీకముల విషయమై వివాదపడుట 
వలన కార్య మేమియు లేదనుమాట సత్యమే; కాని |పతీకమునందు 
వేదాంతదృష్టి చే శుద్ధమగు నే పరమేశ్వరుని భావము నుంచనలసి 
వచ్చునో యా శుద్ధమగు పరమేశ్వరుని స్వరూపముయొక్క కల్పన 
యనేకుల కొకసారీయే చేయుటకు, వారి (పకృతి నిబట్టి గాని లేక్క 
యజ్ఞానము వలన. గాని తజచుగా శక్యము గాకుండునని యనేకు 
తః కొని యట్టి వారికి (పతీకమునందు శుద్ధభావమునుంచి 
పరమేశ్వర పాపిని కలుగంజేసికొనుటకు మార్గమేది? భక్తి మార్గము 
నందు జ్ఞానముయొక్క కార్యములను నమ్మకముతో, జేసికొన 
వచ్చును. gr మేమియన : కరర రానాను విశ్వాస 


భక్తియోగను 808 


ముచే, లేక, 1శద్ధదేం దెలిసికొని (పతీకమునందు నా భావన నుంచిన 
జూలునని చెప్పుటవలన (పయోజనము లేదు. కారణ మేమియన: 

భావన యుంచుటయైనను, మనస్సుయొక్క ధర్మమే; అయినను, 
దానికి కొంచెమో గొప్పయో బుద్ధియొక్క సాహాయ్య ముండిననే 
కొని యెప్పుడును కార్యము నెజవేజఐదు. ఇతరములగు మనోధర్మముల 
వలెనే శద్ధాపేమ లొకవిధముగ గుడ్డి వే యగుటచే “దేనియందు 
గ్రద్ద యుంచవలెన్సు దేనిమోంద కూడదు; లేక, దేనిమోంద పేమ 
యుంచపలయును, దేనిమోంద కూడ” దను విషయము కేవలను 
(శేద్ధకు( గొని లేక, _పేమకు. గాని యెప్పుడును దెలియదు. ఈ 
కార్యమును (బతి మనుజుండును తన బుద్ధిచేతనే తెలిసికొనవల'మును; 
కారణ మేమియన ; సారాసారములను వివేచన చేయునది బుద్ధియే 
కాని సుథియొక యిం|దియము కాదు. కావున నొకానొకని బుద్ధి 
తీవము గాకపోయినను (శ్రద్ధ నెచ్చట నునుపవలయునో తెలియు 
నంతవట కైనను నది సమర్గముగ నుండవలయును, లేనియెడల వెట్టి 
(శద్ధచేతవలినే, వెట్టి పేమచేతసైతము బద్ధు(డై రెండుగోతులలోను 
బడును. “పిగాా అనంగొ: (శద్ధలీస శేవలబుద్ధి యే కార్యము చేయునని, 
తర్కించుటచే నది యే వైపునకు నొరుగునో నియమము లేదు. బుద్ధి 
యెంత యధికముగ తీవమయినదో యంఠ౭త యధికముగనే మః 
జెందును, ఇంతయేగాక |శద్ధ మొదలగు మనోధర్మములు దప్ప 
కేవలము బుద్ధిగమ్యమగు జ్ఞానమునందే కర్హ్భృత్వశకి యు నుత్పన్నము 
కొనేరదని యీ (పకరణారంభముననే చెప్పబడినది. కావున శ్రద్ధ 
యును, జ్ఞానమును, లేక, మనస్సును, బుద్ధియు ననువాసి శెల్లప్పు 
డును సంబంధ ముండవలసివచ్చును, కానీ నునస్సును బుద్దియు 
నను నీ రెండును (తిగుణాత్మకము అగు [పకృతియొక్కు వికారము లే 
యగుటచే వానిలో (పళివస్తువును పుట్టుకలోనే సాత్త్వికము, రాజ 
సము, తామసము నని మూండు భేదములు గలదికొవచ్చును; మజీయు 
వానికి సంబంధము స్థిరముగ నుండినన్కు నా యా మునుష్యులం 


804 గీతారహస్యము 


దే రీతిగ నది శుద్ధాశుద్ధముగ నుండునో యా రీతిగనే మనుష్యుని 
యొక్కస్వభావము, జ్ఞానము, వ్యవహారమును వేజువే జగుచున్న వి. 
"కేవలము బుద్ధియే పుట్టుక మొదలున పరిశుద్ధము, రాజసము, లేక, 
తామసముగ నుండెనేని దానిచే, జేయంబడిన మంచిచెడుగుల నిర్గ 
యము సరియెనదిగ నుండకపోవుటచే |గుడ్జిదయిన |శ్రద్ధ సాత్త్విక 

మైనను బంధకముగనే యుండును; మటియు (శద్ధయే జన్మ మొదలు 
నపరిశుద్ధమైన యెడల బుద్ధి సౌత్తి కమైనను నుపయోగింపదు. 
కారణ మేమియన : ఇట్టి సమయములయందు బుద్ధి నిశ్చయించిన 
దానినే (ద్ద యొప్పుకొనక పోవును; కాని సామాన్యముగ మనస్సును 
బుద్ధియు. ననునవి యొక్కొక్కటియె యపరిశుద్ధముగ నుండక 
యెవరియొక్కు బుద్ధి పుట్టుక ముద లపరిశుద్ధముగ నుండునో, వారి 
యొక్క మనస్సును, (శద్దయు నపరిశుద్ధముగనే యుండును. 
నుటియు నీ యపరి కుద్ధబుద్ధి, స్వభావముగనే యపరిశుద్దముగ నుండు 
(ద్ద నంతకంత కెక్కువ |భమలో, బడ(|దోయును. ఈ స్థితియందు( 
బరమేశ్వరునియొక్క శుద్ధస్వరూపము నెవ రెంత యుపదేళించినను 
నది వారి మనస్సునందు పూర్ణముగ స్థిరపడదు; లేక యనేకపర్యా 
యములు __ అనగా విశేషముగ (శద్ధయు, బుద్ధియు; నను రెండును 
పుట్టుకకు మొదలుగ నపక్యములును, దుర్చలము లగునేని _ అ 
యుపదేశమునకే, వాండు విపరీతార్థమును జేయునని వ్యవహారము 
నందును స్పష్ట మగుచున్నది, ఉదాహరణము__ శ) స్తవధర్మోపదేశకు( 
డాస్టికాలో నున్ననల్లని యాకృతి గల యొక జాతిజ్ఞానులకు క్రైస్తవ 
ధర్మము నుపదేశించుచు వచ్చినప్పుడు వారి కాకసమునందున్న 
తండియొ క్ర గాని, లేక, |కీస్తుయొక్ల గాని వా స్తవిక కల్పన నేమియు 
చేయుటకు శక్యము కాదు. మనము చెప్పున దంతయు వారియొక్క 
యపక్వబుద్ధి ననుసరించి యసత్యమే యనియు దా నుసత్యమునే 
గ్రహొంచుచున్నా మనియు వారికి దోంయను. అ కారణమున నిటు 
వంటివారికి సంస్కరింప(బడిన ధర్మమును 'దెలిసనికొనునంత యోగ్యత 


భక్షి మార్గము 805 


చ్చుటకు వారిని నాగరికులయొక్ష యోగ్యతకుంగైకొని రావలయు 
ని యొక యాంగ్లేయ[గంథకర్త వ్రాసియున్నా (డు. * గురువొక్కం 
నను శిష్యుల మధ్యమున భేద మగపడుననియు, సూర్యు డొక్క. 
నను నతని (పకాశము చేత సూర్యకొంతము మండును, మట్టి 
ఎద్ద యట్లు ముండ దనియు, అను నీ భవభూతి వాక్యమున కిదియే 
ఏర్ధము (ఉ. రామ, 2. 4; మజియు నీ కారణముచేతనే పూర్వ 
లమునండు శూద్రులు మొదలయిన యజ్ఞ జాతులు వేద శవణము 
కు ననధికారులని చెప్పినటుల గన్ఫట్టుచున్నది. + గితయందలి 
మనెనిమిదియవ యధ్యాయమున నీ విషయము చెప్పయబడియుండు 
చే బుద్ధి కెట్టు న్వభావముగనె సౌత్త్విక రాజస తామసభేదము 
ండునో (18-80-84) యశ్లై శ్రద్ధయు స్వభావముచేతనే సొత్త్వి 
దులగు మూండుభిదములు గలది యగునని పదునేడవయ ధ్యా 
ము (17.2) యొక్క యారంభమునందు చెప్పిన పదప్క |పతి 
నుజునియొక్కయు దేహస్వభావము ననుసరించి వారీ వారి 
ద్ధయు బుట్టుక మొదలుకొని యీ రీతిగ వేర్వేజగును (17.8) గాన 
'త్స్విక శ్రద్ధగల పురుషుడు సహజముగ దేవతలను, రాజస్మశద్ధ 
) పురుషుడు సహాజముగ యక్షరాక్షసులను, తామసశ్రద్ధగలవాండు 
*తపిశాచాదులను నమ్మి భజించునని భగవంతుండు చెప్పెను 
Rll 4-0). కొని మనుష్యునియొక్క (ద్ద మంచిదిగ౭గాని, 
See, యుండుట యనునది యీ రీతిని 'పృద్ధిబొందుచున్న 


ఈ And the only way, 1 suppose, in 1 which beings of 80 low an 
ler of dovelopment (o.g.an Austlralian savage or a Bushman) 
ld be raised to a civilized level of feeling and thought would 06 
cultivation continued through several generations; they would 
ie to undergo a gradual process of humanization before they 
ld attain to the capacity of civilization, Dr. Maudsley’s Body 
1 Mind, Ed, 1873. 3. 57. 

+ See Maxmullers Three Lectures on ths Vedanta Philosophy 
72, 73 
క గ, 11-20 


808 గితారహస్యము 


స్వభావము నవలంబించి యుండెనేని మొదట యథాశక్తి గ భక్షి 
నభ్యసించుటచే నీ శద్ధ యంతకంతకు నెక్కువగ స్వతర్యత మగుచు 
నెప్పు డయినను పూర్ణమగు శుద్ధమైన(అనంగా : సాత్తికమైనయవ 
సను బొందునా? పొందదా? యను 1|పశ్న, పిదప సహజముగనే 
యుతృన్న మగును. జ్ఞానమును సంపాదించుకొనుటకు మసుజుండు 
స్వతంగతు. డగునా? కాండా? యను కర్మవిపాక[ప కియ యందుండు 
పశ్నయొక్కయు, భక్తి మార్గము నందున్న పై ్కపశ్నయొక్కయు 
స్వరూప మొక్కటియే యగుటచే సమాధానము సైత మొక్కటిగనే 
యుండవలయును. నాయొక్క శుద్ధస్వరూపమునందు నీవు మనస్సు 
స్థిరపబిచుకొనుము. “మయ్యేవ మేన అధత్స్వ” (గీ. 12. 8) అని 
యర్జునునకు మొదట నుపదేశించి, పిదప “నా యందు చిత్తమును 
స్థిరముగ నుంచుట నీ చేత కాకపోయె నేని యభ్యాసమును (మాటి 
మాటికి, ద్రియత్నమును చేయుము. అభ్యాసము సైతము కాని 
యెడల నా నిమిత్త మయి చిత్త శుద్ధికారకము లగు కర్మలను జేయుము, 
అదియును గానినా(డు కర్మఫలములను ద్యజించుము. అందుమూల 
మున నన్ను. బొందుము” అని పరమేశ్వరుని స్వరూపమును మన 
స్సులో దృఢపజచుకొనుటకు భగవంతుడు సెప్పిన "వేటు'వేణు మార్గ 
ములకును (A. 12.911; భాగం, 111121. -2ల) నిదియే శారేజము. 
మొదట దేహస్వభావము, లేక, ప్రకృతి తామస మైనచోం బరమేశ్వ 
రునియొక్క శుద్ధస్వరూపమునందు చిత్తమును స్థిరముగ: జేయు 
నుద్యోగము సై సెత మొకసారియే, లేక, యొక జన్మమునందే సఫలము 
కానేరదు; కాని కర్మయోగమునందువలె భక్తి మార్గమునందు నేమియు 
వ్యర్థము కానేరదు, కావున... 


బహూనాం జన్మనా మంతే జ్ఞానవాన్‌ మాం (పపద్యతే, 
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్ల భః, 
- (గీ 7.18) : 


భక్తిమాద్గము 807 


_ ఒకసారి భక్షి మార్గము నవలంబించిన పిదప నీ జన్మమున గాక 
పోయినను మటుజన్న్మమునను, ఆ జన్మమున( గానిచో మబుసటి 
జన్మమునను, నొకప్పుడు కాఠపోయినను మజశియొకప్పుడైనను, 
“సర్వమును వాసుదేవాత్మకముగనే యున్న' దను పరమేశ్వర స్వరూ 
పము యొక్క సత్యమగు జ్ఞానము మనుజునకు6 గలుగును. ఆ జ్ఞాన 
ముబే నతనికి ముక్తి లభించును అని భగవంతు, డెల్ల వారికి నాశ్వాస 
వచనము నిచ్చుచున్నాండు. ఆ౭ివయ ధ్యాయమునందును నీ తీరున 
“అనేకజన్మసంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్‌” (గ. 8.45) అని కర్మ 
యాగము నభ్యసించువారి నుద్దేశించి చెప్పబడినది. మజియు భక్తి 
మార్గమునకును ను న్యాయమే వర్తించును. [పతీకమునం దే దేవతా 
భావము నుంచవలయునో దానియొక్క స్వరూపము నీయొక్క దేహ 
స్వభావమును బట్టి మొదటనే సాధ్యమైనంత శుద్ధముగం గల్పించి 
తం ను చిరకాల మిట్లు చేయబడిన భావనకు ఫల 
మును గొంతకాలమునకు, బరమేశ్వరు (పతీకము గాదు డిచ్చును 
(72కి), కాని తర్వాత చిత్త త్ర శుద్ధికి నితరసాధనా "పీక యేమియునుండక 
పోవుటచే దోంచిన ట్లాచరింప(బడుచున్న పరమేశ్వరునియందు నిత్య 
భక్తి చేతనే యీ భావన సంస్కరింపయుడును. పరమేశ్వర విషయక 
జ్ఞానమువృద్ధిబొందుటచే. దుదకు “వాసుదేవ సర్వం” అని మనస్సు 
నకు దృఢనిశ్చయము కలిగి దానిచే నుపాస్యోపానకు లను భేదము 
నళింపంగాం దుదకు శుద్ధమగు బ్రహ్మమునం దాత్మకు లయ మగును, 
మనుష్యుండు తన యుద్యోగమును మాత్రము వదలకూడదు. కర్మ 
యోగమును దెలిసికొనుటు వ మా్యతమైన పిదప సుడిగుండములో( బడిన 
వాండొడ్డునకు లాగంబడినట్టు సంసారమున బడినవాండు పూర్ణ సిద్ధి 
వైపునకు నే రీతిగ wns ననా. (A. 6.44) భక్తి మార్గము" తర్‌ 
దున్న. భక్తు( డొకానొకప్పుడు తన్ను పరమేశ్వరుని స్వాధీనము చేసె 
నేని యతని నిష ష్టనువృద్ధిం బొందించుచు భగవంతుడి యతనికిం దన 
స్వరూపముయొక్క పూర్ణజ్ఞానమును దుదకు( గలుగంజేయును (A. 


808 గితారహస్యము 


7. 21; 10. 10); మజశియు నా జ్ఞానముచేతనే (కేవలము శుష్క 
మును (గుడ్డిదియు నయిన (శద్ధచేంగాద్యు భగవద్భక్తునకు( దుదకు 
బూర్జ మగు సిద్ధి లభించునని గీతాధర్మములయొక్క సిద్ధాంత మని 
ఇందలి సారాంశము. భక్తి మార్గముచే పెపె మెట్టు నెక్కగా చివరకు: 
(బొప్పనుగు నీ స్టితియు జ్ఞానమార్గముచే( (బాప్తమగు కడపటి స్థితెియు 
నను నీ రెండు నొకటియే గావున గితలలోం బం[డెండవ యధ్యాయ 
మునందు భక్తి మంతు(డైన పురుషుని ధర్మముయొక్కొయు స్టితియొ 
ర్త యు వర్ణ నయు రెండవయ ధ్యాయము నందున్న స్థిత వజ్జునియొక్ల 
వర్ణ నయు నీ రెండును నొక్కరీతిగ నున్నవని యీ వర్ణ నలు చదివి 
నప్పు డెవరి కయినను స్పష్టముగ౦ దెలియును. జ్ఞాన మార్గ భక్తి మార్ల 
_ ములను నీ రెండును నారంభమున భిన్నములుగనున్నను స్‌ు 

ననుసరించి యొకండు మొదటి మార్గమునను మజియొకండు రెండవ 
మార్గమునను వెళ్ళుచుండినను నీ రెండు మార్గములును దుద కొక 
దిక్లున గలియుటచే జ్ఞానికి గలుగు గతియే భక్తునకును (బాప్పమగు 
నని దీనివలన స్పష్ట మగును. జ్ఞానమార్గమున మొదటినుండియు 
బుద్ధిచే6 దెలినికొనయబడినయెడల భక్తి మార్గమునందు (శద్ధచేత గ్రహాం 
పండి యుండుటకు యీ రెంటియందును భేదము; కాని [పారం 
భమునం దున్న యీ భేదము పిదప లేదు గాన_ 


(శద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్సరః సంయతేం దియః) 


జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరే గాధిగచ్చతి, 
(గీః 4.88) 


- శద్ధగలవాం డింద్రియనిగహముదేత జ్ఞాననిష్టు, డయ్యె నేని 
(బహ్మాత్షైళ్యరూప మయిన జ్ఞానము యొక్క యపరోకశ్షానుభవము 
సంఘటిల్లి నందున మరలనా జ్ఞానముచేతనే శీఘముగ పూర్ణజ్ఞునము 
లభించును లేగ 


భక్తి మార్గము. 809 
భక్తా స్ట మా మభిజానాతి యావా న్యశ్చాస్మి తత్త్వతః) 


తతో మాం తత్త ్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌, 
(A. 18.66) 


= భక్తిచేత నన్ను దెలిసికొనును (అనంగా: పరమేశ్వరు. డెవడైన 
దియు నెంతవా6డై నదియు తాతి త్వికజ్ఞానము గలుగును), మజియు 
నీ జ్ఞానము గలిగిన పిదప (మొదట 1 కాదు భక్తుడు నన్నే కలిసి 
కొనుచున్నా(డు అని భగవంతుడు సెప్పియున్నాండు (గీ, 11. 14 
చూడు. * పరమేశ్వరునియొక్క పూర్ణజ్ఞానము కలుగుటకు నీ రెండు 
మార్గములును దక్క మూండవమార్షము లేదు. కావున నెవరికి జ్ఞాన 
మును భక్తి యు నుండవో యతడు మా్యాతము “అజ్ఞ జ్ఞశ్చా శద్దధా 
నశ్చ సంశయాత్మా వినశ్యతి” (గ. 4. 4100_ బొత్తిగ మునింగిపో 
వలయునని గీతలయందే స స్పష్టముగం జెప్పంబడినది. 


(శద్దచేతను భక్తిచేతను దుదకు( బూర్జమగు |బహ్మాతై్మక్య 
జ్ఞానము గలుగు నను విషయముపై ననేకులగు తా|ర్రికు లుపొస్యము 
వేటు నుపాసకు(డు వేటు నను ద్వైతభావముచేతనే భక్షి మార్గమారం 
భింప బడునేని తుదళై నను ([బహ్మోతై్మక్య రూపమయిన యద్వైత 
జ్జాన నెట్టు గలుగునని యడుగుదురు. గాని యీ యాక్లేపణము 
కేవలము (భాంతిమూలకమై యున్నది. ఐక్యజ్ఞానము కరిగిన పిదప 
భక్తి యొక్క |పవాహ మాంగిపోవునని మాత్రమే యీ యాక్లేపకుల 
యభిప్రాయ మైన యెడల నా యభిప్రాయ మందేమియు( బొరపాటు 
లేదు. కారణ మేమి యన: ఉపాన్యము, నుపాసకుండు, నుపాసనయు 


* ఈ 4 ల్లోకమునందలి. “అధి” యను నుప ససర్గవలన భక్తి, జ్ఞానమునకు 
సాధనము గాదు: మణి యేమన: స్వతం|త్రమగు “సాధ్యమని నిరూపించుటకు 
శాండిల్యనూత మున [(సూ, 15) [ప్రయత్నము చేయయడినది, కాని యా యర్గ 
మితరములగు సొం| ప్రదాయికార్ణ ములవలె న్రాగహపూర్వకనుగ? జేయంబడినది 
గాని సరళమైనది కాదు. 


310 గీతారహస్యము 


నను నీ త్రిపుటి నశించిన పిదప భక్తి యన(బడు వ్యాపారము నిరుద్ధ 
మగునను విషయ మధ్యాత్మశాస్త్రమునకు మాన్యముగనే యున్నది; 
కాని ద్వైతమూలకమైన భక్తి మార్గ్లముచే( దుదకు నద్వైతముయొక్క 
జ్ఞానము కలుగుటయే శక్యముకాదని యీ యాశక్షేపమునకు నర్ధమైన 
యొడల నీ యాక్షేపము నిర్మూలకమని తర్కమువలననే గాక [పసిద్ధు 

లై న భగవద్భక్తులయొక్ష్య యనుభవముచే సిద్ద మగును. పరమేశ్వరుని 
యందు భక్తునియొక్క చిత్త మె ట్రంతకంతకు నెక్టువగ స్థిర మగునో 
దాని. ననుసరించియి భేదబుద్ధియు నశించుట తర్కశాస్త్రదృష్టిచే 
నేమియు తప్పు కాదు. కారణ మేమి యన: _(బహ్మసృృష్టియందు 
సైతము పొదరసమువంటి పదార్థముయొక్క లేశములు మొదట 
వేర్వేరై కాస్పించుచున్నను బిదప వాని నన్నింటిని ఒకచోట జేర్చు 
అకు నేమియు నాటంకమును లేనే యితర విషయములయందు 
సైత మేకీకరణక్రియకు మొదటనున్న భిన్న త్వమునుండియే యారంభ 
మగుట మనము ,పత్యక్షముగ6 జూచుచునే యున్నాము; కీటకము 
(భమరభధ్యానముచే. దుదకు( దానే భమరమగు న్యాయము నెల్లవా 
రెణీంగినదియే; కాని తర్కముకంకు సాధువులయొక్క _పత్యక్షాను 
భవమే యీ యాక్షేపణకు సదృశమైన యుత్తరము, కాన వారిలో 
భగవద్భక్త శిరోమణియగు తుకారాంబువావంటి వారియొక్క యను 
భవము నీ విషయమున నెక్కు.వ|పమాణమని యెన్నెదను. తుకారాం 
బువాగారి యధ్యాత్మజ్ఞాన ముపనిషదాది గంథములయొక్క యధ్య 
యనముచే. గలిగినదని యెవరికిని జెప్పనక్కణ లేదు. అయినను 
వారియొక్క గాథయందు సుమారు మూండువందలయే6బది యభం 
గము లద్ర్వైతస్థితిని వర్ణించుచున్నవి. మజీయు నా యన్నింటిలోను 
“వాసుదేవ స్సర్వం" జ నట్టిది కాని (A. IE ఫ్ర) లేక బృహదారణ్య 
కోపనిషత్తునందు యాజ్ఞ వలు్య్యులు వర్ణించినట్టు “సర్వ మాతై వా 
భూత్‌” అను నట్టిది గాని యగు నర్ధమే స్వానుభవముచేం (బతిపా 
దింప బడినది, ఉదాహర ణార్థమై._ 


భ్నక్థిమార్గము 811 


గోడ పజేం జై సా గూళ, తై సొ దేవ జాలా సకళ, 

ఆతాం భజో( కోజేం పరీ, దేవ సబాహ్య అంతరీ.. 

ఉదకావేగళా, నవే తరంగ నిరాళా 

హిమ అళంకారా నామీం తుకామ్హణే తై సే ఆమ్టీ. 

(గా. 062 

. బెల్లము లోపలను వెలుపలను సమమనముగానే తీపై యున్నట్లు భగ 
వంతు(డును లోపలను వెలుపలనుగూడ సమముగా నిండి యున్నం 
దున నెట్లు భజించినను భజింపవచ్చును. నీటికంకు తరంగము వేటు 
కోనట్టును, బంగారుకంతె నగ వేటుకానట్లును నేను భగవంతునికంకు 
వేజగువాండ ను కాను అని పకా. చెప్పెను. వీనిలో మొదటి 
రెండు చరణము లధ్యాత్మపకరణమునందు (వాసియే యుపనిషత్తు 
లందున్న బహ్మాతై్మ క్యజ్ఞానముతో దానియందున్న యర్గమునకు 
పూర్ణ సాన్యుమును చూపియున్నాను. భక్తులయొక్క పరమావస్థను 
తుకారాంబువొగారు స్వానుభవముచే నీ రీతిగ వర్ణించి యుండినందున 
నే తార్కిగు(డై నను, “భక్షి మార్లముచే నద్వైతజ్ఞానము గలుగుటుి 
శగ్యము గాదని కాని, నీక దేవునిమాంద మూఢవిశ్వాసము నుంచుట 
జితశీ మోక్షము లభించును గాన జ్ఞాన నుక్కజిబేదని కాని బాష్కు 
లునివలి | పతిపొదించుటరు సాహసించుట యాశ్చర్యకరముగ 
నున్నది, 


భక్తి మార్గము చేతను, జ్ఞానమార్గము చేతను సాధ్య మగునది తుద 
కొక్కటియే యగుటచే 44 పరమే శ్వగ ఏనియొక్కు యనుభవాత్మకమైన 
జ్ఞానముచేతనే చివరకు మోక్షము లభించునను సిద్ధాంతము రెండు 
మార్గములందును స్థిరముగ సుండుటయ కాట యభ్యాత్మ; లేక, కర్మ 
విపొక (పకరణములందు వెనుక జెప్పయడిన సిద్ధాంతము అన్నియు 
గూడ గీశతలయందున్న భక్షి నూగ్గమునందు స్థిరముగనే యున్నవి, 
ఉదొనారకణము! భాగన తధర్శములయందు పానుదేవరూపుం డయిన 


$12 గీతారహస్యము 

పరమేశ్వరునినుండి సంకర్ష ణరూపమయిన జీవ ముత్పన్న మయినదని 
యు దర్వాత సంకర్షణునినుండి _పద్యుమ్ను,డు (అనంగాః మన 
స్సును); ప్రద్యుమ్నుని నుండి యనిరుద్దు(డు (అనగా; అహంకార 
మును) బయలుదేరెనని చతుర్వ్యూహరూపమగు సృష్టియొక్క యు 
త్సత్తిని కొందటు (పతిపాదించుచున్నారు. మఖజీయు గొంద జూ 
నాల్లువ్యూహములలోను మూ(టి నొప్పుకొందురు. మయి కొందణొక 
వాసుదేవుశే 2 సత్యమైన వ్యూహ మందురు. జీవునియొక్క యుత్పత్తి 
విషయమైన యీ మతములు సత్యమైనవి కావు. అధ్యాత్మదృష్టిచే 
జీవుడు సనాతన పరమేశ్వరునియొక్క సనాతనమగు నంశమని యుప 
నిషత్తులయొక్క యాథారమున వేదాంతసూ తము లయందు నిశ్చ 
యింప( బడినది (వే. సూ. 2. 8. 17; మటియు 2.2.42_45 చూడు. 
కావున కేవల భక్తి మార్గమునందున్న చతుర్వ్యూహకల్పనను వదలి చేసి 
జీవుని సంబంధములో వేదాంతసూతకారులయొక్కొ పై సిద్ధాంతమే 
భగవద్గీతలయందును వర్ణింప(బడినది (A. 2.24; 8.20; 18.22 మలి 
యు 15.7). సారాంశ మేమి యన: వానుదేవభకి యు, కర్మయో 
గము నను నీ రెండు తత్య్వీములును భాగవతధర్మములలోనుండి గీత 
లలోనికి గహింపంబడినను, 'క్షేతజ్ఞరూపుండయిన జీవునియొక్కయు 
పరమేశ్వరునియొక్కయు స్వరూపవిషయము నై నదియు, నధ్మాత్మ 
జ్ఞానముకంకు 'వేజగునదియు నగు నే (గుడ్డికల్పనకు, గాని, లేక, 
యజ్ఞానులయొక్ష కల్పనకు( గాని గితయం దే మా|తము నాధారము 
లేదనీ దీనివలన స్పష్టమగును; కాని భక్తియు, నధ్యాత్మము నను 
రెంటికి గాని,.. (శద్ధయు జ్ఞానము నను వానికిం గాని పూర్ణ మగు 
జత కలుపుటలో గీత యింత [పయత్నించినను నధ్యాత్మళాస్త్రము 
యొక్క సిద్ధాంతమును, భక్తి మార్గములో నికే గైకొనుటకు, కొంచె 
ముగనో గొప్పగనో శబ్దభిదము చేయవలసివచ్చుననియు గీతలయం 
దట్టు లక్ష్య మురచుకెవవలయును: జ్ఞానమార్గమున నుండునదియు, 
భక్తి క్షనం దున్నదియు నగు న్‌ శబ్దముబే గీతలలో నొకానొక 


భక్తి మార్గము 818 


ప్పుడు దృష్టిచేతను, జ్ఞానదృష్టిచేతను చెప్పబడిన సిద్ధాంతముల 
యందు పరస్పర విరోధ ముండుటచే నా విషయములలో గీత 
యసంబద్ధముగ నున్నదని యనేకులు పొరయిడినట్టు కాన్చించు 
చున్నది; కాని యీ విరోధము స్వభావముగ సత్యమైనది కామిచే 
నభాత్మమునకును, భక్తి కిని మన శాస్త్రకారులు చేసిన యేకవాక్యత 
దెలియక పోవుటచే నీ శంక బయలువెడలు చున్నదని మా యభీ 
పాయము. కావున నీ విషయమై యిచ్చట కొంచెము విస్త రించుట 
యావశ్యకనుయి యున్నది. పిండమందును |బహ్మాండమందును 
నొక యాత్మయే నామరూపములచే నాచ్భాదితమైనది యనియధథ్యా. 
తృశాస్త్రము యొక్క సిద్ధాంతము గాన “ఏ యాత్మ నాయందు(గలదో 
యదియే సర్వభూతములయందును కలదు”. “ సర్వభూతస్థ మా 
త్మానం సర్వభూతాని చాత్మని” అని కాని (A, 6. 29) లేక “ఇదం 
తయు నాత్మయే ౫ “ఇదం సర్వ మాతై్మవ” అని కాని యధ్యాత్మ 
శాస్త్రము ననుసరించి మనము చెప్పుచున్నాము; మణి యు దీని నను 
సరించియే “తుకా మ్లణే జేంజేం భేకు, తేం తేం వాకు మో ఏసేంొ 
ఈ కనంబడున దంతయు నే ననియే తోంచుచున్నది (గాః 4444. 4) 
అని తుకారాంబువాగారు చెప్పిరి; కాని యవ్యక్తమగు పరమాత్మే 
భక్తి మార్గమునందు వ్యక్త మగు పరమేశ్వరునియొక్క స్వరూపము 
(పొప్పమగును, కావున( బై సిద్ధాంతమునకుం (బతినిధిగ నిప్పుడు 
“యూ మాం పశ్యతి సర్వత సర్వం చ మయి పశ్యతి*_ నేను (భగ 
వంతుండను) సర్వభూతముబయందును, సర్వభూతములు నాయందు 
నున్నవి (6. శిల) యని కాని, తేక్క “వాసుదేవ స్సర్వ మితి*_ ఈ 
యున్నదంతయు వాసుదేవమయముగనే యున్నది (7. 18) యని 
కాని, లేక, “సర్వభూతా న్యశేషేణ |దక్ష్య స్యాత్మన్యథో మయి” _ 
జ్ఞానము కలిగిన పిదప సర్వభూతములను నీ యందును పిదప నా 
యందును జూచెదవు (A. 4.89) అని గితలయందు. జెప్పయిడినది; 
నుళియు నీ కారణము చేతనే భాగవతవురాణమునందును_ 


414 గీతారహస్యము 


సర్వభూతేషు యః పశే దృగవద్భావ మాత్మనః) 
భూతాని భగవ త్యాత్మ న్యేష భాగవతోత్త మః, 


నేను వేటు, భగవంతుడు వేటు, మణియు లోకులు వేజను బుద్ధి 
మనస్సున నుంచక నేనును భగవంతుండును నొకటియే యను భావన 
నెవండు సర్వభూతము లయ ౦దు నంంచుచున్నాండో, మజియు సర్వ 
భూతములు భగవంతునియందును తనయందు నున్న వని తెలిసి 
కొనుచున్నా(డో వాండు భాగవతులలో (శేష్తుండు అని భగవద్భక్తుల 
యొక్కలక్షణము చెప్పబడినది (భాగ, 112.15 మటీయు 8.24.46). 
అయినను వాస్తవముగ విచారించితి మేని యధ్యాత్మశాస్త్రమునం 
దున్న “అవ్యక్త "పరమాత్మ యను శబ్దమునకు మాణుగ “వ్యకృపరమే 
శ్వరులిడను శబ్దము యోజింపంబడుటి మా|తమే యివు డున్న భేద 
మని స్పష్ట మగుచున్నది. అధ్యాత్మశాస్త్రమునందున్న పరమాత్మ యవ్య 
క్తమనియు సమస్త జగత్తును నాత్మమయముగనే యున్నదనియు 
నధ్యాతృశాస్రమునందున్న యుక్షి వాదముచే సిద్ధించినది; కాని భక్తి 
మార్గము |ప్రత్యక్షముగం దెలియున నదగుటచేం బరమేశ్వరుని యనేకము 
తయ వ్యక విభూతులను జెప్పి, (పత్యక్షమగు నిశ్వరూపదర్శనముచే 
సర్వజగత్తును పరమేశ్వరమయ మైనదని (అత్మమయ మయినదని) 
చెప్పి యప్పు డర్జునునకు దివ్యదృష్టి నిచ్చి సాక్షాత్కారము6 గలు 
గంజేసినాండు (A. 10. 11. అధ్యాత్మశాస్త్రమునందు( గర్మక్షయము 
జానముచే6 గలుగునని చెప్పబడినది; కాని సేగుణు(డైన పరమేశ్వ 
రుడు దప్ప జగత్తునందు మజియొక కేమియు లేమిచే జ్ఞానము, కర్మ 
జ్ఞాత, కర్త, కారయితు ఫలదాతయు నాతండే యయి యున్నా(డసి 
భక్తి మార్గము యొక్క సిద్ధాంతము. సంచితము, [పొరబ్ధము, (క్రియ 
మాణము మొదలయిన కర్శభేదము లను చిక్కులో. బడక కర్మను 
జేయుటకు బుద్ది ? నిచ్చువాండును; శోక, కర్మక్షయ మును జేయువా( 
డును నొక పరమేశ్వరు(డే యనియు ( |బతిపాదించుటు సాధ్య మగును, 


భక్తి మార్గము 81b 


ఉదాహరణము: తుకోబా దేవుని నేకాంతమునందు ప్రార్థించి, స్పష్ట 
ముగను |పేమవూర్వకముగను_ 


ఐక పొండురంగా ఏక మాత, కాయహీ( బోలణే( అహి ఏకాంత 
ఆమ్హ్లూ( జరీ తారీల సంచిత, తరీ ఉచిత కాయ తుం 


_ ఓ పొండురంగా! ఏకాంతమున నొకమాట( జెప్పెదను వినుము. 
కర్మయే నన్ను. దరింపం జేయునెడల నీవు చేయునట్టి యుపకార 


మేమి? యని అడిగి (గా. 499) యా యర్థమునే కబ్దాంతరముబే 
మణియొక (పదధేశమునందును (గా, 1028) _ 


(పారబ్ధ [(క్రియమాణ, భక్తా ( సంచిత నాహీ6 జాణ, 
అవఘా దేవచి జాలా పాహీ6 భరోనియా. అంత ర్భాహీC. 


_ వాద ప్రతివాదములు భక్తుల కవసరము లేదు. ఈశ్వరుC 
డొక్క(డే లోపలను, వెలుపలనుు నంతటను వ్యాపించి యున్నాడు 
అని చెప్పెను. మణీయు భగవర్గీతలయందును “ ఈశ్వర స్సర్వభూ 
తానాం హృద్దేశేఒర్డున తిస్టతి ౫ (i. 61) ఈశ్వరుడే సర్వలోకుల 
హృదయములందును వసించి వారిచే యం్యతములచేతనువ లె, సర్వ 
కర్మలను జేయించుచున్నా.6 డని భగవంతుడు చెప్పెను. కర్మవిపాక 

(పకియయందు జ్ఞానము గలుగం జేసికొనుటకై తనకు. బూర్జమగు 
స్వాతం్యత్య మున్నదని సిద్ధాంతీకరింపయడి నది, కాని దానికీ వ్యతి 
రేకముగ నిప్పు డీ బుద్ధిని సైతము పరమేశ్వరుడే యిచ్చుచున్నా (డు. 

“తస్య తస్యాచలాం (శేద్ధాం తామేవ విదధా మ్యహమ్‌” (7. 21). 
అనియు, “దదామి బుదియోగం తం యేన మా ముప యాంతి తే” 
(A. 10. 10) అనియు. జెప్పంబడినది. అశ్లు జగత్తులోనున్న సర్వ 
కర్మలును పరమేశ్వరునియొక్క సత్త చేత నడచును; కావున వాయు 
వతని భీతిజే విసరును. సూర్యచందు లతనిశ క్రిచేతనే నడచుచున్నారు 
(కఠ. 6.8. బ్బ, 8.8.9.) వేయేల? అతని యిచ్చ లేకయే వృక్షము 
యొక్కయాశైనం గదలదు అని భక్తి మార్గమునందు. జెప్పుచుస్నారు. 


8160 గీతారహస్యము 


మజీయు దానివలన. మనుష్యు( డనువానిని నిమిత్తముగ ముందుంచు 
కొని (గీ, 11.88) యతనియొక్క హృదయము నందుండి తనసర్వ 
వ్యవహారములను బరమేశ్వరు(డే, యం|తముచేతను వలె చేయించు 
చున్నా(డు, అని భక్షి మార్గమందు పమాణములు కలవు. 


నిమిత్తాచా ధనీ కేలా అసే పాణీ, 
మారం మాయే మ్లణేనీ వ్యర్థ గేలా. 

(గాం 2810.4) 
 జీవు(డు నిమిత్తమ్మాతముగ స్వతంతుండు గాన వ్యర్థముగ నిది _ 
నాది యిది నాది యనుకొనినం. జెడిపోవును అని తుకారాంబువా 
చెప్పెను. జగత్తుయొక్క వ్యవహారమును, సుస్థితియు, స్థిరమై 
యుండుట కెల్ల వారును గర్మలను చేయవలయును; న యజ్ఞాను సి 
కర్మ నాదియనీ తలంచి చేయునట్లు చేయక జ్ఞాని (బహ్మార్చణముద్ధితో 
నామరణాంతము సర్వకర్మలను చేయునని “యీశావాస్యోపనిషేత్తు 
నందున్న తత్త్వమే పెనం జెప్పిన యుపదేశములోని సారము. మటీ 
యు నీ యర్థమే_. ' 

యత్కరోషి య దశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్‌, 

యత్తపస్యసి కాంతేయ తత్కురుస్వ మదర్చణమ్‌, 

(గీ, 9.27) 
= దేనిని దేనిని. జేయుదువో, తినియెదవో, యజించెదవో, యిచ్చె 

దవో, వాని నన్నింటిని ముదర్చ్భణము చేయుము. అటులైన నీకు, 
గర్మలయొక్క బంధనము తగులదని యీ శ్లోకమున భగవంతు, 
డర్జునున కుపదేశించెను, భగవర్గీతలో నున్న యీ శ్లోకమే శివగితల 
యిందు నున్నది (14. 45); ఉంతడు కాక 


కాయేన వాచా మన సేందదియై ర్వా బుద్ధ్యాత్మనా వా 
ఒనుసృత స్వభావాత్‌, 


భక్తి మార్గము 817 


కరోతి యద్య తకలం పరస్మై నారాయణా యేతి 

సమర్చయే తత్‌, 

(భాగ, 1.2.89) 
కాయము, వాక్కు, మనస్సు; ఇందియములు బుద్ది, లేక, 
'త్మ వీన్మిపవృత్తి చే6 గాని లేక, స్వభా వానుసారముగం గాని 
ము చేయున దంతయు పరాత్సరు(రైన నారాయణునికి సమ 
పవలయును అను భాగవతమందలి శ్రోకమునందును నా యర్థమే 
న్నది, కావున నధ్యాత్మశాస్త్రమునందు దేనిని జ్ఞానకర్మసముచ్చయ 
మనియు, ఫలాశా త్యాగ మనియు, (బ్రహార్చణపూర్వక మగు కర్మ 
నియు, చెప్పుచున్నా రో (A. 4 24; 5. 10; 12. 12) దానికే 
ప్పుడు '“కృష్టార్పణపూర్వక కర్మ ' యని [కొత్త పేరు వచ్చినది. 
మార్లమునందున్న వారు భో జనసమయమునందు, గడ్డి నోటిలో, 
ుకొనినను గోవింద గోవింద” యనుటకు కారణ మీ కృష్ణార్చణ 
యే యని సారాంశము. తన సర్వవ్యవహారములును లోకోప 
*గార్థమై నిష్టామబుద్దితో నడుచుచున్న వని జ్ఞానియగు జనకుండు 
పాను. కావున భగవద్భృక్తులు తమభోజనాది స్యవహారముల 
ము కృష్ణార్పణబుద్ధితోడనె చేయుచున్నారు. ఉద్యాపనలను; 
హ్మృణభో జనములను, లేక, యితరములగు నిష్టాపూర్తములగు 
లను జేసిరేని తుదకు “ఇదం కృష్ణార్పణమస్తు” అని కాని లేక, 
+ద్రి ర్దాతా హరిర్భోకా ౫ యని కాని చెప్పి యుదకమును వదలుట 
ను నాచారమునకు మూలము భగవర్గీతలయందున్న పెశ్లోకమే. 
న: ఆ సంకల్పమందున్న సత్యమైన రహస్యమును దెలసికొనక 
)'పాథధ్యాయు, డీ సంకల్పమును చిలుకవలేె చెప్పుటయు, యజ 
నుండును చెవిటిబాూనివతె నర్థమును దెలిసికొనకయే యుదక 
ను వదలుట యను కవాతును (అనంగా; (డిల్లును చేయుటయు 
భవించుచున్నది. కాని మూలమును విచారించితి మేని, కర్మ 


$18 గీతారహస్యము 


ఫలాశను వదలి వైచి కర్మను జేయుటయన నిదియే యని తెలియును, 
మజీయు దీని నాక్షేపించుటచే శాస్త్రమునకు వైగుణ్య మేమియు రాదు, 
నవ్వువారి యజ్ఞానముమా[తము వ్యక్త మగును, జీవితకాలమ.న 
జేయుసర్వకర్మలున్సు వేయేల? జీవించుట యను కర్మ సైత మోరీతిగ 
కృష్ణా ర్పణబుద్ధితో, బేక, ఫలాశను వదలిదేసిన పిదప పాపవాసన 
యెక్కడ నుండును? మజియు. గుకర్మయైన నెట్టు సంఘటిల్లును? 
లేక, లోకోపయోగార్థమగు కర్మను జేయుము, లోకోపకారార్థమై 
(పాణమును బోంగొట్టుకొమ్ము ” అని వేణుగ నుపదేశ మేల చేయ 
వలయును? నేను, లోకులు నను నిద్ధజకును పర మేశ్వరునియందును 
బరమేశ్వరున కీ యిద్దజియందును సమా వేశము కలదు గాన స్వార్థ 
పరార్థములను రెండును కృష్ణార్పణరూపనుగు పరమార్ధమునందే కలసి 
పోవును. “జగాచ్యా కల్యాణా సంతాచ్యా విభూతి, దేహకష్టవితీ ఉప 
కారే”_ సత్సురుషు లవతరించుట జగత్తుయొక్క కల్యాణము కొటికే 
వారు పరోపకారము కొఅకు. దమ శరీరము నలయిందుకొందురు 
అను తుకోబాయొక్క యభంగమే యెల్లెడలను సమన్వయ మగును. 
కృష్ణార్పణబుద్ధిచే సర్వ కర్మలను జేయు వురుషునకు స్వీయమగు 
యోగక్షేమములు బంధకములు గావని యు క్రివాదముచే గత పక 
రణమునందు సిద్ధము చే చేయబడినది; పతియు నా హేతువుచేతనే 
యిప్పుడు భక్తి మార్గము నందు “తేపూం నిత్యాభియుక్తానాం యోగ 
క్షేమం వహామ్యహమ్‌ ” (గీ. 9.22) అని భగవంతుండు గీతల యం 
దుంజేయూంత నిచ్చియున్నా(డు. |శేష్టమయిన మెట్టునకుం జేరిన 
జ్ఞాని సామాన్యజనులకు బుద్ధిభేదమును “కేయక వారి "నెట్టు సన్మార్గ 
మునకు? దిప్పవలయునో (A తె. న. ఆ రీతిగనే శ్రేస్తులగు' భక్తులును 
(గిందితరగతి వారైన భక్తులయొక్క (ద్ద SE “సోనీయక వారి 
వారి యధికారానుసారముగం బై మెట్టునకు జేర్చవలయునని వేణు 
గం జెప్పనక్కజ లేదు. కావున నధ్యాత్మశాస్త్రమునందు, లేక్క' కర్మ 
విపాకమునందు సిద్ధాంతీకరింపండిన వన్నియు నీరీతిగం గొంత శబ్ధ 


భక్తి మార్గము 319 


భేదముతో భక్షిమార్గమునందును స్థిరముగనే యున్నవి. అటు లుండు 
టచే భక్తి జ్రానము లకుసంబంధము కలుగంజేయుట యను పద్ధతి మన 
దేశములో బహుకాలము [కిందట నుండియు (పవృత్త మయినదని 
యిందలి సారాంశము. 


కాని శబ్దభేదముచే నర్ధభేదము గలుగునేని పైన జెప్పినతీరున 
శబ్దభేదము సైతము చేయరు. కారణ మేమియన : ఏడి యెట్లున్నను 
నర్థము పథాన మగును, ఉదాహరణము : జ్ఞున్నపాప్తికొజ కెవరికి 
వారు యత్నించి, యాతో ద్ధారమును జేసికొనవలయు ననుకర్మ 
విపాక| ప కియుయందున్న సిద్ధాంతము నీ కార్యమును మైతము పర 
మేశ్వరుండే చేయుచున్నా (డను శబ్దభేదముతో. జెప్పుమూఢు లలస్సులై 
యత్నమే చేయరు. ఈ కారణముననే “ అత్మైవ హ్యాత్మనో బంధు 
రాతై్మవ రిపురాత్మనః”_ తానే తనకు శత్రువును, తానే తనకు మతు 
డును (గి. 6.5) అను తత్త్వము భక్తిమార్గమునందును తజిచుగ, 
నున్నది యున్నటు లే (అనగా: శబ్దభేదము చేయకచెప్పవచ్చును. 
“యథేం కోణాచెంకాయ బా గెలేం జ్యాచేం త్యానే, అనహిత కేలేంి 
ప్ర బుద్ధిపూర్వక ముగ తనకు తానే యపకారము చేసికొనిన నితరుల 
కేమి నష్టము? (గా. 4448) అను తుకోబాయొక్క యభంగయే 
వెనుక (పవాయంయబడినది. కాన దీసికంశు విశేష స్పష్టముగ_ 


నాహీ( దేవాపాశీ. మోక్షాచేం గాఠోశేం 

అబూని నిరాశేం ద్యావేం హాతే(. 

ఇం|దియా (చా జయ సొధూనియా( మన, 

నిర్విషయ కారణ అసే తేథేం 

గా. 4297. 

- ఎవరికైన చేత నందియిచ్చుటకు నీశ్వరునివద్ద మోక్షమను ము ల్లి 
లేదు. ఈ మోక్షమును సాధించుట కిందియముల జయించుటయు, 
మనస్సును ని్విషయముగం జేయుటయే ముఖ్య సాధనములు అని 





320 గితారహస్యము 


తుకారామబువాగారు చెప్పిరి. “మన ఏన మనుష్యాణాం కారణం 
బంధమోక్షయోాః” అనుదానికి. దుల్యమగు నుపనిషత్తులో నున్న మం 
[తమువెనుక పదియవ |పకరణమునందు [వాయంబడినది. పరమే 
శ్వరుండు జగత్తు నందున్న సర్వఘటీయంత్రములకును; కర్తగను, 
కారయితగ నున్నాండనుట సత్యమే; అయినను దానివిషయమై యాత 
నికి నిర్ణయతయు, పక్షపాతము నను దోషములు లేకపోవు నిమిత్తమై 
వారి వారి కర్మానుసారముగ ఫలము ఇచ్చు వా(డని చెప్పినను కర్మ 
విపాక్యప్యకియయందున్న సిదాంతమును పైత మా కారణముచేతనే 
శబ్దభేదము లేకుండ భక్తి మార్గమునందు న్వీకరించుచున్నారు. అటులే 
యుపొసనార్థమై యీశ్వరుని వ్యక్తు డనినను వ్యక్షములగు పదార్థము 
లన్నియు మాయ యనియు, సత్యమగు పరమేశ్వరుండు వానికి 
పరమయినవాం డనియు నధ్యాత్మశాస్త్రమునందున్న తత్త్వమును 
సైతము మనదేశమునందున్న భక్తిమార్లీయు లెప్పుడును వదలరు. 
మజియు నా కారణమున గీతలయందు వేదాంతనూ తములయందు( 
(బతిపాదింపంబడిన జీవస్వరూపమే సిద్ధాంతముగ నొప్పుకొనయిడిన 
దని వెనుకంజెప్పియున్నారు. మనుష్యునియొక్క మనస్సు |పళ్యక్షము 
వైపునకు, లేక, వ్యక్తము వైపునకు సహజముగ6 |బ్రవర్శించు స్వభావ 
మును తత్త్వజ్ఞానము యొక్క గూఢనుగు సిద్ధాంతములతో నేకవాక్య 
తను జేయుట యను వైదికధర్మములయొక్క శైలియే యితర దేశ 
ముల యందున్న వారియొక్క భక్షి మార్గముల యందు స్పష్టముగ6 
గాన్చింపదు. వీ రొకపర్యాయము పరమేశ్వరునియొక్క యొకానొక 
సగుణవిభూతికి సంబంధించి వ్యక్తుండు వచ్చెనేని వానియందే 
నిమగ్ను లగుచున్నారు. మణీయు నదిగాక్క, వారికి మటీయొక 
కేదియు( గాన్బింపకపోవుటచేత తామసగుణ (పతీకముల విషయమై 
వృథాభిమానము వారి హృదయములయందు నుత్సన్న మగుచు 
న్నది. మజియు నటు లగుటచే తత్త్వజ్ఞానము వేజనియు, |శద్ధయొ క్ట 
భక్షిమార్గము వేజినియు నసత్యమగుభేదములనే చేయుచున్నారు. 


ఫ్‌క్తి మార్గము $21 


కాని తత త్వ్వజ్ఞానము నున దేశమునందు చిరకాలము [కిందటనే కలిగి 
యుండుటచే గీ తాధర్మమునందు శ్రద్ధకును, జ్ఞానమునకును విరోధము 
లేదు, వైదికమగు జ్ఞానము శ్రద్ధాహత "మగునేని వైదికభ క్రిమార్లము 
జ్ఞాసరూపముగ నుండును. మటియు నా కారణమున 'మనుష్యుం 
డే మార్గము ననుసరించినను దుదకు సద్దతినే పొందును, అవ్యక్త 
స్రాసముయొక్కయు, వ్యక్తమగుభ క్రియొక్కయు, మేళనమునందలి 
మహత్త్యమును, కేవబ వ్యక్షమగు వస్తువునుండి బయలువెడలిన 
ధర్మమునం దున్న పండితులు గమనింపక పోవుటచే, నా మతమం 
దున్న యేకదేశీయులకును, తత్త్వజ్ఞానదృష్టిచే గీతాధర్మములయందు 
విరోధము భాసించుట యొక యాశ్చర్యము కాదు. కాని సంతోష 
మెట్టున్నది యనగా: వెదికథర్శముల యందలి గుణమును (గహిం 
పక, ధానికీ మనలో సనేకులగు ననుకరణపియు లిటీవల పేరులు 
"పట్టుటకుం |బవర్శీించుటం జూడ సంతోష మగుచున్నది, “అథవా 
భీసివిష్టబుద్ధిషు, (వజతి వ్యర్థక తొం సుభాషితమ్‌ ౫ అసత్య జ్ఞానముచే 
నొక కసా థి స్‌; నస్సు | గసింపం బడెనేని యా మనుజునకు సత్యవాక్కు 
బును మనసున పట్ట వు అనీ మాఘకావ్యమునందు. జెప్పయడిన (10, 
48) సాక్యమున కిది యొక గొప్ప యుదాహరణము, 


చతుర్గాశ్రనుము నకు స్మార్హమార్గము నందున్న గౌరవము భక్త 
మార్గమునందు, లీక, భాగవతధర్మములయం౧ దుండనేరదు, వర్గా(శ 
సములయొక్క ధర్మము ఖాగవతధర్మములచే సైతము వర్ణింపంబడి 
యుండును; కాని యా ధర్మము యొక్క ముఖ్యోద్దేశము భ కియందే 
యుండును; కావున నుత్కట మైనభ కి కి గలవాడు, గృహస్థు(డై నను, 
వాన్మపస్థు(డైనను, బేళ, బైరాగియెనను నందబకంకె డేష్టుడు. 
వర్గా శమముల విషయమై భాగవతధర్మములయం దేమియు విధినిషే 
ధము లుండవు (భాగ. 11.18.1814 చూడు. సన్నా ్యసాశ్రమము 
స్మార్త ధర్మములలో ముఖ్యమయినది. భాగవతధర్మములలో నట్టిది 
6. A, 1121 


కాదు; అయినను భాగవతధర్మములలో నెప్పుడును విరక్తులు కా( 
గూడదను నియమము లేదు. గీతలయందే సన్న్యాసము కర్మ 
యోగము నను నీ రెండును మోక్షదృష్టిచే సమానము లైనవియే 
యని చెప్పంబడినది. కావున చతుర్ధ్యాశమమునం (బవేళింపక పోయి 
నను సాంసారికకర్మలను వదలి బైరాగు లయినవారు భక్రిమార్గము 
నందు! |బవేశించుటకు వీలు లేకపోలేదు. వే యేల? పూర్వము 
నుండియు నీ మతము కొంచెమున్నట్టు సైతము స్పష్ట మగుచున్నది. 
అయినను నా కాలమున నది యంత |పచారములో నుండకపోవుటచే 
భగవద్గీతలయందు కర్మత్యాగముకం'కొు కర్శ్మయోగమునకే యధిక 
మహత్వ మియ్యంబడినదని పదునొకండవ (పకరణమునందు నేను 
స్పష్టముగ నిరూపించినాను, కర్మయోగముయొ క్క (పచారము 
కాలాంతరమందు లుప్తమగుటచే భగవద్భక్తు( డనంగా సాంసారికకర్మ 
లను లక్ష్యము చేయక వైరాగ్గముతో కేవలము భక్రి యందే మగ్ను6 
డైనవాండని యిటీవల భాగవతధర్మీయులు సైతము సామాన్యముగ 
తలంచుచున్నారు. కావున నీ విషయములో గీతలయొక్ష్య ముఖ్యమగు 

సిద్ధాంతమును, సత్యమగు నుపదేశమును నేమయి యుండునని భక్తి 
+ పక్షమున నిచ్చో కొంచెము మరల వివరించుట యావశ్యక మయి 
యున్నది, భక్తిమార్గమునందున్న, లేక, భాగవతధర్మములయం 
దున్న |బహ్మమును జెప్పితిమేని బొత్రిగ సగుణభావనయే యగును. 
ఈ భగవంతుండు స్వయముగనే జగ త్తను ఘటీయం|తమును నడుపు 
చున్నాడు. మజియు సాధుసంరక్షణార్గమును, దుష్ట్రనిగహార్థమును 
నాయా వేళశలయం' దవతారముల నెత్తుచు జగత్తుయొక్క ధారణ 
పోషణముల: జేయుచున్నా(డు. నుజియును, భగవదృ్భక్తులును లోక 
సం|గవోర్థమై యా పుస్తకమునే యావృత్తి చేయుచుండవలయు నను 
విషయములు వేటుగ చెప్పనక్కజ లేదు. హనుమంతు(డు రామచం 
దునకు మహాభక్తుండుగ నుండెను; కాని రావణాది దుష్టులను తన 


భక్తి మార్గము 828 


పరా్శాకమముచే శిక్షించుట యను కార్యమును వీడలేదు. భీష్ముల 
వారిని భగవద్భక్తులలో చేర్చిరి; కాని యాత. డామరణాంతము 
(బహ్మచారిగ నుండినను, స్వధర్మానుసారముగ స్వకీయులను, రాజ్య 
మును సంరక్షించుట యను కార్యమును వదలలేదు. భకి చే పరమే 
శ్వర జ్ఞానము కలిగిన పిదప భక్తులకు స్వీయపాతముకొజై పొంద 
వలసీన దేమియు నుండదు. సత్యమే, కాని _పీమమూలకమగు భక్తి 
మార్గముచే, దయయు, కారుణ్యమును, కర్తవ్య ప్రీతియు మొదలగు 
.నుదాత్త మనోవృత్తులను దొల(గ6 |దోయరు. పైగా నా విషయమున 
నత్యంత సిద్ధు లగుచున్నారు, మజియు కర్మలు సేయవలయునా? . 
చేయ నక్కజి లేదా? యను తార్కికవివాదమునం బడక. 


జాసి ఆపంగితా నాహీల త్యాసి ధరీ జో హృదయీ, 
దయా కరణే( జే పుత్తారసీ, తేచి దాసా అణి దాసీ. 
(గాః 080) 


అన్నట్టు అభేదబుద్ధితో వెనుక పదునొకండవ |పకరణములో 
జెప్పినట్లు “జగాచ్యా కల్యాణీ సంతాచ్యా విభూతి, దేహ కష్టవీతీ ఉప 
కారేలా / (mm 929. 8) అని స్వభావముగనే భగవదృక్తులయొక్కవృత్తి 
లోకసం[గ్రహపరముగ పరిణమించును. పరమేశ్వరుడే సృజించి దాని 
యందు సర్వవ్యవహారములను జేయుచున్నా(డని చెప్పుదు మేని యా 
సృష్టియొక్క వ్యవహారమే సులలితముగ నడచుటకు చాతుర్వర్యాది 
వ్యవస్థ యాతని యిచ్భచేతనే నిర్మిత మయినదని స్పష్టమగుచున్నది; 
మటియు గీతలయందు “చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభా 
గశః” (గీ, 4.18) అని భగవంతు(డు స్పష్టముగం జెప్పీయున్నా(డు. 
అనంగాః వారు వారు తమ యధికారానుసారముగ సమాజముయొక్ల 
యూ కార్యముల జేయుచు లోకసం్యగహమును చేయవలయు ననీ 
పరమేశ్వరుని యుదేశమయి యున్నదనియు పరమేశ్వరుని యిచ్చచే 
నడచుచున్న సృష్టియందలి వ్యవహారములలో నొకానొక భాగమును 


$24  గీతారహస్యము 


మనుజుని నిమిత్త మాతముగ జేసి యతనిచే( జేయించుట కొజకే 
పరమేశ్వరు. డతనిని జన్మింపం జేయుచున్నా6 డనియు, (పుట్టుక 
యందు (పవేశ పెట్టుచున్నా( డనుట పరమేశ్వరు డతనికొటిక్రె 
యోచించిన యీ కార్యములను అరకు చేయకయుండె నేని 
పరమేశ్వరు నవమానము చేసిన పాప మతనికి. గలుగుననియు తాత్ప్స 
ర్యము. ఈ కర్మలు నావి యని, లేక్క చేను వానిని నా నిమిత్తమై 
చేయుచున్నా నని యహంకారబుద్ధి మనస్సులో నుండెనేని యా కర్మల 
మంచిచెడుగులను నీ వనుభవింపవలసి వచ్చును; కాని పరమేశ్వరుని 
యొక్క మనస్సు నందేమి చేయింపవలయు నని యున్నదో దానినే 
నన్ను నిమితముగ నుంచుకొని యాతడు చేయుచున్నాండని (గి, 
ll. 88) భావించి పరమేశ్వరార్పణ పూర్వకముగ, కేవల స్వధర్మము 
లని యీ కర్మలను నీవు చేసినను నేమియు తప్పు గాని యయోగ్యత 
గాని లేదు. పైలా నిట్టి స్వధర్మాచరణము సర్వభూతాంతర్గతు( డగు 
పరమేశ్వరుని యందలి యొకవిధమైన సాత్త్వికభక్షియే యగునని 
గీతలు సెప్పుచున్నవి. “సర్వపాణిమా[తముయొక్క హృదయములం 
దుండి ర. వ. కావున నే నీ 
కర్మను జేయుచున్నా ననియు, వదలుచున్నా ననియు ననుకొనుట 
వ్యర్థమే. ఫలాశను వదలి సర్వకర్మలను కృష్ణా ర్పణబుద్ధితో( జేయు 
చుండుము. ఈ కర్మలను నేను చేయ నని నీవు నిగ్రహము చేసినను, 
(పకృతిధర్మానుసారముగ, నవి నీకు చేయవలసియే వచ్చును. కావు 
ననే స్వార్థముల నన్నింటిని పరమేశ్వరునియందు లయింపంజేసి పర 
మార్జబుద్ధికోడను వైరాగ్యబుద్ధితోడను లోకసం[గ్రహార్షమై నీపు కర్మలను 
జేయవలయును. నేను వానీని జేయుచునే యున్నాను; నాయొక్క 
యుదాహరణమును జూడుము; నావలె సంచరింపుము” అని తన 
సర్వోపదేశముయొక్క తాత్పర్యమును భగవంతుండు గీతలయొక్క, 
చరమాధ్యాయమునం దుపసంహారముగ మరల చెప్పినా(డు. జ్ఞాన 
మునకును, నిష్కామకర్మకు నెట్టు విరోధము లేదో యే భక్షి కిని, 


భక్తి మార్గము 326 


కృష్ణా ర్పణబుద్ధిచేం జేయంబడిన కర్మలకును విరోధముండదు, మహా 
రాష్ట్ర చేశమునదు భగవద్చృక్త శిరోమణి యగు తుకారాంబువా గారును 
భక? చే “అజోరణీయాన్‌ వుహాతో మహీయాన్‌” (కఠ, 2,20; A.8.9) 
- పరమాణువుకంకు చిన్న దియు, పెద్దదియు నని కఠోప నిషత్తులో( 
జెప్పంబడిన యూ పరమేశ్వర స్వరూపముతోం దనరకు( గలిగిన తాదా 
త్మ్యమును వర్ణించుచు_ 


అణురణీయాం ఖో తడా, తుకా ఆకాశవివథా, 
గిళుని సొ(డిలేం కళినర, భపభ్రమాచా ఆకార, 
సొ(డిలీ తిపుటీ, దివ ఉజళలా ఘటీ, 

తుకా మ్లణే ఆతాల, ఈరలో( ఉపకారాపురతా, 

(గాః 8087) 
అని, నే నిప్పుడు పరోపకా రార్థము మూ[తమే యయి యున్నా నని 
స్పష్టముగం జెప్పినాడు.  సన్న్యాసమార్గీయానుసారముగ నే నిప్పు 
డే పనియు జేయనక్కంం లేదని చెప్పలేదు. 

భిక్షాప్మాత అవలంబనేం జళోజిణేం లాజిరవాణేం 
ఐసేయాసీ నారాయణేం ఉపేక్షిజే సర్వదా. 
గాం 2000 
షు (గాం 2606) 
సత్యవాదీ కరీ సంసార సకళ, అలిప్త కమళ జశీ( జై "సిం 
ఘడే జ్యా ఉపకార భూతాంచి తే డత ఆత్మస్థితతయా 
అంగీ వసే, 
(గా. 8780. 2,8) 
- అను నీ యభంగలవలన నీ విషయములో తుకారాంబువా గారి 
యభి|పాయ మేదియో వ్యక్ష మగును; కాని తుకారాంబువా గారు 
సంసారియె యున్నను వారియొక్క జీవితకాలము కొంచెము కోర్మ 
త్యాగము వైపునకే యుండెను. కావున నుత్కటభ క్టివలెనే యా 





$28  గీఠరహ హన్యము 


నురణాంతము నీశ్వరార్పణపూర్వకమైన 'నిష్కొమకర్మాచరణయును 
(బ్రవృత్తిపరమగు భాగవతధర్మములకు లక్షణమే యగును. లేక్క గీతల 
యొక్క సిద్ధాంతమును బూర్గముగ( దెలినికొనవలయునని యుండె 
నేని తుకారాంబువాగారే, శివోజీనుపారాజు గారికి “సద్దురుని శరణు 
నొందు” మని తెలుపుటకు. జెప్పిన సంగతులను శ్రీసమర్థరా మదాన 
స్వాముల వారియొక్క దాసబోధ్యగంథము నుండి తెలిసికొన 
వలయును. భ క్తిచేత గాని, జ్ఞానముచేతంగాని పరమేశ్వరుని యొక్క 
శుద్ధస్వరూపమును కృతకృత్యులగు సిద్ధులు దెలిసికొందురు. ోశహోణే 
కరూన సోడావే బహుత జని”. “నిస్స్సృహుడు తనయొక్క వ్యా 
పారములను యథాధికారముగ నెటు లారంభించుచున్నదియు చూచి 
జనులు తమ తమ వ్యవహారములను చేయుటకు నభ్యసింపవలయును 
(దాస, 19.10.14) అనియు, * కేల్యావిణ కాంహించ(హోతు నాహీలో 
(దాస, 19.10.25; 12.9.6; 18.7.3) అనియు ననేక పర్యాయములు 
చెప్పి చివర దశకమునందు... 


సామర్థ్య ఆహి చళవశేచేం జో జో కరీల తయాచేం 
పరంతు యేథే: భగవంతాచేం అధిష్టాన పాహిజే, 
'దాస. 40,4.28. 

- అని కర్మయొక్క సామర్థ్యమును, భక్రియొక్క తారకత్వమును 
సమర్థలవారు పూర్ణముగ సమన్వయించినారు. _ గీతయందు “మా 
మనుస్మర యుద్ద చూ -నన్ను నిత్వమును స్మరించుము, యుద్ధమును 
సైతము చేయుము (A. లి. 7) అని యెనిమిదియవ యధ్యాయమున 
నర్జునునకు భగవంతుండు చేసిన యుపదేశమునం దున్నవియు, లేక, 
.కర్మయోగులలోనే భ క్రిగలవాండు (శేష్టుండు (A. 6.47) అని యాటవ 
యధ్యాయపు చివర6 జెప్పంబడినవియు నగు వాక్యముల యందుండు 
తాత్సర్య మిదియే, కావుననే తుదకు పదునెనిమిదియవ యభ్యాయ 
మునందును_ 


భక్తి మార్గము 827 


యతః (ప్రవృత్తి ర్భూతానాం యేన సర్వ మిదం తతమ్‌, 
స్వకర్మణా త మభ్యర్న్య సిద్ధిం విందతి మానవః, 
A. 18.48 


= - ఎవం డీ సర్వజగత్తును నిర్మించినాండో యాతనిని స్వధర్మాను 
రూపముగ నిష్కామకర్మలచేత (కేవలవాక్టు చేతనే, లేక్క వ్ర పుష్పముల 
చే గాదు పూజించి మనుష్యుడు సిద్ధిని పొందుచున్నా(డు అని 
చెప్పంబడినది. వేయేల? సర్వధర్మానురూపమగు నిష్కామకర్మాను 
పానము సైతము, సర్వభూతాంతర్గతు(డును విరాట్స్యరూపు(డు నగు 
పరమేశ్వరునియొక్క యొకవిధమగు భక్తియే, పూజయే, యుపా 
సనయే యగును అని యీ శ్లోకమునకును, గీతలకును భావార్గము. 
“స్ప స్వథర్మానురూప పములగు కర్మలచే. బరమేశ్వరుని. భూజీతవముః 
అని చెప్పుటచే “శ్రవణం కీర్తనం విష్ణోః” మొదలగు నితరములై న 
_ నపవిధభక్తులును గీతలకు సమ్మతములు కావని తల(పరాదు. ఇంక 
'నేమన ; కర్మలు గొణము లని వదలి యీ నవవిధమగు భక్రియందే 
మగ్ను6 డౌట యుక్తము కాదు; తనకు శాస్త్రముచే విధింపయడిన 
కర్మలను జేయుచునే యుండవలయును; కాని వానిని స్వీయములైన 
_వని తలంచి చేయక పరమేశ్వరుని స్మరించి యాతనిచే నిర్మింపబడిన 
జగత్తుయొక్ష్య సం్యగహార్థమై యీ కర్మ లాతనివే యను నిర్మమబుద్ధితో 
జేసినయెడల కర్మలో ముండదు. 'పైంగా నీ కర్మలచేతనే పరమేశ్వ 
" రునియొక్క సేవ, భక్షి యుపాసన సంఘటిల్లి పాపపుణ్యములు 
తగులక పోవుటచే దుదకుం బూర్ణమగు సద్గతి “లభించునని గీతలు 
సెప్పుచున్న వి. గితలయొక్క సిద్ధాంతము నెలుగక గితల 
మిా(ద భక్తి పరులగు టీకాకారులు గీతలయందు భక్తియే (పథాన 
మని తలంచి కర్మలు గౌణములని గీతార్థమును తమ (గంథములలో( 
(బతిపాదించు చున్నారు; కాని సన్న్యాసమార్లియు లగు టీకాకారుల 
మతమునకే భక్తిపరులగు టీకాకారుల యీ తాత్పర్యమును నేక 


828 గితారహస్యము 


దేశీయముగ నున్నది. గీతలయందున్న భక్షిమార్లము కర్మపధథాన 
మగుటచేం గేవలము పుష్పములచేతను, వాక్కులచేతనే కాక 
స్వధర్మోక్త నిష్టామకర్మచే సైతము పరమేశ్వరునియొక్క పూజన మగు 
ననియు నిట్టి పూజనము |పతి మనుజుండు నవశ్యము చేయవలయు 
ననియు దాని యందుండు ముఖ్యతత్త్వమై యున్నది. మజీయు( 
గర్భమయమగు భక్తియొక్క యీ తత్త్వము గీతలయందునలె 
నింకొకస్థలమున నెచ్చటను (పతిపాదింపబడక పోవుటచేతనే గీతల 
యందున్న భక్తి క్రిమార్గ్షమున క్ర విశేషమే" లక్షణ మని చెప్పవలయును. 
జానమార్గము భక్షి క్రిమార్లము ననువానికి 'కర్మ్శయోగదృష్టిచే నిట్టి యేక 
పౌక్యత 'సర్వ శేష్టముగ నున్నను, జ్ఞానమార్షముకం కు భ క్రిమార్లము 
నందు విశేషమహత్త్వము గలదని స్పష్టముగం జెప్పవలయును, జ్ణాన 
మార్గము సర్వమును బుద్ధిగమ్యుమే యగుటచే, నల్పబుద్ధి గల సామా 
న్యుల కది శక్లేశమయ మగును. భ క్రిమార్గము శ్రద్ధామూలకమును 
(పీమగమ్యమును, (ప్రత్యక్షము నగుటచే దాని నాచరించుట యెల్ల 
వారికిని సులభ మగునని పూర్వమునందే చెప్పబడినది; కాని, శ్రేశమే 
కార జ్ఞానమార్గము నందు. (బతిబంధకము6 గలదు. జైమినియొక్క 
మోమాంసను గాని, లేక, యుపనిషత్తులను గాని, వేదాంతసూ తము 
లను గాని చూచితి మేని వానియందు |శౌతములగు యజ్ఞయాగాది 
కములయొక్కయు 'కర్మనన్నా్యాన పూర్వముగ నేతి నేతి వాక్య 
గమ్యుండగు పర|బహ్మముయొక్కయు చర్నయే నిండియుండుటచే 

స్వర్గ పాపి కి సాధనభూతములగు (శౌతయాగాదికర్మలు గాని, మోక్ష 
'(పాప్త కర్ణమయి యుపయోగించు నుపనిషదాది వేదాధ్యయనము గాని 
చేయునధికారము మొదటి మూండు వర్ణములవారివే యని చివరకు 
నిర్ణ యింపంబడినది (వే. సూ. 1.8.84 38). ఈ మూడు వర్ణముల 
యందున్న స్ర్రీలకును, చాతుర్వర్ణ్యానుసారముగ _ సర్వసమాజము 
నకును హొతార్థమై కృషి, లేక్క యితర వ్యాపారములను జేయు 
సామాన్యన్త్రీపురుషులకును, మోక్ష మెట్టు లభించునదియు నీీగంథ 


- భక్షిమార్గము 829 
ములలో విచారింపలేదు. మంచిది! ఇట్లు వేదమున ప్రీ శూదాదుల 
కధికారము లేదు గాన వారి కెప్పుడును ము క్రి లభించుట శక్యము 
గాదని చెప్పుదు మేని యుపనిషత్తులలో గార్గి మొదలగు వారును, 
పురాణములలో విదురుండు మొదలగువారును, 'జ్ఞానులై సిద్ధిని6 బొంది 
నారన్‌ (వే,నూ. శ.4.86-89) యున్నది గాన "మొదటి మూండువర్డ 
ముల పురుషులకే మోక్షప్కాప్హి యగునని సిద్ధాంతముచేయుటకు 
సాధ్యము కాదు. మజియు స్త్రీ శూదుల కందటికును ముక్తి 
లభించుట శక్య మగునని యందుమేని వారికి జ్ఞాన్నపాప్తి సాధనము 
లేవియో చెప్పవలయును. బాదరాయణాచార్యులు “విశేషాను 
(గహశ్చ ౬ సరమేశ్వరునియొక్క విశేషాన్యుగహము (వే. సూ, శీ. 
4.88) అను సాధనమును జెప్పుచున్నారు; మణియు గర్మపరమగు 
భ కిమార్గమను రూపము చేతనే యిది విశేషాను[గహాత్మకసాధనము. 
“ స్త్రీలు, శూ[దులు, లేక, (కలియుగమునందున్న) నామధారక 
(బ్రాహ్మణులు (శుతిని విన.గూడదు; గాన భారతమందును (అనయా 
గీతలలోను) నిరూస్రింపంబడినది” అని భాగవతమునందు చెప్పం 
బడినది (భాగ, 1. 1 25). ఈ మార్గముచేం (బాప్తమగు జ్ఞానమును 
న. (బహ్మజ్ఞానమును నొకవేళ యొక్క కేయయి 
నను, ప్రీ- న్మీ_పురుషుటు; లేక్త 'బాహ్మణ_క్ష్మ్యతియ._ వైశ్య.శూ। దులను 
భేద మిప్పుడు లేదు గాన 

హి పార్థ వ్యపా(శిత్య యే2పి స్యుః పాపయోనయ$, 
స్రియో వైశ్యా స్తథా శూద్దా స్తేఒపి యాంతి పరాంగతిమ్‌. 

గీ, 0.802, 
ఒ పయి పార్థ! నన్నాశయించి స్త్రీలు, వైశ్యులు, శ్నూదులు, లేక, 
అంత్యజాతులయిన యే పాొపయోనులు గలరో వారును పరమ మగు 
సిద్ధి నొందుదురు అని యీ రహన్యముయొక్క  విశేషగుణము గీత 
లలో వర్జింపయిడినది. మతియు నీ శ్లోకమే మహాభారతమునందున్న 


880 గికారహస్యము 


అనుగీతాపర్వమునందు మరల [వాయంబడినది (మ. భా. అశ్వ. 19. 
61). వనపర్వాంతర్లత మగు (బాహ్మణవ్యాధ సంవాదమునందు 
నూంసము విక్రయించు వ్యాధునిచే బ్రాహ్మణునకును, శాంతిపర్యము 
నందు తులాధారునిచే (అనలా: వైశ్యునిచే) జాబిలి యను విపు 
డగు తపస్వికిని స్వధర్మానుసారముగ నిష్కామబుద్ధితోం గర్భ నాచ . 
రించుటచే మోక్ష మెట్లు లభించునో నిరూపింపంబడినదని కథ చెప్పం 
బడినది (మ.భా.వన. 206-214; శాం. 260-263). దీనింబట్టి సమ 
బుద్ధిగలవాండు వృత్తిచేత సాలెవా(డ్రెనను వర్తకు( డైనను, లేక 
కటికవా(డే యైనను (శేష్టుండే యనియు నెవనియొక్క యోగ్యత 
యైనను వ్యాపారము నైనను జాతిని నవలంబించియుండదు, సర్వ 
విధముల నతనియొక్క యంతఃకరణకశుద్ధినే యవలంబించి యుండు 
ననియు, భగవంతుడు సెప్పినాండని స్పష్ట మగును. సామాన్యజాతి 
యందున్న సర్వజనులకు నీ రీతిగ మోక్షద్వారము తెజనయడియుండు 
టచే సమాజమునం దొక విధమగు విలక్షణమగు నే జాగృతి (అనలా; 
స్ఫూర్తి యుత్సన్న మగునో దానియొక్క స్వరూపమును మహో 
రాష్ట్రమునందున్న భాగవతధర్మముల యొక్క యితశిహాసముల 
యందుండి సహజముగ( దెలిసికొనుటకు యోగ్యమయియున్నది, 
పరమేశ్వరునకు స్రీయైనను, (బాహ్మణు, డైనను) చండాలు6 డైనను 
సమానులే. “దేవుడు భావ మనునాంకలి గలవాడు?” (పతీకమును 
సంబంధించిన వా(డు కాడు. నలుపు దెలువు ననువర రముల యొక్క 
భేదము లేదు. మజియు. న్రీపురుషు లని కాని, తేక, gs 
చండాలాదులని కాని భేదము లేదు. తుకోబా.... 


బ్రాష్తాణ క్షత్రియ వైశ్య శూదు చాండాళా( ఆహే అధికార, 
బాలే నారీనర, ఆదికరోని వేశ్యాహీ, 
_ తుకామ్హణే అనుభవే, అమీ పాడియలే. ఠావేం 
ఆణ్‌కహీ దైవేం సుఖ ఘేతీ భావికేం 
॥ . గా. 2882.5,8. 


భక్తి మార్గము 881 


- అని చెప్పుచున్నారు. వే యేల? *మనుజు. డెంత దురాచారు. 
డైనను నంతకాలమందైనను ననన్యభావముతో భగవంతుని శరణు 


జొచ్చెనేని పరమేశ్వరు డతనిని మజిచిపోంలొ డని (గీ. 9.80; 8 ర్‌) 
గీతాశాస్త్రము యొక్క సిద్ధాంతము “వేశ్యా? యను శబ్దమును పైన 
నున్న “అభంగ లో, జూచి యనేకులగు విద్వాంసులకు నొకా 
నొకప్పు డసహ్యము తోచును; కాని యట్టి జనులకు నిజమగు ధర్మ 
తత్త్వము తెలియదని చెప్పవలయును. హిందూధర్మములయందేకాక 
టౌొద్ధధర్మముల యందును నీ సిద్ధాంతమే స్వీకరింప( బడియున్నది. 
(మిళింద ప్రశ్న, 8.7.2). “ఆ|మపాలి” యనుపేరి వేశ్యకును, “అంగు 
లీమాల” యనుపేరి చోరునకును దీక్ష యిచ్చినటుల నా ధర్మ 
(గంథములలోనే కథ యున్నది; మజియు కైంస్తవుని వధస్తంభము 
మోద నెక్కింపంబడిన యిరువురు దొంగలలో నొకడు మరణసమ 
యమునందుం [గీస్తువును శరణుచొచ్చినందుననే క్రీస్తు, వానికి సద్గతి 
నిచ్చినాండని “క్రైస్తవ ధర్మగంథములలో సైత మొక కథ యున్నది 
(ల్యూక. 28.44 మటియు 48). తమ ధర్మముపై [శద్ధయుంచు వేశ్య 
సైతము ము క్తిని పొందుచున్న దని స్వయముగ ఏస్ముక్రీస్తే యొకచోట 
చెప్పినా(డు (మాథ్యూ, 21 81; ల్యూక. 7.50). మంచిది. అధ్యాత్మ 
దృష్టిచే చూచినను నీ సిద్ధాంతమే సిద్ధమగునని పూర్వమునందు పది 
యవ్మపకరణమునం జెప్పియే యున్నాను; కాని యీ ధర్మతత్త్వము 
శాస్త్రముచే నిర్వివాదముగ నున్నను జన్మమంతయు దురాచారముతో; 
గడపిన వారి కంతకాలమునందే భగవంతుని యనన్యభావముతో 
శరణు చొచ్చుటకు బుద్ధిపుట్టుట సంభవింప,దగినది కాదు; మజియు 
నంతకాలమున6 గలుగు యాతనయందు యం|తమువలె నుండును; 
“రా' యనిన పిదప “మి యనుట. నోరు మూయుటయు |శ్రమయే 
యగుటచే, తెజిచిననోరు, మూసికొనుటయైన విశేషముగ నిష్పన్నము 
కానేరదు, కావున మరణసమయమునందే కాకపోయినను సర్వా 
యుర్హాయము నందును దప్పక నాయొక్క స్మరణమును మనస్సులో ' 


882 గీతారహస్యము 


స్థిరముగ నుంచుకొని స్వథర్మానుసారముగ సర్వవ్యవహారములను 
పరమేశ్వరార్ప ణబుద్ధితోం జేయుచుండుము. కాని నీవు జాతితో నెవ, 
డవైనను కర్మలను జేసిన ముక్తుండ వే యగుదు వని భగవంతు. డెల్ల 
వారికి నిశ్చయపూర్వకముగం జెప్పినాండు (గీ. 9-20.28 మజియు 80. 
84). ఇట్లు వర్ణముయొక్కయు, నాశ్రమములయొక్కయు, జాతుల 
యొక్కయు, లేక, స్రీపురుషాదులయుక్కయు భేదము నుంచక 
యుపనిషత్తులయందున్న |బహ్మోతై శ్రక్యజ్ఞానమును, వ్యవహారలోప 
మును చేయక, నా బాలవృద్ధమునకును సులభము చేసి యిచ్చెడి 
గీతల యందున్న భ _క్రిమార్లీము యొక్క యీ సామర్థ్యమును, 
సమతయు ననుభవగోచర మయ్యెనేని “సర్వధర్మములను వదలి, నీవు 
నన్నొకనినే శరణము నొందుము. నిన్ను నేను సర్వపాపముల 
నుండియు ముక్తుని. జేయుదును. తొందరపడకుము” అని ,పతిజ్ఞా 
పూర్వకముగ భగవంతుండు గీతలయొక్క కడపటి యధ్యాయము .. 
నం దన్న రహస్యము స్పష్టముగనే యున్నది. వ్యవహారమునందు 
పాపములనుండి యలివ్లుండయి పరమేశ్వర్మపాప్తిరూపమగు నాత్మ 
శ్రేయస్సును సంపాదించుకొనవలయు నను (పత్యక్షమార్షమే, లేక, 
యుపోయమే, ధర్మమని, వ్యాపకమగు నర్థమునం దీ స్థలమున నుప 
యోగింపః బడినది. అనుగీతయందున్న * గురుశిష్యసంవాదములో 
నహింసాధర్మము, సత్యధర్మము, (వతములు, ఉపవాసములు, 
జ్ఞానము, యజ్ఞయాగములు, దానము, కర్మ, సన్నా్యసము మొదలగు 
ననేకవిధములగు నుపాయములను ననేకులు (పతిపాదింతురు గదా! 
. వానిలో సత్య మేదియో చెప్పుమని బుషులు (బహదేవుని (పళ్నించిరి 
(అశ్వ. 49); మజియు శాంతిపర్వమునందును (శాం. 854; గార్హస్థ్య 
ధర్మము, వాన ప్రస్థధర్మము, రాజధర్మము, మాతృపితృ సేహధర్యము, 
క్షియులకు రణాంగణమునందు మరణము, బ్రాహణులకు స్వాధ్యా 
యము మొదలగు ననేక ధర్మములును, లేక స్వర్లపాప్తికి ద్వార 
ములు, శాస్త్రమునందు జెప్పణడియుండుటచే వానిలో గ్రాహ్యమగు 


భక్తి మార్గము 888 


ధర్మమేది? యను |పశ్నము, ఉంఛవృత్తుపాఖ్యానమందు, జేయ 
బడినది. వేర్వేజు ధర్మమార్షములు, లేక, ధర్మములు పైకి పరస్పర 
విరుద్ధములుగ నున్నట్లు తోచును; కాని సర్వభూతములయందును 
సామ్యబు్ధి యను ధర్మము చరమసాధ్య మై మెనది. ఆ సామ్యబుద్ధి 
పై పై ధర్మములో నేదైన నొక ధర్మముపై (పీతి దృఢమై, శద్గచే మనే 
స్పేకాగ మగుటచే ఎ పృ మగుటవలన నీ సర్వ ప్రత్యక్షమార్గము ల 
యొక్క యోగ్యతను శాస్త్రకారు లొకరీతిగనే తలంచుచున్నారు; 
అయిన, నీ యనేకమార్గములయొక్క, లేక, పతీకోపాసనలయొక్క 
చిక్కుంలోబడి నునస్సు (భమపడవచ్చును. కావున చిత ,శుద్ధియొక్క 
యనేకధర్మమార్గములను వదలి “నివు నన్నొాకనినే శరణు పోందుము, 
నేను నిన్ను. సర్వపాపములనుండి ముక్తుని. జేయుదును, భయ 
పడకుము” అని యర్జునున కే కాక, యర్జునుని నిమిత్తముగ౦ జేసి 
కొని యందటకును భగవంతుడు చివరకు నిశ్చితమైన ముగింపు 
మాట నిచ్చినాండు. 

జళో తే జాణీవ జళోతే శాహాజీవ, 

రాహో మారూ భావ విర్ధలపాయీ, 

జళో తో ఆచార జళో తో విచార, - 

రాహో మన స్థిర విర్ణలపాయీ గా. 8484. 
_ అని తుకారాంబువాగారును, అశ్రు సర్వధర్మ నిరసనపూర్వకముగ 
దేవునివద్ద తుదకు నడుగుచున్నారు, “సిశ్చయపూర్వకమగు నుపదేశము 
నకు, తేక, (పార్గనకు, ఇది పరమావధియె స? 


శ్రీమద్భగవద్దీతారూ పమగు సువర్ణప్నా తయందు “భ క్రియను 
నది కడపటి యోగిర మగును. పేమ యను [గాసమును పుచ్చు 
కొనుము. నేను ఆపోశనమును వైచుటకు సిద్ధు(డ నగుదును. 


ఇది భక్తిమార్గ మను (త్రయోదశ పకరణము, 


అజా. 


చతంర్లశ [పకరణవంం 
గితాధ్యాయసంగతి 


[సవృత్సిలక్షణం ధర్మం బుషి ర్నారాయణో౬ (బవీత్‌. * 


కర్మలను చేయుచునే యధ్యాత్మవిచారము చేయుటచే, లేక, 
భకి చే సర్యాతై్మక్య రూప మగు సామ్యబుద్ధి సంపూర్ణముగ లభించు 
చున్నది. వెంటనే సన్న్యాసమును గైకొనుట యను పెడ్యతోవకు 
పోక సంసారమునందు శాస్త్రనిధిదే (పాప్తము లయిన సర్వకర్మలను 
"కేవలము కర్త్శవ్యము లని తప్పక చేయుచుండవలయును. అట్టు 
చేయుట యనునదియే యీ జగత్తునందు మనుజులకు పరమపురుపూ 
రము, లేక, యాయుష్య| కమణమునకు నుత్త మమార్లము. ఇది భగ 
వద్దితల యందు (అనయా: భగవంతునిచే క. 'జేయ(యడిన 
యుపనిషత్తులయందు) (పతిపాదింపంబడినదని యింతవజకుం జేసిన 
వివేచనవలన౦ గాన్పించును. అయిన నీ [గంథమునం దీ యర్ధమున 
నేను చెప్పిన కమము, గిత్మాగంథముననుండు |కమముకంతె 'వేటుగ 
నున్నది. కావున నా విషయమున భగవద్గీతయం దెట్లు పట్టిక యేర్చ 
యుపయడినదియు నిచ్చోకొంచెము పరీక్షించుట యావశ్యకము, రెండు _ 
పద్ధతులుగనే విషయ నిరూపణమును జేయ నగును. ఒకటి శాస్త్రీ 


* కనారాయణబుషి ప్రవృత్తి పరములగు ధర్మములను చెప్పెను” నర 
నారాయణు లను నిరువురి లోని వారే యీ నారాయణబుషి. మతీయు నీ యిరువురే 
| [క్రమమున అర్జున (శ్రీకృష్ణుల యవతరించిరని పూర్వము చెప్పంబడి యున్నది. 
ఇటులే నారాయణీయధర్మములు గితలయందు చెప్పంబడిన వను విషయమై, 
మహాభారతమునందున్న వచనములు పూర్వమేనందు చూపయుడినవి. 


గితాధ్యాయసంగతి 886 


యము, రెండవది పౌరాణికము. వీనిలో సర్వజనులకు సహజ 
ముగ తెలియు విషయములనుండి |పతిపాద్య విషయముయొక్క 
మూలశత్త్వ మెట్టు నిష్పన్న మగునని, సాధకబాధక| పమాణము లను 
తర్కశాస్త్రానుసారముగ |క్రమముగ సిద్ధము చేసి చూపించుటకు . 
శాస్త్రీయ పద్ధతి యని పేరు. భూమితిశాస్త్ర మా పద్ధతిలో నుత్కృష్ట 
మైనది, న్యాయస్మూతములయుందును, వేదాంతనూతములయం 
దును, నున్నయుపపాదన యీ విధముగనే యున్నది. కావున భగ 
వద్గీతయందు బ్రహ్మసూ తము లుల్రేఖింప( బడినప్పుడెల్ల , వానియం 
దున్న విషయము హేతుయుక్ష్తములును, నిశ్చయాత్మకములు నయిన 
(పమాణములబచే సిద్దమైనటుల వర్ణింపంబడినది. “బహ్మస్మూత పదై 
శ్చైవ హేతుమద్భి ర్వినిశ్చితై శ (గీ, 18.4) కాని భగవర్లీతయందున్న 
నిరూపణము సశాస్త్రీయమైనను నది యీ శాస్త్రీయపద్ధతి చేతనే 
చేయంబడ లేదు. భగవద్గీత సులభముగను, మనోరంజకమగు శ్రీక్ళ 
ప్లాగ్గున సంవాదరూపముగను నున్నది. మటణీయు నా కారణముననే 
(పత్యభ్యాయ సమాషియందును “భగవద్దీతా సూపనిషత్సు (బహ్మ 
విద్యాయాం యోగశాస్త్రే” యను శబ్దముల తర్వాత “శ్రీకృష్ణార్జున 
సంవాదే” యను గీతానిరూపణముయొక్క స్వరూపదర్శకములగు 
శబ్దము లున్నవి. ఈ నిరూపణయందును, “శాస్త్రీయ” నిరూపణ 
యందును నున్నభేదమును జూపించుటకై సంవాదాత్మక మగు నిరూ 
పణము పౌరాణిక” మని మాచే బేర్కొనంబడినది. ఏడువందల 
శ్రోకములలొ వివరింపబడిన యిట్టి సంవాదాత్మకము, చేక్క పొరా 
ణక మగు నిరూపణమునందు “ధర్మ మను వ్యాపకశబ్దమున కర్ణమగు 
సర్వవిషయములను సవిస్తరముగ, నూహాపోహలు చేయుట యెప్పు 
డును శక్యము గాదు; కాని (తోటకము (ఒకవిధమగు నాటకము 
రీతిచే నెనను గీతలయందు గాన్పించు ననేక విషయములు పరస్పర 
విరోధము తేక విభారింప నాశ్చర్య మగును, మణీయును దానింబట్టి 
గితాకారులయొక్క యలౌకిక సామర్థ్యము వ్యక్త మగుటచే గీతల 


888 గీతారహస్యము 


యందున్న యుపదేశ మత్యంత యోగయుకమైన చిత్సముతో(జేయ( 
బడిన దని యనుగితలయొక్క యారంభమున. జెప్పయిడిన మాట 
సత్యమే యని తోయును. అర్జునునకు బూర్వమునందే తెలిసినదానిని 
మరల సవిస్తరముగం జెప్పవలసిన యవసరమేమియు లేదు. “నేను 
యుద్ధమున ఘోరకర్మమును జేయుదునా? వలదా? చేయుదు నన్న 
నెటు చేయుదును?” అని యతనికి సందేహము కలిగెను. మజియు 
ఫ్రీకృష్ణుడు తనకు నేదైన యుక్తివాదము. జెప్పె నేని దానిమోంద 
నర్జును(డు మజియొక ' యాశ్షేపణను జేయుచుండెను. ఈ (పకార 
ముగ నడచుచున్న |పశ్నో తృరరూపమగు సంవాదమునందు గీతలలోని 
విచారణ సాధారణముగ6 |దోటకముగను, లేక, సంక్షిప్త ముగను, 
లేక, యెప్పుతైన నొకప్పుడు పునరుక్త ముగను నుండును. ఉదాహర 
ణము; |తీగుణాత్మక (పకృతిసంబంధమగు వర్ణన కొంచెము భేదముగ 
రెండు [పదేశములయందు (గి, అ. 7 మజియు 14) చేయంబడినది. 
స్థిత పజ్జు(డు, భగవద్భక్తుండు, (తిగుణాతీతుండు, బ్రహభూతుండు నను 
వారియొక్క స్థితి యొక్కటియైనను వేజువేజు' దృష్టి చే6 | బతి సమ 
యము నందును పునరుక్తి చేయబడినది. అట్లు లెనప్పు డర్ధము, 
కామము ననునవి ధర్మమును వదలివేయనప్పుడు [గాహ్యము లగు 
నను విషయము “ధర్మావిరుద్ధః కామోజస్మి” (7. 11) అను నొక్క 
వాక్యమునందే సూచనగ6 దెలియ జేయంబడినది. గీతలలో, నన్ని 
విషయములు వచ్చియున్నను [_శౌతధర్మములు, స్మార్తధర్మములు, 

భాగవతధర్మములు, సాంఖ్యశాస్త్రము, పూర్వమిమాంస, వేదాంతము 
కర్మవిపాకము మొదలగు | గంథముల యందున్న (పాచీననిర్ధాంత 
ముల యాధారముచే గీతలలోం జెప్పంబడిన జ్ఞానముయొక్క శరం 
పరం దెలియనివారి మనస్సు గితలను చదువునప్పుడు (భమము చెం 
దుట సంభవించును. మటియు (పతిపాదనయొక్క సరణి సరిగ 
దెలియనిచో గీత యనంగ నేదో యొగ గందరగోళముగ నుండును. 
లేదా శాస్త్రీయపద్ధతి (పచారములోనికి వచ్చుటకు పూర్వమే గీత 


గీతాధ్యాయసంగతీ 887 


యుపదేశింపంబడి యుండునని తోచును. ' మజియు దానివలన గీత 
లలో (బతి పదేశము నందును నపూర్ణ తీయు విరోధము నిండి 
యుండు ననియు, లేక, యేమియు బేకపోయినను తన బుద్ధిక్రై నను 
గీతలయందున్న జ్ఞాన మగమ్యముగ నున్నదనియు. దో.చును. సం 
శయ నివృత్తి కొఅకు టీకలం జూచితిమెని యవియు ననేక స్థలముల 
యందు వేర్వేటు సం|పదాయముల ననుసరించి చేయ(బడీనవియె 


యుండుటచే టీకాకారుల మతములలో నున్న పరస్పర విరోధములకు 


నేకవాక్యతను జేయుట దుర టమై మనస్సు విశేషముగ |భమం జెం 
దును, (పసిద్ధిం జెందిన కొందణు చదువరులు సైత మొ విధమైన 
(ఖాంతియందు? బడినట్టు మనకు. దెలిసియే యున్నది. ఈ పతి 
బంధకము లేకపోవు నిమిత్తమై గితలయందు |పతిపాద్యములగు విష 
యములను నా తెలివికొలందియు, శానస్రీయ్యకమముతో. దెలిపి 
యింత, పర్యంతము వివరించితిని. ఇప్పు డా విషయములే శ్రీకృష్ణా 
ర్జున సంభాషణలో నర్జునుని పశ్నను, లేక, శంక ననుసరించి ఏ యే 
విధముగ వర్గింపణడినవో, చెప్పితి మేని, యీ వివరణము పూర్ణమ 
గును. మజియు మొత్తముపై నన్ని విషయములను జెప్ప(బోవు 
(ప్రకరణమునం దుపసంహారమును జేయుటకు సులభ మగును, 


మన హిందూదేశము జ్ఞానముయొక్ష యు, వైభవముయొక్ష యు 
యశస్సుయొక్కయు స్వరాజ్యముయొక్కయు సుఖము ననుభవించు 
చున్నట్లు నలుదిక్తులను |పశంస. జెందిన సమయమునందొక సర్వజ్ఞుం 

ణం v7 జు 
డును, మహాపరా క్రమవంతు(డును, యశస్వియు, పరమపూజ్యుండు 
నయిన క్షతియునిచే, మటీయొక గొప్పవాండగు థనుర్ధరుని క్షత్రియ 


ధర్మరూపమగు స్వకార్యమునందు. (బవర్శింప6 జేయుట కొఅకు గీత 


యుపదేశింప(బడినదని చదువరులు మొదట గుర్తుంచుకొ నవలయును. 


జై నధర్మములకును, బౌద్ధధర్మములకును బ్ర బ్రవర్తకులగు మహావీరుండు, 


గౌతమబుద్ధుండు నను వార, లిరువురును క్షతియులే; ఆయిన నా 
భ్మ న్‌ jj22 . 


888 గితారహన్యము 


యిరువురును వైదికధర్మములయం దున్న కేవల సన్న్యాసమార్షమునే 
యంగీకరించి క్షతియాది సకల వర్ణములకును సన్న్యాసధర్మముల 
నాచరించుట కభ్యనుజ్ఞ నిచ్చినట్లు శ్రీకృష్ణమూర్తి యభ్యనుజ్ఞ నియ్య 
లేదు. ఇంక నేమన: క్షియాదులే కాక (బాహ్మణులు సైతము 
నివృత్తిమార్లమునం దెల్లపుడును శాంతి నభ్యసించినట్లు, నిష్కామ 
బుద్ధితో నిఖిల కర్మల నామరణాంతము నాచరించుట యను మార్గ 
మును స్వీకరింపం వలయును అని భాగవతధర్మముల నుపదేశించెను; 
కాని యుపదేశ మెట్టిదైనను దాని ననుష్టించుట కేదియో యొక 
కారణ ముండి పరప మును! మఖజియు నావు సఫలమగు 
టకు శిష్యునియొక్క మనస్సునందు “ఈ యుపదేశముయొక్క 
జ్ఞానమును గలుగ జేసికొనవలయును ” నను కోరికయును మొదట 
తీవముగ నుండవలసివచ్చును. కావున నీ రెండు విషయములను 
స్పష్టము చేయుటకై వ్యాసులవారు గీతలలోని |పథమాధ్యాయము 
నందు ్రీకృష్ణుం డర్జునున కీ యుపదేశమును జేయుటకు కారణ 
మమియో సవిస్తరముగ వర్ణి ంచినారు. కౌరవపాండవ సైన్యములు 
యుద్ధమునకు సిద్ధములై కురుక్షేే తమునకు నిలువ(బడెను. యుద్ధప్రా 
రంభము కాంబోవ్లచుండెను. ఇంతలో నర్జునుండు చెప్పగా శ్రీకృష్ణుడు 
రథమును దోలుకొనిపోయి రెండు సైన్యముల మధ్యమునను నిలువ6 
బెట్టి “నీ వెవరితో యుద్ధము చేయవలయునో యా భీష్మదోణాదు 
లను జూడు” మని యర్హునునితో ననెను. అప్పు డర్దునుండు రెండు 
సైన్యములను గలయంC “జూడంగనే “మన గురువులును, పినతండు 
లును, పితామహులును, శ్వశురులును, బంధువులును, పుత్రులును, 
మనుమలును, స్నేహితులును, నాపులును, గొప్పవారును గురు 
బంధువులును మొదలయినవారు రెండు పక్షములయందు నిండి 
యున్నారు. ఈ యుద్దమున నందటును నశింతురు” అని వాని మన 
మునకు దోంచెను. యుద్ధము సైతము తలవని తలంవుంగా సంభవిం 
చినది గాదు. నిశ్చితమగుటచే రెండు వైపులను సైన్యముయొక్కొ 


గీతాధ్యాయసంగతి 889 


సన్నాహము చిరకాలము నుండి నడచుచుండెను. అయినను నీ 
యుద్దము తమలో తమకే యగును గావున కులక్షయముయొక్క 
(పత్యక్షస్వరూపము తనకు. గనంబడునట్టుండంగా నర్జునునివంటి మహో 
యోధకు సైత మేవగింపు కలుగుటచే “అయ్యయో! నాకు రాజ్యము 
వచ్చునను తలంపున మాకులమునకు నీ భయంకరమగు క్షయమును 
నేను చేయంబోవుచున్నాను గదా! ఇట్టు రులక్షయము. జేయుటకంకు 
బిచ్చమెత్తుకొనిన మా, తమున( దప్పేమి?7. యనుమాట లతని నోటి 
నుండి వెలువడెను. మజియు “నన్ను శత్రువులు జంపినను మంచిదే; 
కాని త్రైలోక్యరాజ్యము కొటికైనను పితృవధ, గురువధ, బంధువధ, 
కులక్షయమువంటి ఘిరపాొతకములను నేను చేయ నిచ్చయింపను” 
అని శ్రీకృష్ణునితోం జెప్పెను. అతని శరీరమంతయు వణంకసాగెను* 
కాలుసేతులకు శక్తి చాతి: మటియు నోరెండ నారంభించెను. 
ముఖమున సతమ పెను. చేతులందున్న ధనుర్భాణములుు వీడెను. 
పాపమా యర్జునుండు "కప రథముపై నిలువలేక వెంటనే కూల 
బడెను” అను ప్‌ కథయంతయు. |బథమా ధ్యాయమునందు కలదు. 
ఈ యధ్యాయమును “అర్జున విపాదయోగ మని చెప్పుచున్నారు. 
కారణ మేమియన: గీతల యందంతటను (బహ్మవిద్యాంతర్లత (కర్మ 
యోగళాస్త్రమును సీ యొక విషయమే (పతిపాద్యముగ నున్నను 
(పత్యధ్యాయమునందు నే విషయము ముఖ్యముగ _బతిపాదింపం 
బడుచున్నదో యది యీ కర్మయోగళాస్త్రమున కొక భాగ మను 
తలంపున( |బత్యధ్యాయమునను దానియం దున్న విషయము నను 
సరించి యీ యోగ మో యోగమని వేటు వేజగు పేరులు పెట్టండి 
నవి; మటియు నీ యోగము లన్నియు. గలిసి “|బహ్మవిద్యయం 
దున్న కర్మయోగళాస్త్ర'” మగును. |పథమాధ్యాయమునం దున్న 
యీ కర్మకు. గల మహత్త్వ్వము నీ గంథారంభముననే చెప్పినాను. 
కారణ మేమి యన: (పశ్న పూర్తిగ దెలియనిచో, సమాధానము 
సైతము సరిగా దో(పదు. “సాంసారిక కర్మలనుండి నివృత్తుడవయి 


840 = గితారహస్యము 


భగవద్భజనమును నారంభింపుము, లేక, సన్న్యాసమును. గై కొనుము” 
అనునది గీతలయొక్క తాత్పర్య మగునేని యర్జునుఃడు యుద్ధమను 
ఘోరకృత్యమును వదలి బిచ్చ మెత్తుకొనుటకు( దొలుతనే సిద్దు 
డయి యుండుటచే నీ యుపదేశము నతనికి( జేయ నావశ్యకమే లేక 
యుండును. |పథమాధ్యాయముయొక్కొ కడపట “మేలు మేలు! 
ఏమి మంచివిషయమును జెప్పితివి? నీకు గలిగిన విరక్తి ని జూడ నా 
కానంద మయినది! మన మీరువురమును నీ కర్మమయమగు సంసా 
'రమును వదలి సన్న్యాసాశమముచేతనుగాని, లేక, భకి చేతను గాని 
మన యాత్మకుం గల్యాణ 'మొనర్చికొందము” అని యర్థము గల 
యేదో యొక శ్లోకమును ఢ్రీకృష్ణు(డు చెప్పియుండును గాన నంతటి 
తోనే గీత ముగిసియుండును. మజటియు నిచ్చో యుద్ధము జరిగినను 
వ్యాసులవారు దానిని మూండుసంవత్సరములు వర్గించుచు (మ,భా. 
ఆ, 6252) వ్యర్థముగ కాలయాపన:జీసినవారై యుందురు, ఖ్రీకృష్ణా 
ర్జునులకునై న యా యుద్ధమువలన( గలుగు పాప మంటకయుండును. 
కురు'క్షే తమున( గూడిన యనేకులగు మహారథు లర్జునుని శ్రీకృష్ణుని 
పరిహాసము చేసియే యుందురు; కాని తమ యాత్మకు శుభము 
కోరువా రిట్టి యపహాస్యము నేమియు లక్ష్యముచేయరు; జగ త్తేమను 
కొన్నను ననుకొనుం గాక! “య దహ రేవ విరజే త్రదహ రేవ 
(ప వజేక్‌ సిఏ క్షణమునందు విర క్రికలుగునో యా క్షణముననే సన్న్య 
సింపవలయును. ఆలస్యము చేయకూడదు (జా, శ్శ్రీ అని యుపని 
షత్తులయందును చెప్పబడియున్నది. అర్జునుని విర క్తి జ్ఞానపూర్వక 
. మైనదికాదు. మోహపూర్వకమన్నను, నది విర క్రియే. అంతమా[తము 
చేత నైనను జగత్తు కార్యమయినది. మోహమును వీడంగొట్టి విరకి నే 
పూర్ణమగు జ్ఞానమూలకమగు దానిగా జేయుట భగవంతునికి శక్యము 
గాకపోదు. పురుషు, డే కారణముచేత నైనను సంసారముకైన నేవ 
గింపు కలిగెనేని, తదనుగుణముగానే మొదటవదలి, పిదప పూర్ణమగు 


 గితాధ్యాయసంగతి 841 


సిద్దిని పొందినట్లు భ క్తిమార్లము నందును, సన్న్యాసమార్లమునందు 
శనేకషుల ST కలవు. అర్జునునకు నిట్టి యవస్థయే 
కలిగియుండును. సన్న్యాసమును గైకొనుటకై వస్త్రములకు ws 
వేయుటకు కొంచెము జేగురును, లేక, భక్తిచే భగవన్నామసంక్రీర్త 
నము చేయుటకు మృదంగాది సామ|గియు నున్నచోటనే (అనంగాః 
కురు క్షేతమునందే) లభింపక పోలేదు. 


కాని యటు బేమియు: జేయక యర్జునుని యూహలకు 
వ్యతిరేకముగ ద్వితీయాధ్యాయ' |1పారంభమునందే “ఓరీ! ఈ దుర్దశ 
(కశ్మలము) నీ కెచ్చో నుండి వచ్చెను? ఈ నపుంసకత్వము 
(కైబ్యము) నీకు శోభింపదు; ఇది నీ కీర్తి నీ పొడుచేయును; కావున 
సీ దుర్చలతను (దౌర్భ్బల్యమునుు వదలి, యుద్ధమునకు నిలువుము, 
అని శ్రీకృష్ణు డర్జునునకు( జెప్పెను. అయినను 'వెజ్టివానివలె మొదటి 
దుఃఖకథనే మస... జెప్పుచు “నేను భీష్మ దో ణాదిమహాత్ముల నెట్టు 
చంపుదును? చచ్చుట మంచి దగునా? చంపుట మంచి దగునా? ఈ 
సంశయమునందు నా మనస్సు వ్యాకులమైనది. కావున వీనిలో నే 
ధర్మము [(శేయస్థృరమో యది నాకు6 జెప్పుము, నేను నిన్ను శరణు. 
జొచ్చి యున్నాను” అని దీనుండై పలుకంగా నర్జునునకు దౌర్భాగ్య 
దేవత బాగుగ బూని యుండునట్లు శ్రీకృష్ణు(డు చెలిసికొనెను. 
మజియు కొంచెము నవ్విన ట్లగపజీచి “అశోచ్యా నన్వశోచస్త్వం * 
మొదలగు వాక్యముల నతని కుపదేశించుటకు భగవంతు డారం 
భించెను. కావున జగత్తునందున్న జ్ఞాను లాచరించుచున్న “ కర్మలను 
వదలి వేయుట” మజియు “కర్మలను చే చేయుట” యను రెండు 
మార్గములను (అనంగా; నిష్టలను) నక్కుడనుండియే భగవంతుడు 
తన “కుపదేశమును జేయ సారంభించెిను; మణియు నీ రెండునిష్ట లలో 
నేనిష్టను నీవు గైకొనినను నీవు పొరపడినవాండ వే యని యర్జునునకు 
భగవంతుం “షుదటనే చెప్పెసు. అనంతరమం దే జ్ఞాననిష్టయొక్క 


se గితారహస్యము 


గాన్సి లేక్క సాంఖ్యనిష్టయొక్క గాని యాభారముచే నర్జునుండు 
కర్మసన్నా్యస విషయమున మాటలాడ నారంభించినో, యా సాంఖ్య 
నిష్ట యాధారము చొప్పున మొదట “ఏషా తేఒభిహితా సాంఫ్యేబుద్ధిః” 
క్ష Rll. 89) అను పర్యంతము శ్రీకృష్ణుం డుపదేశించెను. తర్వాత 
నీ యధ్యాయముయొక్క సమా ప్రిపర్యంతము కర్మయోగమార్షము 
నవలంబించి యుద్ధ మనునదియే నీకు నిజమయిన కర్తవ్య మని 
చెప్పెను. “వపా తేఒభిహితా సాంఖ్యే... ** ఇటువంటి శోకము, 

“ అశ్రోచ్యా నన్వశోచ స్వ్వం,...” అను శ్లోకమునకు పూర్వమునం 
దుండెనేని కర్మయోగరూపార్థమే స్పష్టమై యుండును; కాని సంభా 
షణయొక్ష రీతిలో “సాంఖ్యమారమును |పతిపాదించిన పిదప నిప్పుడు 
యోగమార్గానుసారముగ6 (బతిపాదించుచున్నాను” అని చెప్పెను. 
ఎటులైన నర మొకటియే. సాంఖ్యము, (లేక, సన్న్యాసము 
యోగము, (లేక, కర్మయోగము) వీని మధ్యముననున్న భేదమును 
పూర్వముననే పదునొకండవ |పకరణమున స్పష్టపబిచి యున్నాను. 
కావున దానిని పునరు క్రి చేయక చెప్పున దేమన: చిత్త శుద్ధికొజకు 
స్వధర్మానుసారముగ నర్లా(శమవీహితకర్మల నొనర్చి, జ్ఞానపాప్తి 
మైన పిదప మోక్షముకొజకు సర్వకర్మలను వదలి సన్న్యాసముం 
గైెకొనుట సాంఖ్య మనియు, కర్మల నెప్పుడు వదలక, తుదవటకును 
వానినే నిష్కాముబుద్ధితో( జేయుచునే యుండుట యోగము, లేక, 
కర్మయోగ మనియు చెప్పుచున్నారు. సాంఖ్యమార్గమునందున్న 
యధ్యాత్మ జ్ఞానానుసారముగ నాత్మ యనునది, యవినాశియు, 
నమరము నగుటచే “* భీష్మ్మదోణాదులను నేను చంపవలసీవచ్చును '' 
అనుదానియొక్క జ్ఞానమే మిథ్యాభూత మయినది; కారణ మేమి 
యన; “ఆత్మ చచ్చునదియు, చంపంబడునదియు కాదు. మనుజుడు 
తన వస్త్రములను మార్చుకొనున'క్లే యాత్మ యొక దేహమును వదలి 
- రెండవదేహము నందు [బవేశించును. దీనివలన వాడు చచ్చిన 
వాడని. తలంచి శోకించుట యుక్తము కాదు”. అని భగవంతు. 


గీతాధ్యాయసంగతి 348 


డర్జునునకు, జెప్పెను. మంచిది; “నేను చంవుదును ” అనునది (భమ 
మని యంగికరించినను యుద్ధమేల చేయవలయునని యందునేని, 
“శాస్త్రవిధి ననుసరించి |పాప్పమైన యుద్ధమును మానకపోవుట 
యనునదియే' క్షతియధర్మమై యున్నది. మనుజు లీ సాంఖ్యమార్లము 
నందు మొదట నీ వర్ణా(శమధర్మముల నాచరించుటయే |శేయస్కర 
మని యంగికరించుచున్నాారు. కాన నివట్టు చేయక పోయితి వేని 
లోకులు నిన్ను నిందించెదరు; వేయేల? యుద్ధమునందు. జచ్చుటయే 
క్షతియునకు ధర్మము. కాన వ్యర్థముగ నేల శోకించెదవు? నేను 
చంపువా(డను, వాండు చచ్చువాండు నను నీ కేవలకర్మదృష్టిని వదలి 
నేను కేవలము నాధర్మమునే చేయుచున్నా నను బుద్ధితో [ప్రవాహ 
పతితమైన కార్యముల చేయుచున్నచో, నా కర్మవలన సీ కేవిధమగు 
పాపమును తగులదుబి అని సాంఖ్యమార్గాను సౌరముగ నీ యుప 
దేశము చేయబడినది; కాని చిత్త? న శుద్ధికొ అకు మొదట సర్వకర్మలను 
జేసి చిత్త శుద్ధి కలిగిన పిదప సర్వకర్మలను వదలి సన్న్యాసమును 
గై కొనుటయే “సాంఖ్యమార్లానుసారముగ (శీష్టనుని యంగికరించిన 
యెడల వైరాగ్యము కలిగినతోడనే యుద్ధమును చేయకుండ తప్పించు 
కొనుటకు వెంటనే సన్నా్యాసమును గైకొనుట మంచిది కాదా యేమి? 
యను శంక మిగిలి యున్నది, గృహస్థాశమమును పూర్ణముగ నిర్వ 
హించి పిదప వార్థకమునందు సన్న్యసింపవలయును. తారుణ్యము 
నందు గృహస్థా| శమముననే యుండవలయునని మన్వాది స్మృతి 
కర్తలయొక్క యాజ్ఞ యని చెప్పుటచే | పయోజనము లేదు. కారణ 
మేమి యన: ఎప్పుడైనను సన్యాసము. గైకొనుట | శేష్టమైనప్పుడు 
సంసారమున నేవ పుట్టి నప్పు డే యాలస్యమును జేయక సన్న్యసిం 
'చుట యుకృమగును; ముజీయు నీహీతునుచేతనే యుపనిషత్తులందును 
“| బహ్మచర్యా దేవ |స్మవజీక్‌ గృహాద్యా పనాద్వా” అను వచనము 
లున్నవి (జా, తం సన్న్యసించుటచే లభించుగతియే రణాంగణమందు 
మృతినొందుటచె క్ష! తియుసకు (బాప్తమగును... 


844 గీశారహన్యము 

ద్వా విమౌ పురుషవ్యా[ఘ సూర కమండలభేదినౌ, 

పర్మివా డ్యోగయుక్రశ్చ రణే చాభిముఖో హతః, 

' (మ. భౌ ఉద్యో. 82, 85) 

ఎ టీ పురుష్మశేష్టుండా ! సూర్యమండలమును భేదించి (బహ్మలోకము 
నకు బోవువా రిరువురే. ఒకడు యోగయుక్తు: డయిన సన్నా్యా 
సియు, మజియొకండు యుద్ధమం దభిముఖు డై యుద్ధము చేయుచు 
చచ్చు వా(డును అని మహాభారతమునం దున్నది. కొటిల్యునియొక్ల 
(అనగా చాణక్యునియొక్క) యర్థశాస్త్రము నందును నీ హేతువుచేతనే 


యాన్‌ యజ్ఞసం ఘై స్తపసా చ వ్మిపాః 

సర్గెషిణః పాౌ_తచయైశ్చ యాంతి, 

క్లేటేన తాన స్యతియాంతి శూరాః 

(ప్రాణాన్‌ సుయుద్ధేషు పరిత్యజంతః, 
. స్వర్లేచ్భగల (బాహ్మణు లనేకములగు యజ్ఞ ములచేతను, యజ్ఞ 
ప్యాతలచేతను;, తపస్సుచేతను, నే లోకమును బొందుదురో యుద్ధము 
నందు [బాణముల విడనాడు శూరుక్టిలొక క్షణములోనే యా లోకము 
కంకె పరమగు లోకమును బొందుదురు (అనంగా: తపస్వులకును 
సన్న్యాసులకును మా|తమే కాక్క యజ్ఞయాగాదులను చేయు 
దీక్షితులకు సైత మే గతి లభ్యమగుచున్నదో యది రణాంగణమందు 
చనిపోయిన క్షతియులకు (పాప్తమగున్సు యని యొక శ్లోకము 
(వాయంబడినది (కెటి. 10.8.1560-15ఓ మణియు మ.భా,శాం. 98... 
100). యుద్ధమువంటి స్వర్షద్వారము క్షతియుల కొక్కొక్కప్పుడె 
. తెజవథుడును. యుద్ధమునందు, జచ్చెనేని స్వర్గమును; జయమును 
సంపాదించుకొందుమేని పృథ్వీరాజ్యమును లభించును (2.82387); 
ఈ గీతలయందున్న యుపదేశముయొక్క తాత్సర్య' మిదియే; కావున 
సన్న్యాసమును గైకొన్నను, యుద్ధములో? జచ్చినను ఫలము సమా 


గీతాధ్యాయసంగతి 845 


నమే, అనియు సాంఖ్యమా ర్లానుసారముగం (బతిపొదింపవచ్చును. 
ఏమి చెప్పినను యుద్ధమే చేయవలయునని ము ఖ్యార్గ మేమార్గ 
మందున్న యుక్షి వాదముచేతను పూర్ణముగ సిద్ధము కాదు, సాంఖ్య 
యోగమార్గమునందున్న యీ |పతిబంధమును గమనించియే భగ 
వంతుండు సాంఖ్యయోగము తర్వాత కర్మయోగమును (బతిపా 
దించుటకు నారంభించి గీతలయొక్క కడపటి. యధ్యాయము 
పూర్తి యగు పర్యంతము కర్మయోగమునే (అనయా; కర్మలను 
చేసియే తీరవలయున్ననియు, అవి మోక్షమునకు. |బతిబంధకము 
. కాకపోంగానా కర్మలను 3 చేయుచుండంగనే మోక్షము లభించుననియు 
(బతిపాదించు నిషయమునే) వేర్వేజగు [పమాణములను జెప్పి 
శంకానివృత్తి పూర్వకముగ సమర్థించెను,. ఏ కర్మయె నను సాధువా? 
యసాధువా? యని నిశ్చయించుటకు, ఆ కర్మయొక్క బాహ్యా 
పరిణామముకం'కు కర్మయొక్క వాసనాత్మకబుద్ధి శుద్ధనూ[7 యపరి 
శుద్ధమా ? యని మొదట చూడవలయు ననునది కర్మయోగము 
నందున్న [పథధానమగు సిద్ధాంతము (A. 2.49). కాని వాసన, 
శుద్ధమైనదా ? యపరిశుద్ధమైనదా ? యని నిశ్చయించుట యను 
కార్యముసైతము తుదకు వ్యవసాయాత్మిక బుద్ధిమూలమున నగుటచే 
సదసద్వి వేకమును జేయు బుద్ధిర్యదియము స్టి సిరముగ నుండిననే కాని, 
వాసనయు, శుద్ధమును, సమమును గానేరదు, కావున వాసనాత్మిక 
బుద్ధి శుద్ధ మగుటకు వ్యవసాయాత్మికమగు _ బుద్ధీరదియమును 
సైతము సమాధీచే మొదట స్థిరము చేయవలయునని చెప్పయుడినది 
(గీ. జట). జగత్తునందలి సామాన్య వ్యవహారములను జూచితి మేని 
యనేకులు స్వర్గాదికములగు "వేర్వేరు కామ్యసుఖములను బొందుట 
కొణర్రె యజ్ఞయాగాది వైదిక కామ్యుకర్మల నాచరించుచున్నారు; 
కావున వీరి బుద్ధి నేం డీ ఫలముకొటికును, రేపు మజియొక ఫలము 
కొఅకును [పయత్నించును. అనయా: స్వార్థమునందే మగ్నమయి 
నదియు దప్పక మాజునదియు,. లేక చంచలముగ నుండునదియు 


846 గితారహ స్యము 


నని స్పష్ట మగుచున్నది; కాని జనులకు స్వర్గసుఖా ద్యనిత్యఫలము 
కంకఠు గొప్పది యగు (అనంగా; మోక్షరూప మగు నిత్యసుఖము 
లభించుటకు వీలుకేదు. కావున వైదికకర్మలయందలి యీ స్వార్థము 
లను వదలి నిష్కామబుద్ధితో. గర్మలను: జేయ నభ్యసింపవలయును, 

కర్మలను జేయుటకే నీక. నధికారము కలదు. వానియొక్కఫలము 
మూతము నీ యధీనము కాదు (2 47). ఫలము నిచ్చు'వా(డు పర 
మేశ్వరుండని దెలిసికొని కర్మఫలము లభించినను, లేకున్నను సరియే 
యని సమబుద్దితో( గేవలము కర్తవ్యము లనియే కర్మలను జీయు 
వారికి కర్మలయొక్క పుణ్యపాపములు తగులవు; కావున నీ సమ 
బుద్ధినే యాశ్రయింపుము. ఈ సమబుద్ధిని యోగము అనగా: 

పాపీము తగులకుండ కర్మలను జేయుట యను యుక్తి అని చెప్పు 
చున్నారు; ఈ యోగమును నీవు సాధించితివేని కర్మలను జేసినను 
నీకు మోక్షము లభించును. మోక్షార్థములు కర్మసన్న్యాసము చేయ 
వలయునని నియమము లేదు అని ఈ మొదలగు కర్మయోగము 
నందలి రహస్యములను భగవంతు. డర్భునునకు( జెప్పుట కారం 
భించెను (247-508). ఎవనియొక్కబుద్ధి యీ తీరున సమమయినదో 
యతండు స్థిత పజ్ఞుండని చెప్పవలసినవాండని భగవంతుడు చెప్పిన 
పిదప (2.58), స్థిత్మపజ్జు. డెటుల నాచరించుచున్నాండో దానిని 
నాకు. జెప్పుమని యర్జునుండు మరల |పశ్న చేసెను, కావున రెండవ 
యధ్యాయముయొక్క కడపట స్థిత పజ్జుని వర్ణించి తుదకు స్థిత 
(పజ్జునియొక్క స్థితినే |బాహ్మీ పతి యనుచున్నారని చె ప్పెను. 
అర్జునునిచే యుద్ధమును చేయించుటకై గీతలయందు చేయంబడిన 
యా యుపదేశ మో జగత్తునందు జ్ఞానులకు (గాహ్యుము లయిస 
“కర్మలను వదలి పెట్టుటయు” (సాంఖ్యము “కర్మలను చేయుటయు 
(యోగము అను నీ రెండునిష్టలనే మొదలుగ6 వేసికొని చేయ( 
బడినది కావున, యుద్ధ మెందులకు. జేయవలయు నను (పశ్నకు 
మొదట సాంఖ్య నిష్థానుసారముగ నుపపత్తి చెప్పబడినదని యింద ల్రి 


గీ శాధ్యాయసంగతి ga 


సారాంశము; కాని యీ యుపపత్తి యపూర్ణముగ నుండునని 
యాలోచించి, వెంటనే యోగమార్గానుసారముగ (కర్మయోగాను 
సారముగ జ్ఞానోపదేశ మారంభించెను. మజియు నీ కర్మయోగయు 
యొక్క స్వల్పమగు నాచరణ మెట్టు (శేయస్కర మగునదియు 
చెప్పిన పిదప కర్మయోగమునందు కర్మకంకు నాకర్మకు _పీరకమగు 
బుద్ధినే శ్రేష్టమని చెప్పుదురు గాని స్థిత పజ్జునివలె బుద్ధిని స్థిరముగ 
జేసికొని కర్మలను జేసితి నేని నీ కే విధమయిన పాపములు తగుల 
వనునదియు మాతమే రెండవయధ్యాయమునం దుపపాదన చేయం 
బడినది. ఇందుపైన నే విధమగు |పశ్నలు బయలువెడలునో చూతము. 
గీతలలోని యుపపాదన కంతకును మూలమగు విషయము రెండవ 
యభధ్యాయమునం దుండుటచే దాని విషయమై విపులముగ వివేచన 
చేయబడెను, 


“కర్మయోగమార్గమునందు సైతము కర్మకం కె బుద్ధియే శేష్ట 
నుయినది గనుక నేను నాయొక్క బుద్ధిని స్థిత పజ్ఞుని బుద్దినివలెనే 
సమముగ నుండునట్లు చేసితి నేని చాలును; నన్ను యుద్ధమువంటి 
ఘోరకర్మల. జేయు షే మని యేల చెప్పుదువు” అని తృతీయా ధ్యాయ 
ముయుక్కు యారంభమునం దర్జును6 డడిగెను. ఏలన; కర్మకం'కె 
బుద్ధి (శీష్టమని చెప్పుటచే “యుద్ధ మేల చేయవలయును? బుద్ధిని 
సమముగ నుండునట్లు చేసి యుదాసీను(డుగ నేల కూర్చుండరాడు” 
అను పశ్నములకు "నిర్ణ యములు కాలేదు; గాన నటు లడిగాను. 
బుద్ధిని సమముగ నుంచుకొనియు, కర్మలను సన్న్యసించుట సాధ్యము 
కారీపోదు; కాని సమబుద్ధి గలిగిన ,సరుషుండు సాంఖ్యమార్గమునందు 
వలె కర్మలను వదలుట కేమి యాటంకము కలదు? అను | పశ్నకు 
భగవంతుం డీ [క్రింద -చెప్ప(బోవునట్లు సమాధానము చెప్పెను. 
“ పూర్వమునందు నీకు సాంఖ్యము, యోగము నను రెండు నిష్టలు 
చెప్పితిని, నిజమే; కాని ఎవనికైనను కర్మలను బూర్తిగ వదలుట 


$48 గీతారహస్యము 


యశక్యము. ఎంతదనుక వాడు దేహధారియై యుండునో యంత 
దనుక (పకృతి, స్వభావముగనే, యతనిచేం గర్మలం జేయించును; 
మటియును, (పకృృతియొక్క యో కర్మలు నదలిపోవు గనుక, నిం 
[దియ నిగహముచేత బుద్ధిని స్థిరముగను, సమముగను జేనికొని, 
కేవల కర్మేర్యియముల తోడనే, నీయొక్క కర్త వ్యకర్మలను జేయు 
చుండుట యధిక (శేయస్కర మగును. కావున గర్మలను చేయుము. 
కర్మలను చేయనినా(డు నీ కాహారము సైతము లభ్యపడదు (8.38): 
కర్మ లనునవి పరమేశ్వరునిచేతనే పుట్టింపంబడినవి; మనుజుడు కల్పిం 
చినవి కావు. (బహ్మదేవుండు సృష్టిని, ప్రజలను నిర్మించి యా సమ 
యమునందే “యజ్ఞములను" సృజించి యీ, యజ్ఞములచేత మరు 
మికు కావలసిన దానినెల్ల సంపాదించుకొనుండని చె ప్పెను; మలి 
యు నీ యజ్ఞము, కర్మను జేయకుండ సిద్ధము కాదు గావున, యజ్ఞ 
మనగ గర్మయే యగును. కావున మనుజోలును, గర్మయు నను 
నీ రెండును నొకసారియే యుత్పన్నము లయినవని చెప్పవలయును. 
కాని యీ కర్మలు కేవలయజ్ఞ ముకొజికే యయియుండుట చేతను, 
యజ్ఞ ములనునవి మహన, కర ర్రవ్యము లగుటచేతను నీ కర్మఫల 
త్‌, మనుజునకు బంధకములుగావు, జ్ఞానియైన వానికి స్వీయము 
లగుకర్తవ్యము లేమియు నుండవు. మజియు లోకములో నతని కేమి 
యు |పతిబంధక ముండ దనుమాట సత్యమే; కాని యంతమా। తముచే 
| కర్మలను చేయకూడదని సిద్ధము కాదు. కారణ మేమన; కర్మయే 
వారిని వదలిపోదు. గాన, స్వార్థముకొటకు( గాకపోయిననుు లోక 
సంగ హార్థమైనను నిష్కామబుద్ధితో జేయవలయునని యూహీం 
చుట యావశ్యక మగును (8. 119). ఈ విషయమును మనంబున 
నిడుకొనియే, జనకాదులగు జ్ఞానులు పూర్వమందు కర్మలను జేసిరి. 


... నేను కర్మలను చేయుచునే. యున్నాను. ఇంతియ కాక లోకసం[గ 


హమును జేయుటయే (అనయా; లోకులకు తన నడతచే మంచి యభి 


గీతాధ్యాయసంగతి 849 


ప్రాయమును గలుగంజేసి వారిని మంచ్చిత్రోవకుం ,దిప్పుటయే) 
జ్ఞానికి కర్తవ్యములలో నొక ముఖ్య కర్తవ్య మగును. మనుష్యు( 
డెంత జానము కలవాం డైనను నతనికి ప్రకృతిసంబంధము బొత్తిగా 
వదలిపోదు; కావున కర్మలను వదలిపెట్టుట మిక్కిలి యసంభవము. 
_ కాన కర్తవ్యము లను నూహతో స్యధర్మానుసారముగ కర్మలను: 
జేయుచు నావశ్యకమగు నేని యా కర్మలయందే మృతి. జెందుట 
(శేయస్కరము (8 80. త్‌ అని యీ యధ్యాయమునందు భగ 
వంతు డుపదేళించెను. భగవంతు డీ రితిగ (పక్ళతికి సర్వకర్మల 
యొక్కయు, శర్శృత్వము నిచ్చి యుండుటణే మనుష్యునియొక్క 
యిచ్చ యేమియు లేదు; గాన వాడు పాపము నెట్టు చేయుచున్నా 
డని యర్జును( డడిగినప్పుడు కామ కో ధాదివికారములు బలాత్కార 
ముగ మనస్సును [భష్టముగ( జేయుచున్నవి; కావుననే యిందియ 
ముల న్మిగహించి (పతి మనుజుండును తన మనస్సును స్వాధీనములో 
నుంచుకొనవలయునని సమాధానము. జెప్పి యాయభ్యాయమును 
భగవంతుడు సమాప్తము చేసెను. స్థిత పజ్ఞునివలె బుద్ది సమమయి 
నను కర్మ యెవ్వరిని వదలి"పెట్టదు. కావున స్వార్థముకొజకు కాక 
పోయినను లోకసం! గవోర్థమై నిష్కామబుద్ధిచే కర్మలనే చేయుచునే 
యుండవలని వచ్చును గనుకను, కర్మయోగోవశ్యకత సిద్ధమైన 
దనియు “నాకు సర్వకర్మల నర్పింపుము ట్ల (8: 80-81) అని భగవ 
ద్గీతలలో( జెప్పినట్లు పర మేశ్వరార్పణపూర్వకముగC గర్మలనుజేయుట 
యను భక్తి మార్గమునందున్న సిద్ధాంతమునకు సైత మో యధథ్యా 
యమునందే యారంభమైనదనియు నిందలి సారాంశము. 
అయినను, నీ వివేచనము మూడవ యధ్యాయమునందు 
పూర్ణము కాకపోవుటచే నాల్గవ యధ్యాయమునందును ఆ వివేచన 
మునే జేయుట నారంభించెను. ఇంత పర్యంతము చేయంబడిన | పతి 
పాదనము కేవల మర్గునుని యుద్ధమునందు (బివర్శింప( జేయుటకు 


850 గీశారహస్యము 


నవీనముగ రచింపబడి. .యుండెనేమో యను సంశయమును దీర్చు 
టకై నాల్గవ య ధ్యాయారంభమునందు నీ కర్మయోగమునకు (అనం 
గాః; భాగవత ధర్మములకు, లేక, నారాయణీయ ధర్మములక్సు (కేతా 
యుగమునం దుండిన పరంపర చెప్పబడినది. మొదట (అనయా: 
యుగారంభమునందు నేనే యీ కర్మయోగమును వివస్వంతునకు( 
జెప్పితిని. వివస్వానుండు మనువునకును, మను విక్ష్వాకువునకును 
జెప్పిరి; కాని మధ్య సం్యపదాయము విచ్చిన్న మయినందున నా 
యోగమును (కర్మయోగమార్గమును) నేను నీ కిప్పుడు మరలచెప్పినా 
నని శ్రీకృమ్ణుండు చెప్పంగా నిప్పటివాండవగు నీవు వివస్వంతునికంకొ 
పూర్వ మెట్టుంటివని యర్జును( డడిగను. అప్పుడు సాధుసంరక్షణమును 
దుష్టళిక్షణమును, ధర్మస్థాపనమును జేయుటకై తా ననేకములగు 
నవతారముల నెత్తుదు ననియీ ప్రశ్నకు సమాధానము జెప్పి యో 
రీతిగ లోకసం[గహ కారకములగు కర్మలను నేను జేయుచున్నను 
నాకు వాని విషయమై నాసక్తి లేమిచే వాని పొపపుణ్యాదిఫలములు 
తగులవని కర్మయోగమును సమర్థించి, యో సిద్ధాంతమును దెలిని 
కొనియే జనకాదులు పూర్వమునం కర్మలను జేసిరి, నీవును నటులే 
చేయుమని యర్జునునకు భగవంతుడు మరల నుపదేళించెను. మూ? 
డవ యధ్యాయమున “ యజ్ఞార్థమై చేసిన కర్మలు బంధకములు కా” 
వని మోమాంసకులు చెప్పిన సిద్ధాంతమునే మరల చెప్పి, తిలలను 
తండులములను హోమము చేయుటయు, లేక్క పశువులను జంపు 
టయు ననునది యొక విధమగు యజ్ఞ మను మాట నిజమే; కాని 
యీ (దవ్యమయనుగు యజ్ఞము కొద్ది తరగతిలోని దనియ్య, సంయ 
మాగ్నియందు కామము, | కోధము మొదలగు నిందియవృత్తులను 
హోమము సేయుట, తేక, 'న మమియని చెప్పి సర్వకర్మలను బ్ర! బ్రహ్మ 
మం దాహొతి( జేయుట యను యజ్ఞము పై పె తరగతిలోని దనియు] 
యజ్ఞములను గుజించి విస్త్యృతముగను, వ్యాపకముగను విమర్శించి. 
యీ యజ్ఞముకొటకు ఫలాశను వదలి, కర్మలను చేయుచునేయుండ 


గితాధ్యాయసం గతి 851 


వలయునని బోధించెను. కారణ మేమి యన, మోమాంసకన్యాయా 
నుసారముగ యజ్ఞార్థమయి చేయబడిన కర్మలు స్వయముగ బంధ 
కములు కాకపోయినను యజ్ఞములయొక్క ఫలములు లభించినప్పు 
డొ ఫలముల మూలమున ఇందకు లగును. కావున యజ్ఞ ములను 
సైతము నిష్కామబుద్ధితో( జేసె నేని యజ్ఞార్థమయి చేయంజిడిన కర్మ 
లును, యజ్ఞము నను రెండును గూడ ములు కావు. తుదకు 
సర్వభూతములును, తన యందున్నవని కాన్ని భగవంతునియందున్న 
వని కాని కలిగిన జ్ఞానమునకే సామ్యబుద్ధి యని పేరు మటియు 
సీ జ్ఞానము గల్లి నేని, సర్వకర్మలును భస్మమగును గాన వాని బాధ 
కర్తకు దగులదు, “సర్వం కర్మాఖిలం పార్గ జ్ఞానే పరిసమాప్యలతే”_ 
సర్వకర్మలును జ్ఞానమునందు లయ మగుచున్న వి; కర్మలు స్వయ 
ముగ బంధథకములు గావు, అజ్ఞానముచే బంధము కలుగుచున్నది. 
శావున నజ్ఞానమును వదలుము; మణియు( గర్మయోగము సా 
యించి యుద్ధమునకు సిద్ధుడవు కమ్ము; అని చెప్పి యూ యధ్యాయము 
పూర్తి చేయబడినది. కేర్భ యోగమార్గసిద్ధికొజికై నను సామ్యబుద్ధి 
రూపమగు జ్ఞానముండుట యావశ్యక మగును; గాన నీ యభ్యాయ 
మునం దా 'జ్ఞానముయొక్క (ప్రస్తావన చేయబడిన దని యిందలి 
సారాంశము, 


కర్మయోగముయొక్క యావశ్యకత (అనంగా: కర్మల నేల 
చేయపలయు నను దాని కారణములు) మూండు నాలు గధ్యాయము 
లలో, జెప్పంబడిన వనునది నిజమే; కాని రెండవ యధ్యాయమునందే 
సాంఖ్యజ్ఞానమును జెప్పి, పిదప కర్మయోగవి వేచనను జేసి యందును 
కర్మకం'కు బుద్ధి | శేష్ట మని నొక్కి చెప్పబడి యుండుటచే, నీ రెండు 
మార్గములలో [శ్రేష్టమైన దేదియోో చెప్పుటయే యిప్పటి కర్తవ్య 
మగును. కారణ మే మన: రెండు మార్గములును సమానమయిన 
యోగ్యత గలవియే యగుటచే, వీనిలో నెవరి కే మార్గము మంచిది 


కలి. గీఠార హస్యము 


యని తోయనో, బా( డా మార్గమును స్వీకరింపవలయునని తోంచనే 
కాని, కర్మయోగమునే స్వీకరింపవలయు ననుటకు కారణ మేమియు 
లేదు. మనస్సులో నీ సంశయ ముండుటచేతనే, “సాంఖ్యము. 
యోగము నను రెండు నిష్టలను కలినిపోవునట్టు చెప్పకు యీ రెం 
డింటిలోను ,శేష్టమయినదేదియో నిశ్చయించి, దానినే యిప్పుడు 
చెప్పితి వేని యా రీతిగ నాచరించుటకు నాకు సులభమగు”నని పంచ 
మాధ్యాయము యొక్క యారంభమున నర్జును( డడిగెను. మణియు 
రెండు మార్గములును నిశ్మేయసకరములు (అనంగా; ఒకే రీతిని మోక్ష 
(పదములు) అయినను వానిలో. గర్మయోగము గొప్పది. “కర్మ 
యోగో విశీష్యతే ” యని స్పష్టముగం జెప్పి యర్జునుని సందేవామును 
బో(గొబ్లను (9.2). ఈ సిద్ధాంతమునే దృఢముచేయు నిమిత్తమయి 
నన్న్యానముచే, లేక సాంఖ్యనిష్టచే నే మోక్షము సిద్ధించుదున్న దో 
యా మోక్షమే కర్మ యోగముచే సైతము లభించుటయే కాక, కర్మ 
యోగమునం దావశ్యకమని చెప్పంబడిన నిష్కానుబుద్ధి ప్రాప్తమయిన. 
గాని సన్న్యాసము సిద్ధము కాదనియు, (పాప్త్వమయిన పిదప యోగ 
మార్గముచే( గర్మలను చేయుచున్నను |బహ్మపాప్పి కాకపోదనియు 
భగవంతుడు మరల చెప్పెను, కావున సాంఖ్యము, యోగము నను 
నవి వేర్వేజైనవని వాదులాడిన నేమిలాభము? నడుచుట్క సంభాషిం 
చుట, చూచుట, వినుట, అ[ఘాణించుట మొదలగు వందలకొలం(ది 
సంఖ్యగల కర్మలు, వదలివేతు మన్నను వదలకపోవుటచే?, గర్మలను 
వదలిపెట్టుద మని నముకొనక, వానినే (బహార్చణబుద్ధితో 4 జేయుట 
యనునదియే నేర్చరితనమునకు లక్షణము. కావున తత్త్వజ్ఞాని నిమామ 
బుద్ధితోం గర్మలం జేయుచు వానిమూలమున( దుదకు శాంతిని, మోక్ష 
మును బొందుచున్నాండు, ఈశ్వరుండు నీతో. గర్మలను జేయుమనియు 
చెప్పండు. ఇదియంతయు (పకృత్తియొక్క (నాట్యము. మజీియు 
బంధన మను ధర్మము సమనన్సుదే యయియుండుటచే సనుబుద్ధిగల 
వాండు సేయు" కర్మ లతనిని బాధింపపు.. వే యేల? శునకము, 


గికాధ్యాయసంగతి 868 


చండాలు(డు, [బాహ్మణు(డు, గోవు, హాస్తియు ' ననువాని విషయ 
మయి సమమయిన దృష్టికలవా( డును, సర్వభూతాంతర్గత మగు 
నాతై్మక్యమును దెలిసికొని తనయొక్క వ్యవహారములను చేయ 
నారంభించినవా(డును నగ్గు వానికి కూర్చున్న చోటనే [బహ్మనిర్వాణ. 
రూపమగు మోక్షము లభించును. మోక్ష పాపి కొణకు మణి యొక 
చోటున శెక్కడికి పో నక్కఅలేదు. అతండు సదా ముక్తు(డుగనే 
యుండునని యా యధ్యాయమున తుదకు. జెప్పండినది. 


అణవయ ధ్యాయమునం దీ విషయమే పతిపాదితమగుటచే( 
గర్మ యోగము సిద్ధమగుటకు, సంబంధించు సమబుద్ధిని సంపాదించు 
కొను నుపోయము లేవియో చెప్పబడినవి. పథమళ్టోకము నందు. 
గర్మఫలము నపేక్షీంపక, కర్గవ్యములని |పొప్తములగు కర్మలను 
చేయుచున్న వాడే సత్యమైన యోగి, సత్యమైన సన్న్యాసి యనియు, 
నగ్నిహో| కాది కర్మల వదలి స్వస్థముగ కూర్చున్న వా(డు సన్న్యాసి 
కాండనియు, భగవంతుడు తన మతమును స్పష్టముగ( జెప్పి యనం 
తరమందు కర్మయోగమున బుద్ధిని స్థిరము చేయుటకు నిం[దియ 
నిగ్రహరూపములగు నే కర్మలు చేయవలసియుండునో యవీ. తాను 
స్వయముగనే చేయవలయు ననియు, నట్లు చేయనిచో, నా నేరము 
తనమిదనే యొరగుటకు - సాధ్య పడుననియు, చెప్పి యాత్మ 
స్వాతం త్యము వరి ంప(బడినది. మణీయు మొదట నిం దియనిగహా 
రూపనుగు యోగము నెట్టు సౌధింపవలసినదియు నీ య ధ్యాయము 
నందు ముఖ్యముగ పాతంజలయోగద్భృష్టిచే 1 వర్జింపయడినది, 
అయినను యను నియ మాసన [పాళణాయామాది సాధనములచే 
నిం|దియముల నిగహిొంచినను, అంతమా|తముచే. ([బయోజనము 
లేదు గాన, పిదప సొతనియొక్క వృత్తి “ సర్వభూతస్థ మాత్మానం 
సర్వభూతాని చాత్మని” యనినటుల గాన్ని లేకు “యో మాం 
పశ్యతి సర్వత సర్వం చ మయి పశ్యతి” (vb. 29, 80) యనిన 

6. గీ, 1123 


864. గీతారహస్యము 


టులగాని సర్వభూతములయందు సమమైనది గావలయును. ఇట్టి 
యాత్రైక్యజ్ఞానముయొక్క  యావశ్యకతయు నీయ ధ్యాయము 
నందు వర్ణింపయిడినది. ఇట్టి సమబుద్ధిరూపమగు యోగ మొక 
జన్మమునందు సాధ్యము గాకపోయినచో, మరుసటి జన్మమునందు 
సైతము మరల మొదటినుండియే యారంభము చేయవలసివచ్చును. . 
మజియు నీ రీతిగ ఘటీయం। తమువలె నెప్పుడు నారంభమె యగు 
నేని యీ మార్గముచే మనుజునకు. సద్గతి లభించుట 'కెప్పటికైన 
వీలున్నదా? యని యింతలో నర్జునునకు సందేహము కలిగెను, 
ఈ సంశయమును . నివారించుట “కై యోగమార్గమునం దేమియు 
వ్యర్థము కాదు. పూర్వజన్నమునందలి సంసారము నిలిచియుండును. 
గాన మరుసటి జన్మయందు వెనుకటికంకు నధికముగ నభ్యాస 
మగుననియు, |కమ|క్రమముగ తుదకు సిద్ధి లభించుననియు, చెప్పి 
యంతమునందు కర్మయోగ మో రీతిగ (శేష్టమును, (క్రమముగ 
సుసాధ్యము నగుటచే, ఫలాశతో కర్మలను చేయుట, తపస్సును 
చేయుట, యజ్ఞానముచే కర్మసన్నాసమును గైకొనుటయు నను 
నీమార్గముల నన్నింటిని వదలి నీవు యోగివి (అనగా: నిష్కామ 
_ కర్మయోగము నాచరించువాండవు) కమ్మని యీ యధ్యాయము 
యొక్క తుద నర్జునునకు మరల స్పష్టముగను, నిశ్చయముగను 
భగవంతుడు వక్కాణించెను, 

కర్మయోగము యొక. వివేచన మో మొదటియాజధ్యాయము 
లందును. సమాప్తమయిన దనియు, దీని పిమ్మట జ్ఞానమును భక్తియు 
నను నీ రెండు నిష్టలును.. + స్వతంతములే? (అనంగా:ః పరస్పరనిర 
"పేక్రములు, లేక కర్మయోగమునకు సదృశములైనవి, కర్మయోగ 
మునకంకొ వేజైనవి) అనియు, దానికి పతినిధిగ వికల్పము లను 
నూహతో. నాచరించుటకు యోగ్యములైనవి కావని భగవంతుడు 
సెప్పెననియు, వీనిలో నేడవ యధ్యాయము మొదలు పం(డెండవ 


గీతాధ్యాయసంగతి వ. 


యధ్యాయము పర్యంతము భక్తియు, పిదప శేషించిన యాజ ధ్యా 
యములందును జానమును చెప్పంబడియుండుటచే పదునెనిమిది. 
యధ్యాయముల' నీ రీతిగ వీభజించిత మేని, కర్మయు, భక్తియు, 
జ్ఞానము నను వీనిలో నొక్కొకదాని వంతునకు అజాజిధ్యాయ 
ములు వచ్చుటచే నీ మూండును గీతలయందు సమానములుగనే 
యున్నవనియు ననేకు లందురు; కాని యీ మతము మంచిది 
కాదు, “ సాంఖ్యనిష్టానుసారముగ యుద్ధమును వదలుదునా? లేక, 
యుద్ధముయొక్క ఘోరపరిణామ మెదుట( గన్పట్టినను యుద్దమునే 
చేయుదునా?* యనియు, చేయవలసి వచ్చునేని, యా పాపము 
నెట్టు పోంగొట్టుకొందు ననియు నర్జునునకు గొప్ప సంశయము 
గలిగిను, జ్ఞానముచేతను, కర్మచేతను మోక్షము లభించును. నీ 
కిష్టమైనచో భక్తి యను మూండవ నిష్ట సైతము మోక్షసాధన మగు 
నను నిశ్చితమైన సమాధానముచే నర్జునుని సంశయము నివారింప 
బడదని, పంచమా ధ్యాయారంభమునం దున్న శ్లోకమును బట్టి స్పష్ట 
మగును. ఇంతియ కాక యర్జును( డొక నిర్ణయాత్మక మయిన 
మార్గమును విచారించుచున్న ప్పుడు, సర్వజ్ఞుండును; చతురుండు నగు 
శ్రీకృష్ణుం డా ముఖ్యవిషయమును వదలి, మడు స్వతంతములును 
వికల్పాత్మకములు నై నెన మార్గములను జూపించెనని చెప్పుటయు 
న్యాయవిరుద్ధము. నిజముగ “జూచినను గితయందు ' సన్నానము' 
“గర్మయోగము' నను నీ రెండు నిష్టలే విచారింపంబడి (A. ర్‌, 1), 
వానిలో 'కర్శయోగమే' యధిక |శేయస్కర మని స్పష్టముగ 
సిద్ధాంతము చేయ (బడినది( గీ, ఫడు. భక్తి యను మూండవ న్వతంత 
నిష్ట యెక్కడను టు. అనయా: జ్ఞానమును, కర్మయు, 
భ క్తియు నను మూడును స్వతంతములైన నిష్ట లను కల్చనయు 
సాం|పదాయికటీశాకారులు కల్పించినదే యని తాత్పర్యము. గీతల 
యందు కేవల మోక్షోపొయములే విచారింపంబడిన వనియు వారి 
మమతను; గాన ని మూడు నిష్టలను, వారు భాగవతమునుండి 


$58 ... గీశారహస్యము 


గహొంచియుందురు (భాగ, LL. 20.6); కాని భాగవతపురాణము 
యొక్కయు, భగవద్దీతయొక్క.యు తాత్పర్య మొకటి కాదను విష 
యము నీ టీకాకారు లెజుంగరు. కేవలకర్మచే మోక్షము “లభింపదు 
మోగ్రముకొజకు జ్ఞానము కావలయు నను సిదాంతమును భాగవత 
కారులును నొప్పుకొందురు; కాని జ్ఞానము, నైష్కర్మ్యము ననునవి 
మోక్షపదములయినను, ఈ రెండును (అనగా: గీతలయందున్న 
నిప్కామకర్మయోగము) భక్తి లేకుండ శోభింపవు_ “వైష్కర్మ్య 
ముష్యచ్యుత భావవర్జితం న శోభతే జాన మలం నిరంజనమ్‌ *”_ అని 
భాగవతపురాణము చెప్పుచున్నది (భాగ, 12.122 మణియు 1.2. 
12). దీనింబట్టి విచారించితిమేని భాగవతకారులు భ కి యనునదియే 
నిజమగు నిష్ట (అనయా: కడపటిది యగు మోక్ష పదమగుస్థితి) యని 
యంగీకరింతు రని స్పష్ట మగుచున్నది. భగవద్భక్తు లీశ్వరార్పణ 
బుద్ధితో గర్మలః జేయ నక్కజిలేదని కాని, చేయవలయునని కాని 
భాగవతము చెప్పదు. “*నిష్కామకర్మను జేయవలయునా ? అక్కణి 
లేదా?” యనునది యంతయు భ క్రియోగములోనిదే (భాగ, లి 
29.719); భక్తి లేకపోయిన యెడల కర్మయోగమంతయు తిరిగి 
సంసారమునందు (అనంగా: జనన సురణ [పవాహమునందుు€ . 
బడవేయునదియే యగు నని (భాగ. 1 84, శ్‌ భాగవతము చెప్పు 
చున్నది. భాగవతకారులకటాక్ష మంతయు భక్తి మీదనే యుండుటచే 
వారు నిష్కామకర్మ యోగమును భ క్రియోగములో+ గలిపి, 
భక్తి యనునదియే యొక సత్యమైననిష్ట యని |పతిపాదించిరని 
యిందలి'సారాంశము; కొన్సి భక్తి యనునదియే గితలయందు 
ముఖ్యముగ  (ప్రతిపాద్యమయిన విషయములలోనిది గాదు గనుక, 
భాగవతమునం దున్న పై పై సిద్ధాంతము, లేక్క' పరిభాషగితలలో (6 
జేర్చుటయనునది, మజ్జితాంటను రావిచెట్టున కతీకించినటులుండును. 
వరమేశ్వర జ్ఞా నము శని యే యితర నొధనముచేతను మోక్షపాప్పి 


గీఠకాధ్యాయసంగతి 85 


కామిచే నీ జ్ఞాననంపాదనకు భక్తి, సులభమగు మార్గ్షముగ నున్నది 
యని చెప్పుట గీతలకు నిష్టమే! కాని యీ మార్గమే ముఖ్యమైనదని 
పట్టుపట్టక మోక్ష్యపాప్తికి నావశ్యకమగు జ్ఞానమును గుణించి యెవరి 
3 మార్గము సులభముగ గాన్సించునో యా మార్గముచేత వారు 
దానిని సంపాధించుకొన వలయునని గీత చెప్పును; గాన తుదకు 
(అనలా; జ్ఞాన్నపాష్యనంతరమున్య కర్మలను చేయవలయునా? 
అ క్ర అియుండదా? యనునదియే గీతలయందున్న ముఖ్యవిషయము. 
జీవన్ముక్తుండు శరీర మున్నంతకాలమును కర్మలను చేయవలయునా? 
వదలివేయవలయునా? యను విషయము మొదలుకొనియే భగవద్గిత 
లారంభింప( బడియున్నవి; గాన, వీనిలో మొదటిమార్లమునకు భగ 
వతకారుల యభి|పాయానుసారముగ, భక్తియోగమని పేరు పెట్ట 
'కేదు. ఈశ్వరా ర్పణబుద్ధితోం గర్మలను చేయుటకే “కర్మయోగ” 
మనియు, “కర్మనిష్ట్రాయనియు; జ్ఞానము గలిగిన పిదప కర్మలను వద 
లుటకు “సాంఖ్యము లేక, “జ్ఞుననిష్ట యనియు, నారాయణీయ 
ధర్మములయందున్న (పాచీననామములే గితలలో స్థిరముగ నునుషం 
బడినవి. గీతలలోనున్న యీ పరిభాషను స్వీకరించివిచారించితి మేని, 
భక్తి యనునది జ్ఞానము, కర్మయు ననువానితో సమానమైన మూడవ 
స్వతంతనిష్ట యగుట శకెప్పుడును వీలులేదని తోంచును. కారణమేమి 
యన; * కర్మలను చియుట' _ “చేయకపోవుట” అనలూ: వదలుట 
(యోగము, సాంఖ్యము ) అను నీ యస్తి నాస్తి రూపములయిన రెండు 
పక్షములు తప్ప కర్మవిషయమైన మూడవ 'పక్ష మెప్పుడు నుండదు. 
కావున భక్తునియొక్క నిష్ట యేది యని గితానుసారముగ నిశ్చయిం 
పవలసి వచ్చె నేని వీండు భక్తు6 డన్నంతమాతము చేతనే దానిని 
నిర యింపక యతంయడు కర్మలను జేయుచున్నాండా? లేదా? యని 
వీహొరింపవలయును. భక్తి యనునది పరమేశ్వర ప్రాప్పికి నొక సాధ 
నము. సాధన మను నర్ధమునందు భక్తి నే “యోగి మని చెప్పుటకు 
సాధ్యమయినను( గి. 14-20) అది కడపటి 'నిష్ట"యగుటకు సాధ్యము 





858 గీతారహన్యము 


కాదు. భక్తి చే బరమేశ్వరజ్ఞానము కలిగిన పిదప కర్మలను జేసె నేనీ 
కర్మనిష్టు డనియు, చేయళపోయెనేని సాంఖ్యనిష్టుండనియు చెప్పవల 
యును. వీనిలోం గర్మచేయుట యను నిష్ట యధిక శ్రేయస్కరమని 
భగవంతుడు తన యభిపాయమును 'పంచమా ధ్యాయమునందు 
స్పష్టముగ( జెప్పినాండు; కాని “కర్మలను జేయుట పరమేశ్వరజ్ఞానము 
కలుగుటకు (పతిబంధక మగును; మణీయు పరమేశ్వరజ్ఞానము 
లేనిచో మోక్షము లేదు అని కర్మయోగము మొద సన్న్యాసమార్లీ 
యులయొక్క యొకానొక యాక్షేపణ కలదు. ఈ యాశ్షేపము 
నిజమయినది కాదు, - సన్నా్యాసమార్గముచే, నే మోక్షము లభించు 
చున్నదో యదియే కర్మయోగమార్గముచే సైతము లభించును (A. 
ఫుల్‌ అని పంచమా ధ్యాయమునందు సామాన్యముగం జెప్ప(బడినది; 
కాని యీ సామాన్యగసిద్ధాంతము నప్పుడు వివులముగ( జెప్పనందున 
నపూర్ణముగ నున్న నీ నుహత్త రమయిన విషయము(అనయగా : కర్మ 
లను జేయుటచేతనే తుదకు పరమేశ్వరజ్ఞానము గలిగి మోక్షమెట్టు 
లభించు ననియ్యు నిప్పుడు భగవంతుడు సవిస్తరముగ నిరూపించు 
చున్నాండు, ఈ హేతువుచేతనే యేడవయధ్యాయ |పారంభము 
నందు, భక్తి యను స్వతం|తనిష్టను నికు( జెప్పుదు నని చెప్పక 


మ యా్య్యాసర్తమనాః పార్థ యోగం యుంజన్మదా[శయః౭; 
అసంశయం సమ్మగం మాం యథా జ్ఞాస్యసి త చ్భృణు. 
(గీ, 11) 
పీ పార్టుండా | నాయందు చిత్తము నుంచియు, నన్నాశయిం 
చియు, యోగమును (అనయా: కర్మయోగమును) ఆచరింతు వేని 
యే విధముగ నాయొక్క నిస్సంశయమగు పూర్ణజ్ఞునము కలుగునో 
దానిని (నీకు చెప్పుచున్నాను) వినుము. వీనిలో మొదటిది అనంగాం 
బైన జెప్పణడిన “ మయ్యాసక్ష మనాళి వంటి శ్లోకమునం దున్న 
“యోగం యుంజన్‌ *' ((అనంగా; కర్మయోగము “నాచరించుచున్న 


గీఠాధాాయసంగతి 859 
వా(డై) యను పదములు మిక్కిలి మహాత్త్వము గలవి; కాని దాని నే 
టీకాకారులును బాగుగ గమనించినట్టు తోంపదు. యోగ మనంగా; 
మొదటి యాజధ్యాయములలో వర్గీంప(బడిన కర్మయోగము. కర్మ 
యోగము నాచరించుచుండ(గా, నే (పకారముగ భగవంతునియొక్క 
పూర్ణజ్ఞానము కలుగునో యా విధిని చెప్పుటకు నిప్పుడు (అనయా: 
ఏడవయ ధ్యాయము మొదలుకొని అరంభింప( బడినదని, యీశ్లోకా 
ర్థము. అనంగాః; మొదటి యధ్యాయములకును, పిదప నుండు నధ్యా 
యములకును, ఈ విషయసందర్భమున సంబంధ మేమియో తెలుపుట 
కయి యో శ్లోక మేడ వయ ధ్యాయారంభమున ముఖ్యముగ [వాయ 
బడినది. కవన నీ శ్లోకమును గమనింపక “ ఆఅవయ ధ్యాయము 
తర్వాత భక్తి నిష్ట స్వతర్శతరీతితో వర్ణింపబడిన దని” చెప్పుట కేవల 
మన్యాయ్యము. వే యేల? ఇళ్లైవరును నర్థము చేయం గూడదను 
నూహతోడనే “యోగం యుంజన్‌” అను పదము లీ శ్లోకమునందు 
ముఖ్యముగ [వాయంబడినవని చెప్పినను చెప్పవచ్చును. గితలయం 
దున్న తొలి మైదధ్యాయములందును కర్మల యావశ్యకతను నిరూ 
పించి సాంఖ్యమార్గముకం కు కర్మయోగము సిద్ధాంతీకరింపయబడినది. 
మజియు పిదప నాఅవయధ్యాయమునందు( గర్భ్మయోగమున కావ 
శ్యకమగు నిందియనిగహము సంపాదించుటకు పాతంజలయోగము 
నందున్న సాధనములు వర్ణి ంపృబడినవి; కాని యింతమా|తముచే కర్మ 
యోగము పూర్ణముగ వర్ణి ంపబడ లేదు. ఇందియని గహ మనంగా : 
కర్మే్య్యదియములయొక్క యొకవిధమగు నభ్యాసము. ఈ య భ్యాస 
ముచే నిందియములు తమ స్వాధీనములోనికి వచ్చునను మాట 
సత్యమే; కాని మనుజుని వాసన దుష్ట మగునేని యిందియములను ' 
స్వాధీనములో నుంచుకొని యుపయోగములేదు. కారణ మేమియనః; 
వాసన దుష్టమయినచో నిం్యదియన్మిగహ రూపమయిన యీ సిద్ధిచే 
జారణమారణోచ్చాటనాది దుష్క్యృత్యముల ననేకులు. చేయుదురు. 


శ60 .. గీతారహస్యము 


కావున నిం|దియనిగవాముతో పొటుగనే వాసనయును “*నర్వభూ 
తస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని” యన్న ట్లు శుద్ధము కావల 
యును (గీ. 6.49) అని యాజవయ ధ్యాయమునందే చెప్పబడినది. 
మటియు వాసనయొక్క యీ శుద్ది బహ్మోతై ్మక్యరూప మగు పరమే 
శ్వరునియొక్క శుద్ధస్వరూపమును తెలిసికొనినం గాని లభ్యము కాదు. 
కర్మయోగమున కావశ్యకమగు నిందియనిగహము సంపాదించు 
కొన్నను *రసము” (అనయా : విషయముల యందలి రుచి) లోపల 
నళింపదని యిందలి తాత్సర్యము. ఈ రసము, లేక, విషయ వాసన 
నళించుటకు పరమేశ్వరునియొక్క పూర్ణజ్ఞానమే కావలనివచ్చునని 
. గీతలయందలి ద్వితీయాధ్యాయమునందే చెప్పబడినది (A. 2.59). 

కావున నీ పరమేశ్వరునియొక్క జ్ఞానము కర్మయోగము నాచరించు 
చుండంగనే యే విధిచేం గలుగునో యా విధినే భగవంతుం డేడవ 
యభధ్యాయము ముదలుకొని చెప్పుచున్నాడు. “కర్మయోగము 
నాచరించుచున్న ను” అను పదములవల్ల కర్మయోగము నాచరించు 
చునే యీ జ్ఞానమును సంపాదించుకొనవలయు ననియు దానికొజ 
కుం గర్మలను వదల నక్కజ లేదనియు సిద్ధ మగును; మజియు 
నీ కారణమున కర్మయోగముయొక్క స్థానమునందు వికల్పముగ 
భక్షి యు, జ్ఞానము నను నీ రెండు స్వతం్యతమార్గములు నున్నవని 
యేడవయ ధ్యాయము మొదలుకొని చెప్పంబడినదని చెప్పుట నిర్మూల 
మగును. గీతలయందున్న కర్మయోగము, భాగవతధర్మములలో 
నుండియే 'తీసుకొనణుడుటచే కర్మయోగమునందున్న క్ఞాన్మపాప్తి 
యొక్క విధుల జెప్పుట యనంగనే, భాగవతధర్మములలో నున్న; 
లేక్క నారాయణీయములగు థర్యములందున్న విధుల వర్జనయే. 
మణీయు నీ యభ్మిపాయము చేతనే “పవృత్తిపరములగు నారాయ 
కీయ ధర్మములు వానియందున్న విధులతో కూడ భగవర్లీతలయందు 
వర్ణింప(డినవి * అని వైశంపాయనులవారు జనమేజయునకు శాంతి 
పర్వముయొక్క తుదను చెప్పినారు (మొదటి |[పకరణారంభమున 


గీతాధ్యాయసంగతి oa 301 


. వాయంయబడిన శ్లోకమును చూడు, వైశంపాయనుడు చెప్పి నతీరున 
దీనియందే సన్నా్యాసమార్లమునం దున్న విధులకును నంతర్భావ 
మగును, కారణ మేమియన ; కర్మల చేయుటయు, వదలుటయు నను 
నీ రెండు మార్గములందును భేద మున్నను రెండు పక్షములకును నం 
బంధించు జ్ఞానవిజ్ఞానము లొకటియే యగుటచే జ్ఞానము సంపాదించు 
టకు రెండు మార్గములయందున్న విధియు నొకటియే యగును. 
అయినను * కర్మయోగము నాచరించుచున్న వాం డగుచు” అను 
(పత్యక్షమగు పదములను పై శ్రోకమునం (బయోగించినందుననే గీతల 
యందున్న యేడవ యభ్యాయము నను, పిమ్మట నున్న యధ్యా 
యముల యందుండు జ్ఞాన విజ్ఞానములయొక్క నిరూపణము. ముఖ్య 
ముగం గర్మయోగ పరిపూరి కొఅకే చేయంబడీనది. సన్న్యాసమార్షపు 
విధు లీ రెండు మతములయందును నుపయోగించునవి గాన నా 
యధ్యాయముల యందు చెప్పంబడినవి, కర్మయోగమును. వదలి 
“కేవల సన్న్యాసనిష్టను సమర్థించు నిమిత్తమయి యీ జ్ఞానవిజ్ఞాన 
ములు చెప్పంబడ లేదని స్పష్టముగ సిద్ధ మగుచున్నది. సాంఖ్యమార్లీ 
యులు జ్ఞానము గొప్ప దనినను, కర్మ గాని, భక్తి గాని యట్టిదని 
యొప్పుకొనరు. “మజియు గీతలయందు భగవంతు(డు భక్షి సుల 
భము, (పథానము నని చెప్పుటయే కాక యధ్యాత్మజానమును, భక్తిని 
చెప్పుచు, నాయా స్థలములయందు “సనీవృ కర్మను (అనగా: యుద్ధ 
మును) చేయుము” అని యర్జునున కుపదేశించె ను(గీ. 87111. 88; 
16.24; 18, 6). కావున గితలయందున్న యేడవ యధ్యాయముం 
దును, పిన్మటి యధ్యాయములయందును జేయ(బడిన జ్ఞానవిజ్ఞాన 
ములయొక్క నిరూపణము వెనుకటి రహజ ధ్యాయములలో జెప్పం 
బడిన కర్మయోగముయొక్క పరిపూర ర్హ్యర్థమును సమర్గనార్గమును 

చెప్పబడినవి. కేవల సాంఖ్యనిష్ట షయొక్క గాని కేవల భక, యొక్క 
గాని స్వతంతమగు సమర్ధన మిచ్చో వివక్షితము గాదని సిద్ధాంతము 


882 గీశారహస్యము 


చేయవలసి వచ్చును. మణశియు నిట్టు సిద్ధాంతము చేసిన పిదప, 
కర్మ; భక్తి, జానము నను మూడును గితలయందలి స్వతం తమయిన 
భాగములు కాకపోవుటయే కాక “ తత్త్వమసి” యను మహావాక్య 
మునందు మూండే పదము లుండుటచే గీతలయొక్క యధ్యాయ 
ములు పదునెనిమిది యున్నవి, “*మూ(డాతులు పదునెనిమిది యను 
లెక్కచే ఆజా అధ్యాయము లొకటిగ నుండునట్లు గీతలను మూడు 
సమానభాగములు చేసి మొదటి యాఅధ్యాయములందు “త్వంి 
పదముయొక్కయు, రెండవ యాజింటియందు “తత్‌” పదముయొ 
క్కుయు, మూడవ, యాజింటియందు * అసి* పదముయొక్కయు 
వివేచన చేయంబడినదని చెప్పునట్టి మతము సైతము శుద్ధకాల్పనిక 
మయినదని యిప్పుడు స్పష్ట మగుచున్నది. కారణ మేమియన- గీత 
యం దంతటను “కేవల (బహ్మజ్ఞానమే (పతిపాద్యముగ నున్నది. 
మజియు “తత్త్వమసి* యను మహావాక్యముయొక్క వివరణము 
కంక నధికముగ గీతలయం దేమియు లేదను నేకదేశీయపక్ష మీప్పు 
డుండనే యుండ దను విషయమును సైత మి'క్లే గుర్తుంచుకొన వల 
యును. 


భగవద్గీతయందు భక్తి జ్ఞానములయొక్క వివేచన మెందుకు 
చెప్పంబడినదియు నీ తీరున నొకసారి విచారించి పిదప నేడు మొదలు 
కొని పదునేడవయ ధ్యాయము యొక్క సమాప్రిపర్యంతము, పదు 
నొకండధ్యాయములయొక్కయు విషయము సహజముగ దెలియు 
టకు యోగ్యముగ నున్నది. ఏ పరమేశ్వరస్వరూపము యొక్క 
జ్ఞానముచే, బుద్ధి రసవర్ణముగను, సమముగ నుండునో యా పరమే 
శ్వర స్వరూపమును విచారించుట యొకప్పుడు క్షరాక్షరదృష్టిచేతను, 
నొకప్పుడు క్నేతశకే|తజ్ఞదృష్టిచేతను, చేయవలసి - యుండుటచే, 
దానివలన నేది పిండమందు కలదో, యదే (బహ్మాండమందు కలదని 


తుదకు చేసిన సిద్ధాంతమును వెనుక యావ (పకరణమునందు చెప్పి 


గికాధ్యాయసంగతి 383 


యున్నాను. అ విషయమే యిప్పుడు గీతలలోం జెప్పంబడినది; కాని 
పరమేశ్వరస్వరూపము నీ రీతిగ విచారించుట కారంభింతు మేని యది 
యొకప్పుడు వ్యక్తమును (ఇం|దియగోచరము మజణీయు నొకప్పుం 
డవ్య క్తము నగునని స్పష్టమగుచున్నది; కాని యీ రెండు స్వరూపము 
లలోను [శ్రేష్టమైన దేది? ఆ శ్రేష్టస్వరూపము నుండి కనిష్ట స్వరూప 
మెట్టుత్సన్న మాయె? నను నదియే మొదలుగా గల యనేక |పశ్న 
ములయొక్కయు విచార మా నిరూపణయందు చేయవలసివచ్చును. 
అజ్టే పరమేశ్వరునియొక్క పూర్ణజ్ఞానము గలిగి బుద్ధి స్థిరమును, 
సమమును, నాత్మనిష్టము నగుటకు( బరమేశ్వరునియిక్క యవ్య 
కోపాసనయా ? లేక, వ్యకోపాసనయా చేయుట మంచిది? యను 
విషయము సైత మివుడు నిర్త ర్లయింపవలసివచ్చును. ఈ విషయము 
నంతను ప్రమాజవురస్సరముగ చెప్పుటకు పదునొకండ ధ్యాయ ములు 
పట్టుట యొక యాశ్చర్యము కాదు. ఇటు లనుటచే గీతలయందు 
భ క్తిజ్ఞానములకు బొత్తిగ వివేచన లేదని నా యఖ్మిపాయము కాదు. 
ఇక నేమన: కర్మయు, భక్తియు, జ్ఞానము నను నీ మూ(డు విష 
యములు, లేక, నిష్టలు, స్వతం|తములని, అనంగా తుల్యబలములని 
కల్పించి గితలలోని పదునెనిమిదియ ధ్యాయములను నన్నదమ్ములకు 
వలె నీ మూఃడింటికే సమానముగ భాగించుట యుక ము కాదనియు, 
జ్ఞానమూలకము, భ క్తి పధానము నగు కర్మయోగమను నొక నిష్టయే 
గీతలలో నన్ని యధ్యాయముల యందును, |పతిపాద్యముగనున్న 
దనియు, భగవద్దీతయందు చెప్పబడిన సాంఖ్యనిష్ట, జ్ఞానవిజ్ఞాన 
ములు, లేక, భక్తి యనువాని నిరూపణ మొక కర్మయోగనిష్టయొక్క 
పూ ర్తికొజకే యనుబంధముగ చేయ. బడినది గాని, ప్రత్యేక మా 
" విషయ (పతిపాదనమునకు. గాదనియు నా యభ్మిపాయము. ఇప్పు 
డీ సిద్ధాంతానుసారముగ కర్మయోగము యొక్క. పూర్తి సమర్థనల 
కొఅకుం జెప్పంబడిన జానవిజ్ఞానము లకు నథధ్యాయ సంగతి యెట్లు 
విభజింప,బడినడో చూతము. 


864 గీతారహస్యము 


.వీడవయ ధ్యాయమునందు క్షరాక్షరసృష్టియొక్క, (అనంా.: 
(సలం కుయుక విచారము నారంభించి యీ సృష్టియంతయు 
. వురుషుండును. |పకృ్ళతియు.. నా యొక్క పరాపరములయిన 
స్వరూపము లనియు, నీ మాయకంశె పరమందున్న యవ్యక్త 
స్వరూపమును తెలిసికొని నన్ను సేవించు వారియొక్క బుద్ది సమ 
మగుటచే, వారికి నేను సద్దతి నిచ్చుచున్నా ననియు నవ్య క్రము 
యొక్క, లేక, యక్షర పర బహ్మముయొక్క. జ్ఞా జానమును, మొదట 
భగవంతుడు చెప్పి “ సకలదేవతలును, నకంభూతములును, సకల 
యజ్ఞ ములును, సకలకర్మలును, నకలమగు నధ్యాత్మమును; నేనే 
యయి యున్నాను. నేను తప్ప ఈ జగత్తునం దేదియు లే” దని 
తన స్వరూపమును వర్ణించెను. అనంతరమునందు ఎనిమిదియవ 
యధ్యాయములో నారంభమునందు “అధ్యాత్మము, అధియ జ్ఞము, 
అధిదైవము, అధిభూతము నన నేమి యర్లమో తనకు జెప్పుమని 
యర్జునుం డడుగ నీ శబ్దములయొక్క యర్థమును చెప్పి భగవంతుం 
డిట్లు నాస్వరూపమును తెలిసికొనినవారిని నేను మజివ నని చెప్పెను. 
మటీయు “సర్వజగత్తునందును, అవినాళి, లేక యక్షరమగు తత్త్వ 
మేది? సర్వజగత్తునకు సంహార మెప్పు డెట్టగును ? పరమేశ్వర 
స్వరూపమును దెలిసికొనిన పిదప, పురుషులకు నే గతి (పొప్త 
మగును?” అను విషయములు సంక్షేపముగ వివేచింపంబడినవి. 
తొమ్మిదవ యధ్యాయమునను నా విషయమునే |ప్రతిపాటించుచు 
“నలుగడల నీ రీతి నిండియున్న యవ్యక్తుండగు పరమేశ్వరునియొక్క 
వ్యక్త స్వరూపమును భ క్షిచే తెలినికొని యనన్యభావముతో నతని 
శరణు చొచ్చుటయే (బహ్మపాప్తి పికి (పత్యక్షముగ( గన్పట్టు సులభ 
మార్గము, లేక, రాజమార్ల మగును, మణియు దీనినే రాజవిద్యయని 
జని, లేక, రాజగుహ్యమని కాని చెప్పుదు” రని చెప్పయడినది, 
భగవంతుం డీ మూండధ్యాయములందును, జ్ఞానవంతు(డును, భక్తి 
యుక్తుండు నైన పురుషుడు కర్మలను చేయుచునే యుండవలయు 


గితాధ్యాయసంగతి కిర్‌ 
నని కర్మమార్గము యొక్క (పథాన సిద్ధాంతమును నడుమ నడుము 
సూచించుచునే యుండెను. “తస్మా త్సర్వేషు కాలేషు మా మను 
స్మర యుద్ధ్య చ... కనుక సర్వసమయములయందు నన్ను స్మరిం 
చుము, యుదము చేయుము (శి. 7) అని యెనిమిదియవ యధ్యాయ 
మున చెప్పబడినది “సర్వకర్మల నా కర్పణము చేయుటచే కర్మల 
యొక్క శుభాశుభములగు ఫలములనుండి నీవు ముక్తుండవగుదువు* 
అని తొమ్మిదియవ యధ్యాయమునందు (8. 27,28) చెప్పబడినది. 
సర్వజగత్తును నావలననే పుట్టినది. నా స్వరూపమే యదియు నై 
యున్నది” అని, పూర్వమునందు చెప్పంబడిన దశమా ధ్యాయము 
నందు జగత్తునందలి (పతి శేష్టవస్తువును నాయొక్క విభూతియే యై 
యున్నదని. యనేకోదాహరణములచే నర్జునునకు బోధించిన పిదప 
నర్జునుని (పార్గనవలన పదునొకండవయ ధ్యాయమునందు తన విశ్వ 
రూపమును |పత్యక్షముగం జూపించి పరమేశ్వరుండ నగు నేనే నలుగ 
డల వ్యాపించియున్నానను విషయముయొక్క సత్యత భగవంతునిచే 
నర్జునుని యనుభవమునకు గైకొని రాం బడెను. కాని యీ తీరున 
విశ్వరూపమును జూపించి సర్వకర్మలను జేయువా(డను నేనే యయి 
యున్నానని యర్జునునకు నమ్మకము గలిగించిన వెంటనే “సత్య 
ముగ్గ కర్తను నేను. నీవు నిమి త్రమా|తముగ నున్నావు. కావున నిస్సం 
దేహు(డవై యుద్ధమును జేయు” మని భగవంతుడు చెప్పినాడు 
(A. ll. 88): సర్వజగత్తునందును_ నొకండే పరమేశ్వరు డున్నా(డని 
యిట్లు సిద్దమయినను, “నే నవ్యక్తముగ నున్నను నన్ను మూర్భులు 
వ్యకముగం దెలిసికొనుచున్నారు (7. జీ. “యదక్షరం వేదవిదో 
వదంతి”_ ఎవరిని వేదవేత్త లక్షరుండని చేప్పుచున్నారో అవ్యక్తమునే 
యక్షర మని చెప్పుచున్నారు (ర, 21) “నాయొక్క నిజమగు స్వరూప 
మును దెలిసికొనక్క్య నేను మనుష్యరూపధారి నని మూఢు లనుకొను 
చున్నారు” (8,110) “విద్యలలో నధ్యాత్మవిద్య [శేష్టము ” (20. 82) 
అనియు, “త్వ మక్షరం సదసత్సరం యత్‌” (tl. 87) అని యర్జు 


886 గీతారహస్యము 


నుండు సెప్పిన రీతిగను, (పతి స్థ+మునను పరమేశ్వరునియొక్క 
యవ్యకస్వరూపమే ముఖ్యమని వర్గి ంప(బడి యుండుటచే వ్యక్షపర 
మేశ్వరోపాసన చేయవలయునా? లేక, యవ్యకోపాసన చేయవల 
యునా? యను విషయము పండెండవయ ధ్యాయముయొక్క యా 
రంభమున నర్జును( డడిగను. అప్పుడు భగవంతుడు తొమ్మిదవయ 
భ్యాయమునందు వర్ణ ంపంబడిన వ్యక్త స్వరూపము యొక్ష యుపానన 
సులభ మని తన కుతకుత చెప్పి రెండవ యధ్యాయమునందు స్థ సిత 
(పజ్ఞుని వర్ణించినటులే పరమ భగవద్భక్తులయొక్క స్థి స్థితిని సైతము 
వర్ణించి అ యధ్యాయమును సమాప్తము వకూ. 


కర్మ, భక్తి, జ్ఞానము నని గీతలను మూండు స్వతం|తములై న 
భాగములుగం జేయుటకు సాధ్యము గాకపోయినను నేడవయధ్యా 
యము మొదలుకొని యారంభింపంబడిన జ్ఞానవిజ్ఞానములను, భక్తి 
యనియు, జ్ఞాన మనియు రెండు విధములుగ స్వభావముగనే విభా 
గింప వచ్చునని యనేకులయొక్క యభిప్రాయము. కావున రెండవ 
షడధ్యాయి, భక్షి పరమై యున్నదని వారు చెప్పుదురు; కాని కొం 
చెము విచారించిన యెడల నీ మతముకూడ సత్యమయినది కాదని 
యెవరికై నను దోచకమానదు. కారణ మేమి యన: వీడవ యధ్యా 
యముయొక్క యారంభము క్షరాక్షరస సృష్టియొక్క జ్ఞా జ్ఞునవిజ్ఞానముల 
తోనే చేయబడినది; కాని భక్తితో జేయంబడ లేదు. టు భక్తి 
యొక్క వర్ణ నము పండెండవ యధ్యాయమునందు సమాప్త మయి 
నదని చెప్పవలసి వచ్చెనేని తర్వాత |పత్యభ్యాయములోను, 'వతిస్థల 
మునను నా స్వరూపము బుద్ధికి గోచరము కానివారు (శద్ధతో “ఇత్ర 
రుల వచనముల విశ్వసించి నేన్ను ధ్యానింపవలయును" (గీ, 18,25). 
“ఎన(డు నాయం దవ్యభిచరితమగు భక్తిని చేయుచున్నా (డో వాడే 
(బహ్మభూతుం డగును ” (14. 26). “ పురుపోత్త మరూపమును దెలిసి 
కొనినవాండు నాయొక్క భక్తినే చేయుచున్నాండు (A. 15.19) 


గీతాధ్యాయసంగతి 887 


అనియు, పదునెనిమిదియవ యధభ్యాయమునందు “ సర్వధర్మముల 
వదలి నీవు నన్ను భజింపుము ” (A. 18. 66) అనియు6 బలుమాటు 
భక్తియే యుపదేశింపంబడినట్లు స్పష్టముగ6 గన్పట్టుచున్నది. కావున 
కేవలము రెండవ షడధ్యాయియందే భక్షి యుపదేశింపంబడినదని 
చెప్పుటకు వీలులేదు. అటులే జ్ఞానముకంటొ భక్తి వేజని భగవంతుని 
యభ్మిపాయమైనచోం జతుర్ధాధ్యాయమునందు, జ్ఞానముయొక్క 
ప్రస్తా వన జేసి (4.04-87)“e జ్ఞానమునే, విజ్ఞానముతోడ” “నీ కిప్పుడు 
చెప్పుచున్నానని యేడవయధ్యాయమున (అనంగాః 'పెయాక్షేపకుల 
మతము ననుసరించి) భక్తి పరమగు షడధ్యాయియొక్క యారంభ 
మునందు భగవంతుడు చెప్పకయే యుండును (7 బి. దీనికి పర 
మందున్న తొమ్మిదవ యభ్యాయమునందు రాజగుహ్యమును, రాజ 
విద్యయు (అనగా: (పత్యక్షావగమ్యమగు భకి క్కి మార్గము చెప్పబడిన 
మాట నిజమే; కాని యధ్యాయారంభముననే “విజ్ఞానసపొత జ్ఞా జాన 
మును నీకు, జెప్పుచున్నాను” (8, 1) అని చెప్పెను. దీనివలన “గత 
లలో, భకియు జ్ఞానముననే చేర్చండె నని స్పష్టమగును, పదియవ 
యభ్యాయమునందు భగవంతుడు తన విభూతిని వర్ణించెను; కాని 
దానినే యర్జునుండు పదునొకండవ యధ్యాయముయొక్క యారం 
భమున నధ్యాత్మ మని చెప్పెను (LL. 1); మజియు పరమేశ్వరుని 
వ్యక్త స్వరూపముయొక్క. వర్ణన జఇరుగుచుండ నడుమ నడుమ వ్యక్త 
' న్వరూపముకంకు నన్యస్వరూపము శ్రేష్ట మని చెప్పంబడెనని పైన 
వక్కాణింపంబడి యున్నది. ఈ విధినిబట్టి “వ్యక్షోపాసన, జేయవల 
యునా? లేక, యవ్యక్షోపాసన. జేయవలయునా? యని యర్జు 
నుండు పం[డెండవ యభ్యాయముయొక్క యారంభమున నడుగ 
నవ్యక్త ముకంకు. వ్యకృముయొక్క యుపాసన (అనయా; భక్తి) 
సులభమని యుత్తర మిచ్చి వెంటనే పదుమూ(డవ యథధ్యాయము 
నందు 'క్షేత కేతజ్ఞులయొక్క జ్ఞానమును జెప్పుట కారంభించి, 


888 'గీతారహస్యము 


యేడవ యధ్యాయముయొక్క యారంభమునందువలె, పదుసాల్లవ 
య ధ్యాయారంభము నందును “*పరం భూయః (ప్రవక్ష్యామి జ్ఞ జానా 
నాం జ్ఞాన ముత్తమమ్‌”. మరల నీ కా జ్ఞానవిజ్ఞానములనే పూర్ణ 
ముగ జెప్పుచున్నాండను (14.1) అని చెప్పబడినది. నుటీయు నీ 
జ్ఞానమును జెప్పుచు భగవంతుడు భక్తిని సైతము నడుమనడుమ స్ధిర 
పజచెను. దీనివలన జ్ఞానము భక్రియు నను నీ రెండును వేర్వేజని 
చెప్పుట - భగవంతుని యుద్దేశము కామిచే నేడవ యధ్యాయము 
మొదలుకొని యారంభింపంబడిన జ్ఞానవిజ్ఞానములయందే యీ రెం 
డును గుంభితములై యున్నవని స్పష్ట మగుచున్నది. భక్తి "వేజణును, 
జ్ఞానము వేటు ననునది యా యా సం పదాయముల యొక్క యభీ 
మానముచే వెలువడిన నాటకము. గీతయొక్క యభి[పాయ మది 
గాదు. అవ్యకోపాసనయందు (జ్ఞానమార్గమునందు) అ ధ్యాత్మవిచా 
రముచే. బరమేశ్వరస్వరూపముయొక్క యే జ్ఞానము సంపాదించు. 
కొనవలయునో యదే భక్తి యందును నావశ్యక మగును. ' కావున 
వ్యక్షోపాసనయందు (భక్షి మార్గమునందు) ఆ జ్ఞానము నారంభమున 
నితరులవలన (శద్ధతో (గహింపవచ్చును(18.15). కావున భక్తి మార్గము 
_పత్యక్షావగమ్యమును. సామాన్యముగ సర్వలోకులకును సుఖకారక 
మును (8: జ. ఇంతియ కాక జ్ఞానమార్గము (లేక, యవ్యక్షోపానను 
శ్లేశమయమును (12. 5) అను దానికంతె నీ రెండు సాధనముల 
యందును భేదమున్నటుల గీత చెప్పదు. పరమేశ్వర స్వరూపము 
యొక జ్ఞానమును బొందిన పిదప బుద్ధిని సమముచేయుటయను కర్మ | 
యోగమునందున్న సాధ్య మా రెండు సాధనముల చేతను సమాన ' 
ముగనే ప్రాప్త మగును. కావున. వ్యక్షోపాసనయు నవ్యకోపాసనయు 
నను రెండును భగవంతునకు సమానముగనే (గాహ్యముల.*. అయి 
నను. జ్ఞానియు( గొంచెమో..గొప్పయో యుపాసన( జేయవలయును 
గాన, చతుర్విధ భక్తులలోను భక్కిగల జ్ఞాని |శేష్టుండని చెప్పి (గి. 7. 


గితాధ్యాయసం గతి 889 


17) జ్ఞానమును భకి యు నను రెంటియందు నున్న విరోధమును భగ 
వంతుడు నివారించిను; కాని యే మయినను జ్ఞానవిజ్ఞానముల 
వర్ణించుచు (పసంగానుసారముగ నొకానొక యధ్యాయమునందు 
వ్యక్షోపాసనయొక్కయు, మణియొక యధ్యాయమునం దవ్యకో 
పాసనయొక్కయు విశేషమగు వర్ణన తప్పక చేయవలనివచ్చెను; కాని 
యంతమ్మాతముచే నిది వేజుగ నున్నదని [భమ జెంద6 గూడదు, 
కావుననే భగవంతుండు పరమేశ్వరుని వ్యక్తస్వరూపవర్ణ నను జేయుచు, 
నవ్యక్తస్వరూపముకంకు నవ్యక్త స్వరూపముయొక్క గొప్పతనమును, 
నవ్యక్తమును వర్గించుచున్న పుడు భకి యొక్డ. యావశ్యకతను చెప్పుచు 
వచ్చెను.. అయినను విశ్వరూపముయుక్కయు, విభూతి యొక్కయు 
' వర్ణనశే మూడు నాలు గధ్యాయములు పెను. కాన నీ మూడు 
నాలుగధ్యాయములకును (షడధ్యాయికీ( గాదు స్థూలదృష్టిచే “భక్తి 
మార్గమని పేరిడుట యెవరికయిన నిష్టమే యగునేని యట్లు చేయుట 
కొటంక మేమియు లేదు; కాని యేమి చెప్పినను గీతలయందు, 
భ కిని జ్రానమును విడదీసి యీ రెండు మార్గములు స్వతం్యతములు 
గనే వర్గి ంప(బడీనవి యని చెప్పుటకు సాధ్యము కాదని నిశ్చిత 
మగును, కర్మయోగమునందు. (బధానముగ6 జెప్పంబడిన సామ్య 
బుద్ధినొందుటకు పరమేశ్వరునియొక్క సర్వవ్యాపకమగు స్వరూపము 
యొక్క జ్ఞానము కావలయుననియు; ఈ జ్ఞానము ప్యక్తముయొక్క 
యుపాసనవలన( గల్లిగినదైనను, అవ్యకోపాసనవలన( గలిగినదైనను 
నిష్టమే; సౌలభ్యముదక్క ఇందు భేద మేమియు లేదనియు నిందలి 
సారాంశము. . ఇదియే యీ చేయంబడిన వివేచనకు ఫలముగాన, 
నేడవయఛ్యాయము మొదలుకొని పదునేడవయభ్యాయమువణకు 
నున్నవిషయముల కన్నింటికిని గీతలలో జ్ఞానవిజ్ఞానములని కాని 
యభ్యాత్మమని కాని యొక్కపేరే పెట్ట(డినదని తెలిసికొన 
వలయును. 
భు గీ, 1-24 


870 గీతారహస్యము 


అది యటులుండుంగాక; ఇప్పుడు పరమేశ్వరుండే సర్వ 
(బ్రహ్మాండమును, లేక, క్షరాక్షరసృష్టిని వ్యాపించినాండని విశ్వరూప 
దర్శనముచే నర్జునుని “చర్మచక్షుస్సు' లకు (పత్యక్షమగు ననుభవమును 
గలుగం జేసిన పిదప నీ పరమేశ్వరుడు పిండమునందు అనగా: 
మానుషశరీరమునందు, లేక, క్షేతమునందు అత్మ యను రూపముతో 
నుండెను గాన నాత్మయొక్క, అనగా; 'క్షేతజ్జునియొక్క,; జ్ఞానమే 
పరమేశ్వరునియొక్క (పరమాత్మయొక్క) జ్ఞాన నగు నను నూహతో 
'క్షేత క్షేతజ్జ్ఞ విచారము నిప్పుడు పదుమూం;డవ యధ్యాయమున( 
జేసెను. వీనిలో మొదట పరమాత్మను (అన(గా: పర|బహ్మమును 
“అనాదిమత్సరం (బ్రహ్మ... ౫ మొదలగు నుపనిషద్వాక్యముల 
యాధారముబే వర్గించినపిదప 'క్షేత క్షేతజ్ఞవిచారమే %పకృతియు' 
“పురుషుడు? నను సాంఖ్యవివేచనయం ధంతర్భూత మగు నని 
నిరూపింప(బడినది; మటియు( దుదకు(6 |బకృతిపురుషు లను భేద 
మును దెలిసికొని సర్వగతమగు నిర్గుణపరమాత్మను “జ్ఞానచక్రువుతోలి 
జూచినవారే ముక్తు లగుదురని చెప్పబడినది. అయినను ఆ సాంఖ్య 
మందును “ సర్వకర్మలను (పకృ్ళతియే చేయుచున్నది. అత్మ కర్త 
గాడు” అని తెలిసికొనుటచే6 గర్మలు బంధకములు గావు (18. £9) 
అని కర్మయోగముయొక్కయు, “ధ్యానే నాత్మని పశ్యంతి” (18.24) 
అని భ క్రియొక్కయు సూ తములు స్థిరముగ నుంపంబడినవి, పదు 
నాల్గవ యధ్యాయమునందు నీ జ్ఞానమునె ముందు చెప్పుచు నొక 
యాత్మయే, లేక, పరమేశ్వరుండే యంతటను నిండియున్నను, 
నత్త్వము, రజస్సు, తమస్సు నను |ప్రకృతిగుణములయొక్ల_ భేదముచే 
జగత్తునందు వైచి[త్య మెట్టుత్సన్న మగునదియు సాంఖ్యశాస్త్రాను 
సారముగ6 జెప్పి, (పకృతియొక్క ఖేలనమును దెలిసికొనిన వారును 
తాను కర్త గానని యెటింగి పరమేశ్వరుని భక్రియోగముచే సేవించు 
వారును మ్మాతమే నిజనుగు | తిగుణాతీతులు, ముక్తులు, నని చెప్పం 


గి తాధ్యాయసంగతి 871 - 


బడుచున్నా రని, తుదకు న్థీత పజ్ఞునియొక్కొయు భక్తునిరుక్కుయు 
స్థితివలెనే (తిగుణాతీతుని స్థితియు నర్జును, డడుగుటచే6 జెప్పంుడినది. 
పేదునేనవయ ధ్యాయమునందు, మొదట శుతులలో నక్కడక్కడ 
నున్న పరమేశ్వరుని యొక్క వృక్షరూపమగు వర్థననే చెప్పి, తర్వాత 
సాంఖ్యులు (పకృతియొక్క దుకాణ మని చెప్పునదియే యౌ యశ్వత్ఞ 
వృక్ష మని చెప్పి తుదకు క్షరము నక్షరము నను నీ రెండింటికిని 
పరమందున్న పురుషో త్తముని తెలిసికొని, యతని భజించుటచే 
మనుజు(డు కృృతరృత్యు డగుననియు నర్జునునకు భగవంతునిచే 
నుపదేళింప6 బడినది,  పదుసుటివ యభ్యాయమునందు (పకృతి 
భేదముచే జగత్తునం దెట్టు వైచిత్య ముత్పన్న మగునో యటులే 
మనుష్యులలోసైతము డైవీసంపత్తియు అసురీసంపత్తియు నను రెండు 
ఖిదములు గలవని చెప్పి యట్టి సంపదలు గలవారియొక్క కర్మ 
లెట్టుండుసదియు, వారి కే గతి పాప్తమగునదియు వర్థింప(బడినది. 
(తిగుణాత్మకప్ర ప్రకృృతియొక్ష గుణవైెషమ్యమువలన; గలుగు వైచిత్ర్యము, 
(ద్ద, దాసము, తపస్సు, యజ్ఞములు ముదలగువానిలో సైత మెట్లు 
శాస్పీంచు నని యర్హును( డడుగ నా విషయము పదునేడన యభ్యా 
యమునందు వివేచింపంబడినది. తుదకు “ఓం తత్సత్‌ ' అను |బహ్మ 
నిర్థేశము నందున్న తత్‌ పదమునకు, నిష్కామబుద్దిచే చేయబడిన 
కర్మ యనియు, సత్‌ అను పదమునకు మంచికర్మ (కామ్యబుద్ధిచేం 
జయ బడిన కర్మ) అనియు నర్థము చేసి యా సామాన్య బహ్మానిక్లే 
శము సైతము, కర్మయోగమార్గమున కే యనుకూల మగు ననియు 
సూచింపంబడినది.  జగత్తునందు నలుగడల నొక పరమేశ్వరుడే 
యున్నా(డు; కాని యతనిని విశ్వరూపదర్శనముచే దెలిసికొనినను, 
జ్ఞాననేతముచే( దెలిసికొనినను ఫలము సమానమే; ఏలన: శరీర 
మందు కే తజ్ఞుండును వా(డె, క్రరసృష్టియం దున్న యక్షరుండును 
వాడె, దృశ్యసృష్టియందు నిండియున్న వాడును, దానికి వెలుపట 
(అనగా; ;పరమందు) నున్నవాండును అత డొక్కడై నను, (పకృతి 


స్‌ 


812 గిళారహస్యము 


యొక్క గుణభీదములచే వ్యక్తసృష్టియందు నానాత్వము, లేక 
వైచ్మిత్యము గన్పట్టుచున్నది. నుజియు నీ మాయచేత, లేక, (పకృ' 
యొక్క గుణభేదముచేత, జ్ఞానము, శ్రద్ధ, తపస్సు, యజ్ఞము 
ధృతి, దానము ననువానియందును, మనుష్యులయందును ననేకవు 
లగు భేదములు . గలుగ్గుచున్నవి; కాని యీ భేదముల యన్నిః 
యందును నున్న యైక్యమును దెలిసికొని, యేకము, నిత్యమ 
నగు నా తత్తముయొక్క యుపొననను వ్యక్తోపాసనను గాని 
యవ్యకోపాసనను గాని చేసి |పతిమనుజు(డును తనయొక్క బుద్ధి: 
స్థిరముగను సమముగను చేసికొని యా నిష్టామము, .సౌాత్తీ కము 
లేక సామ్యము నగు బుద్ధితోడనే కేవలకర్తవ్య మని జగత్తునందున్న 
స్వధర్హానుసారముగ (పాష్తములగు వ్యవహారముల నన్నింటిని చేయ 
వలయునని యీ పదునొకండవ య ధ్యాయముయొక్కయు తాత్పర 
మని యిందలి సారాంశము. ఈ జ్ఞానవిజ్ఞానముల నీగంథముయొ. 
అనగా: గితారహస్యముయొక్క) పూర్వ పకరణములలో నేన 
సవిస్తరముగం |బతిపాదించి యుంటిని గాన నేడవ యభ్యాయమ 
మొదలుకొని పదునేడవ యధ్యాయము వటకునుండు నధ్యాయము' 
యొక్క యభిపాయ మా (పకరణమునందు విశేషముగ విస్తరింప 
బడలేదు. అధ్యాయముల సంగతిని జూచుట మా్యతమే (పస్తు 
ముధ్ధేశింపయుడి యుండినందున నా కార్యమునకు కావలసిన భాగవే 
యిచ్చో వక్కాణింపంబడినది. 


కర్మయోగమార్లమునందు కర్మలకంకొ బుద్ధి శేష్టమగుటచే 
ఈ బుద్ధి శుద్ధము సమము నగుటకు నావశ్యకము లగు పరమేశ్వరు 
సర్యవ్యాపీత్వముయొక్క (అనంగా; సర్వభూతాంతర్లతమగు నాతై 
క్యముయొక్క) “జ్ఞానవిజ్ఞానములను” చెప్పుట కారంభించి, యధికా 
భేదానుసారముగ వ్యక్తముయొక్ష యు, నవ్యక్షముయొక్ల యు నువె 
సనచే నీ జ్ఞానము హృదయములో (బతిబింబించిన పిదప బుద్ది 
థి 

" ఖో 


గీకాధ్యాయసంగతి 878 
సైర్యమును, సమతయు నెట్లు |పాప్త మగునదియు, వానిచేతనే కర్మ 


లను వదలి పెట్టకపోయినను దుదకు మోక్ష మెట్టు లభించునదియు, 
క్షరాశ్రరులయొక్కయు, కేశ క్షేతజ్ఞులయొక్కయు, వివేచనపూర్వ 
కముగ నింత పర్యంతము నిరూపింపణుడినది. అయినను బుద్ధి యిట్లు 
సమమయిన పిదప కర్మలనే త్యజించుటకంకొ ఫలాశను వటీలి లోక . 
సం్యగహార్థమై యామరణాంతమును. కర్మలను చేయుచుండుట యధిక 
(శేయస్థరమని భగవంతుండు నిర్ణ యము జేసెను (A. ఓ. కావున 
స్మృతులలో వర్ణింపబడిన సన్న్యాసా[శ్రమ మోకర్మయోగమున నుండ 
నేరదనియు, దోనివలన మన్వాది స్మృతి గంథములకును నీకర్మయోగ 
మునకును విరోధ ముండవచ్చును అనియు నొక సందేహమును మన 
స్సునం దిడికొని సన్న్యాసము, త్యాగము నను నీ రెండింటియం 
దున్న రహస్యమేమియో నాకు జెప్పుమని పదునెనిమిదియవ యథ్యా 
యముయుక్క యారంభమునం దర్జును డడిగెను. దానికి సన్న్యాన 
మనంగా వదలి పెట్టుట యని మొదట నర్థ మగును. మణియు కర్మ 
యోగ మార్గ్లమునందు, కర్మల వదలిపె ట్టక పోయినను, ఫలాశను 
వదలి= పెట్టినందున కర్మయోగ మనుగది సత్యమును విచారింప సన్న్యా 
సమే యగునని భగవంతుడు సమాధానము చెప్పెను, కారణ మేమి 
యన: సన్న్యాసి వేషమును స్వీకరించి భిక్ష నెత్తుకొనక పోయినను 
బుద్ధి నిష్మూమముగ నుంచుట యను స్మృత్యుక్కమై మైన వైరాగ్యము 
యొక్కయు, సన్న్యాసము యొక్కయు సిద్ధాంతము కర్మయోగము 
నందు కలదు; కాని ఫలాశ వదలిపోవు నేసి స్వర్గపాప్తి యందలి 
యాశయు నుండదు గాన, యజ్ఞయాగాది (శౌాతకర్మలను చేయనక్కణ 
లేదని మజియొక సందేహ మిచ్చటం గలుగును. ఈ శంకను నివా 
రించుటకై, యీ కర్మలు చిత్త శుద్ధికారక ములు గాన వానిని పైత 
మితర కర్మలనువలెనే చేయవలయును; కాని నిష్కామబుద్ధితో చేసి 
యజ చక్రమును లోకసంగహార్థమయి స్థిరముగ నుంచవలయునని 





874 గితారహస్యము 

భగవంతు(డు తన నిశ్చితమయిన మతమును చెప్పినా(డు. ఈ రీతి? 
నర్జునుని (పశ్నమునకు నుత్తరము6 జెప్పిన పిదప జ్ఞానము, కర్మ 
కర్త, బుద్ధి, ధృతి, సుఖము అనునవి (పకృతిన్వభావానురూపముగ 
సాతి త్రికము, రాజసము, తామసము నని మూ(డుభేదములు గలవియై 
యున్నవని నిరూపించి గుణవైచిత్యము యొక్క విషయము పూరి 
చేయబడినది. అనంతరము వీనిలో నిష్కానుకర్మ, నిష్కోమకర్త 
అసక్తి రహితబుద్ధి; అనాసక్ష్తివలన గలుగు సుఖము, “అవిభక్తం వి 
| క్తేషుి అను న్యాయము ననుసరించి కలుగు నాత్రైక్యజ్ఞానము నన 
నవియే సాత్త్వికములు, లేక, (శ్రేష్టము లని నిశ్చయింపయిడినది 
పిదప నీ సిద్ధాంతము ననుసరించియే చాతుర్వర్ణ ్యముల వారును దమ 
తమ కర్మలో నాచరింపవలయనని చెప్పి, చాతుర్వర్ణ్య ధర్మముచే ప్ర ప్రాష్ట 
ములయిన ,కర్మములను సాతి త్మికబుద్ధితో (అనయా: నిమ్మామబుద్ధితో 
కేవల కర రృవ్యములని చేయుచుండుటిచేతనే మనుజు(డు జగత్తునంద 
కృతకృత్యు, డగుటచే6 దుద కతనికి శాంతియు మోక్షము లభించునని 
చెప్పంబడినది; మజియు; గర్మ లనునవి [పకృతిధర్మము లగుటళే 
వానిని వదలిపెట్టుద మనినను వదలవు. కావున సర్వకర్తయు, కా? 
యితయు( బరమేశ్వరుండే యను తలంపుతో నతనిని శరణు జొచ్చి 
సర్వకర్మలను నిష్కామబుద్ధితోం జేయుచుండుము. నేనే యా పరమే 
శ్వరుండను. నాయందు విశ్వాసము నుంచి నన్ను భజింవుము. నేన 
నిన్ను సర్వపాపములనుండియు ముక్తునిగం జేయుదును” అని యర్జ 
నునకు భక్తిమార్గమును నిశ్చయముగ గ నుపదేశించి భగవంతుండు గీతల 
యందున్న (పవృత్తి పరములగు ధర్మముల యొక్ట వాస్త వమును జెపి 
సమాప్తి. జేసెను. ఇహలోక పరలోకముల రెంటిని విచారించి, జాన 
వంతులగు శిష్టులు (పచారములోనికి6 దెచ్చిన సాంఖ్యము, యోగమః 
నను రెండు నిష్టలే, 'ముదలుగ గీతలయం దుపదేశము (పొరంభింప. 
బడి యున్నదనియు, వానిలో గొప్పదని పంచమా ధ్యాయమునందు 
వర్గి ంప(బడినదియు, అజవ యధ్యాయమునందు, జెప్పంబడిన పాత 


fees 5 875 


జలయోగముచే సిద్దించునదియు, తర్వాత పదునొకండ ధాయము 
“లలో పిండ బహ్మాండజ్ఞానపూర్వకముగ నిరూపింపంబడిన విధుల నను 
సరించి యాచరించుచుండుటచే పరమేశ్వరజ్ఞానమును మోక్షమును 
గలుగ జేయునదియు నైన కర్మయోగమే పదునెనిమిదవ యభథ్యాయ 
మునందును సమర్థింపంబడినదనియు నందలి సారాంశము. మజియు 
మోక్షరూపమగు సొత్మకల్యాణమునకు (పతిబంధకము లేకుండుట కె 
పరమేశ్వరార్చణ పూర్వకముగ కేవలము కర్తవ్యములను బుద్ధితో స్వ 
ధర్మానుసారముగ లోకసం్యగ్రహార్థమై సర్వకర్మలను జేయుచునేయం 
డుట యను నీ యోగము (లేక, యుక్తి యొక్క భగవ్మ్యత్పజీత 
మగు నీ (శేష్టత్వోపపాదనమును వినిన వెంటనే యర్జునుండు సన్నా॥ 
సమును గైకొని భిక్ష నెత్తుకొనవలయునని తన మనస్సులో గలిగిన 
యూహను వదలి, భగవంతు(డు చెప్పుచున్నా(డని మా|తమే కాక, 
కర్మాఠర్మళాస్త్రము పూర్ణ ముగ దెలియుటచే బుద్ధిపూర్వముగ సై సెతము 
యుద్ధము చేయుటకు? "బవృత్తుం డయ్యెను. అర్జునుని యుద్ధమునందు 
బవర్తీ ౦పం జేయుటకై గీత యారంభింపంబడి న డట్లు (పవర్తిం 
ప(గనే సమాప్తి సేయయడినది (18. 7). 


గితయొక్క పదునెనిమిది యధ్యాయములందు నున్న పైన 
చెప్పథడిన యధ్యాయసంగతిని బట్టి విచారింప గీత యనునది కర్మ 
భక్తి 3 జ్ఞానములు నను 'వేజ్వేఅగు మూడు స్వతం|తనిష్టలును గలపు 
లగము గాని యా నిష్ట లనెడు గుడ్డపేలికలను పట్టుపేలికలను వేసి 
కుట్టిన బొంత గాని కాదనియు, "భక్తి జ్ఞానములను నూలుపోగులను 
పట్టుపోగులను గీత యను మగ్గమున నాయా స్థలముల నమర్చి 
మనోహరముగ నేయయండిన కర్మయోగ మను నొక విధమగు నమూల్య 
వస్త్రమనియు, నది మొదటినుండి చివరవజికు నత్యంతయోగయుక్త 
మగు చిత్తముతో నిర్మింపయుడిన దనియు. గన్పట్టును. నిరూపణము 
యొక్క పద్ధతి సంవాదాత్మక నుగుటచే శాస్ర్రీయపద్ధతికం'కొ 


878 గీతారహస్యను 


కొంచము దుర్భలముగానే యుండును; కాని సంవాదాత్మకమగు 
నిరూపణముచే శాస్త్రీయమగు పద్ధతియొక్క కాఠిన్యము పోయి, 
దానికి మాజుగ సౌలభ్యమును, [పేనుయుక్తతయు .గీతలయందు 
నిండియున్నవనియు. దెలిసె నేని, శాస్త్రీయపద్ధతియందున్న హేతు 
వును బట్టి యే సంగతినై న నూహించుట యనెడు కేవల బుద్ధి గాహ్య 
మును" నీరసమునై న + ముష్టియుద్ధము వదలిపోవుట యెవరికిని నే 
మా్యతమును తప్పని తోచదు. అములె గీ తానిరూపణపద్ధతి పౌరాణిక 
మైనను, లేకు సంవాదాత్మకమయినను, [గంథమును పరీక్షించునట్టి 
మీమాంసకుల పద్ధతు లనెడు నన్ని నికషోపలములచేతను బరీక్షించి 
గీతయుక్కొ తాత్పర్యము నిశ్చయించుటకు (పతిబంధ మేమియు 
నుండనేరదని యీ [గ్రంథము నంతను బూర్తిగ విచారించిన దెలి 
యును. గీతాపారంభమును జూచితి మేని క్ష్రాతధర్మానుసారముగ 
యుద్ధము జేయుటకు వెడలిన యర్జును. డీ ధర్మాధర్మ విచికిత్సయను 
సుడిగుండములో( బడంగా, నతనికి వేదాంతశాస్త్రముయొక్క యాధా 
రమున( (బవృత్తిపరమగు కర్మయోగధర్మను నుపదేశించుట యను 
తెప్ప నిచ్చు నిమిత్రమయి గీత (ప్రవర్తించినదని స్పష్టముగనే తెలి 
యును. మజియు గితలయొక్క యుపసంహారమును, ఫలమును 
నను నీ రెండును నట్టివియే (అనంగా: (బివృత్తిపరము లే) యని 
(పథమ | పకరణముననే నేను నిరూపించియున్నాను. పిదప గీతలయం 
దర్జునునకు6 జేయయడిన యుపదేశమునందు “నీవు యుద్ధమును 
(అనంగా: కర్మనే చేయుము” అని స్పష్టముగ పది పండెండు 
సొరులును నొ యర్థమే వచ్చునటులు 'పెక్టుసారులు (అభ్యాసముగ 
చెప్పబడినది. సంస్కృ తవాజ్మయమునందు భగవద్గీత దప్ప కర్మ 
యోగముయొక్క యువపత్తిని జెప్పునట్టి మఖ్రియొక గ్రంథము 
చేదు. దీనియందు అభ్యాసమును, అపూర్వతయు నను నీ రెండు 
పమాణముల చేతను గీతలయొక్క కర్మయోగపరత్వ మెటుల 
నధికముగ వ్యక్తమగునో చెప్పబడినది. మామాంసకులు |గంథ 


గీతాధ్యాయసంగతి క్రి? 


పష నిర్ణ యమును జేయుట చెప్పిన లింగము లను నికమోపల 
ములలో అర్ధవాదమును, ఉపపత్తియు నను నీ రెండును మిగిలినవి. 
రాని విషయమయి మొదట నా యా |ప్రకరణములందును, గీతల 
మందున్న యధ్యాయ|కమము ననుసరించి యీ (పకరణము 
50దును జేయంబడిన విచారణను బట్టి కర్శ్మయోగమే గితలయందు. 
బతిపాద్యమగు విషయ మని నిశ్చయమగుచున్నది. కావున మొ 
హూాంసకులయొక్క |గంథ తాత్పర్య నిర్ణయమును జేయునట్టి షడ్విధ 
)ంగములచేం బరీశీలించి జూచినను గితాగంథమునందు జ్ఞాన 
ఘూలమును భ క్లివధానమునగు కర్మయోగమే | పతిపాద్యమని 
)ర్వివాదముగ సిద్దమగును. ఇది గాక గీతాతాత్పర్యములు సాంప్ర 
గాయికము లను 'షయమునీ సందేహమేమియు లేదు; కాని యీ 
కాత్పర్యములు సాయ్యపదాయికదృష్టితోం దీయంబడినను గితయొక్క 
మూ సాయ్యపదాయికార్థము... అందునను విశేషముగ సన్న్యాసపరమగు 
ఏర్భము... సమన్వయించుటకు సవకాశ మెట్లు కలిగినదియు నిరూ 
ఏచిననే కానీ య సాంప్రదాయికార్థచర్వ పూర్ణము కానేరదు, 
గావున నీ సాంప్రదాయికటి కాకారులు గీతకు నేన్న్యాసపరమగు. 
కర్ణము నెటుల చేయుచువచ్చిరో యిచ్చోం గొంచెము విచారించి 
సూ |పకరణమును ముగింతుము. 


మనుజుండు బుద్ధిమంతు:డగు (పాణియగుటచే పిండ బహాండ 
పములయందున్న తత్త్వమును దెలినికొనుటయే వారికి ముఖ్యమగు 
గార్యము, లేక, పురుషార్థ మని మన శాస్త్రకారుల సిద్ధాంతము. 
ఏటియు ధర్మశాస్త్రము నందు దీనినే *మోక్ష' మని చెప్పుచున్నారు. 
)యినను దృశ్యసృష్టి యొక్క వ్యవహారమును గమనించి యీ పురు 
బార్గము ధర్మము, అర్థము, కామము, మోక్షమునను నామములతో 
కతుర్విధ మయినదని శాస్త్రములలోనె చెప్పబడినది. “ధర్మ” శబ్ద 
ఘన కిక్కడ వ్యావహారికము, సామాజికము, నైతికము నను 


318 గీశారహస్యము 


నర్థము నెజుంగపలయు. ఇది పూర్వమునందు చెప్పబడినది, పురు 
పార్థ మిట్లు చతుర్విధ మని యంగికరించినపిదప దానియొక్క నాలు 
గంగములును పరస్పరపోషకము లగునా? కావా? యను (పశ్నము 
తనంతటనే వుట్టినను వీనిలో పిండమందును [(బహ్మాండమందు నున్న 
తత్త్వమును దెలిసికొనినంగాని మోక్షము లభింపదు; కాన నామార్షమే 
ప్రాప్తముకావలయు నను విషయమున శాబ్దికమగు మతభేద మున్నను 
తత్త్వమునుబట్టి మతభేదము లేదు. తుద కీ గితాశాన్తమునకు6 గూడ 
నీ సిద్ధాంతము సమ్మతమే. అ'క్లే యర్థకామము లను పురుషార్ధములు 
సంపాదించుకొనవలసి వచ్చినను నీతిధర్మములకు విరుద్ధము కాని 
రీతిని సంపాదింపవలయునను విషయము సైతము భగవద్గీత పూర్తిగ 
నొప్పుకొనును. ఇప్పుడు ధర్మమును (అనయా; వ్యావహారికమగు 
చాతుర్వర్ణ్య ధర్మమును మోక్షము ననువానికి పరస్పరసంబంధ 
మేమియో నిర్ణయించుట మా(తమే మిగిలి యున్నది, వీనిలో 
మొదట ధర్మముచే చిత్తశుద్ధి కలిగిననే కాని మోక్షమును విషయమును 
గుజీంచి యయినను మాటలాడ నక్కొటియుండదనుట యన్ని 
పక్షము లవారికిని నిష్టమైనదియే. ఈ చిత్త శుద్ధి కలుగుటకు విశేష 
కాలము పట్టును. కావున మోక్షమే ముఖ్య పురుషార్థ మను దృష్టితో 
పూర్వముననే క ధర్మముచే " సంసారమును పూర్ణము చేసికొన 
వలయు ననియె సిద్ధాంతమగును (మను, 68.85.87. సన్న్యాస 
మనలా వదలి పెట్టుట; మజియు ధర్మముచే సంసారమును సిద్ధము 
చేసికొనినవారు వదలి పెట్టుటయన, దేనిని? లేక, యెవరిసంసారము 
బాగుగ సాధింప(బడ లేదో యట్టి “ వ్యర్థునకు.* బరమార్థ మయిన 
నెట్లు సిద్ధించును? (దాస. 12.1,1.10 మతియు 12.8. 21.81 
చూడు. కారణ మేమి యనగా: సాధ్యము [పాపంచిక మైనను, 
పారమార్థిక మయినను అది సిద్ధించుటకు దీర్హపయత్నమును మనో 
నిగహమును సామర్థ్యమును మొదలగు గుణములయొక్క యు పేక్ష 


గికాధ్యాయసంగతి 879 


సమానముగనే యుండును; "మత్రియు నీ గుణములు లేనివానికే సాధ్య 
మును (పొప్పము కాదని స్పష్టమగుచున్నది; కాని యనేకు లీ విష 
యము నొప్పుకొని చిరకాల పయత్నముచేతను మనోని[గహము 
చేతను నాత్మజ్ఞానము కలిగిన పిదప జగత్తునందున్న వఏషయోప 
భోగరూపములగు సర్వవ్యవహారములును నిస్సారములుగ( దోయ 
ననియు, సర్పము తనకు నిరుషదవముగ కుబుసమును వదలి 
'పెట్టునట్లు జ్ఞాని సమసమగు నై హికవిషయములను వదలి కేవల 
పరేమేశ్వరస్వారూపమునందే లీనుండై యుండు ననియు జెప్పుదురు 
(బృ. 4.4.7). ఈ మార్గమున “కీవితకాలమును గడపుట యను 
వ్యవహారమును సైతము "వదలి జ్ఞానమునకు మా|(తమే (పొధాన్య 
మయ యబడినది. ' దీనిని జ్ఞాననిష్ట యని కాని, సాంఖ్యనిష్ట యని 
కాని లేక, సర్వవ్యవహాధములను వదలి పెట్టు టచే సన్నాాసనిష్ట 
యని కాని చెప్పుదురు; కాని గీతాశాస్తము దీనికి విరుద్ధముగ మొదట 
చిత్త శుద్ధి నిమిత్తమయి కావలసియుండు ధర్మము చిత్తశుద్ధి గలిగిన 
పిదప న్వే పయోజనార్థమై విషయోపభో గరూపములగు వ్యవహారము 
లను జేయుట తుచ్చమైనను, లోకసం్యగహార్థమై స్వధర్మ్శ్మమును, 
కర్శవ్యమును, అను తలంపున నిష్కామబుద్ధితో? జేయుట యావశ్యక 
మగుననియు, జ్ఞాని యీ రీతిగ చేయనియెడల లోకుల కుపదేళించు 
వా( డెవడు నుండకపోవుటచే జగత్తు నశించు ననియు, నీ కర్మ 
భూమియందు కర్మ యొవ్వరినికూడ వదలదనియు, బుద్ధి నిషప్టామమగు 
చున్న యెడల చేయవలసిన కర్మల6 జేసినను నవి మోక్షమునకు: 
|బతిబంధకములు కానేరవు కావున సంసారమును వదలక యితరుల 
వలెనే జగత్తునందలి సర్వవ్యవహారములను విరక్తబుద్ధితో నానుర 
ణాంతమును జేయుట జ్ఞానికిని కర్తవ్యముగ6 బరిణమించు ననియు. 
జెప్పుచున్న ది, గీతలయం దుపదేశింపంబడిన యీ యాయుష్య[కనుణ 
మనుమార్షమే కర్మనిష్ట, లేక, కర్మయోగ మని చెప్పబడినది; కాని 
కర్మయోగ మో రీతిని [శేష్టమని నిశ్చయింపయుడినను ఆ నిర్ణయము 


880 గీశారహస్యము 


నిమిత్తమై సన్న్యాసమార్గ్షముయొక్క నింద గితలయం దెక్కడను 
చేయంబడలేదు, పైగా నదియు మోక్షపదముగనే యున్నదని చెప్ప 
బడినది. సృష్ట్యారంభమునందు సనత్కుమారాదులును, బిదప శుక 
యాజ్ఞ వల్క్యులును స్వీకరించిన దానిని భగవంతు. డైనను బొత్మిగ 
వదలివేయ వలయునని యెట్లు చెప్పును? అనియు, జగత్తునందున్న 
వ్యవహారములు' నీరసములుగ6 దోపక సమ్మతములుగ( దోచుటయు6 
గొన్ని యంశములలో, (బారబ్బకర్మానుసారముగ (పాప్పమగు వృద్ధి 
నొందుటయు స్వభావముగ "ండుటచే తనే స్పష్టముగ నున్నది. 
మటణియు' జ్ఞానము గలిగినను బ్రారబ్ధకర్మను భో గించిననేకాని వినుక్తి 
గలుగదని పూర్వమునందే చెప్పబడినది. కావున నీ పారబ్ధకర్మాను 
సారముగ6 (బాప్తమగు వృద్ధి స్వభావముచే నొకానొక జ్ఞానికి సంసా 
రముపై విరక్తి కలుగుటచే నతడు సన్న్యాసమును గైకొనినచో 
నతనికేమియు పేరులు పెట్టగూడదు. అత్మజ్ఞానముచే నిస్సంగమును 
పవ్మితమునైన బుద్ధిగల సిద్దు డ్రే మైన నితరమగు కర్మను జేసినను 
జేయకపోయినను “తడు “మానవబుద్ధి సంబంధమైన శుద్ధతయొక్క 
పరమావధిని, స్వభావముగనే విషయములయం దానక్తి గలది యగు 
టచే నివారింప శక్యముకాని మనోవృత్తిని, స్వాధీనముగ నుంచుకొ 
నుట యను మానవసామర్థ్యమును లోకులకు. (బత్యక్షముగం జూపుట 
యను నేర్చు లోకసర్యగహదృ్భష్టితో జూచినను సామాన్యమైనదికాధు, 
సన్న్యాసధర్మము విషయమై లోకమునందు( గల యాదరమునకు 
నిజముయిన కారణ మిదియే యగుటచే నది గితలకును మోక్షదృష్టిచే 
సమ్మత మయినదియే; కాని వృద్ధి నొందుచున్న స్వభావమును 
మా(తమే (అనగా: పారబ్ధకర్మమును మా్యతమే) గమనింపక పూర 
మగు నాత్మస్వాతంత్యము సల జ్ఞాని ప గలిగిన పిదప నీ కర్మ 
భూమియం దెట్టు చరింపవలయునో శాస్త్రీయరీతితో విచారింప 
నారంభింతు మేన్‌ కర్మత్యాగపక్షము గాణ మగుటచే నృష్ట్యారంభమున 
మరీచ్యాదులచేతను, పిదప జనకాదులచేతను నాచరింపంబడిన కర్మ 


గీతాధ్యాయనంగతి 881 


యోగమునే జ్ఞానులు లోకసంగహార్థమై స్వీకరింపవలయు నని 
గితానుసారముగ సిద్ధాంతము చేయవేలసివచ్చును. కారణ మేమి 
యన; పరమేశ్వర నిర్మితమగు స సృష్టిని నడపిందుట యను కార్యమును 
అ చేయవలయు నను విషయ మీవుడు తనంతటనే పాప ముగు 
చున్నది. మజియు నీ మార్గమునందు జ్ఞానసామర్థ్యముయొక్క 
భారమును నవిరోధముగ6౬ బడియుండుటచే నీ కర్మయోగము కేవల 
సాంఖ్యనూర్గ్షముకం'కొు మొత్తముమోద నధీక స యని 
నిశ్చయ మగుచున్నది. 


సాంఖ్యము, కర్మయోగము నను నీ రెండు మతములలోనున్న 
ముఖ్యమగు భేద మేమని యీ రీతి విచారించినయెడల సాంఖ్యము... 
నిష్కామకర్మ = కర్మయోగము అని సమిాకరణము నిష్పన్నమగును. 
కాన, వైశంపాయనులవారు చెప్పినటుల గీతయందలి [పళ్ళతిపర 
మగు కర్మయోగముయొక్క |పతిపాదనమునందే సాంఖ్యమతము 
యొక్ష నిరూపణము సహజముగ నిమిడియున్నట్లు కాస్పించుచున్నది. 
తరువా రముననే సన్న్యాసమార్షీయటీకాకారులకు తమ సాంఖ్యమే, 
లేక, సన్న్యాసమార్గమే గీతలలో: బతిపాద్య మని చెప్పుట పరిపాటియై 
యున్నది, వారు గీతలయందున్న కర్మ (శేయస్కర మని నిశ్చ 
యించుటకు చెప్పంబడిన శ్లోకములు గమనింపనే గమనింపరు? లేదా 
యన్నియు నర్ధవాదాత్మకము లని (అనయా: అనుషంగికములగు 
(పశంసాళ్మకములని)చెప్పి సులభముగ. గాన్పించు నర్గమును కాదని 
కాని లేక, యేదయిన మఖీయొక తికమక బెట్టి క పెనున్న 
సమోకరణములో నుండి యొకప్పుడు నిమ్కామళర్మలను తీసివైచు 
టకు అనగా: వానియొక్క సమికరణములో నుండి యొకప్పుడు 
నిష్కామకర్మలను తీసివైచుటకు, అనయా: వానియొక్క సమికర 
అమే సాంఖ్యము = కర్మయోగ మగుటచే గీతలలో .సాంఖ్యమార్లమే 
పతిపాద్య మని చెప్పుటకు, |[పయత్నింతురు; కాని యీ రీతిగ 


882 గితారహస్యము 


జేయంబడిన యర్థము గీతలయొక్క యుష్మకమోపసంహారముల 
కత్యంత ని నిరుద్ధమగును. మటియు గితలయందున్న కర్మయోగము 
గాణ పువయ సన్న్యాసము ముఖ్యమనియు ననుకొనుట యొక 
యింటియజమానుని నతని యింటిలోనే యాగంతుకునిగ నిశ్చయించి 
యాగంతుకుని యజమానునిగ నెంచుటవంటిది యగును. ఈ విష 
యమును నీ |గంథమునం దక్కడక్కడ వ్యక్తముశేసి చూపించియే 
యున్నా(డను. మజియు దానియందు కేవల సిద్ధాంతము, కేవల 
భక్తి, లేక్క కేవల పాతంజలయోగము మా|తమే గితలలో |పతిపాద్య 
మను మతమును ఖండించినా(డను. గీతలలో లేని దేది? వైదికథర్మ 
ములయందు , మోక్ష్మపొప్తికై చెప్పంబడిన ముఖ్య సాధనములును, 
ముఖ్యమార్గములును కొంచెము కొంచెమైనను గీతలలో? గైకొనం 
బడియే యున్నవి. నుశియు నిట్లు (గహింపంబడినను “భూతభృ న్న 
చ భూతస్థః ౫ (గీ, 9.5) అను న్యాయము ననుసరించి గితలయం 
దున్న సత్య మగు రహస్యము మా|తమే యన్ని మార్గనులకం కును 
వేజుగనే యున్నది. జ్ఞాన్నపాప్తి కానిది మోక్షము లేదని సన్న్యాస 


మార్గ్షమునందున్న (అనయా: ఉపనిషతుల యందున్న సిదాంతము 
౧ pa 


గీతలలో లేకపోలేదు. ఇంక నేమన: దానికి నిషా మకర్శలతో సం 
బంధము గలుగ జేయుటం బట్టి గీతలయందున్న భాగవతధర్మము 
లలోనే యతిధర్మములు సహజముగ( జేరి యున్నవి. అయినను 
సన్న్యాసమునుు వైరాగ్యము నను వానికి కర్మలను వదలి పెట్టుట 


యని యర్థము చేయక, ఫలాశను వదలుటలోనే నిజమగు వైరాగ్య 


మును సన్న్యాసమును కలవని చెప్పి, యుపనిషజ్ఞారులయొక్క కర్మ 
సన్న్యాసముకంతె నిష్కామకర్మయోగమే యధిక (శేయస్కరముని 
గీతాశాస్త్రమునందు' దుదకు సిద్ధోంతీకరింపం బడినది; వేదవిసాతము 
లగు యజ్ఞయాగాది కర్మలు కేవల యజ్ఞార్థమై యాచరించినను, 


బంధకములు గావను కర్మఠులగు మోమాంసకులయొక్క మతము 


గీతాధ్యాయసం గతి 888 


సైతము గీతలకు మాన్యమయినదియే; కాని యజ్ఞ శబ్దార్ధమును 
విస్తృతనుగం జేసి, ఫలాశను వదలి చేసిన సర్వకర్మలు నొక గొప్ప 
యజ్ఞమే యగును గాన వర్ణా శ్రమవిహితములగు కర్మల నన్నిటిని 
నిష్కోమబుద్ధితో నెప్పుడును చేయుచుండుట యే [పతి మనుష్యున 
కును కర ర్రవ్యమని గీతలచే దానియందు బరువు మోపంబడినది. మటి 
యు నుపనిషత్తులలోని సృష్ట్యుత్పత్ని[కమముకంకు సాంఖ్యులమతము 
లోని సృష్ట్యుత్పత్తి (కమము |పథానముగ గితలలో నంగీకరింపయుడి 
నది, అయినను (పకృతి పురుషులవణికే కాళ్ల సృష్ట్యుత్పత్ని (కమపరం 
పర యుపనిషత్తులయందున్న నిత్యపరమాత్మ పర్యంతమును తీసికొని 
పోంబడినది, అధ్యాత్మజ్ఞానము "కేవలము బుద్ధిచేతనే పొందుట కేశ 
మగుటచే, (శద్ధచేతను; భక్తిచేతను దానిని. బొందవలయు నని 
వాసుదేవభ క్తి యందున్న, లేక, భాగవతధర్మముల యందున్న, 
లేక నారాయణీయ ధర్మములయందున్న విధియును గితలయందు 
పర్ణింపండినది; కాని యీ విషయములో సైతము భాగవతధర్మము 
లనే యన్నివిధముల ననుకరింపక వాసుదేవునియందుండి సంకర్హ 
ణుడు, లేక, జీవుడు పుశ్టైనని భాగవతధర్శములయందున్న జీవుల 
యొక్క యుత్సత్సి క్రమమును వేదాంతసూతానుసారముగ ఖండించి 
భాగపతధర్మములయందున్న భ క్తికిని, ఉపనిషత్తులయందున్న కత 
'క్షేతజ్ఞ విషయిక సిద్ధాంతమునకును పూర్ణముగ సంబంధము కలదని 
నిరూపింపంబడినది. ఇదిగాక మోక్ష్మపొప్తికి మతియొక సాధనము 
పాతంజలయోగము; కాని పాతంజలయోగ మనునదియే జీవిత 
కాలమున ముఖ్యక ర్హవ్యమని గితలలో లేకపోయినను, బుద్ధి సమ 
మగుటకు నిం|దియనిగహముయుక్క యావశ్యకత యుండుటచే 
నంతవజణకును సాతంజలయోగమునం దున్న ' యమనియమాది 
సాధనముల నుపయోగించుకొమ్మని గీత చెప్పును. సారాంశ మేమి 
యన; వైదికధర్మములలో మోక్ష పొప్పికె చెప్పంబడిన సాధనము 
లన్నియు కర్మయోగముయొక్క సాంగోపాంగవివేచన చేసినప్పుడు 


irk, 
111 
1 
| 
1 
| 
స్‌ 
nye 
iy 
Hb 
ls 





884 గీతారహన్యము. 


భగవద్గీతయందు (పసంగానుసారముగ కొంచెమో గొప్పయో చె 
వలసివచ్చెను; ఈ వర్ణనలన్నియు స్వతం్యతములని చెప్పితివే 
యసంగతత్త ము సంభవించి గీతలయందున్న సిద్ధాంతము పరస్త 
విరుద్ధముగ నున్నట్లు దోంచును. ఆ యా సాం్యపదాయిక టీకాకార 
వలన నది యధికముగ దృఢ మగుచున్నది; కాని (బహ్మజ్ఞానః 
నకును, భ క్తికిని సంబంధము కలుగ.జేసి దాని మూలమున తుద 
కర్మయోగమును సమర్థించుటయే గీతలలోని ముఖ్యపతిపాద్యవ 
విషయ నుని నేను పైన చెప్పినరీతిగ సిద్ధాంతము( జేయునె! 
నీ విరోధము లేమియు నుండవు, కావున పూర్ణ వ్యాపకదృష్టిచే త। 
జ్ఞానముతో భ క్రికిని, కర్మయోగమునకును సంబంధమును పూర్ణము 
గలుగణజేయుట యను గీతలయందున్న యలౌకిక చాతు 
మాశ్చర్యకరము గాక మానదు. ఇతర నదు లెన్ని వచ్చి కలసిన 
గంగయొక్క స్వరూపము మాఅనక్లు గీతలలో నెన్నిమతమ 
కలయిక యున్నను వానియందు కర్మయోగ మనునదియే ము 
ముగ |పతిపాద్య మను విషయమునకు భంగము రాదు; కాని క 
యోగ మో రీతిని ముఖ్యవిషయ మైనను దానివలెనే మోక్షధర్మ: 
యొక్క రహస్యమును దీనియందు సుందరముగ నిరూపింపం! 
యున్నది, అందుచే కార్యాకార్య నిర్ణయార్థమై చెప్పబడిన గి 
ధర్మమే “స హి ధర్మ స్పుపర్యాప్తో |బహ్మణః పద వేదనే” (మ. ( 
అశ్వ, 16. 12)_ |బహ్మపదమును దెలిసికొనుటకును పూర్ణమ 
సమర్థ మగును. మజియు నీ మార్గమున నడుచువారు మోక్షపొ 
కొటకు మజియొక యనుష్టానము చేయ నక్కణలేదని య 
గీతారంభమునందు భగవంతుం డర్జునునకు స్పష్టముగం జెప్పె 
వ్యావహారికములగు కర్మల నన్నిటిని త్యజించిననే కాని మోక్ష్మపా 
గలుగదని చెప్పు సన్న్యాసమార్లీయుల కిది రుచింపదని నే నెటు! 
దును; కాని దానికి నే చేయు (ప్రతిక్రియ యేమియు లేదు. గీ 
(గంథము సన్న్యాసమార్షమును గాని మణియొక నివృత్తిపరవ 


గీతాధ్యాయసంగతి 386 


మార్గము గాని బోధింపనిది మా|తమే కాక" జ్ఞానము గలిగిన పీదప 
సైతము కర్మసన్నాసము చేయవలయునా? యక్కటణ లేదా? యను 
శంకకు (బహ్మజ్ఞానదృష్టితో సయు క్షికమగు నుత్తరము నిచ్చుటకే 
(పవర్తించినది; కావున, భగవద్గీతకు కూడ సన్నా్యాస మియ్యవలయు 
నను (భాంతిలోగబడక సన్నాసమార్లపతిపాదకములగు నితర వైదిక 
|గంథములను జూచియే సన్న్యాసమార్గము ననుసరించువారు సంతు 
ష్టులయి యుండవలయును. లేదా గితలయం దే సన్న్యాసమార్ల 
మును భగవంతుండు నిరభిమానబుద్ధితో నిశ్మేయసకర మని చెప్పెనో 
దానినే సమబుద్ధితో సాంఖ్యమార్లీయులును ననుసరింతురు గార, 
ఏలన: సాంఖ్యలును “జగత్తును నడిపింపవలయునని పరమేశ్వరుని 
యభి|పాయము. మజీయు నా పరమేశ్వరు(డును దత్త త్సమయముల 
యం దవతారముల నెత్తుచు నున్నాడు గనుక, జ్ఞానము గలిగిన 
పిదప సైతము నిమ్కామబుద్ధితో వ్యావహారికకర్మల నాచరించుచుండ 
వలయునని భగవంతుండు గితలలో నుపదేశించినమార్గమె కలికాల 
మందు యుక్తముగ నున్నది” అని చెప్పుటయే వీని నన్నింటిలో 
నుత్తమ మగు పక్షము. 


గీతాధ్యాయ సంగతి యను చతుర్దశ (ప్రకరణము, 


——_—™ 


భగ, 1-25 





పంచదశ |1సకరణవంం 
ఉపసంహారము 


న. 


తస్మా క్సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ్య చ, ౫ 
గీత, 8.7. 


గీతలయందున్న యధ్యాయముల సంగతి( జూచినను, దాని 
యందున్న విషయములను మోమాంసకుల పద్ధతితో వేర్వేణుగ విచా 
రించినను సాం్యపదాయిక టీకాకారులు కర్మయోగమును గౌణముగ 
నిశ్చయించి గీతల కనేకవిధముల జెప్పిన తాత్పర్యము య థార్థము 
కాదనియు నుపనిషత్తులయందున్న యద్వైత వేదాంతమును భక్తితో 
"గలిపి దాని మూలమున జ్ఞాని? జ్ఞానము గలిగిన పిదప. దన జీవిత 
కాలము నెట్టు గడపవలసిన దనియు6 దెలుపుటయే (అనంగాః జ్ఞాన 
భక్తులతో. గూడిన కర్మయోగమే) గితలకు సు. తాత్పర్య న్య 
నని స్పష్టపడుచువ్నది. మొమాంసకులు చెప్పిన రీతిని కేవలము శ్రౌత 
స్మార్తకర్మల నెల్ల ప్పుడును జేయుచుండుట శాస్త్రోక్త మయినను, పాన 
పొప్పి? లేక, కాంబోవు నిట్టి తాం తిక్యకియలచే బుద్ధిమంతునకు' 
సమాధానము కానేరదు, 'మణియు నుపనిషత్తులయందున్న ధర్మ 
మును జూచినచో నది కేవలము జ్ఞానమయ మగుటచే నల్పబుద్ధిగల 


* “కొపున సర్వకాలములయందు నన్ను స్మరించుచు యుద్ధము జేయును.” 
యుద్ధము జేయ మను శబ్దము [ప్రసంగము సనుసరించి (వయౌగింపం బడినది, 
ఈ శబ్దమునకు గేవలము “యద్ధముం జేయు మనియే యర్థము. కానేరదు. యథా 
ధికారముగం గర్మలం జేయు మని యెజుంగవలయును, 


ఉపసంహారము 887 


వారల కది తెలియుట కష్టము. ఇంతియ కాక. దానియందున్న 
సన్న్యాసమార్గము సైతము లోకసం[గహమునకు విరుద్దముగ నున్నది. 
కావున బుద్ది ద్ధి (జ్ఞానము); (పేమ (భక్తి 1 కర ర్భృత్వము నను వాని 
నన్నిటిని తగినట్లు కలిసి, మోక్షమునకు (బతిబంధము లేనట్లును 
లో కవ్యవహారము సులలితముగ నడచునట్టును, జ్ఞానమూలకమును, 
భీకి | పధానమును నామరణాంతము నాచరింపంద గీనట్టియు కర్మపర 
మగునట్టియు, ధర్మమును భగవంతు(డు గీతలయం న ర క 
మజియు దీనియందే కర్మాకర్మశాస్త్రముయొక్క యభ్మిపాయమం 
తయు నున్నది. వేయేల? ఈ ధర్మము నర్జునున కుపదేళించుటకు కర్తా 
కర్మలయొక్క వివేకమే మూలకారణమైన దని గీతలయొక్క అ 
(కమోపసంహారములను బట్టి స్పష్ట మగుచున్నది. ఏ కర్మనై నను 
ధర్మమును, పుణ్యమును," న్యాయ్యమును, శేయస్కరమును నని 
కాని, అధర్మ్యమును, పాస పదమును, అన్యాయ్యమును, గర్హ్యము 
నని కాని చెప్పవచ్చును. అది యొట్టన : ఉపపత్తిన్సి లేక, రహస్య 
మును చెప్పక యీ విషయ మో రీతిగం జేయంబడిన యెడల శుదమ 
నియు, నింకొక రీతిగం జేయంబడిన యెడల నపరిశుద్ధ మనియు విధిని 
మ్మాతము దెలువునది యగును. “హింస జేయకుము, చౌర్యమును 
జేయకుము, సత్యమును జెప్పుము (సత్యం వద, ధర్మం చర మొద 
లగు విధానము లట్టి వే. మన్వాదిస్మృతులలోను, నుపనిషత్తులలోను 
"నీ పద్ధతీ స్పష్టముగ నున్నది; కాని మనుష్యుడు జ్ఞానముగల (పాణి 
యగుటచే. బూర్వోక్తము లగు కేవల విధులచే( బురుషునకు( దృష్తి 
కలుగక పోవుటచే నీ నియమముల విధించుటకు6 గారణ మేమి యా 
యెజుంగ వలయు నని స్వభావముగనే తోచును. పిదప నీ విచార 
మును జేసి చేసి యా విధులయం దున్న నిత్యమును మూలము నగు 
తత్త్వమును శోధించి _పకటనం జేయును. వ్యావహారికధర్మముల కీ 
రీతిగ నంతమును జూచి వానియందున్న మూలతత్త్వమును శోధించి 
"బయటికి? దీయుట శాస్త్రములు సేయు పని యగుటచే, నీ విషయ 


$88 గితార హాస్యము 


ములయొక్క విధులను సమకూర్చి చెప్పుటయే యాచార సంగహ 
మని చెప్పుదురు. కర్మమార్గముయొ క్ర యాచార సం్యగహము స్మృతి 
(గంథముల యందున్నది. భగ వద్దీతయం దా యాచారముయొక్క 
hs లేవియో సంవాదాత్మకమగు, లేక, పౌరాణిక మగు 
పద్ధతితో శాస్ర్రీయమగు వివేదనచేయయబుడినది. కాన భగవద్గితయందు 
|పతిపాద్యమగు విషయమును కర్మయోగము అని మాత్రమే చెప్పుట 
కంకు కర్మయోగశా స్త్ర మని చెప్పుట మిక్కిలి మంచిది. ఈ యోగ 
శాస్త్ర మను శబ్దము భగవద్గీతల యొక్క యధ్యాయసమాప్తి సూచక 
మగు సంకల్పమునం దున్నది. గీతలయందున్న యీ కర్మయోగ 
శాస్త్రమునకే పారలౌకికద్భష్టిని' వదలునట్టి (అనగా; అ్మపధాన మను 
కొను) పాళ్చాత్యపండితులు సద్వర్తనళాస్త్ర మనియు, నీతిశాస్త్రము 
యొక్క మూలతత్త్వ మనియు, కర్తప్యశాస్త్ర మనియు, కార్యాకార్య 
వ్యవస్థితి యనియు, లేక, సమాజధారణశాస్త్ర మనియు, నాయా 
లౌకిక నామముల బెట్టుచున్నారు. మటీయు వారి మార్గములు, 
నీతియు మొమాంనయు సైతము లౌకికములుగనే యున్నవి; గాన 
నిట్టి పాళ్ళాత్యపండితుల |గంథముల చదువుకొనిన వారిలో ననేకులు 
సంస్మ్కృతవాజ్మయమునందు సదాచరణముయొ క్ర, లేక, నీతియొ క్ర 
కారణముల నెవరును నిర్ణయించి (వాయ లేదనియు, మన దేశము 
నందున్న గొప్పతత్త్వజ్ఞానకాస్త్రము 'వేదాంతమే యనియు, |పస్తుత 
మందున్న మన వేదాంత గంథములను జూచితిమేని సాంసారిక కర్మల 
విషయమై యది తజచుగ నుదాసీన మగు ననియు, నింక కర్మ 
యోగశాస్త్రముయొక్క (అనయా: నీతిశాస్త్రము యొక్క) విచార 
మెక్కడ చేయలేదనియు, వ్యాకరణము, న్యాయము మొదలగు 
గంథములయందు నీ విచారముండుట శశ్యము కాదనియు, స్మృతి 
|గంథములయందు విధులసం|గహమే తప్ప మజేమియు లేదనియు, 
నా కాలమున మన శాస్త్రకారులు మోక్షముయొక్ట గహన మగు విచా 
రణలో నిమగ్ను లయి యుండుటచే సదాచరణముయొక్క, లేక, నీతి 


ఉపసంహారము 888 


ధర్మములయొక్క మూలతత్త్వమును వివేచించుట మణచి యుందు 
రనియు ననుకొనుచున్నారు. మహాభారతమును గాని, భగవద్గీతను 
గాని బాగుగ పరిశీలన: జేయుచు. జదువుకొనిన నీ యభ్మిపాయ 
ముండదు; కాని మహాభారత మతి విస్తర మగుటచే దాని నంతయు 
బూర్ల నుగను జదివి, దానియందున్న విషయములను దెలిసికొనుట 
కష్ట 'మగును; మజియు గీత చిన్న దైనను సాంప్రదాయిక టీకాకారుల 
యొక్క యభఖి[పాయానుసారముగ దానియం దొక మోక్షప్రాప్తి 
యొక్కజ్ఞానమే చెప్పంబడినదని యెన్నుదురు; కాని యెవరు సన్నాా 
సము, కర్మయోగము నను నీ రెండు మార్గములును మనదేశమునందు 
వేదము లున్నప్పటి నుండియు నాచరణములో నున్నను, సన్నా్యాస 
మార్గమునం దున్న వారికంకు నెప్పు డైనను కర్మయోగము ననుస 
రించువారి సంఖ్య వేయి రె'ఖైక్కువగ నున్నదనియు, పురాణేతిహాస 
ములయందు వర్షీ ౦పంబడిన మహావురుషు లెల్లరును, కర్మయోగము 
నకే పురస్కర్త లనియు ననుకొనరు; కాని వీరిలో నొకరికైనను తమ 
కర్మయోగశాస్త్రమును సమర్థింప వలయు నను బుద్ధి పుట్టలేదా యేమి? 
యని యడిగిన, సమస్తజ్ఞా నమును _బాహ్మణజాతులయం దుండుట 
చేతను; వేదాంతి [బాహ్మణకర్మ నిమిత్తమై యుదాసీను(డై యుండుట 
చేతను, కర్మయోగముమోాంద (గంథమేమియు రచియింపం బడలేదని 
సమాధాన మెవరై నను జెప్పినను నదియు సయుక్తి కము కానేరదు. 
కారణ మేమి యన: ఉపనిషత్కాలమందును తదనంతర కాలములం 
దును జనక శ్రీకృష్ణులవంటి జ్ఞానులు క్షతియులలో నుండిరి; మటియు 
వ్యాసులవారినంటి బుద్ధిమంతులగు (బ్రాహ్మణులు గొప్పగొప్పవారైన 
క్షతియులయొక్క యితిహాసనముల (వాసియున్నారు. ఈ యితి 
హాసమును వాయుచు నా గొప్పవారి చర్మితలయందలి రహస్య 
ముల చెప్పనక్కణ లేదా? యందుమేని యా రహస్య మనంగా కర్మ 
యోగము, వ్యవహారశాస్త్రమే. కాని దానిని జెప్పుటకే మహాభారత 
మున (పతిస్థలమునందును సూక్ష్మముగ ధర్మాధర్మముల వివేచించి 





890 గీతారహన్యము 

పతిసలము సందును జగత్తుయొక్క ధారణపోషణలకు కారణమయిన 
సదాచారము యొక్క (అనంగా: ధర్మములయొక్క యు; మూల 
తత్త్వముల యొక్కయు) మోక్షదృష్టిని వదలక గీతలయం దూహాో 
పోహలచే6 జెప్పంబడినది. ఇతరములగు పురాణములలో సైత మిట్టి 
యనేకములగు (ససంగములు కలవు; కాని గితయొక్క తేజము 
నెదుట నితరములగు వివేచనల కాంతులు |పసరింపక పోవుటచే 
భగవద్గీత యనునది కర్మయోగశళాస్ర్రమునందు [పధాన్యగంథమై 
యున్నది. ఈ కర్మయోగముయొక్క నిజమగు స్వరూపమును పూర్వ 
(పకరణమునందే సవి స్తరముగ నిరూపించియున్నాను. అయినను 
గీతలయందు వర్ణింపండిన కర్మాకర్మలయొక్క యాభ్యాత్మిక 
మూలతత్త్యములతో, పాశ్ళాత్యపండితులచే( |బతిపాదింప బడిన నీతి 
యొక్క ఘూలతత్త (ము లెంత పర్యంతము సంబంధించి యుండునో 
యని పోల్చుటయే తులనతప్ప _ గీత్రాధర్మముల _ నిరూపణ పూర్ణ 
మయిన దని చెప్పుటకు సాధ్యముకాదు, ఈ సరీచూచుటలో రెండు 
పక్షముల యందలి య ధ్యాత్మజ్ఞానమును చక్కగం బరిశీలింపవలసి 
వచ్చును; కాని పాశ్చాత్యుల యా ధ్యాత్మికజ్జానము, మన వేదాంత 
ములయందలి జ్ఞానముకం కొ నెక్కువగ "సై టివజకు6 గనపడుట 
లేదు. ఈ విషయము నెల్లవారు నొప్పుకొందురు. గావున మన 
యథధ్యాత్మశాస్త్రమును, పాశ్చాత్యుల య ధ్యాత్మళాస్త్రమును పోల్చి 
సరిచూడవలసిన యవనర మేమియు లేదు.* కాన నే శాస్త్రము నకు 





* “వేదాంతము, పాళ్చాత్యతత్త ఎక్షానముతో సరిపోల్చుటను [పొ ఫెసర్‌ 
“డాయస' ననువా(డు Th Elements of Metaphysics అను [(గంథమున 
నచ్చ టచ్చట6 జేసెను, ఈ|గంథపు రెండనకూర్చు చివర “On the Philoso- 
phy of Vedanta” అను విషయమును గుఆించి 1888 సం॥ పొ. డాయసన్‌ 
భరతఖండమునకు వచ్చినప్పుడు బొంబయి రాయలేషియాటిక్‌ సొసైటికై యప 
న్యాసము. నిచ్చినవిషయము సైతము తెలుపబడినది. ఇంతియకాక గారం Religi- 
on of Philosophy of Upanishads” అను డాయసన్‌ (గ్రంథము సైత మీ 
విషయము గుణించి ముఖ్యముగ జదుపందగినది, 


ఉపసంహారము : 891 


శాస్త్రకారు లుపపత్తి చెప్పలేదని యనేకులు దలంచుచున్నారో యట్టి 
నీతిశాస్త్రముతో, లేడ కర్మ యోగముతో( బోల్చి సరిచూచుటయే 
మిగిలి యున్నది; కాని యీ యొక విషయవిచారమే పూర్ణముగ6 
(బతిపాదించుటకు మటణియొక గంథము [వాయవలసినంత యధిక 
ముగ నున్నది. అయిన నీ |గంథమునం దీ విషయమును సంపూర్ణ 
ముగ నుపపాదించుటకు నిష్టము లేకున్నను దిగ్గర్శనార్గమై దానియం 
దున్న కొన్ని ముఖ్యవిషయముల నీ యుపసంహారమునందు వివేచన 
జేయుచున్నాను. 


సదాచరణము, దురాచరణము, ధర్మము, అధర్మము, నను 
విషయముల విచారించితి మేని యవి జానియొక్క కర్మలనే సంబం 
ధించియుండును. కాన నీతి గలిగియుండుట కేవలము జడకర్మ 
యందు నేదు. బుద్దియందే యున్నదని కొంచెము విచారము 
చేసిన నెల్ల వారికి దెలియును. “ ధర్మో హి తేషా మధికో విశేషః” 
సక ధర్మాధర్మజ్ఞూసమే బుద్ధిమంతులగు మనుష్యులకు గల విశేషము. 
ఈ పి వచనముయొక్ష తాత్పర్య మిదియే, ఒకయెద్దు మనలను పొడు 
దుటచేతనే యది పోట్ల్టది యనియు, భయంకరమయినది యనియు 
మనము. చెప్పుదుము, నిజమె; కాని యెద్దు పొడిచెనేని దానిపై 
నెపరును రాజునొద్ద నభియోగము (వ్యాజ్యెము) చేయరు. నదీ 
[(సవాహము వచ్చి సస్యము కొట్టుకొనిపోయిన యెడల “అనేకుల 
కధిక నష్టము గలుగుటచే ” నెవ్వరును దానిని దురాచారవంత మని 
కాన్స్‌ బందిపోటు చేయునది యని కాని యనరు. దీనిపై ననేకులు 
“ ధర్మాధర్శ్మముల యొక్క నియమములు మనుజునియుక్క వ్యవ 
హారముటనే సంబంధించియుండునని యొకప్పు' డంగీకరించిన పిదప 
మనుజుని కర్భ్మలయందలి మంచి, చెడుగుల విచారింపవలసిన వారు, 
హారికర్మలనుండి మాత్రమే యేల చేయరాదు?” అని (పశ్నంజేయు 
దురు, ఈ | పశ్నకు సమాధానము. జెప్పుట యొక కష్టము కాదు. 


892 గీతారహస్యము 


కారణ మేమి యన: అచేతనవస్తువులు, పశుపక్ష్యాదులునగు మూఢ 
ప్రాణులయొక్క విషయమును వదలి మనుజుని కృత్యములనే విచా 
రించినను వారిలో సైతము వెల్టివాండును, నజ్ఞానులును, కొంచెము 
తప్పు చేసినను లోకమున (అనగా: వ్యావహారిక నియనుముల 
యందు) క్షమింపంబడ. దగినవారని 'యెన్న (బడుదురు గాన, మను 
జాని కర్మాకర్మల యందలి మంచిచెడుగులను నిశ్చయించుటకు. 
గర్త బుద్ధిపూర్వకముగ నా కర్మలను జేసినప్పటికిని నా కర్మల యొక్క 
పరిణామ మతనికి చెందునా? చెందదా? యను విషయమునే 
ముందుగ విచారింపవలసి వచ్చును. ఒక శ్రీమంతు(డగు గృహస్థుండు 
తన సంతోషానుసారముగ విశేషమగు దానము నిచ్చుట యేమియు. 
గష్టము కానేరదు; కాని యీ విషయము మంచిదైనను దానియొక్క 
సత్యము నైతికమూల్యము నిశ్చయింపవలసి వచ్చినప్పుడు సహజ 
ముగ జేయంబడిన దానమును మా|తమే దానిని నిశ్చయింప( గూ 
డదు. ఈ శ్రీమంతుం డగు గృహస్థుని బుద్ధి నిజముగ శ్రద్దాయుక్త ముగ 
నున్నదా? లేదా? యని చూడవలసివచ్చును. మజీియు దానిని 
నిర్ణయించుట కీ దానము సహజముగ చేయంబడినది కాదనుటకు 
“పొతువు కాన్చింపనిచో నా దానముయొక్క యోగ్యత శ్రద్ధాపూర్వక 
ముగం జేయంబడిన దానముతో సమానముగనున్నదని యెవ రనుకొ 
నరు? నిదానము శంకించుటకైనను యోగ్యమగు కారణ ముండును. 
సర్వధర్మాధర్మములను వివేచించిన పిదప మహాభారతమందు కడపట 
నీ విషయ మొక కథయందు సుందరముగ వర్షింప(బడినది. యుధి 
షిరుడు రాజ్యారూఢుండ్రైన పిదపం జేసిన గొప్ప యశ్వమేధము నం 
దన్నదానముచేతను, ధనదానముచేతను ననేకులు సంతుష్టులె యుధి 
ష్టిరుని ప్రశంస చేయ నారంభించిరి, అప్పు డక్కుడ కొక ముంగిస 
(కులము) వచ్చి “ఈ |పశంసయంతయు వ్యర్థము పూర్వమునం దీ 


కురు క్షే తమునందె యుంభవృ త్తిచేతను (అనం: వరిమళ్ళయందలి 


ఉపసంహారము 898 


గింజల నేజుకొని తినుటచేతను) కాలము గడపుచుండిన యొక దర్శిద 
(బాహణుండు తానును దారపుత్తా దులు ననేక దినము లుపవాసములు 
చేని యొక దినమున నతికష్టమున లభించిన పేలపిండి నంతను సమ 
ర్పించి చేసిన యతిథియజ్ఞ మున క్రీ యుధిష్టిరునియజ్ఞ ము సమానము 
కాదు” అని చెప్పెను (మి. భా. అశ్వ. 80). ఈ ముంగిసయొక్క 
ము'క్టెయు సగము శరీరమును బంగారు వికారమైనదిగ నుండెను. 
యుధిష్టిరుని యజ్ఞము యోగ్యత యో దరిద్రబ్రాహణుం డతిథి కిడిన 
మానె(డు పేలపిండితో సమానమైనది కాదు, ఏలన : “ఈ (బాహ్హణుని 
యింటిలో నతిథుల యుచ్చిష్టమునందు పొరలాడుటజే, నా ముష్టై 
యు సగము శరీరమును బంగారువికారమైనది; కాని యుధిష్టిరుని 
యజ్ఞ మంటపమునందు పొరలాడుటచే మిగిలిన శరీరము బంగారము 
కాలేదే” యని యది చెప్పెను. ఇచ్చట కర్మయొక్క బాహ్యపరిణాను 
మును గమనించి యనేకుల కధికహిత మెందులో నున దనీ మనము 
కొంత విచారించితి మేని మొక యతిథిని తృ ప్తినొందించుట కంకు 
ననేక జనుల తృప్తినొందించు యోగ్యత లక్షమడుంగు లఢిక మని 
నిర ర యింపవచ్చును; కొని 'కేవలము ధర్మదృష్టిచె6 గాకపోయినను, 
నీతిదృష్టిచే మాత్రము చూచిన నీ నిర్ణయము సరిగా నుండునా? 
ఉండదు. ఏలన: ఎవరికైనను వు ప్రష్కలమగు (దవ్యమును సంపాదిం 
చుట గాని, లేక, లోకోపయోగార్థమై గొప్పగొప్ప పనులు చేయుట 
గాని సంభవించుట వారి సద్వర్శనము ననుసరించియే యుండదు. 
మణియు దరిదుండగు (బాహ్మణునకు గొప్పయజ్ఞ ముచేయుట సాధ్య 
ముకాని హేతువుచే నతండు యథాశక్తిగం జేసిన స్వల్పకృత్యము 
యొక్క నైతికనుగు లేక, ఛార్మికమగు మూల్యము తక్షువ యగునేని 
వరిద్రుండు శ్రీమంతుంనివలె నీతిమంతుండును ధార్మికుండు నగుటకు 
నెప్పుడు నాళింపనక్కల లేదని సిద్దాంత మగును. (పకృత కథయం 
వాత్మస్వాతంత్ర్యానుసారముగ తన బుద్ధిని శుద్ధముగ నుంచుట బ్రాహ్హ 
సుని యధీనమైయుండెను. కతత నతని స్వల్చకృత్యమునుబట్టి 





894 గీతారహస్యము 


యతని పరోపకారబుద్ధి యుధిష్టిరుని బుద్ధియంత శుద్ధముగానే యున్న 
దను విషయమై యేమియు సంశయము లేదు. అతనియొక్కుయు 
అతని స్వల్పకృత్యముయొక్కయు నై తికమూల్యమును యుధిష్టిరుని 
మహాయజ జ్ఞముయొక్క నైతికమూల్యముతో సమానమైనదే; వేయేల? 
దరి[ద్రుండును ననేక దినము లుపవాసము చేయువా(డును, అనంగ, 
బ్రాహ్లణు( డన్నదానముచే నతిథిప్తాణముల సంరక్షించునవుడు చేసిన 
న్వార్థ త్యాగమునుబట్టి యాతనియొక్క బుద్ధి యెంత శుద్ధ మైనదియు 
స్పష్టమగుచునే యున్నది. కరు ధైర్యాది ass 
శుద్ధబుద్ధియొక్క నిజమైనపరీక్ష కష్టకాలమునందే చేయవలయు నను 
విషయము నెల్ల వారును సమ్మతింతురు కొన, సంకటకాలమునందు 
సైత మెవరియొక్క నై తికమగు సత్యము చలింపదో వాండె సత్యమగు 
నీతిమంతు( డని కాంటనువా(డు సైతము తన నీతి గంథారంభమున 
జెప్పెను. ముంగిసయొక్క యభిప్రాయమును నిదియే; కాని రాజ్యా 
రూఢుం డయిన పిదప (అనంగా; సంపత్కాలమునందు) చేయబడిన 
యొక్క యశ్వమేధముచేం గాక యంతకు మునుపు (అనగా: అప 
త్కాలమందు, లేక, యనేక |పతిబంధకములు కలిగినప్పుడు) బ్రా బ్రాహ్మ 
ణుని శుద్ధబుద్ధివలె యుధిష్టిరుని శుద్ధబుద్ధి పరీక్షింపయుడినది; శాపున 
ధర్తాధర్మనిర్ణయము యొక్ష, "పెన జెప్ప బడిన స్యాయముచేత యుధి 
పరుడు ఛార్మికుండే యని మహాభారతకారునియొక్క సిద్ధాంతము 
గాన నతండు ముంగిస నిందించుచున్నదని చెప్పెను. అయినను . 
అశ్వమేధము చేయువానికిం గలుగు గతియే |బోహ్మణునకు లభించిన 
దని చెప్పంబడుటచే |బాహ్మణుని కర్మసంబంధమైన యోగ్యతయు, 
యుధిష్టిరుని యజ్ఞముకంశె యధికము శాకపోయినను నీ రెంటి 
యొక్కయు వై.తికమును, ఛార్మికమునగు మూల్యము, సమమైనదే 
యని మహాభారతకారుని యభ్మిపాయము నిర్వివాదాంశము. వ్యవ 
హారమునందు సైత మీ న్యాయము ననుసరించియే యొకానొక 
లక్షాధీశుండు ధర్మకృత్యమునకు వేయిరూప్యము లిచ్చినను, దరిద్రు( 


ఉపసంహారము 895 


డొక్క రూప్యము నిచ్చినను నా రెంటియొక్క నైతికమగు మూల్యము 
సమానమే యని యెన్నుదుము.. చందా యను శబ్దమునుండి యీ 
దృష్టాంత మెవరి'కై నను |కొత్తడిగా నెన్ననగును. మహాభారతమున 
ముంగిసకథయందు( జేయంబడిన 'ధర్మముల'యొక్క వివేచనయందే 


సహ్మసశక్తిశ్చ శతం శతశక్తి ర్హశాపి చ, 
దద్యా దపశ్చ యః శక్త్యా సర్వే తుల్యఫలాః స్మృతాః, 
మ.భా.అశ్య. 90.97 

= వేయి గలవాడు నూజును, నూజు గలవా(డు పదియును, లేక 
యెవరయిన యథాశకిగ కొంత నీరైన నిచ్చినను చా రెల్లరును 
తుల్యఫలులు, (అనయా: సమానమైన యోగ్యత గలవారు గనే 
యున్నారు అని యున్నది. మజియు “ష్మతం పుష్పం ఫలం తోయం” 
గ. ౪. 26) అను నీ గితావాక్యముయొక్క తాత్సర్యమును నిదియే. 
మన ధర్మములయందే కాక, శ్రైస్తవధర్శ్మములయందు సైత మో 
సిద్ధాంతమే యంగీకరింప(బడినది. .* దైవముచే నెవరికి సుష్కలముగ 
నీయంబడినదో వారినుండి యధిక ఫలము నపేక్షించుచున్నారు” 
(ల్యూక్‌, 12.46) అని |క్రీస్లు వొకచోట చెప్పెను. ఒకదినమున కీస్తు 
దేవాలయమునకు పోయా, ధర్మార్థమై (దవ్యము సేకరించుటకు. 
(బారంభించిరి. అప్పు డచ్చో నత్యంత దర్శిదురాలగు నొక విధవ 
తనవద్ద నున్న 'రెండుపైసలను ధర్మార్ధ మాయగా జూఛి “యీమె 
యితరుల యందజికంకు గొప్పధర్మము నాచరించినోదని |కీస్తు తాను 
చెప్పినట్లు బైబిలులో మతియొకచోట చెప్పబడినది (మార్కు.12.48 
ముజీయు 48). కర్మయుక్క యోగ్యత కర్తయొక్క బుద్ధింబట్టి నిశ్చ 
యింపవలని వచ్చును. కర్హయొక్క. బుద్ధి శుద్ధ మగునేని చిన్నకర్మ 
యైనను గొప్ప కర్మలకంటె ననేక సమయములయందు గొప్పకర్మల 
యొక్క నైతికమగు యోగ్యతను పొందునను విషయమును (క్రీస్తు 
సైత మొప్పుకొని యున్నాండని దీనినిబట్టి స్పష్ట మగును, విరుద్ధపక్షము 


898 _ గీఠారహస్యము 


నందు (అనంగా : బుద్ధి శుద్ధము కానప్పుడు కర్మలయొక్క నైతిక 
మూల్యముపై దాని శ్‌ మార్చు సంఘటిల్లునో విచారించితి "మేని 
హత్యచేయుట యను కార్య మొక్కటియే కాన్సించును; కాని తన్ను. 
జంపవచ్చు నప్పుడు స్వసంరక్షణార్థమై చంపుటయు, నొకానొక శ్రీమం 
తుం డగు పాంథుని [దవ్యమును దోంచయకొనుటకై మార్గమధ్యమున 
వానిం జంవుటయు నను నీ రెండు విషయములును వైతికదృష్టిచే 
సమములైనవి కావు. జర్మను పండితు(డగు షిల్ల 5 అనువా. డీ విధ 
మగు నొక పసంగమును తనయొక్క “విలియం "సెల్‌ అను పేరుగల 
నాటకముయొక్క కట్టకడపట వర్ణించెను. మటియు నచ్చో నతడు 
బుద్ధి యొక్క శుద్ధా శుద్దతలంబట్టి " బాహ్యమున సమానములయిన 
రెండు కృత్యములయందును గలదని చెప్పిన భేదమే స్వార్థత్యాగ 
మును, స్వార్థహత్యయు నను వానిలో నున్న భేదము. కర్మల) చిన్న 
మైనను, సరిసమానము లైనను వానిలో నై తికదృష్టిచే సంభవించు 
ఎ భేదమే హేతుభూతమగు కర్మచే సంభవించుచున్నదని దీనివలన 
స్పష్ట మగుచున్నది. ఈ హేతువునే, ఉద్దేశము, వాసన, బుద్ధి యని. 
చెప్పుచున్నారు. కారణ మేమియన: బుద్ధిశబ్దము నకు వ్యవసాయాత్మక 
మగు నిందియ మని శాస్త్రీయార్థ మైనను, జ్ఞానము, వాసన, 
హేతువు ననునవి యన్నియు బుద్ధీం దియము యొక్క వ్యాపారఫల 
ములే యగుటచే వానిని సైతము బుద్ధి యని చెప్పుట వాడుకయై 
యున్నది గాన, స్థిత పజ్జునియొక్క సామ్యబుద్ధియందు వ్యవసాయా 
త్మకబుద్ధి యొక్క శుద్ధతయు చేరునని పూర్వమునందు చెప్ప(బడినది. 
యుద్ధము చేయుటచే నెంత జనమునకు కల్యాణము గలుగునో 
యెందణకు నెంత కష్టము నష్టము గలుగునో చూడు మని యర్హును 
నకు భగవంతుడు సెప్పలేదు. పైగా భగవంతుడు “నీవు 
యుద్ధము చేయుటచే భీస్ము(డు చచ్చునా? |దోణు(డు చచ్చునా? 
యను ప్రశ్న గౌణ” మనియు, “నీ వే బుద్ధితో యుద్ధము చేయుటకు 
నిలువంబడియున్నా వనునది ముఖ్యపశ్న * యనియు, * నీయొక్క 


ఉపసంహారము . 897 


బుద్ధి స్థిత పజ్ఞునిబుద్ధివ లె నున్నచో, ఆ శుద్ధము, పవితము నగు 
బుద్ధితో నీయొక్క కర్తవ్యములను జేయుచుండ భీష్ముండు గాని, 
[దోణుండు గాని మృతు లైనను అపాపము నీకు తగుల దనియు, 
భీష్ముని చంపుట యను ఫలమును మనస్సున నునిచికొని, దాని 
నీవు యుద్ధము చేయుట లేదనియు, నీకు జన్మము మొదలుకొని 
హర్టుగా లభించియుండు రాజ్యముయొక్క విభాగమును నీ వడిగితి 
వనియు, నింతియ కాక యుద్ధము తప్పిపోవునంత పనిం జేసినను 
సామోపచార ముపయోగింపక పోయె ననియు, శిష్టత్వము, సాధు 
త్వము నను నీ ౧ మార్లములచే కార్యము నెజువేజనినా. డుపాయాంతర 
మేమియు లేకపోవుటచే నీవు యుద్ధకార్యమును చేయుటలో డోషమే 
లేదనియు, పైంగా దుష్టునియొద్దనుండి తన ధర్మ్యమగు హక్కును 
నిలుపుకొనుట'కై (బాహ్మణునివలె బిచ్చమెత్తుచుండక యావశ్యక 
మగునేని క్షాతధర్మము ననుసరించి, లోకసంగహార్థమై యా 
హక్కును యుద్ధముచే సంపాదించుకొనుట నీకు కర్తవ్యమే యగు 
ననియు చెప్పెను (మ,భా.ఉ, 28 మటియు 72; వనపర్వ. శికి.్‌కీ. 
మజియు 50). భగవంతుని |శేష్టమగు నీ వాదము ననుసరించియే 
వ్యాసులవారు శాంతిపర్వమునందు యుధిష్టిరునకు సమాధానమును 
గలుగ జేసిరి (శాం. అ ఫి, మణియు $8); కాని కర్మాకర్మని ర్థ 
యార్థమై బుద్ధి యీ తీరున 'ేష్ట మని యంగీకరించినను శుద్ధబుద్ధి 
యనగా నేమేయో యిప్పుడు చెప్పుట యావశ్యక మగును. కారణ 
మేమియన : మనస్సును బుద్ధియు ననునవి [(పకృతియొక్క వికార 
ములు. అవి పుట్టుకలోనే సాత్త్వికములుు రాజసములు, తామసము 
లనీ మూ(డువిధములు, కావున బుద్ధికం కొను పరమందున్న నిత్య 
మగు నాత్మయొక్క సర్వభూతములయందును నొకటిగ నుండు 
స్వరూపమును దెలిసికొని యీరీతిగనే కార్యాకార్యములు నిర్ణయించు 


బుద్ధినే యీ శాస్త్రమునందు శుద్ధము, లేక సాత్త్విక. మని చెప్ప 
వలయు నని గితయందు చెప్పబడీనది. ఈ సాత్త్వికబుద్దినే సామ్య 


398 క గీకారహస్యము 


బుద్ధి యనియు ననెదరు. మజశియు దానియం దున్న “సామ్య” 
శబ్దమునకు సర్వభూతాంతిర్లతమగు నాత్మయొక్క యేకత్వమును 
సౌమ్యమును దెలిసికొనునది యని యర్థము. ఏ బుద్ధి యీ సామ్య 
మును దెలిసికొనదో యది శుద్ధమును సాతి త్మ్వికమును కాదు. . నీతి 
నిర్ణయ మను విషయమునందు సామ్యబుద్ధి యీ రీతిగ శేష్ట మని 
యంగీకరించిన పిదప బుద్ధియొక్క యీ “సమతను లేక సామ్యము 
నెట్టు తెలిసికొనవలయు వేను (పశ్నపిదప వెలువడును. కారణ మేమి 
యన: బుద్ది యనునది యలతరిందియ మగుటచే నది నుంచిదై 
యున్నదో చెడుదై యున్నదో న్మేతములకు గోచరము కాదు. కావున 
బుద్ధిసమఘుగను, శుద్ధముగను నున్నదా? లేదా? యని పరీక్షించు 
టకు మొదట మనుజుని బావో చారముల వెపునకు దృష్టిని 
వ్యాపింప జేయవలయును; లేనియెడల నాయొక్క బుద్ధి మంచిది 
యని నోటితో చెప్పి కావలసిన పను లన్నియు చేయుటకు నారం 
భించును. కావున నిజమగు (బహ్మజ్ఞాని యని యతనియొక్క 
స్య్వభావమునుండియె  తెలిసికొనవలయును. మాటలు మ్మాతమే 
చెప్పువా(డె యైనచ* నత(డు నిజమగు సాధువు కొండని శాస్త్రము 
నందు సిద్దాంతీకరింప బడినది. భగవద్గితలయ ౦దు స్థిత పజ్ఞుని 
యొక్క, “తక భగవద్భక్తునియొక్క. Me జెప్పుచు నట్ట 
భక్తుడు జగత్తునం దితరులతో నెట్టు సంచరింపవలయునో అ 
విషయమే ముఖ్యముగ వర్థింపంబడినది; మణియు పదుమూ(డవ 
యధ్యాయమునందు జ్ఞానముయొక్క వ్యాఖ్యానము సైత మా 
anes చేయబడినది (అనయా: జ్ఞానముయొక్క స్వభా 

పై నేమి పరిణామము సంఘటిల్లునో చెప్పబడినది). (బహ్మ 
ల బొత్తిగ వదలివేయ వలయునని గీతలు చెప్పుట లే దని 
యిందువలన స్పష్టముగం గన్పట్టును. కాని యొకానొకనియొక్క. 
బుద్ధి సమముగ నున్నదా? తెర యని పరీక్షించుటకు నతని 
బాహ్మకర్మలును నడతయు టా. సంకటకాలమున 


ఉససంహారము $09 


నవి మిక్కిలి. ముఖ్యసాధనములు; కావున నొక బాహ్యవ ర్తనమును 
బట్టియే పొరపాటు లేకుండ నీతిమత్తను పరీక్షించుట సాధ్యము 
కాదనియు, గుర్తు నుంచుకొనవలయును. కారణమేమి యన: ఆయా 
సమయములయందు బాహ్యకర్మ యల్పమయినను దానియొక్క 
నైతికమగు మూల్యము గొప్పదియే యగునని నకులోపాఖ్యానముం 
బట్టి సిద్ధ మగుచున్న ది. కావున బాహ్యకర్మ కొల6దిదియెనను గొప్పది 
యైనను, ఒకనికి సుఖకరమైనను అనేకులకు సుఖము నిచ్చున డైనను 
బుద్ధి పూర్తిగ శుద్ధ మగుటకు నింతకంతె నెక్కువ మహ తత్త్వము 
నిచ్చి యీ బాహ్యకర్మలను బట్టి మ్మాతము విచారించిన సీతిమ త్తకు 
యోగ్యమగు నిర్ణయము కానేరదని మన శాస్త్రకారులు నిశ్చయించిరి, 
మజీయు దీనింబట్టియే కర్మకంకొ బుద్ధి (శేష్టము (గీ. 2. 49) అని 
గీతలోని కర్మయోగమునందు సమము, శుద్ధము నగు బుద్ధికే 
(అనయా: వాసనశే ప్రాధాన్య మియ్యంబడినది. గితకంకు సర్వా 
చీనమగు నారదపాంచరా తము లనుపేరు గల భాగవతధర్మముల 
యందున్న యొక [గంథమునందు మార్కండేయులు.., 


మానసం (పొౌణినా మేవ సర్వ కరై కకారణమ్‌, 
మనోనురూపం వాక్యం చ వాక్యేన (ప్రస్ఫుటం మనః, 
నా,పం, 1.7.18. 
స లోకులయొక్క సర్వకర్శలకును మనస్సే యుక (మూల్య కార 
ణము. మాట యా మనస్సు ననుసరించి యుండును. సంభాషణను 
బట్టియే మనస్సు ప్రకట మగును అని నారదునకు జెప్పిరి. మనో 
నిశ్చయము గలిగిన పిదప సర్వకర్మలును సంఘటిల్లుచున్న వని 
సారాంశము, కావున కర్మాకర్మల నిర్ణయించుటకు గీతలయందున్న 
శుద్దబుద్దియొక్క సిద్ధాంతమునే. -బౌద్ధగంథకారులు సైతము స్వీక 
రింబిరి. ఉదాహారమ ధమ్మపద. నును పేరుగల. బౌద్దులయొక్క 
(పసిద్ధమగు నీత గంథారంభమున... . : 


400 గితారహస్యము 

మనోపుబ్బంగమా ధమ్మా మనో సేట్ధా మనోమయా, 

మనసాచేపదుట్టేన భాసతి వా కరోతి వౌ, 

తతో న దుక్ధా “నేతి చక్కం ను వహతో పదం, 
_ మొదట మనోవ్యాపారము ననంతరమున ధర్మాధర్మముల 
మం. య గాన నీ విషయమునందు మనస్సే 
ముఖ్యము; స్సే (శ్రేష్ట మగుటచే నీ సర్వధర్మములును మనో 

మయములే యని LL కావున క ర్హయొక్కు మనస్సెంత 

శుద్ధము గాని; దుష్టము గాని యగునో భాషణమునకును, కర్మకును 
జ పతక సంఘటిల్లును గాన వాని ననుసరించియే 
యతనికి, సుఖదుఃఖములును “పాప ము లగు నని యున్న ది*. 
అటులే యొక్క పర్యాయము పూర్తిగ శుద్ధమును నిష్టామము నయిన 
మనస్సుగల స్థిత ప్రజ్ఞు(డగు పురుషుని వలన నే పాపమును సంభవించు 
టకు శక్యము కాదు. అన్ని పనులను చేసినను నతనికి పాపపుణ్యము 


' లఅంటవని యిందలి సారాంశము. దీనినిబట్టి యుపనిషత్తులలోను, గీత 


యందును జేయ(బడిన రెండవ యనుమానము సైతము (కౌషీ.శి,1; 
గ, 18, 17) బౌద్ధులకు సమ్మతమే యని స్పష్ట మగును. కావున 
నర్హ్ల తుండు (అనయా: పూర్ణావస్థ నొందిన పురుషుడు) తప్పక 
శద్దుడును, నిష్పావుండు నయి యుండునని బౌద్ధ గంథ్రములలో 
ననేక స్థలములయందు చెప్పబడినది (ధమ్మపద. 294; 295; మిళింద 
(ప్రశ్న. 4. లి, గ. 





య న న న ల. 


* ఈ పాలీళ్లోకమున కనేకులు వేర్వే అర్థములను జేయుచున్నారు; కొని 
యా శ్లోకము కర్మాకర్మనిర్ణయార్డ మై మన స్పెట్టున్నదని చూడవలయునని సిద్ధాం 
తము ననుసరించి రచియింసంబడినదని మా యభి పాయను. మాక్సుముల్ల రుగొ 
రొనర్నిన ధమ్మసదము యొక్క యాంగే యభాషాంతరీకరణమునం దీ శోకము 

న్‌ య 
మింది టిప్పణి చూడుడు. న, B.E. Vol. X. pp. 3,4. 





ఉపసంహారము 401 


- నీతినిర్ణయ మను కార్యమును సదసద్వి వేకదేవత కే స్వాధీనము 
చేయు పాశ్చాత్యుల యాధిదై విక పద్ధతియు, “అనేకుల కధికహితము 
దీనిలో నున్నది” యని బాహ్యపరీక్షమ్మాతము చేసి నీతినిర్ణయించు 
నట్టి Wr నను నీ రెండును నేకదేశీయము 
న శాస్ర్రీయములు నగు కట్టుబాట్లను బట్టియు పూర్ణము లనియు 
"పై వివేచనను బట్టి వైతితమగ. నయ. కారణ మేమియన ; 
సదసద్వి'వేక మను నొకదేవత గాని, వస్తువుగాని లేదు. వ్యవసాయా 
త్మికబుద్ధి యందే యది యంతర్భావము నొందును. మజియు నటు 
లంతర్భావమును జేయుదు మేని |పతి పురుషునియొక్క స్వభావమును 
బట్టి యతని సదసద్వి వేళబుద్ధి సాత్త్వికము, రాజసము, తామసము 
నగును, కాన దానియొక్క కార్యాకార్యనిర్ణయ మెల్ల ప్పుడును తప్పు 
లేనిదిగ నుండుటకు వీలులేదు. మటియు “అనేకుల కధికసుఖము 
దేనియం దున్నదో పరిశీలించునట్టి భౌ తిక నికపోపలముచేత మూూతమే 
నీతిమత్తను సిద్ధాంతీకరించితి 'మేని కర్మలను చేయు పురుషుని 
యొక్క బుద్ధి నేమియు విచారించినటుల కానేరదు. జక్తానొకండు 
తన చౌర్యముయొక్కయు. వ్యభిచారముయొక్కయు ననిష్టములగు 
బాహ్యపరిణామములను మ్యాతము శక్యమగునంత తగ్గించుటకు, 
లేక, రహస్యముగ నుంచుటకు మొదటనుండియు జాగరూక తతోనుండి 
యేదైనను కుటిలమగు పన్నుగడను జేసె నేని యతని దుష్ట 
త్యము లాధిభౌ తిక నీతిదృష్టిచే నంతగ నిందింప(దగినవి కావనిచెప్ప 
వలసి వచ్చును. కావున "కేవల వైదికధర్మమునందే కాయిక వాచిక 
మానసిక శుద్దతయొక్క యావశ్యకత వర్గీ ంపబడ లేదు (మను, 12.8 
8; 9.9). a నేమియనః బైబిలులో 3 సైతము వ్యభిచారమను పొపము 
"కేవల కాయికమే యనక' పరస్త్రీని పురుషుండును, పరపురుప్తుని ట్రూ ము 
యును జూచుటయు వ్యభిచారమునందే గణింపంబడినది [క్లో FN 
5,280; మంశకియు బౌద్ధధర్మము నందు సైతము కేవల 

భగ, 1 11-26 ' 





402 గీతారహస్యము 


వాచికమును మానసికమును నయిన శుద్ధత సైత మవశ్య ముండ 
వలయునని చెప్పబడినది (ధమ్మపద. 08.381 చూడు. మజీయు 
(గీనుదొర యింతకంకు నధికముగ విచారించి, “బాహ్యసుఖ మను 
నదియే పరమసాధ్య మని యందుమెని (పతి మనుజుండును (పతి 
రాష్ట్రమును నా పరమసాధ్యమగు రాష్ట్రసుఖమును సంపాదించుకొను 
నిమిత్త మయి [పయత్నము చేయుటచే నొండొరులకు కలహము సంభ 
వింపవచ్చు”నని చెప్పుచున్నా (డు. బాహ్యసుఖము నొందుటకు సంబం 
ధించు బాహ్యసాధనములు తజిచుగ నితరుల సుఖమును లోపింప 
చేయనీయక మనకు లభ్యపజచుకొనుట దుర్హభము. సామ్యబుద్ధియే 
పరమసాధ్య మని యందు మేని దాని నిమిత్తమై |పయత్నించినప్పు 
డట్టి యుష్మదవ ముండదు. ఏలన: ఈ యంతస్సుఖ మాత్మవశము 
(అనంగా:; ఇతరుని సుఖమున కడ్డురాక యెవరి సుఖమును వారు 
పొందుటకు శక్యమగును. ఇంతియే కాక యాతై ,క్యమును దెలిసి 
కొని సర్వభూతములయందును సమముగ6 |బవర్శించు స్వభావము 
గల వారియొక్క చితిమా6ందుగ రహస్యముగ( గాని బహిరంగముగ౦ 
గాని యే విధమగు దుష్కృత్యమును చేయుట సంభవింపదు గాన 
“అనేకుల కధిక సుఖము గలుగు పని నెప్పుడును విచారించి చేయు 
చుండుము*, అనియు నతనికి చెప్పవలసిన యావశ్యకత యుండదు. 
కారణ మేమి యన ; మనుజు. డనంగనే, యే కార్యమునైనను సారా 
సారమును విచారించి చేయువా(డని యర్థ మగుచున్నది. నైతికకర్మ 
యొక్క నిర్ణయముకొఅకు మ్మాతము సారాసారవిచార మావశ్య 
కము కాదు, ఈ సారాసారములను విచారించునప్పు డంతఃకరణ 
మెటు లుండవలయునో దెలిసికొనుట యొక గొప్ప విషయము. 
కారణ మేమి యన: ఎల్ల వారి యంతకరణములు నొకవిధముగనుం 
డవు, కావున నంతఈకరణమందు దప్పక సామ్యబుద్ధి స్ఫురించు 
చునే యుండవలయు నని చెప్పితి మేని, యనేకుల హితమృయొుక్క 


ఉసపసంహారము . . 408 


సారాసారవిచారమే కాక, భూతములయొక్క గాని, లేక, (పాణి 
మాతముయొక్కొ గాని హితమునందలి సారాసారమును సైతము 
విచారింపు మని వేజుగం జెప్పనక్కజలేదు. మానవజాతియం దున్న 
('పాణుల సంబంధములోనే కాక్క, నోరులేని జంతువుల సంబంధములో 
సైతము మనుష్యునకు కొంత కర్తవ్య ముండును; గాన దానిని కార్యా 
కార్యశాస్త్రములయందు. జేర్చవలయు నని పాళ్చాత్యపండితులు సైత 
మిప్పుడు చెప్ప నారంభించిరి. మజియు నీ వ్యాపకమగు దృష్టితో 
చూచిన, ననేకుల కధికహిత మను దానికంకు సర్వభూతహిత మను 
శబ్దమే యధిక వ్యాపకమైనది గాన సామ్యబుద్ధియం దివి యన్నియు 
జేరును. ఒకానొక బుద్ధి wo కతు కాలేదని యనినచో . 
“అనేకుల కదికనుఖము” ఏ పనినలన, గలుగునదియు నిశ్చయించుట 
యను పని యతనికి తప్పులేకుండంగ నేర్చజచు శకి యున్నను నీతి 
ధర్మమువైపున కతండు పవర్తించుటకు వీలులేదు. కారణ మేమియన; 
ఏ సత్కార్యము వైపునకైనను |పవరించుట యను పని శుద్ధమగు 
మనస్సు చేయునదియే యయి యున్నది. శుద్ధము గాని మనస్సు 
చేయునది గాదు. _ శుద్ధమనన్సు లేనిది మనుజునియొక్క స్వభావ 
మును, లేక, మనస్సును పరిశీలించుటకు నీ "కేమియు నవసరములేదు. 
అతడు చేసిన నిర్ణయము సరిగ నుండె నేని యంతమాాతముచే, 
గర్హవ్యాకర్తవ్యములయొక్క నిర్ణయ మగుననియు, నీ కార్యము నెణి 
'వేటునని యెవరైన( జెప్పినను, వారును సత్యము నాడినవారు 
కారు, కారణ మేమి యన: సుఖదుఃఖములన నేమైనదియు, సామా 
న్యముగ సందఅకును దెలిసినను నన్నివిధములగు సుఖదుఃఖముల 
తారతమ్యమును విచారించునప్పుడే సుఖదుఃఖముల కెంత విలువ 
యున్నదియు మొదటనే నిశ్చయింపవలసివచ్చును. మజియు నీ పని 
జేయుటకు చేండిని కొలు యం తమువంటి యొక్క బాహ్యసాధన 
మిప్పుడు గాని యిటు పిమ్మటం గాని యుండుట సంభవింపదు; కాన 
సుఖదుఃఖములకు తగిన విలువను నిశ్చయించుట యను పని [పతి 


404 : గితారహన్యము 

మనుజుండును తుదకు దన మనస్సుచేతనే చేయవలసివచ్చును; కాని 
నావంటివాండే యితరు( డను నాత్మాపమ్యబుద్ధి మనస్సున రూఢము 
కానివాండు పరుల సుఖదుఃఖముల తీవతను బాగుగం దెలిసికొనుట 
కెప్పుడును వీలులేదు; గాన నీ సుఖదుఃఖములయొక్క సత్యమగు 
మూల్యమును చెప్పుట కతనికి సాధ్యము కాదు; మణియు( దార 
తమ్య నిర యమునశజై యతనిచేం జేయంబడిన సుఖదుఃఖముల తర 
గతులలోనే సహజముగ భేదములుగలది గాన, దానింబట్టి తుద 
వటికును, నాతనిచే; జేయయడిన లెక్కయంతయు తప్పక మానదు. 
కావున ననేకుల కధికసుఖమును జూచుట యను వాక్యమునందున్న 
*“చూచుటి యను |కియ క్రి లెక్కను చేయుట యని యర్థము చేయక 
యాత్మాపమ్యుము గలిగినదియు; నిర్జోభమయినదియు, బుద్ధితో 
ననేకులగు పరులయొక్క సుఖముల యందలి యథార్థమగు మూల్య 
మును మొదట నిశ్చయించుట యని యర్థము. జేసినచో, సర్వ 
భూతములయందు సమానము శుద్ధమునగు బుద్ధియే నీతిమ త్తకు 
నిజమగు బీజ మగునని తుదకు( జెప్పవలసివచ్చును, నీతిమ త్ర యను 
నది నిర్మమము, శుద్ధము, (పేమపూర్ణము) సమము, నత్త్వశీలము 
నగు నంతఃకరణముయొక్క ధర్మమయి యున్నది. “కేవలము సారా 
సారవిచారముయొక్క ఫలము గాదు. కావుననే భారతయుద్ధానంతర 
మందు ధర్మరాజు రాజ్యము నేలెను గొన పుత్తుంని యొక్క పరా 
క్రమముచే( గృతార్జురాలయిన కుంతి, ధృతరాష్ట్రనితో, వాన్మపస్థా 
(శమధర్మము నాచరించుట్నకై యడవికి( బోవునప్పు డనేకుల కధిక 
హితమును జేయుచుండునుని చెప్పక “మనస్సే మహ దస్తు చో 
నాయనా! నీ యొక్క మనస్సు తప్పక గొప్పది యగు గాక (మ. 
భా.అ(శ్ర. 1/. 21 యనియే తుదకు జెప్పెను. అనేకుల కధికసుఖము 
దేనివలన .గలుగునో విచారించుట మాతమే నీతిమత్త కొక సత్య 
మును, శాస్త్రీయమును, సులభము నైన పరీక్ష యని పాశ్చాత్య 
పండితులు సెప్పుటచే. దనవలెనే యితరులందలణును శుద్ధమనస్సు 





ఉససంహారము 405 


గలవారయి యున్నారని మొదట నొప్పుకొని పిదప నీతియొక్క 
నిర్ణయము నే రీతిగ చేయవలసినదియు చెప్పినట్టు కాన్సించుచున్న ది; 
కొని యీ పండితు లొప్పుకొనిన విషయము సత్యము. కాదు; కావున 
దానియందున్న నీతి నిర్థ్ణయత తత్త్వము లేకదేశీయములును నపూర్ణ 
ములు నగును. వారియొక్క వ్రాతల బట్టియే మనస్సు స్వభావముగ 
మిక్కిలి పరిశుడ్ధమై నదియు, పాపమునుండి భయపడునదియు నగు 
నట్టు పయత్నించుటకు మాజుగ నెవరైనను తమ కర్మలయుక్క 
బాహ్యపరిణామమును పరిశీలించిన చాలు నని [భమ పుట్టును. 
మటియు స్వార్గపరత్వమును వదలనివారు యంతభారులు శుష్క 
తర్కములతో వాదించువారు. వేషథారులు నగుదురు (గి. 8.60). 
కావున మొత్తృము'పె సమాజమునకు నా రీతిగ నష్టము గలుగవచ్చును. 
కావున నీతినుత్తయను నికషోపలముతోం బరీక్షించినను గర్మ యొక్క 
కేవలబాహ్యపరి ణామమును విచారించుట యను మార్ల మహపూ ర్థమును 
కృపణము నగునని నిశ్చయించి బాహ్యకర్మలను బట్టియే వ్యక్త 
మగుసదియు, సంకట సమయమునందు సైతము దృఢముగ నుండు 
నదియు నగు సామ్యబుద్దినే యీ కర్మయోగమునందు తుదకు శరణు 
నొందవలయును, జ్ఞానయు క్షమును, సంపూర్ణము నగు శుద్ధబుద్ధి 
యనునదియే సదాచరణమునకు సత్యమగు నికషోపలముగ నున్నది 
యని గితలయందు చేయంబడిన సిద్ధాంతమే పాళ్చాత్యాధిభౌ తికాధి 
దైవికనుతములకం పెను మిక్కిలి నిర్జ్ణోషముగ నున్నది యని నేను 
నిశ్చయించుచున్నా(డను. 


నీతిళాస్త్రముపై నున్న యాధిభౌ తికములు నాధిదైవికములు 
నయిన [గ్రంథములను వదలి యా ధ్యాళ్మికదృష్టిచే సీతిని విచారణ ' 
చేయు పొళ్చాత్యపండితుల గంథములe జూంచితి మేని నీతిమ త్తను 
నిర్ణయించుట యను కార్యములో గీతలయందు వలె వానియందును 
కర్శకం'కు శుద్ధమగుబుద్దికే, విశేషపాధాన్య మిాయంబడినట్టు స్పష్ట 


408 గీతారహస్యము 


ముగ గాన్పించును. (పసిద్ధుండగు కాం టను జర్మనుత త్త్వవే త్త 
వచించిన నీతియొక్కయు నాధ్యాత్మిక మగు మూలతత్స్వమును 
రెండవ నీతిశాస్తముపై నున్న యితర [గంథముల నుదాహరణముగ౦ 
గైకొనుము. కాంటు * సర్వభూతాతై | క్యముయుక్క సిద్ధాంతమును 
_పాయకపోయినను, వ్యవసాయాత్మకము, వాసనాత్మకము నగు 
బుద్ధినే సూక్ష్మముగ విచారించి, 1. యేకర్మయొక్క నై శికమూల్యము 
నైనను నాకర్మవలన నెంతమంది కెంత సుఖము గలుగునని బాహ్య 
పరిణానుము( బట్టియే నిశ్చయింపక కర్మను చేయువానియొక్క 
వాసన యెంత శుద్ధమైనదియు పరిశీలించియే నిశ్చయింపవలసినది 
యనియు, 2. మనుజునియొక్క యీ వాసన, లేక, వాసనాత్మక 
మగు నీ బుద్ధి యిందియ సుఖములయందు లోభము గలది గాక, 
యె'ల్లప్పుడును శుద్ధమగు (వ్యవసాయాత్మకు బుద్ధియొక్క యాజ్ఞ 
యందు (అనంగా: సిన బుద్ధిచే నిశ్చయింపథబడిన క ర్తవ్యాక ర్రవ్యములి 
యొక్క నియమానుసారముగ) నడుచుచు నుండెనేని యది శుద్ధ 
మును, పవ్మితమును, స్వతం తము నని యెటుంగవలయు ననియు, 
శ. ఇం దియజయమును చేయుటచే నీవిధముగ చి త్తశుద్ధి గల్లినవాని 
కే విధమైన నీతి నియమమును విధింప నవసరము లేదనియు, నీ 
నీతినిబంధనము సామాన్యమనుజుల నిమిత్త మేర్చడిన దనియు, 4. 
ఇట్లు చిత్తశుద్ధి గలగిన పిదప దోంచిన పని తనవలెనె యితరులును 
చేసినచో నేమి యగునో యని విచారించి చెప్పవలనివచ్చు ననియు, 
ర్ట వాసనయొక్ల యో శుద్ధతకును స్వతం తతకు నుపపత్తి కర్మసృష్టిని 


* Kant's Theory of Ethics, trans. by Abbott 6th Ed, ఈ పు పుస్త 
కమునం దీ సిద్ధాంతము లన్నియు (వాయటుడియున్నవి. మొదటి సిద్ధాంతము 
10, 12, 16 మశియు 24 వ 'సేజీయందును, రెండవది 112 మజీయు 116 
పేజీలయందును, మూడవది $12, 68, 121, మతియు 290 “పేజీలయందును, 
నాల్గవది 18, 85, 65 మతియు 118 పేజీలయందును, మలియు నై దవదీ 10, 
78 మజీయు 80 "పేజీలయందును చదువరులకు సీ విషయము గాన్పించును. 


ఉపసంహారము A07 


వదలి బ్రహ్మసృష్టిలోనికిం (బవేశించిన( దప్ప కుదరనేర దనియు 
' నిశ్చయించెను; కాని యాత్మయు (బహ్మసృష్టియు నను వాని సంబం 
ధములో కాంటు విచార మపూర్ణముగ నున్నది. |గీనుదొర, కాంటు 
దొరయొక్క మార్గము ననుసరించువా(డే యైనను “ తన నీతిశాస్త్రో 
పోద్దాతమునందు” [(బ్రహ్మాండమునం దగమ్యములగు త త్ర్వములే 
యాత్మస్వరూపముతో మనుజుని దేహమునం దంశములయిన వని 
మొదట నిరూపించి, పిదప మనుజుని శరీరమునందున్న నిత్యము 
స్వతం|తము నగు తత్త్వమునకు (అనయా: అత్మకు)6 దనయుక్క 
సర్వభూతాంతర్షతముగు సామాజిక పూర్ణ స్వరూ సమును బొందవలయు 
నను నిచ్చయే, మనుజుని సదాచరణము వైపునకు పవ ర్లింప జేయు 
చున్నది యనియు, దానియందే మనుజునకు నిత్యము స్థిరము నగు 
కల్యాణము గలదనియు, విషయసుఖ మనిత్య మనియు (పతిపా 
దించెను. + కాంటు, (గీ నను నిరువురి దృష్టియు నాధ్యాత్మికమే 
మైనను వ్యవసాయాత్మకమగు వ్యాపారమునందే చిక్కుపడి 
యుండక, కర్మాకర్మవి వేచనయొక్కయు, వాసనాస్వాతం|త్యము 
యొక్కయు నుపపత్తిని (గిన్సు పిండముందును |బ్రహ్మాండమందును 
కలిసి, యేకత్వముతో వ్యక్తమగు శుద్ధమైన యాత్మ స్వరూపము 
వద్దకు6 గైకొని పోయి, వాదమునకు వదలినటుల. గాన్సించునని 
యిందలి సారాంశము. కాంట, గను లను నాధ్యాత్మికులగు 
పాళ్చాత్యనీతిశాస్త్రజ్ఞులయొక్క యో సిద్ధాంతమును 1, బాహ్యకర్మల 
కంకె క ర్హయొకభ (వాసనాత్మక మగు బుద్ధియే (శేష్టమైన దనియు, 
2. వాసనాత్మక బుద్ధి యాత్మ నిష్టమై, నిస్సంశయము సమము నగునేని 
తసయంతటనే పవిత్ర మును శుద్ధము నగు ననియు, ఈ రీతిగ సమ 
మును స్థిరమును హు బుద్ధిగల స్థితప్రజ్ఞుడు విధినియమమునకు+ 
బరమందున్న స్థి నితియందుం దనంతటనే యుండు ననియు, 4. అతని 


ఆ అలలా లాడాలి నాయాల అరాబునాడారా బాయల మాటని పాయల ఒలు వచారు రావాలా సానా యయంోకవంంంంా పలకగా నాలా యాంటి నాతలను తాకారు 


* Green's Prolegomena to Ethics § 99, 114-1 79 and 223-232. 


408 గీతారహస్యము 

వర్తనముచే, లేక యాతై్మక్యబుద్ధిచే సిద్ధమగు నీతియొక్క నియ 
మము సామాన్యమనుజులకు పుస్తకమువలె ప్రమాణమగుచున్నడ 
నియు, లి. పీండమందును [బహ్మాండమందును నొక యాత్మస్వరూప 
నుగు తత్త్వమే యుండుటచే దేహమునందున్న యాత్మ తనయొక్క 
శుద్ధమును పూర్ణమునగు స్వరూపమును (మోక్షమును) బొందుటకు 
వేడుక, జెందునీనియు) ఈ శుద్ధస్వరూపమును దెలిసికొనె నేని సర్వ 
భూతముల యందును నాత్మాపమ్యబుద్ధి [పొప్త మగుననియు, గీతల 
యందున్న సిద్ధాంతమును నన్ని యంశములలోను సమానములుగ 
శేకపోయినను వానియం దెంత విలక్షణమగు సామ్య మున్నదియు. 
నెల్లవారికి సహజముగం6 దెలియుచునే యున్నది. అయినను, (బన్మా, 
అత్మ, మాయ, ఆత స్వాతం త్యము, (బహ్మాత్మెక్యము, కర్మవిపొకము 
మొదలగు విషయములయందు వేదాంతళాస్త్రసిద్ధాంతము కొంటు, 
(గీనుల సిదధ్ధాంతముకంశె నెక్కువ [శ్రేష్టమైనదని నిశ్చిత మైనది. 
ఉపనిషత్తుల యందున్న వేదాంతముయుక్క యాధారమున. 
జేయంబడిన గీతలయందున్న కర్మ యోగముయొక్క వివేచన 
మాధ్యాత్మికదృష్టిచే మిక్కిలి నిస్సందిగ్గము, పూర్ణము నయియున్న ది 
మణియు (పస్తుతమందున్న జర్మన్‌ పండితు. డగు డాయిస నను 
వేదాంతి నీతివివేచనయొక్క యీ మార్గమునే తనయొక్ల. “అధ్యాత్మ 
శాస్త్రముయొక్క మూలతత్తము” అను (గంథమునందు స్వీక 
రించెను. డాయస ననువాండు శోఫెన్‌హౌయె రనువాని మతము 
ననుసరించువా( డగుటచే “సంసారముయొక్క కారణము వాసనయే 
కావున నది నళించినం గాని దుఃఖము నివర్తించుటకు వీలు లేదు, 
వాసనాక్షయమును జేసికొనుటయే [పతి మనుజునకును కర్తవ్యము ౫” 
అను శోపెన్‌ పొయరు యొక్క సిద్ధాంతము నెక్కువ గౌరవించును; 
మణియు నీ యాధ్యాత్మిక సిద్ధాంతమునుంబట్టి నీతి కుపపత్తి యెట్టు 
'కుదురునదియు 'పెంజెప్పంపడిన తక మూండవభాగము 





ఉపసంహారము 409 


నం దత(డు స్పష్టముగ నిరూపించెను. వాసనాక్ష్రయమగుటకు6 గాని, 
వాసనాక్షయమైన పిదపం గాని కర్మలను ద్యజింప నక్కజిలేక పోవు 
టయే కాక్క వాసన పూర్ణముగ క్షీణమైనదియు లేనిదియు పరోప 
కారార్గము చేయంబడిన నిషమ్కోమకర్మలచే వ్యక్రమైనట్టు దీనిచేతను 
పవ్యకృము కాదు. కావున నిష్కామకర్మ యే వాసనాక్షయమునకు 
లక్షణమును, ఫలమును నని నిరూపించి వాసనయొక్కొ నిష్కానుత 
యనునదియె సదాచారమునకును, నీతిమ'త్తకును మూలముగ నున్న 
దని డాయసన్‌ (పతిపాదించెను. మణియు నాతని (గంథాంతమున 
క తస్మా దసక్ష సృతతం కార్యం కర్మ సమాచర ” (A. 8. 19) అను 
గీతయందున్న శ్లోకము |వాయయబడినది. * దీనింబట్టి డాయసన్‌ 
దొర కీ యుపప త్తి గీతలను జదువుటచేతనే తోంచి యుండునని కన్స 
ట్టు చున్నది, ఎటులయిన నుండనిమ్ము; డాొయసన్‌, గివ్‌, శోఫెన్‌ 
హౌయర్‌, కాంటు దొరలకంకు పూర్వమునందును._ వే యేల? 
అరిస్టాటల్‌ కంకొ ననేక సంవత్సరముల |క్రిందటనే యీ విచారము 
మన దేశమందు (పచలితమై యున్నదను విషయము సామాన్యమైనది 
శాదు, వేదాంత మన, సంసారమును విడనాడి మోక్షమును సంపా 
దించుకొనుట యను శుష్కమగు నాయాస మని యర్వాచీనులగు 
ననేకు లెన్నెదరు; కాని యటు లెన్నుట పొరపాటు. “ జగత్తునందు 
కంటికి గాన్సించుచున్న దానిని గుటించియే కాక, కాన్చింపని దానిం 
గూడ విచారించుదు నే నెవండను? సృష్టా్యరంభమున నే తత్వ 
ముండెను? అ తత్త్వమునకును నాకును సంబంధ మేమి?” యని 
విచారించి “నా కీ జగత్తునందు పరమసాధ్య మేది? ఈ సాధ్యమును 
బొందుటకు నే నేవిధముగ నా జీవితకాలమును గడుపవలయును? 
శేక యే మార్గముచే నే సాధ్యము (పొప్తించును ౧” మొదలగు గొప్ప 
సంగతులను యథాశ క్రి కిగ శాన్రీయరీతితో విఛారించుటశకే వేదాంత 





_ స్త ల 506 Deussen’s 8 Elements of Metaphysics, Eng. trans. 1909, 
p. 304. 


A410 గీతారహస్యము 


శాస్త్రము |ప్రవ ర్తించినది. మజియు వాస్తవికస్థితిని జూచితి మేని 
సమస్త నీతిశాస్త్రములందును, లేక, మనుజులు సర్వవ్యవహారముల 
యందును పరస్పర మెట్లు వ్యవహరింపవలయు నను విషయము 
యొక్క విచార మా గంభీరమగు వేదాంతశాస్త్రమునకే యంగమై 
యున్నది. కావున కర్మయోగోపపత్తి 'వేదాంతశాస్తాధారము చేతనే 
చెప్పవలనసీయుండుటచే సన్న్యాసమార్లీయు లేమి చెప్పినను గణిత 
శాస్త్రమున శుద్ధగణిత మనియు, వ్యావహారిక గణిత మనియు రెండు 
భేదము లున్నటులు, వేదాంతశాస్త్రమునను శుద్ధ వేదాంత మనియు, 
నైతికము వ్యావహారికము నగు వేదాంత మనియు రెండు భేదములు 
గల వనునది నిర్వివాద మైనది, కాంటు, “నేను జగత్తున నెట్లు 
సంచరింపవలయును ? లేక, నాకు జగత్తునందున్న కర్తవ్య మేమి?” 
అను నీతివిషయముయొక్క (పశ్నవిచారమును జేయుచునే పర 
మేశ్వరుండు ” (పరమాత్మ) “ అమృతత్వము” “(ఇచ్చా స్వాతం 
(త్యము* మొదలగు వాని సంబంధమును గుటించి గూఢములగు 
(పశ్నములు మనుజుని మనస్సునందు పుట్టుచున్న ౫ వని చెప్పు 
చున్నాడు. మటియు నీ [పశ్నములకు సమాధానము చెప్పక 
యేదో యొక కేవల బాహ్యసుఖముయొక్క లెక్కచేతనే, నీతికి నుప 
పత్తిని చెప్పట యనగా మనుజునియొక్క మనస్సునందున్న 
విషయసుఖమందలి లోభ మను పశువృత్తినే వృద్ధిపొందించి సత్యమగు 
నీతిమత్త యొక్క మూలమును కుఠారముచే ఛేదించినటుల యగునని 
చెప్పినాండు.* గీతలయందు కర్మయోగము | పతిపాద్యమైయుండంగ 


* Empiricism, on the contrary, cuts up at the roots of the 
morality of intentions (in which, and not in actions only, consists 
the high worth that men can and ought to give themselves)... Em- 
piricism, moreover, being on this account allied with all the incli- 
nations which (no matter what fashion they put on) degrade hu- 

manity when they are raised to the dignity-of a supreme practical 
principle, ....is for that reason much more dangerous.” Kant’s 
Theory of Ethics, pp. 163 and 236-238. See also Kant’s Critique 
of Pure Reason (trans. by Maxmuller) 2nd. Ed. pp. 640-657. 


ఉపసంహారము AH 


దొనినుండియే శుద్ధ నేదాంత మెట్లు వచ్చెననియు, నేల వచ్చెననియు 
నిప్పుడు వేజుగ జెప్ప నక్కణ లేదు. కాంటుదొర యీ విషయమై 
“శుద్ద ద్ధ (వ్యవసాయాత్మిక) బుద్ధియొక్క మీమాంస” యనియు, 
* వ్యావహారిక (వాసనాల్నక 'బుద్ధియొక్క మొామాంస” యనియు 
రెండు |గంథములను వాసినా(డు; కాని భగవద్గితయ ందు మన 
యౌపనిషదిక తత త్వ్వజ్ఞానమువలె నీ రెండు విషయములను జేరియుం 
డుటయే కాక, , శద్ధామూలకమ 1 భక్తి మార్గము యొక్క యే వివేచ 
నయును దానియందు చెప్పండి యుండుటచే గిత యన్నిటికంకు 
నెక్కువగ (గాహ్యామును (పమాణభూతమును నయియున్నది. 


మోక్షధర్మమును క్షణమ్మాత మొక వైపున నుంచి, కేవల కర్మా 
కర్మలయొక్కొ పరీక్షయందరలి నై తికతత్త్వ మను దృష్టితోం జూచినను 
“సామ్యబుద్దియే” (శేష్ట మైనచో గితలయందున్న యాధ్యాత్మికపక్షము 
దక్క నీతీశాస్తమునందు మజియొక మార్గ మెట్లు నిర్మింపంబడి 
నదియో యేల నిర్మిత మయినదియో కొంచెము విచారించుట 
యావశ్యకమయి యున్నది. డాక్టర్‌ పాల్‌కరస్‌! అను పేరు గల 
క (పసిద్ధుండగు అమెనికాదేశపు (గ్రంథకారుండు నీతిశాస్త్రముపై 
తనచే వాయ (బడిన గంథములో నీ (పశ్నకు “పిండ బహ్మాండముల 
'యొక్క రచనా విషయమున మనుజుల మతము మాజుచున్నటులే 
సీతిశాస్త్రముల మూలతత్త్యముల విషయమై వారి నిచారపద్ధతియు 
మాటుచునే యున్నది. పిండబహ్మాండములయొక్క రచనావిషయమై 


1 See The Ethical Problem, by Dr. Carus, 2nd Ed. p. 111. 
“Our proposition is that the leading principle in. ethics must be 
derived from the philosophical view back of it, The world-concep- 
tion aman has can alone give character to the principle in his 
ethics. Without any world-conception we 'can have no ethics (i.e, 
ethics in the highest sense of the world). We may act morally like 
dreamers or somnambulists, but our ethics would in that case [be a 
mere mortal instinct without any rational insight into its raison 
detre, 


412 గీకారహస్యము 


యేదైన నొక నిశ్చితమగు మతముండిననే కాని, నిజముగ జూచిన 
నైతిక[పశ్నయే వెలువడదు. పిండ బహ్మాండములయొక్క రచనా 
విషయమై స్థిరమగు మతము లేకపోయినను తన చేతిమోందుగ నొకా 
నొకప్పుడు నైతికమగు వర్తనము జరుగవచ్చును; కాని యీ వర్తనము 
_ న్మిదలోని వ్యాపారమువలె నుండును గాన దీని నైతిక మని' చెప్పుటకు 
నూరుగ దేహధర్మానుసారముగ సంభవించునట్టి కేవల కాయికచేష్ట 
యని చెప్పవలయును,” అని సమాధానము. జెప్పుచున్నాండు, ఉదా 
హరణ మేమి యన: ఆ(డు పెద్దపులి యయినను తన పిల్లల సంరక్ష 
ణార్గమైన తన |పాణముల నిచ్చుటకు సిద్దపడును. ఇంతమా| తముచే 
-పెద్దపులివర్త నము నైతిక మనక దాని కిది జన్మముచే సిద్ధమగు స్వ 
టా మని మనము చెప్పుచున్నాము. నీతిశాస్త్రోపపాదనమునం దనేక 
మార్గము లేల వెలువడిన వను |పశ్నకు నీ సమాధానముం బట్టి స్పష్ట 
మగును. కారణ మేమియన : నే నెవరు? జగమేల పుట్టినది? నో కీ 
జగత్తువలన నుపయోగ మేమి? మొదలగు గూఢములగు పశ్నలకు 
సమాధానము నిచ్చు తత్త్వములచేతనే నేను నాయొక్క వ్యాపార 
మున లోకులతో నిట్టు వ్యవహరింపవలయు నను దానికి సైతము 
విచారముచే( |బతి పురుషుండును తుదకు సిద్ధాంతమును చేసికొన 
వలయును. దానిలో, నే శంకయును లేదు; కాని యీ గూఢమగు 
(పశ్నకు నుత్తరము వేర్వేటు కాలములయందును, వేర్వేటు దేశముల 
యందును, నొకటిగనే యుండుటకు వీలులేదు. యూరపుఖండము 
నందు |పచారములో నున్న కైస్త వధర్మ్మగంథమైన బై బిలునందు 
మనుజులకును సృష్టికిని కర్త సగుణుండగు పరమేశ్వరుండే యనియు, 
నాతండే యీ జగత్తును సృజించి సదాచారముయొక్క నియమ 
మును, లేక, విధిస్‌ మనుజునకు విధించినాండనియు చెప్పుబడియు 
సద మణియు బై బిలునందున్న యీ పిండ బహ్మాండములయొక్ల. 
యీ కల్పన ననుసరించి దానిలో జెప్పయడిన నీతినియమములే నీతి 
శాస్త్రమునకు మూలములై నవని యని మొట్టమొదట శ్రైస్తవపండితు 


ఉపసంహారము ; 418 


లభి పాయపడిరి; కాని కొన్నాళ్ళకు పిదప నీ నియమములు వ్యవ 
హారమునకు చాలవని తోంచిన పిదప నీ నియమముల. బూరి చేయు 
టకై (అనయా: వివరించుటాకై ) పరమేశ్వరుడే సదసద్వి వేకశక్తి 
మనుజున కిచ్చెనని చెప్ప నారంభించిరి; కాని చోరునకును, ధనికు 
నకును సదసద్వివేకశకి యొక్క విధముగ నుండదని పిదప దెలిసి 
కొనుటచే. బరమేశ్వరుని యిచ్చ యే నీతిశాస్త్రమునకుం బుట్టకీటయి 
నను, పరమేశ్వరుని యీ యిచ్చ యనేకుల కధిక కళ్యాణము, దేని 
వలన? గలుగునని విచారించుటచే మనకు6 దెలియునో, దానియొక్ష 
స్వరూపముం చెలిసికొనుటకు మటియొక సాధనము లేదను మతము 
(పచారములో నున్నది. ఈ యన్నిమతముల వారికిని బైబిలులో, 
జెప్పంబడిన సగుణ పరమేశ్వరుండే జగత్తునకు కర్త యనియు, మను 
జు(డు నీతిపరుండై సంచరింపవలయు ననియు నను నాతని యాజ్ఞయే 
యెల్ల వారి కభిమత మగుటచే పిండబ్రహాండముల రచనాసంబంధమున 
సైతము |క్రీస్తుమతము నాధారముగ గైకొని యీ యన్నిమతములు 
వెలువడినవి; కాని 'శ్రైస్తవధర్మబోధక గంథములందున్న పిండ్యబ 
హ్మాండములయొక్క రచనావిషయక సిద్దాంతములు సరిగ లేవని 

యాధిభౌ తికశాస్త్రములయొక్క వృద్ధిచే ననుభవములోనికి వచ్చిన 
పిదప, పరమేశ్వరునివంటి సృష్టికర్త యెవండైన కలండా? లేండా? 
యను విచార మొకవైవున నుంచి నీతిశాస్త్ర మను మహాభవనము 
(పత్యక్షముగ( గాన్పించుచున్న విషయములను పునాదిపై కట్టవ 
చ్చునా? కట్టరాదా? యను విచార మారంభ మాయెను. మటణీయు 
ననేకుల కధిక సుఖము, లేక, మనుష్యత్వముయొక్క వృద్ధియును 
నీ దృశ్యతత్స్వ్వము'లే నీతిశాస్త్రమునకు మూలము లయియున్న వని 
(పతిపాదన యారంభమయినది. ఈ |పతిపాదనయం దనేకుల కధిక 
హితమును మనుష్యు( డేల చేయువలయునో చెప్పక, యిది మనుజు 
నకు వృద్ధినొందుచున్న స్వాభావికమగు (పవృత్మిగ నున్నదని మా 
(తమే చెప్పుటకు వీలగును. అయినను మానుషస్వభావమునందు 


414 గీతారహన్యము 

దృశ్యమగు స్వార్థమువలె మజియొక [పవృత్తి యుండుటచే నీ 
మార్గము సైతము ఇశీదించుటకు మరల యారంభించెను. నీతిమత్తము 
యొక్క యుపపత్తు లన్నివిధములచే నిర్దోషములు కావు; కొని సృష్టి 
యందు దృశ్యములగు పదార్థములకం'కొ పరముగ సృష్టా్యరంభము 
నం దొక యవ్యక్త తత్త్వముండె నను నీ మార్గము ననునరించి పండి 
తులకు సమానముగనే యవిశ్వాసము, న్మశద్ధయు నుండుటచే? దమ 
(ప్రతిపాదనయం దెన్ని పతిబంధకములు కన్పట్టినను "కేవల బాహ్యా 
ములు దృశ్యములు నగు తత్త్వములచేతనే యెటులై న నిర్వహించు 
కొనవలయునని యెప్పుడును పయత్నమును జేయుదురు. నీతి 
యందజకును గావలసినదే యైనను పిండ బహ్మాండముయొక్క. 
రచనాసందర్భములో వేర్వేజగు మతము లుండుటచే వారు చెప్పు నీతి 
శాస్త్రీీపపత్తియం దెప్పుడును నెపుడు భేదము గలుగునదియు దీనింబట్టి 
గాన్పించును. ఇందుకొటికే పిండ బహ్మాిండములయొక్క రచనా 
విషయమై యాధిభౌతికము, నాధిదైవికము, నాధ్యాత్మికము నను 
మతములవలె నీతిశాస్త్రముయొక్క [పతిపాదనసంబంధమైన మూండవ 
(పకరణమునందు మూడు విధములుగ భేదము గల్పించి పిదప పతి 
మార్గమునందు నున్న సిద్ధాంతములను నేను వేర్వేజుగ విచారించి 
తిని. సర్వమగు దృశ్యసృష్టియు సగుణ పరమేశ్వరునిచే సృజింపంబడె 
నని చెప్పువారు తమ ధర్మపుస్తశములయం దున్న పరమేశ్వ రాజ్ఞచే 
సృజింప(బడె నని చెప్పువారు తమ ధర్మపుస్తకములయం దున్న 
పరమేశ్వరాజ్ఞ చే నిర్మింప(బడిన సదసద్వి వేకశకి రూపమగు దేవతక ౨కొ 
నధికముగ నీతిశాస్త్ర విచారము జేయరు. దీనినే నే నాధిదైవికమార్ల 
మని పేర్కోంటిని. కారణ మేమియన : సగుణపరమేశ్వరు( డని చెప్పి 
నను ఒక దైవతమే యగును. దృశ్యసృష్టియిక్క యారంభమునం 
'దేమియు దృశ్య మగు తత్త్వము లేదు. ఒకవేళ నుండినను నది 
మనుజుని బుద్ధికి నగమ్య మయియున్నది. ఇటులని చెప్పువారు అనే 
కుల కధిక కళ్యాణము, లేక, మానుషత్వముయొక్క పరమోత్క 


ఉససంహారము 415 


ర్షము, అను నీ దృశ్యతత్వము మోదంనే నీతిశాస్త్రములయొక్క భవ 
నముల నిర్మించుచున్నారు. మజశియు నీ బాహ్యము దృశ్యము నగు 
తత్త్వముకంఠు పైన విచారించుటవలన నేమియు |(పయోజనము 
లేదని యందురు. ఈ మతమునకు నే నాధిభౌతిక మని “పేరిడితిని. 
నామరూపాత్మక నుగు దృశ్యసృష్టియొక్క యారంభమునం దాత్మ 
వలె నిత్యము నవ్యక్తమునగు నేదో యొక తత్త్వ మున్నదని చెప్పు 
వారు తను నీతిశాస్త్రోపపత్తి నాధిభఖౌతికోపపత్తికంకు పైకి లాగికొని 
పోవుచున్నారు; మణియు నాత్మజ్ఞానమును, నీతియు లేక ధర్మము 
నను వానికి సంబంధము కలుగంజేసి మనుజునకు జగత్తునం దున్న 
కర్తవ్య మేదియో నిర్ణయించుచున్నారు. ఈ మార్లమునే నే నాధ్యా 
తిక మని చెప్పితిని. ఈ మూడు మార్గములయం దున్న యాచా 
రాత్మకము లగు నీతి యుక్కటియే; కాని పిండబ్రహాండముల రచనా 
విషయమై |పతి మతమును వేజగుటచే నీతిశాస్తసంబంధములై న 
మూలతత్త్వములయొక్క స్వరూప మన్ని మతములయందును కొంత 
కొంతగా మాజుచు వచ్చినది. వ్యాకరణశాస్త్ర మే రీతిగ (కొత్త 
భాషను గల్పింపక వ్యవహారమున నున్న దానికే నియమములను 
గల్పించి శోధించుటచే భాషయుక్క యభివృద్దికి సాహాయ్యమును 
చేయుచున్నదో యా రీతిగనే నీతిశాస్త్రముయొక్క పద్ధతియు నున్న 
యాచారములకు నియమములను గల్పించి శోధించుచున్నది. మను 
జు( డీ సృష్టియందు బుట్టిన దినము మొదలుకొని తన యూహచే 
తన వరకీనమును దేశకాలానుసారముగ శుద్ధము+ జేసికొనుచు వచ్చు 
చున్నాడు. ఆ యా సమయములం దవతరించి యాచార శుద్ధికి 
ఛోదనా (అజ్ఞా) రూపములగు నియమములను విధించిరి. నీతిశాస్త్ర 
మనునది యీ నియమములను పూర్వపక్షము. జేసి [కొత్త నియమ 
ములను విధించుటకొణకు |పవర్శించినది కాదు. హింసను చేయ 
కుము; సత్యమును నంభాషింపుము; పరోపకారముం జేయుము; 


418. గితారహస్యము 


మొదలగు నీతినియమములు బహుకాలమునుండియు( |బచారము 
లోనే యున్నవి. కాని నీతి యథోచితముగ వృద్ధిపొందుటకు సుల 
భోపాయము లభించుటకై యీ నీతినియమములయం దున్న మూల 
తత్త్వమేమి యను నింతయే నీతిశాస్త్రమునందు చూడవలనియున్నది. 
మటీయు దానినింబట్టి నీతిశాస్త్రమునందలి యే మతమును జూచినను 
[పస్తుతమునందు (పచారములో నున్న నీతినియమములును, మార్గ 
ములును సమానములుగనే యున్నవి. దానియందు కలుగు భేద 
ముపపత్తియొక్క స్వరూపభిదము వలన గలిగినది. మటియు నీ 
భేదము కలుగుటకు ప్రతి మార్లమునందును నున్న పిండ[బహ్మాండ 
ములయొక్క రచనాసంబంధములో వేజుగనున్న నుతములే ముఖ్య 
కారణము లని డాక్టర్‌ పాల్‌ కరన్‌ చెప్పిన విషయమే సత్య మని 
కాన్సించుచున్నది; 

నీతిశాస్త్రమునందు మిల్లు, స్పెన్సరు, కాంటు మొదలగు నాధి 
భౌతికవాదులగు నాధునిక పాశ్చాత్య గంథకారు లాత్మాపమ్యదృష్టి 
యొక్క సులభము వ్యాపక మగు తత్త్వమును వదలి “సర్వభూత 
హితము”, లేక, “అనేకుల కధికహిత' మను నీ యాధిభౌ తికతత్త్వము 
మో(దనే నీతిరూపక మగు భవనమును కట్టవలయునని [పయత్నము 
జేసిరి, మజీయు. బిండ|బహ్మాండముల సంబంధములో( దము మత 
ములు |పాచీనమతముకంతె వేజగుటచే నట్లు చేసి రనునది యీ 
రీతిగ సిద్ధమగును. పిదప పిండ బహ్మాండములయొక్క రచనాసంబం 
ధము ల నవీనమతములు సరిరాక పోవుటచే, నే ననగం నెవరు? 
సృష్టి యన నేమి? నాకీ సృష్టిజ్ఞాన మెవ్విధముగ గలుగును? నా 
కంకఠు వేజగు బాహ్యసృష్టి స్వతంత మగునా? కానేరదా? అగునేని 
దానికి మూలతత్త్య మేది? ఒక మనుజుడు మజటియొక (పాణియొక్ష్య 
సుఖముకొజకు నేల తన _పాణములను వ్యయము పెట్టవలయును? 
“ఏది జన్మించునో యది చచ్చు నను Gru ననుసరించి మనము 


ఉపసంహారము 47 


నివసించుట కాధారమగు భూమియు నన్ని |పాణులతోకూడ నెప్పుడో 
యొకప్పుడు నశించునదే యని నిశ్నితమైనచో, నశ్వరమగు నెదుట 
నున్న పిండముకిొణి'కై మనము మన సుఖముల నేల పాడుచేసికొన 
వలయును? మొదలగు (పశ్నలు కొందజకు లో(తుగ విచారింపవలసి 
యుండును. లేక పరోపకారము మొదలగు మనోవృత్తి కర్మమయము 
ననిత్యము నయిన దృశ్యసృష్టి యందున్న నైసర్గిక పవృతియై యు 
న్నది. ఈ యుత్తరముచే పూర్ణసనూ ధానము రానేరదు, కావున నీ 
|పవృత్తికి మూల మేమని యెవరికి చూడవలసి యున్నదో వా రధ్యాత్మ 
శాస్త్రమునం దున్న నిత్యమగు తత్త్వజ్ఞానము వైపునకు మరలిననే తప్ప 
గత్యంతర మేమియును లేదు; మజియు నీ కారణముచేతనే [గీ నను 
వాదు తన నీతిశాాస్త్ర గంథమునందు నే యాత్మకు జడసృష్టియొక్క 
జ్ఞునము గలుగుచున్నదో యా యాత్మ జడసృష్టికంఠు వేజుగనుండ 
వలయు ననియే యారంభించెను. 'కాంటు” అనువొండు మొదట 
వ్యవసాయాత్మకబుద్ధిని వివేచించి పిదప చాసనాత్మకబుద్ధిని నీతిశాస్త్ర 
మును చర్చించెను. మనుజుడయ తన సుఖముకొజకు, గాని, యనే 
కులగు జనులయుక్క సుఖముకొటకు( గాని, పుట్టినాండని చెప్పుట 
పె కెంత మోహకరముగ6 గాన్సించినను, అది సహజముగ సత్యము 
కానేరదు. కేవలము సత్యముకొణ'కే [పాణముల నిచ్చుటకు సిద్ధు 
లగు మహాత్ముల మనస్సునందు ముందు కలుగంబోవు జన్మమున 
నత్యధికముగ విషయసుఖము గలుగవలయు నను తలంపే యట్లు 
చేయుటకు హేతువై యుండునా? యని క్షణమాతము విచారించితి . 
మేని తనయొక్క గాని, లోకులయొక్క గాని నిత్యమగు నాధిభౌతిక 
సుఖముకంకు నధికమహత్త్వము గల మజియొకకే యైన నీ జగత్తు 
నందు మనుజునకు పరమసాధ్యముగ నుండి తీరవలయునని చెప్ప 
వలసివచ్చును. ఈ పరమసాధ్యమగు వస్తు వేది? పిండ[బహ్మాండ 
ములయొక్క. నామరూపొత్మకము గనుకనే నశ్వరమును దృశ్యమును 
భు గీ, 11-27 


418 గీతారహస్యము 

నగు స్వరూపముచే నాచ్భాదింపంబడిన యాత్మస్వరూపముయొక్క 
నిత్యత్త్వము నాత్మ్మపతీతిచే. (స్వానుభవముచే) దెలిసికొనిన వారీ 
(పశ్నమునకు తమ యాత్మయొక్క యమరము, శ్రేష్టము, శుద్ధము 
నిత్యము సర్వవ్యాపియు నగు స్వరూపమును దెలిసికొని దానియందు 
విరామము నొందుటయే జ్ఞానికి నశ్వరమగు జగత్తునందున్న (పథమ 
కర్తవ్య మని సమాధానము. జెప్పుదురు. సర్వభూతాంతర్లత నుగు 
నాత్షైక్యము నీ రీతిగ దెలిసికొనుటచే నీ జ్ఞానము దేహేందియముల 
యందు దృఢముగ నలముకొనినవారు జగత్తు నశ్వర మయినదా? 
కాదా? యని విచారించుచు కూర్చుండక సర్వభూతహితోద్యోగము 
నకు [పవ ర్తింతురు గాన సత్యమునకు. బురస్కర్హ లగుదురు. కారణ 
మేమి యన; అవినాళియు.6 |దికాలాబాధితమునగు సత్య మేదియో 
వారికి పూర్ణముగం దెలిసియే యున్నది. మనుజునియొక్క యీ 
యా ధ్యాత్మికపూర్ణావస్థయే నీతియొక్క యన్ని నియమములకును 
మూలకారణము. దీనినే వేదాంతులు *మోక్ష* మనెదరు. ఏ విధమగు 
నీతిని విచారించినను నది యీ చరమసాధ్యమును విడచియుండు 
టకు వీలులేదు. కావున నీతిశాస్త్రము యొక్కయు, కర్మయోగము 
యొక్కయు; వివేచనం జేయునప్పుడు తుద కీ తత్త్వమునే శరణు 
నొందవలయును. సర్వాతై ,క్యరూపమగు నవ్య క్షమూలత]త్త్వమునకు 
సర్వభూతహితేచ్చ యనునదియే యొక యవ్య క్తన్వరూప మగుటచే 
సగుణపర మేశ్వరుండును, దృశ్యసృష్టియు నను నీ రెండును కూడ 
సర్వభూతాంతర్లతము, సర్వవ్యాపియు నవ్య క్షమునగు నాత్మయొక్క 
వ్యక్కమగు స్వరూపములే యయి యున్నవి. మటియు నీ వ్యక్త 
స్వరూపముకంె 'పెకిపోయి, యవ్య క్తమగు నాత్మయొక్క జ్ఞానము 
సంపాదించిననే కాని జ్ఞానమునకు. బరిపూ ర్తి కాకపోవుటయే కాక, 
దేహమునందున్న యాత్మయొక్క పూర్ణావస్థను పొందుట యను 
నదియె (పతి మనుజునకును నీ జగత్తునందు పరమ కర్తవ్యము, ఈ 


ఉపసంహారము 419 


విషయము సైత మో జ్ఞానము లేనిది సిద్ధము కానేరదు. నీతిని విచా 
రించుము, ధర్మ మును విచారించుము, వ్యవహారమును విచారించుము 
లేక, యే మ! విచారించినను “నర్వం కర్మాఖిలం పార్థ! 
జ్ఞానే పరిసమాప్యతే క అధ్యాత్మజ్ఞానమే యెల్ల వారికి జరమగతి 
యగును. మజీయు మనయొక్క భక క్రిమార్లము "సిత మో తత్త్వజ్ఞాన 
మునే యవలంబించి యుండును. కావున 'జ్ఞానదృష్టిచే నిష్పన్నమగు 
సామ్యబుద్ధిరూపత త్త్వమే, మోక్షమునకును, సదాచరణమునకును 
మూల మను సిద్ధాంతము మన భ క్తిమార్గమునందు సైతము స్థిరముగ 
నున్నది. జ్ఞాన్మపాప్తికలిగిన పిదప కర్మల నన్నింటిని పరిత్యజింప 
వలయునను వేదాంతులయొక్క యూహయే వేదాంతశాస్త్రముచే 
సిద్ధమగు సిద్ధాంతమునందున్న గొప్పలోపము గనుక జ్ఞానమునకును 
కర్మకును విరోధము లేదని నిరూఫించి వాసనాక్షయమైనను జ్ఞాని 
పరమేశ్వరార్చణపూర్వకముగ లోకసం|గహార్థమై కేవలము కర్తవ్య 
మను తలంపుతో సర్వకర్మలను కేయపలయు నను కర్మయోగము 
యొక్క సిద్ధాంతము గీతలలో విస్తారముగ వర్గింపయబడినది. పర 
మేశ్వరునకు సర్వకర్మలను సమర్పించి యుద్ధము చేయుమని యర్జును 
నకు భగవంతునిచే విశేషముగ నుపదేశింపయిడినమాట సత్యమే; కాని 
"యది తాత్కాలిక్కపసంగము ననుసరించి చేయబడినది (A. 8.7). 
అర్జునునివలెనే సీద్యగా(డును, స్వర్ణ రకారుండును, వస్ర్రకారు(డును, 
లోహకారుండును, వర్తకు(డును, (బాహ్మణుండును) గుమాస్తా 
మొదలయిన వా రెల్ధరును దమ తమ యధికారానురూపముగ( దమ 
వ్యవహారములను బరమేశ్వరార్పణబుద్ధితో జేయుచు జగత్తుయొక్క 
ఛారణపోషణలను జేయవలయును, ఈ వ్యాపారము న్వభావముగనే 
ప్రాపమైనవా రిట్టి నిమ్కామబుద్ధితోం (బవ ర్తించి రేని వారి కీ పాప 
మేమియు నంటదు. కర్మలన్నియు నచ్చోనుండి సమాన మైనవే; 
దోషము కర్తయొక్క బుద్ధియందున్నది గాని కర్మయందు లేదు; 
కావున బుద్ధిని సమముగ6 జేసి సర్వకర్మలం జేయుటచేం బరమేశ్వరుని 


న్‌ 


420 గీతారహస్యము 


యుపొసన ఘటించును. కావున పాపము తగులకపోవుటయె కాక 
తుదకు సిది కలుగును అని యీ యుపదేశమున కంతకును తాత్ప 
ర్యము; స యేమైన నశ్వరమగు దృశ్యసృష్టికం కు పెకిపోయి 
యాత్మానాత్మ విచార . మను లోంతునీళ్ల లోనికి దిగుట తగదని 
(విశేషముగ నర్వాచీన కాలమందు) యన్నువారు (బహ్మాత్మైక్య 
రూపమైన పరమసాధ్య మను పె మెట్టును వదలి మానవజాతికి కల్యా 
ణము, లేక, సర్వభూతహితము మొదలగు సిద్ధాంతములను (కింది 
మెట్టునందున్న యాధిభౌతికములును, దృశ్యములును ననిత్యము 
లును నగు తత్త్వముల దగ్గజినుండియే తమ నీతిశ్యాస్త్ర వివేచన నారం 
భించుచున్నారు; కాని యొకానొక ' వృక్షపుకొమ్మ కొట్టి వేసినంత 
మాత్రమున ఆ చెట్టు నూతనమైనది కానియ క్రై యాధిభఖొ తికపండి 
తులచే నిర్మింపయిడీన . నీతిశాస్త్ర మపూర్ణమైనేను [కొత్తది గాదు, 
మనదేశమునందు (బహాత్మైక్యము నంగికరింపక (పతి మనుజు (డును 
స్వతంతుడే యను సాంఖ్య శాస్ర్రుజ్ఞులగు పండితులు సైతము జగత్తు 
యొక్క ధారణ. పోషణ లే గుణముచే నగుచున్న వనియు, వినాశ 
మే గుణముచే నగుచున్నదనియు విచారించి సత్త్యము, రజస్సు, 
తమ స్ప్సను, నీ మూ(డు గుణములయొక్కయు లక్షణములను నిశ్చ 
యించిరి. మజియు వానిలో సాత్త్వికముఖగు సద్దుణములను, 
పరమోత్క్మృష్టములనుగ చేయుటయే మనుజులకు క ర్హవ్యమనియు 
దానిచేతనే తుదకు (తిగుణాతీతావస్థ 'పాప్త మగుటచే మోక్షము 
లభించుననియు, |పతిపాదింపంబడినది, మటియు భగవద్దీతల యొక్క 
పదునేడు పదునెనిమిది య ధ్యాయములయందు కొంచెము మార్చుతో 
నీ యర్థమే వ'ర్థింప(బడినది, * సాత్త్వికములగు సద్దుణములయొక్క 


* బాబు కీశోరిలాల్‌ సర్కార్‌ ఎం, పీ, బి ఎల్‌. గారిచే [వాయంబడిన 
“ The Hindu System of Moral Science” అను నొమముగల చిన్నగ్రంథ 
మున, వారు సైత మీ రీతిగనే, స త్త్వరజ స్తమము లను (తిగుణములనే యాధా 
ముగం గొని యీ విషయమును శ వతిరాదంధిరి. 


ఉపసంహారము . 421 


పరమోత్కర్థ మనినను, లేక, యాధిభౌతిక వాదానుసారముగ 
పరోపకారబుద్ధి యనినను, మానుషత్వముయొక్క వృద్ధియనినను, 
నర్థ మొక్కటియే. మహాభారతమందు, లేక, గితయండు నీ యాధి 
భోతిక తత్త్వము లన్నియు స్పష్టముగ నుల్చేభింప6 బడుటయే కాక, 
ధర్మాధర్మముల యొక్క నియమములకు లౌకికమగు, లేక్క బాహ్యా 
మగు నుపయోగ మేమి యని విచారింతుమేని నీతి ధర్మము సర్వ 
భూతహితార్ధమే (అనయా: లోకులకు కల్యాణార్థమే యయియున్న 
దనియు మహాభారతమునందు స్పష్టముగం జెప్పబడీయున్నది; కాని 
యవ్య క్రమునందు నమ్మకము లేకపోవుటవలన తాత్తి త్స్వికదృష్టితో 
కార్యాకార్యనిర్ల యము చేయుటకు నాధిభౌ తికతత్త్వములు బాలవని 
యెటింగియు, వానియందె విశేష గంథముల రచియించి పొళ్చాత్యు 
లగు నాధిభౌతికపండితులు వ్యక్కముచేతనే యెటులైనను సర్వ 
నిర్వాహమును చేసినట్లు చేయక, యా తత్త్వములయొక్క పరం 
పరను, పిండ బ్రహ్మాండములకు మూల మగునదియు, నవ్యక్తమును, 
నిత్యమునగు తత్త్వము పర్యంతము శైకొని పోయి, మోక్షము, నీతి 
ధర్మము, వ్యవహారము నను నీ మూండింటికిని తత్త్వజ్ఞానాధారముచే 
భగపంతుండు గీతలయందు పూర్ణమగు నేకవాక్యతను నిరూపించెను. 
మణియు డానింబట్టి కార్యాకార్యనిర్ణ యమును చేయుటకు. జెప్ప 
బడిన ధర్మమే మోక్షమును కలుగజేయుటకు సామర్థ్యము కలదియని 
యనుగితల యారంభమునందు స్పష్టముగ చెప్పబడినది (మ. భా. 
అశ్వ, 16. 12). మోక్షధర్శము, “నీతిశాస్ర్రము, లేక, అధ్యాత్మ 
జ్ఞానము, సీతి యను వాని నన్నింటిని నేకము చేయనవసరము లేదను 
హి రీ యుపపొదనమపొవు నొప్పుకొనరు; కాని యీ విషయమై 
యుదాసీనులుగ నుండని వారికెల్లరకును గీతలయం దున్న కర్మ 
యోగముయొక్క (పతిపొదన మాధీభౌతిక వివేచనకంకొ [శేష్టమును 
[గాహ్యము నని తోంపక మానదు. హిందూస్థానమందువలె నధ్యాత్మ 


422 గితారహస్యము 


జ్ఞానముయొక్క వృద్ధి చిరకాలమునుండి మటీయొకచోట తేకపోవు 
టచే నితర దేశములయం దెక్కడను కర్మయోగమున కిట్టి యాధ్యా 
త్మికమగు నుపపాదనము వెలువడుటకు వీలు లేదు. కావుననే యట్టి 
గ్రంథ మెచ్చటను లేనే లేదు. 


ఇహలోకమునందున్న సంసార మశాశ్వత మనియు దానికంశె 
సుఖముకంకె దుఃఖ మధిక మనియు. నొప్పుకొనినను (A. 9, 88) 
కః కర్మ జ్యాయో హ్యకర్మణః౫__ సంసారమందున్న సర్వకర్మల నెప్పు 
డైనను త్యజించుటకంకు నా కర్మలనే నిష్కామబుద్ధితో లోకకల్యాణా 
ర్థమై చేయుచుండుటయే |శ్రేయస్కర మని గీతలయం దొనర్పంబడిన 
సిద్ధాంతమునకు (గీ. 8. 8 5. 2) సాధకబాధకములగు కారణముల 
విచారము పూర్వము పదునొకండన పకరణమునం జేయంబడెను; 
కాని గితలయం దున్న యో కర్మయోగమును పాశ్చాత్యకర్మమార్ల 
ముతో, "గాని లేక, మన దేశమునందున్న సన్నా్యాసమార్గమును 
పాశ్చాత్య కర్మ త్యాగపక్షముతో. గాని పోల్చి చూచునప్పు డీ సంబంధ 
ములో కొంచెము విశేషముగ వివరింపవలసి వచ్చును. దుఃఖమయ 
మును నిస్సారము నగు సంసారమునుండి నివృత్తు( డయిననే కాని 
మోక్ష్మప్రాప్పి కానేరదను నీ మతము వైదికధర్శములయందు, మొదట 
నుపనిషత్కారులును, సాంఖ్యులును పచారములోనికి కొనివచ్చిరి. 
తత్పూర్వమునందున్న వైదికధర్మములు వృత్తి పరములుగనే (అనంగా 
కర్మకాండాత్మకములుగనే యుండెను; కాని వైదికేతర ధర్మముల 
విచారించితిమేని వానిలో ననేక మతములయందు మొదటినుండియు 
సన్న్యాసమార్గమునే స్వీకరించినటుల కన్పట్టుచున్నది. ఉదాహరణము: 
జైనము, బౌద్ధము నను నీ రెండు ధర్మములును మొదటినుండియు 
నివృత్తి పరములే. క్రై సవధర్మము సైత మిట్టిదియే. సంసారమును 
వదలి యతిధర్మానుసారముగ నుండవలయు ననియు, స్త్రీల వైపునకు 
చూడంగూడ దనియు, లేక, వారితో సంభాషింపను సైతము కూడద 


ఉపసంహారము 428 


'యు బుద్ధు(డు తన శిష్యులకు చిట్టచివర కుపదేశించి నటు లే(మహో 
రినిబ్బాణ్‌ సుత్తల్‌, 2కి) మూలభూ కముతగు క క్రై స్తవధర్మములును నుప 
కశింపం బడినవి. “నీ యురుగుపొరుగువారల నన్ను వలె _పేమింపుము” 
౨ని (క్రీస్తు ఉపదేశించెను (మాథ్యూ. 19.19). “నీవు తినుటను, త్రాగు 
౦ను- పెక్కేల? చేయు పనులనెల్ల నీశ్వరార్థమే చేయుము” అని పా 
ఎను కై స్తవు( డనెను (1 కారిం, 10.81). ఈ యుపదేశములు రెండును 
వాత్మాపమ్యబుద్ధితో నీశ్వరార్పణపూర్వకముగ కర్మలను చేయవలయు 
కను గితలయందున్న యుపదేశముతో సదృశములయి యున్నవి 
“గి, 6.29 మజియు $. 27. కాని యంతమ్మాతముచే గీతాధర్మాను 
ఫారముగ స్ట్‌ క్రి సవధర్మములు (పవృత్తి పరములయి యున్నవని సిద్ధము 
కానేరదు. కారణ మేమియన: మనుజు6 డమృతత్వమును ప్రవ వధ 
చుకొని ముక్తుండు కొవలయు ననుట 'క్రై స్తవధర్మముల యందును 
పరమపురుషార్థము; మజియు నా పురుషార్థము గ్బహదారాదికమును 
వదలనిది సాధ్యము కానేరదని యుండుటచే క్రీస్తుయొక్క మూల 
ధర్మములు సన్నాసపరములుగనే యున్న వని చెప్పవలయును. (కీస్తు 
నురణపర్యంతము నవివాహితుండే యయియుండుటయే కాక “మాతా 
పితరులను, ఇరుగుపొరుగువారలను |పేమించుము” అని “నీ వుపదేళిం 
చిన సర్వధర్మములను యావజ్లీవమును నేను పాభించుచునే యున్నాను. 
పూర్ణమగు నమృ తత్వము లభించుటకు నో యందేమి లోపమున్నదో 
చెప్పు”మని యొక గృహస్థు డతని నడుగంగా ోగృహదారాదికము 
నమ్మి వేసి కాని, లేక, దర్శిదున కిచ్చి కాని నీవు నా భక్తుండ వగుము” 
అని కీస్తు స్పష్టముగ నతనికి యుత్తర మొసంగెను (మాథ్యూ. 19.16- 
80 మజియు మార్కు. 10. 2181). వెంటనే తన శిష్యుల వైపునకు 
మరలి వారితో “బంకు సూదిబెజ్జములో నుండియైన దూజీపోవచ్చును 
గాని యీశ్వరుని రాజ్యమందు శ్రీమంతునకు ప్రవేశము గలుగుట 
కష్టమని చెప్పెను. “అమృతత్వస్య తు నాశాఒస్తి విత్తేనొ_ (దవ్య 





424 ' గీతారహస్యము 


ముచే నమృతత్వము లభించునని యాళింపకుము (బ్బ. 2.4.2) అని 
యాజ్ఞ వల్క్యులు మ్మైతేయికి జేసిన యుపదేశమున కిది యనుకరణ 
యని చెప్పవచ్చును. “అమృతత్వమును సంపాదించుకొనుటకు 
సాంసారికకర్మలను వదల నక్కటలేదు. వానినే నిమ్మామబుద్ధితో6 
జేసినం జూలును'* అని గితలయందు భగవంతు? డుపదేశించినట్లు 
(కీస్తు వెక్కడ నుపదేశింప లేదు. పైంగా “ ఐపికసంపత్తి, పరమే 
శ్వరుండు నను నీ రెంటియందు ననివార్య మగు విరోధ మున్నది 
యనియు, (మాథ్యూ. 6.24) “మాతాపితరులను, గృహదారాదికము 
లను భార్యాపుత్రాదులను, తోయిట్టువులను, అన్నలను వే యేల? 
తమ జీవితమును సైతము వదలి నావెంట రానివారు నా భక్తులగుట 
శెప్పుడును వీలు లేదనియు నుపదేశించినటు లున్నది (ల్యూక్‌. 14. 
20-88). క్రైస్తవులు స్త్రీలను స్పృశింపక పోవుట సైత ముత్తమ 
పక్షము” (1 కారిం. 7.1) అని క్రీస్తు శిష్యుడు పా లనువా(డు స్పష్ట 
ముగ నుపదేశించెను. అటులనే “మనకు జన్మము నిచ్చునది త్రి ఖు 
మనకేమి యగును? మనకు సేవ్యుండగు నీశ్వరభక్తుండే మనకు మాతా 
పితరులును, బంధువుండు నయియున్నా(డు (మాథ్యూ. 12. 46-50) 
(కీస్లు నోటినుండి వచ్చిన మాటకును “కం (పజయా కరిష్యూమో 
యేషాం నోజయ మాత్మాయం లోకః” అను బృహదారణ్యకోపని 
షత్తులో నున్న సన్న్యాసపరమగు వచనమునకును (బృ. 4. ఓ 22) 
నున్న సామ్యమును నే నిదివజకే నిరూపించి యున్నాను. [| పత్యక్ష 
ముగ బైబిలులోనున్న యీ వాక్యములం బట్టి బౌద్ధ జై నధర్శముల 
వలెనే శ్రి స్వవధర్మమును మొదటినుండియు సంసారమును వదలివేయు 


* “కా తే కాంతా క స్తే పుత్త ౪” అని శ్రీశంకరులయొక్క-_ (పసిద్ధమగు 
ల్లోకములోని యుపదేశ మళ్వ ఘోషని బుద్ధచరిత్రయందు (8.40) బుద్ధునివాక్కు 
నుండి “క్వాహం మాతుః క్వ సా మమ” యని వచ్చిన యుసదేశము స్పైతము 
సన్న్యాసమార్గమును తప్పక యవలంబింపం జేయనదియే. 


ఉపసంహారము 426 

మని చెప్పునదియే, (అనంగా: సన్న్యాసపరమైనదియే యని సిద్ధమగు 
ఠా ధి 

చున్నది? మజీయు క్రైస్తవ ధర్మములయొక్క (పాచీనేతిహిసముల. 
జూచితి మేని స స్తవభక్తుండు ధన|దవ్యాదుల నుంచ గూడదు” 
(మాథ్యూ. 10. నే 15) అను (శీస్తుయొక్క యుపదేశానుసారముగ 
మొదటివా రగు 'క్రై స్రవధర్మోపదేశకులు, విరక్తులుగనే యుండి రని 
కాన్సించుచున్న ది, 3 'క్రై సవధర్మోపదేశకులు, లేక "క్రై స్రవభక్తులు గార్ల 
స్ధ్య థర్మానుసారముగ సంసారమునం దుండుట యను నాచారము 
పిదప కావింపయిడిన సంస్కరణమువలన సంభవించినది. మూలమం 





+ See Paulsen’s System of Ethics, (Eng. trans.) Book [ Chap. 
2and 3; esp. pp. 89-97. “The new (Christian) converts seemed 
to renounce their family and country .. their gloomy and austere 
aspect, their abhorrence of the common business and pleasures of 
life, and their frequent predictions of impending calamities inspired 
the pagans with the apprehension of some danger which would 
arise from the new sect. “Historians’ History of the World VoL.VI 
Pp. 318 జర్మను కవీశ్వరుండగు, గఏంయే, తన F215 (ఫొస్టు) ఉను కావ్యమున 


“Thou shalt renounce! That is the eternal song which rings in 
everyone’s ears; which our whole life-long every hour is hoarsely 
singing to us.” [Faust Part 1, lines 1195-1298) అని. వర్జించినాండు, 


క్రైస్తవధర్మములు తొలుదొల్త నుండియు సన్న్యాసపరములుగనే యిన్నవియను 
విషయమై మజీయు అనేకాభారములు చెప్పవచ్చును. 


జేమ్సు సరీ (౮2౬౫63 Sul) తా నొనర్చిన Pessimism అను (గం 
థమున Optimist అనియు Pessimist అనియు రెండు మార్గముల నిరూ 
పించినాండు. వానిలో Optimist అనగా ఉత్సాహము కలవాడ నియు, Pessimist 
అనగా సంసారములో విసుగు జెందినవాండనియు నర్థ మగును. ఈ శబ్దములు 
గితలలో యోగ సాంఖ్య శబ్దములతో సర్వవిధముల 'సమానార్థకములు వని 
నేను పూర్వమున నొక టిప్పణియందు (వృ. $01 చూడు) చెప్పినాను. మతియు 
నా విషయమే యిచ్చో వివరింపంబడినది. దుఃఖనివారణేచ్చ యని పూర్వమున 
వర్ణి ంస(బడిన మూడన మార్గమునకు సలీ యనువాండు Meliorism అను యే 
రిడేను. 


428 గీతారహస్యము 


దున్న క్రై సవధర్మము కాదు, నేటికిని శీఫెన్‌హౌొయెర్‌ సంసారము 
అఘము కావుననే త్యాజ్య మనియే చెప్పును. మజీయు గ్రీస్‌ 
దేశమున చిరకాలము |క్రిందటనే తత్త్వవిచారములోనే యాయుష్య 
మును గడుపుట శ్రేష్టమా? లేక, లో కఠళ్యాణార్థమైన రాజకీయములగు 
కార్యములను సాధించుట |శేష్టమా? యను (పశ్నము వచ్చినదని 
పూర్వమున చెప్పియే యుంటిని, _ పాళ్చాత్యుల ఈ కర్మత్యాగపక్ష 
మును, మన దేశమునం దున్న నన్న్యాసమార్గమును నను నీ రెండును 
ననేక విషయములలో సమానములుగనే యుండును; గాన నా మార్గ 
మును సమర్థించు పాశ్చాత్యుల యొక్కయు, పొరస్తుల యొక్కయు 
పద్ధతులు చబజోనన చెప్పవచ్చు ననునది యందలి సారాంశము; 
క కర్మత్యాగముకం కు కర్మమార్ల మేల (ష్ట్ర మన; కర్మిత్యాగమార్ష 
మును సాధించుటకు అధునిక పాశ్చాత్యపండితులు చెప్పునట్టి కారణ 
ములకంకై గీతలయందున్న |పవృత్తిమార్గ |పతిపాదన యందలి 
యుక్తులు యుక్తముగ నున్నవి. వానిని, అందలి విశేషముల నిచ్చో 
వివరించెద, జగత్తునందున్న మనుజుల కందజకును గాని, యనేకు 
లకు6 గాని యధిక సుఖము (అన(గాః ఐహికసుఖము) అనునదియే 
యీ జగత్తునందు ముఖ్యసాధ్య మనియు, నటు లెల్ల రకును సుఖము 
గలుగు నిమిత్తమయి [పయత్నము. జేయుచు తా సుఖమందే తత్స 
రు(డై యుండుటయే [పతి మనుజునకును కర్తవ్య మనియు పొశ్చా 
త్యులగు నాధీభౌతిక కర్మమార్గీయుల యభి|పొయము; మణియు 
దానిం బలపజణచుటకై సంసారమందున్న దుఃఖముకంకు మొత్తముపై 
సుఖమే యధిక మగుననియు వారిలో ననేక పండితులు వాదించుచు 
న్నారు. ఈ యూహనుబట్టి విచారించితి మేని పాశ్చాత్యుల కర్మ 
మార్గము ననుసరించు జనులు “సుఖము లభించు నను నాశచే 
సంసారమును జేయు వారని యొక తెగయు, “సంసారమునందు 
విసుగు చెందిన వా” రని మజియుక. తెగయు నిట్లు పాశ్చాత్య కర్మ 


ఉపసంహారము 427 


త్యాగపక్షావలంబులు రెండు తెగలుగ నున్నారని చెప్పవలసివచ్చును, 
మటియు ని కారణముచేతనే వారిని 'ఆశావాదు” లనియు, “నిరాశా 
వాదుిలనియు నను]కమముగ 'పేర్కొనుచున్నారు; * కాని భగవద్దీత 
అయందు చెప్పబడిన రెండునిష్టలును వీనికంకు భిన్నములై యున్నవి. 
తనయొక్క గాని లోకులయొక్క గాని మైహికవిషయ సుఖమునం 
దలి యాశచేతనే సంసారమునందు (పవృత్తు లగుదురు గాన సామ్య 
బుద్ధిరూపమగు సొత్తిికవృతియందు కొంచెమైనను జేద ముండక 
మానదు. కావున (గీతలలోం జెప్పున దేమన) సంసారము సుఖమయ 
మైనను, దుఖమయమైనను సాంసారిక కర్మలను వదలుద నునుకొని 
నను, వదలనప్పుడు దానియందలి సుఖదుఃఖముల విచారించుటవలన 
నేమియు లాభము లేదనియు, సుఖకర మైనను దుఃఖకర మైనను 
మనుష్యజన్మము లభించుటయే మహాభాగ్య మని యెన్ని కర్మసృష్టి 
యొక్క యూ యపరిహార్యమగు వ్యవహారమునందు (పొప్తమగు 
వానిచే నంతకరణమును జెడగొట్టుకొనక “దుఃఖే ప్వనుద్విగ్నమనాః 
సుఖేషు విగతస్పృహః” (గీ. 2.56) అను నీ న్యాయము ననుసరించి 
(అనయా: సామ్యబుద్ధితో సహించుటయు, జగత్తుయొక్క ధారణ 
ప్రోషణనిమిత్రమై తమ యధికారము ననుసరించి తమ వంతునకు శాస్త్ర 
ముచే (బాప్త్వమయిన కర్మయొక్క భాగమును ఫలము సంపాదించు 
కొనుట కని యెన్నక నిష్కామబుద్ధితో నామరణాంతమును జేయు 
చుండుటయే మనుజునకు౬ గర్హవ్య మనియు, భగవద్గీత చెప్పును. 
గితాకాలమునంచదు చాతుర్వర్గ వ్యవస్థ ప్రచారములో నున్నందున 
నీ సామాజికకర్మలు చాతుర్వర్ణ విభాగానుసారముగ |పతీవానికి 
(పొప్తము అగునని యున్నది. కావున పదునెనిమిదియవ యధ్యా 
యమున 'గుణకర్మవిభాగశఃి అను భేదమెట్టు నిష్పన్నమగు నదియు 
జెప్ప(బడినది (గీ. 184.44. కాని యంతమా|త్రముచే గితలయం 
దలి నీతితత్త సములు చాతుర్వర్థ రూపమగు సమాజవ్యవస్థనే యవలం 
బించి యున్నవని యెన్నకూడదు. అహింస మొదలగు నీతిధర్మముల 








428 .... గీఠారహస్యము. 


వ్యాప్తి చాతుర్వర్ణ్యముకొజికే కాదనియు, మనుష్యమాత్రునకు 
న్యముగ [సాప్తమగు ననియు మహాభారతకారుండు పూర్తిగ 

గును. కావున చాతుర్వర్ణ ములో జేరని యనార్యులయం॥ 
ధర్మము నడచుచునే యున్నది, వారిని రాజు పరిపాలన చేయ 
డ్రీ సామాన్యధర్మము ననుసరించియే పరిపాలింపవలయునని భా 
నందు స్పష్టముగ౦ జెప్పంబడియున్నది (శాం. 65, 1222), 

గీతల యందున్న నీత్యుపపత్తియు చాతుర్వర్ణ కము మొదలగు: 
నొక సమాజవ్యవస్థ నవలంబింపక సర్వమాన్యమగు నాధ్యాత్మి 
ధారముచే. |బతిపాదింప( బడినది. శాస్త్రమువలన పాప్తః 
కర్తవ్యమును, నిష్తామమును, నాత్మాపన్యుము గలదియునగు ౪ 
జేయవలయు ననునది గితలయందున్న నీతిధర్యముల ౮ 
ముఖ్యమైన సారము. ఇది యన్ని దేశములయందలి జనుల 


"బంధించి యుండును; కాని యాత్మాపమ్యబుద్ధిచేతను, నిషా 


చరణచేతను నీ సామాన్యములగు నీతితత్త కములు సిద్ధము లః 
వానికి సంబంధింప6 జేయందగిన కర్మ లీ జగత్తునందు |పతిమ 
కెట్లు (పొప్త మగునదియు(౬ గొంచెము విచారింప వలసిన; 
కావుననే వానిని జెప్పుట కా కాలమునకు. నుపయోగి( 
సహజములగు నుదాహరణముల నిచ్చుచు చాతుర్వర్గ కమ 
యందు చెప్పబడినది. అటులే గుణకర్మ విభాగముచే నొ 
వ్యవస్థకు సం క్షేపముగ నుపపత్తియు: జెప్పంబడినది, ఇది గీతం 
ముఖ్యాంశము గాదు, చాతుర్వర్థ్యవ్యవస్థ యెక్కడ నైన | 
యుండినను నక్కడ సైతము తత్రాలమునందు ప్రచారములో 


_ సమాజవ్యవస్థ ననుసరించి, 'నమాజముయొక్క ఛారణపోః 


సంబంధించి [పొప్తములగు కర్మల నన్నింటిని ధైర్యోత్సావ 


.. తోడను, నిమ్మామబుద్ధితోడను కర్తవ్యములను చేయుటకు మన 


జన్మించెనే కాని, కేవలసుఖోపభో గార్థమై జన్మింప లేదని 


ఉపసంహారము 429 


మగు గీతాశాస్త్రముయొక్కొయు వ్యాపకమగు సిద్ధాంతము. గీతల 
యందున్న నీతిధర్మములు కేవలము చాతుర్వర్ణ్య మూలకములయి 
యున్నవని యనేకులు చెప్పున దంతయు నిజము కాదని యెజుంగ 
నగు. సమాజము హిందువుల దైనను, లేక, మ్రేచ్చుల దయినను, 
'పాచీనమైనను, లేక, యర్వాచీనమైనను, పొరస్త్యమైనను, పాశ్చా త్త 
మైనను దానియందు చాతుర్వర్థ్య వ్యవస్థి [పచారములో నున్నచో 
దాని ననుసరించియు, లేక, మజి యొక సమాజవ్యవస్థ పీచారములో 
నున్నచో దాని ననుసరించియు మనకు |పాప్తము లయినవాని నశ 
క్యము లగునేని మన యభిరుచి ననుసరించియు కర్తవ్యములని యొక 
సారి యాగరించితి మేని యవియే మనకు స్వధర్మములగును; పిదప 
నా ధర్మములను వదలి యే కారణముచేత నయినను నితరుల ధర్మ 
ముల నాచరించుట ధర్మదృష్టిచేతను సర్వభూతపాత దృష్టిచేతను 
సైతము నింద్య మగుచున్నదని గీతలు సెప్పుచున్నవి. “*స్వధర్మే 
నిధనం |శేయః పరధరో భయావహః”._స్వధర్మమునందు మృతినొంది 
నను |శేయస్కరమగును; కాని పరులధర్మము భయావహము (గీ. 
8. 89) అను గీతావచనమునకు నిదియె తాత్పర్యము. ఈ న్యాయ్య 
ముంబట్టియే, జూతిచే |బాహ్మణు(డైనను దేశకాలానురూపముగ క్షత 
ధర్మము నంగీకరించిన “పెద్దమాధవరావు పీష్వాగారికి “స్నానసంధ్య 
లయందు సమయమును వ్యయపటుపక క్షుతధర్మానుసారముగ 
ప్రజలను రక్షించుటయందు సమయమునంతయు వ్యయపజచుట 
వలననే నీకు నుభయలోకములయందును కల్యాణమున్న” దని 
రామళాస్త్రి బువాగా రుపదేశించినా రను విషయము మహారాష్ట్ర్రము 
నందు స్ముపసిద్ధము. సమాజధారణార్థమై యే విధమగు వ్యవస్థయుండ 
వలసినదియు చెప్పుట గీతయొక్క ముఖ్యోద్దేశము కానేరదు. సమాజ 
వ్యవస్థ యే దైన నగు గాక! దానియందు యథాధికారముగ (పాప్త 
ములగు కర్మముల నుత్సాహపూర్వకముగ( జేసి సర్వభూతహితమగు 
నాత్మ|శేయమును సాధింపవలయునని గితాశాస్త్రమునందలి ముఖ్య 


. 480 గితారహస్యము 


తాత్పర్యము. ఇట్లు కర్తవ్యము లను నూహతో గీతలయందు వర్ణింపం 
బడిన స్థిత్మపజ్ఞుయ సేయు కర్మలు స్వభావముచేతనే లోకకల్యాణ 
కారకములుగ నుండు ననుమాట నిజమే; కాని గీతలయందు వర్ణింప 
బడిన స్థిత పజ్జుని మనస్సున నా కర్మములచే నేను లోకకల్యాణము 
చేయుచున్నా నని యభిమానము లేకపోవుటచే సామ్యబుద్ధి యను 
నది యశని దేహముయొక్క స్వభావమై యున్నది. కావున నా కాల 
మందలి సమాజ వ్యవస్థానుసారముగ కేవలము కర్తవ్యము లను 
నూహతో వాండు సేయునట్టి కర్మలే స్వభావముగ లోకకల్యాణ 
కారకము లగుచున్నవి. ఆధునికులును, పాశ్చాత్యులు నగు నీతి 
శాస్త్రజ్ఞులు సంసారము సుఖమయ మనియు, ఈ సంసారసుఖమును 
సర్వజనులును బొందుటకిొొణి;కె లోకకల్యాణకారకములగు కార్యము 
లను జేయవలయు ననియు. జెప్పుచున్నారు. ఇదియే పాశ్చాత్యుల 
యాధిభౌతిక కర్మమార్గమునకు గీతలయందున్న కర్మయోగము 
నకును గల భేదము. 


అయినను పాశ్చాత్యులు నాధునికులు నగు కర్మయోగు లంద 
టును సంసారము సుఖమయ మని యంగీకరించువారు కారు. 
శోఫెన్‌హౌయెర్‌ వలె సంసారము దుఃఖ పదముగ నున్నదని యన్నను 
లోకులయొక్క యీ దుఃఖమును శక్యమగునంతవణకు తగ్గించుటయే 
నేర్చరియగు పురుషునకు: గ ర్తవ్యము. కావున సంసారమును వదలక 
లోకుల సుఖమును సాధ్యమగునంతవజకు తగ్గించుటకు జ్ఞాని పయ 
త్నింపవలయునని (పతిపాదించునట్టిది గాని, నేక దుఃఖని వారణేచ్చ 
గల కర్మయోగుల యొక్క. గాని యొక [మతము పొళ్చాత్యదేశము 
నందును నిప్పుడు వెలువడినది, దానికి గీతలయందున్న కర్మ 
యోగముతో విశేషసామ్యము కలదు. “*సుఖాదృహుతరం దుఃఖం 
జీవితే న్యాత సంశయః”__ సంసారమందు సుఖముకంకు దుఃఖమే 
యధికముగ నున్న దనియు... 


dt 
ఉపసంహారము 491 


న జొనపదికం దుఃఖ మేక శ్నోచితు మర్హతి 
అశోచన్‌ (పతికుర్విత యది సశ్యే దుప్మకమమ్‌, 


- సౌధారణముగ నందటు ననుభవించు దుఃఖమునుగుజించి విచార 
పడరాదు. దానిని నివారించుటక్రై తన కేమైన నుపాయము తోంచిన 
యెడల (జ్ఞాని దానిం జేయవలయు, ననియు మహాభారతమున 
మనువు బృహస్పతికిని, నారదు(డు శుకునకును జెప్పిరి (శాం.205. 
స్‌ ముజీయు 880. 15, దీనింబట్టి సంసారము దుఃఖమయనుయినను, 
దానియందు జనుల కందజకును గలుగంబోవు దుఃఖమును దగించు 
టకు నేర్చరియైనవాండు యత్నము చేయవలయునను మతము మహా 
భారతకారునకును నిష్టమే యని స్పష్ట మగుచున్నది; కాని యిదియే 
మా సిద్ధాంతము కానేరదు. ఐహికసుఖముకంకు నాత్మబుద్ధిపసాదము 
పలన కలుగు సుఖ మధికము గాన, నీ యాత్మ బుద్ధి (పసాదసుఖమును 
బూ ర్భముగ ననుభవించుచుండ కేవలము కర్తవ్యము లను నూహతో, 
అనయా: లోకులదుఃఖమును నేను తగ్గించు చున్నానని రాజసమగు 
నభిమా నబుద్ధిని మానసమునం దిడక సమ స్తవ్యావహారికకర్మలను 
చేయవలయునని చెప్పుచున్న గీతలయందలి కర్మయోగముతో 
సమానమయిన దగుటకు, దుఃఖనివారణయం దిచ్చగల పాశ్చాత్యుల 
యొక్క కర్మయోగమున సైత, ,మింకను ననేకములగు మార్పులు 
గావలయును, “తనకై నను, సర్వజనులకై నను నైహికసుఖమును__ 
సుఖసాధనముల వృద్ధిపటిచి కాని లేక, దుఃఖమును క్షీణింవంజేసి 
కాని కలుగం జేయుట యను నదియే మనుజునకు జగత్తునందున్న 
సత్యమగు సరమ సాధ్యము” అను నూహతో. బాళ్చాత్య పండితు 
లందలును కొంచెమో గొప్పయో శోధించియుండుటచే, “సంసారము 
ధదుఃఖమయమయినను నపరిహార్య మని యెజీింగి కేవలము లోక 
సంగ్రహార్థమై జగత్తునందున్న కర్మములను, చేయవలయును అని 
చెప్పుచున్న గితల యందున్న నిష్కాము కర్మయోగము వారి 





482 గీతారహస్యము 

శాస్ర్రమునందు స్పష్టముగ( గాన్పింపదు. ఎల్లవారును కర్మమార్లీయు 
లన్నమాట నిజమే; కాని. పాళ్చాత్య కర్మయోగులు (సుఖేచ్చువులు 
సుఖము గోరువా రైనను, : (దుఃఖనివారణేచ్చువులు దుఃఖనివారణ 
మును గోరువారై నను సకాములే. గితలయం దున్న కర్మయోగి 
యెప్పుడును ఫలవిషయ మయి నిష్కాముడే. ఈ విషయమునే 
గీతలయందున్న కర్మయోగము సాత్త్వికమును, పొళ్చాత్యకర్మయో 
గము రాజసమును గాన నీ రెంటికిని శుద్ధ నీతిదృష్టిచేతను భేదముండు 
నటుల కాన్పించునని మజియొక విధముగ సైతము చెప్పవచ్చును 
(A. 18. 28, 24. చూడు. 


కేవలము కర్తవ్య మను తలంపున పరమేశ్వరార్చణబుద్ధితో 
సర్యసాంసారికకర్మలను జేయుచు దానిగుండ పరమేశ్వరోపాసనము 
నామరణాంతమును జేయుచుండవలయునని యీ గీతలయందున్న 
జ్ఞానయు క్ర్షమగు (ప్రవృత్తి మార్గమునే, లేక, కర్మయోగమునే భాగవత 
ధర్మమని చెప్పుదురు. “స్వే స్వే కర్మ ణ్యభిరతః సంసిద్ధిం లభతే 
నరః” (A. 18. 45) అను నీ గీ తాళ్లో కార్ధమే యీ మార్గమందలి 
రహస్యము. ఈధర్మముల నిరూపణము మహాభారతమున వనపర్వము 
నందు |బాహ్మణవ్యాధకథయందును (వన, 206) శాంతిపర్వము 
నందలి తులాధార జుజిలి సంవాదమునందును (శాం, £61, చేయ 
బడియున్న ది. మనుస్మృతియందును యతిధర్మనిరూపణానంతరమున 
వైదిక సన్న్యాసులకు కర్మయోగమును నీ మార్గమే విహొతము మోక్ష 
(పదముగ నున్నదని చెప్పబడెను (మను. ౮ 96,97). “ వేదసన్నా్యా 
సిక? అనుపదముంబట్టి వేదముయొక్కొ సంహిత నుండియు, బ్రాహ్మణ 
|గంథముల నుండియు వెలువడిన యర్ధ మగుచున్నది గావున నీ 
మార్గము మన దేశమునం దనాదికాలమునుండియు( |బచారములో 
నున్నదని సిద్ధ మగుచున్నది. వేయేల? “కేవల మో దేశ మెప్పుడును 
విభవముతో( గూడనిదిగ నుండలేదు. కారణ మేమియన ః ఏ దేశమం 


బపపం పోతన 488 


దైనను కర్తలని చెప్ప(బడువారు కర్మమార్లమునకే పురస్క ర్హలై 
అషీరడల కయ నని స్పష్టమయినది; కాని కర్షయైనను (బిహజ్ఞాన 
మును వదలక. [బహ్మజానముతోడనే క ర్హ్భత్వమును స్థిరముగ 
నునుపవలయునని మన కర్మయోగముయొక్క ముఖ్య సిద్ధాంతము, 

మతియు నీ బీజభూతమగు తత్త్వమును వ్యవస్థితముగ కతా 
భగవంతు! డీ మార్గమును మిక్కిలి బలపజచి (పచారములోనికిం 
దెచ్చెను. పొచీనమార్లమున'ే పిదప భాగవతధర్మమని పీరు వచ్చి 
యుండునని వెనుక జెప్పియుంటిని, అట్టు గాక కొంద అజ్ఞానుల. 
చిత్తము మొదటినుండియు స్వభావముగనే “సన్న్యానమార్గము వైవునశే 
ప్రసరించియుండును. లేదా, గృహస్థాశమములొో నుండి తుదకు 
మరణ సమయమందైనను సన్న్యాసము( గైెకొనవలయునని మనస్సు 
నందుండియుండును; కాని, పిదప నిజముగ వారు సన్న్యాసమును 
గైకొనినను గైకొనపచ్చును, . కెకొనకపోయినను బోవచ్చు నని 
యుపనిషత్తుల బట్టి వ్యక్తనుగుచున్నది. కావున సన్న్యాసమార్గము 
నూతన మైనదని చెప్పుటకు సాధ్యము కానేరదు; కాని స్వభావవై 
చిత్యము మొదలగు కారణములచే నీ రెండు మార్గములును మన 
దేశమునం 'దిట్లు చిరకాలమునుండియు' |బచారములోనున్నను వైదిక 
కాలమందు NER Ie కర్శమార్లమే లోకమునందు విశేషముగం 
[బబలియుండెను. మజియు€. గారవపాండవుల కాలమునం దీ కర్మ 
యోగమునకు ముందు సళ్న్యాసమార్గమున కాధిక్యత లేదనుటకు 
సందేవా మేమియు లేదు. కారణ మేమియన: కౌరవ పాండవుల 
యనంతరమున (అనయా: కలియుగమున సన్న్యాసధర్మము నిషిద్ధ 
మైనదని మన ధర్మశాస్త్రకారులు స్పష్టముగం జెప్పినారు. మజీయు 
“ ఆచార పభవో ధర్మః” (సభా, అను, 149.187; మను. 1. 108) అను 
వచనము ననుసరించి ధర్మశాస్త్రము లనునవి తజిదుగ నాచారములకే 
యనువాదకము లగుచున్నందున ధర్మశాస్త్రకారులు, నిషేధమును 

గీ, 11.28 


484 గీతార హస్యము 


విధించుటకం కై ముందే లోకాచారమునందు సన్న్యాసధర్మము 
గాణముగ నుండి యుండవలయు నని సహజముగ సిద్ధ మగు 
చున్నది; కాని కర్మయోగ మో రీతిగ మొదట |పబల మగుటచే! 
దుదకు. గలియుగమునందు సన్న్యాసధర్మము నిషేధింప(బడినదని 
యనిన, నొక పర్యాయము విశేషముగ వ్యాపించిన యీ జ్ఞానయు క్ర 
కర్మయోగము తరుగునట్టి కొలమువచ్చి (పస్తుతమునం దున్న భక 
మార్గమునందు సైతము సన్నాసపక్ష మొక్కటియే (శేష్టమను మళ 
మెట్లు (పబలెనని సహజముగ నొకసందేహము కలుగును. శ్రీమదారి 
శంకరాచార్య లీ భేదమును గలుగ జేసిరని యనేకు లనెదరు 
కాని యితిహాసముం బట్టి విచారించితి మేని యీ యుపపత్తి సE 
మైనది కాదని కాన్సించును, శ్రీశంకరాచార్యుల సం పదాయముల్‌ 
1. నూయావాదాత్మకమగు నద్వైతజ్ఞాన మనియు, శ. కర్మసన్నాాన 
ధర్మ మనియు రెండు విభాగములు కలవని నేను మొదటి. పకరణమ 
ననె చెప్పియున్నాను. వీనిలో నద్వైతబ్రవా జ్ఞూనమువలెనే, సన్న్యాః 
ధర్మములు నుపనిషత్తులయందు (పతిపాదింప(బడినవైనను నీ రెండిం! 
కిని సంబంధము నిత్యము కామిచే నద్వైత'వేదాంతమార్గము స్వీ! 
రింప(బడిన యెడల సన్న్యాసమార్గము సైతము స్వీకరింపంబడిన? 
యని చెప్పరాదు. ఉదాహరణము ; యాజ్ఞవల్క్యాదులవలన నదె 
వేదాంతమును బూర్థముగ నభ్యసించిన జనకాదులు తాము కర 
యోగులుగ నుండిరి. ఇంతియ కాక యుపనిషత్తుల యందున్న 
య ద్వైత బహ్మజ్ఞానమే గీతలయందు |పతిపాద్యముగ నున్నన 
నీ జ్ఞానాధారముచేతనే సన్న్యాసమునకు మారుగం గర్మయోగమ 
గితలయందు సమర్గింపయుడినది. కావుననే సన్న్యాసధర్మములన 
బలపజచు శాంకరసాం[పదాయము పైం జేయంబడిన యాశ్షేపమి 
సం పదాయమునం దున్నయ ద్వైతజ్ఞానమునకు తగులక తదంతర్గ 
మగు సన్న్యాసధర్మమునకు మా్యతమే తగులవచ్చునని గుర్తుంచి 


ఉపసంహారము 495 


కొనవలయును. ఈ సన్న్యాసమార్గము నాచార్యులవారు [కొత్తగ 
సృజియింపక పోయినను కలివర్ష్యములయం దుండుటచే దానికి, 
గలిగిన గౌణత్వమును ఖండించినది మా్యతము సత్యమే; కాని 
యంతకు మునుపు కారణాంతరములచే సన్న్యాసమార్షమున నిచ్చ 
లోకులకు. బుట్టి యుండనిచో నాచార్యులవారు సన్న్యాసపరమగు 
నుతము నింత |ప్రసరింప(ేసి యుందురా యని యొక వికల్పము 
గలుగుచున్నది. మటీయు నొకచెంపపై నెవండైనను గొపైనేని “ఈ 
చెంపపైనను గొట్టు” మని రెండవదానిన్కి గొట్టువాని వైపునకు 
జూపు మని |క్రీస్తువు చెప్పెను; కాని యీ మతము నవలంబించిన 
వారు యూరవుఖండము నందున్న శ్రి స్సవరాష్ట్రములలో నెందణుం 
డినను నొకానొక ధర్మోపదేశకు. డొక విషయము నుంచిది యని 
చెప్పినంతమాతముననే, నది _పచారములోనికి వచ్చునది కాదనియు, 
లోకుల కా విషయము పై నెక్టువ యభిలాష యుండుట కంతకు మును 
పేదో యొక బలవత్తరమగు కారణ ముండి యుండవలయు ననియు, 
దో(చును. మజియు లోకాచారము [కమ కమముగ మాటుచుండు 
టచ్చే దాని 'ననుసరించియే ధర్మనియమములకు సైతము. మార్చు 
గలుగుచుండునని స్పష్ట మగుచున్నది. అచార మనునది ధర్మమునకు 
మూల మను స్మృతివచనమునకు తాత్పర్య మిదియే. జర్మన్‌దేశమున 
శోఫెన్‌పహొయెర్‌ అనువాండు గడచిన శతాబ్ధమున . సన్న్యాసమార్ల 
మును సమర్థించెను; కొని యా మత మిప్పటికిని యా దేశమున తల 
యెత్తినటుల( గాన్పింపదు. శోఫెన్‌హౌయర్‌ మతముకంకు నిత్మే 
యను వాని మతమే (పస్తుతమునం దధికముగ వ్యాపించియున్నది. 
మళియు మన దేశమునందు. జూచినను సన్న్యాసమార్గము శ్రీశంకరా 
చార్యులవారికం కొ పూర్వమునందే (అనయా: వైదికకాలమునందే) 
పుట్టియున్న దైనను నప్పటివారు కర్మయోగము నెప్పుడును వదలి 
వేయ లేదు. స్మృతి గంథములలో దుదకు సన్న్యసింపవలయు నన్న 
మాట నిజమే; కాని దానియందును పూర్వాశమమునందున్న 


488 గీతారహాస్యము 


కర్హ్యృత్వము బొత్తిగా లేదని చెప్పలేదు. మటియు, శ్రీశంకరా చార్యుల 
వారి (గంథములలో సై సెతము కర్మసన్నా్యాసపక్షమే (పతిపాద్యమైనను, 
జ్ఞానులును, సస్నాాసులును యథాధికారముగ ధర్మసంస్థాపనవంటి 
లోకనం[గ్రహోర్ధములగు కర్మలను చేయంగూడదని చెప్పశడలేదు 
(వేస +'సూ,శాంంభా. శ్రీ. 8.82). వారిచరి తయే సాక్ష్య మిచ్చుచున్నది. 
సన్న్యాసమార్గము |పబల మగుటకు - శంకరాచార్యులవారియొక్క 


స్మార్త ర్రసం|పదాయమే కారణ మయియుండినచో నాధునికభాగవత 


సం|పదాయస్థాపకులగు రామానుజాచార్యులవారు తమ గితాభాష్య 
మునందు శరికరాచార్యులవారివలెనే కర్మయోగము గౌణ మని చెప్ప 
నవసరము ేకపోవును; కాని యొకసారి విశేషముగ6 [బచారము 
నకు వచ్చిన కర్మయోగము భాగవతసం|పదాయమునందు సైతము 
నివృత్తిపరముగు భక్తి క్రిమార్లముచే నణ(చి వేయంబడినందున యది 
యణంగిపోవుటకు సర్వనీ౦। పదాయములకును గాని, లేక, యన్ని 
దేశములకును గాని యొక్కవిధముగనే సంబంధించునట్టి మతియొక 
కారణమేదియో యుండియుండు నని చెప్పవలసివచ్చును. జైనబౌద్ద 
ధర్మములయొక్క యుదయము, ప్రసార మనునవి వానిలో మొద్‌ 
టివియు, ముఖ్యములునగు కారణములు. ఈ రెండుధర్మ ములు నాల్లు 
వర్గ ములకు సన్న్యాసస్వీకారమునం దభిరుచిం గలుగ జేయుటబచే, 
క్షతియవర్గమునందు సైతము, సన్న్యాసధర్మముల యొక్క విశేష 
మగు |పచార మారంభ మాయె నని మా యభిప్రాయము; కాని కర్మ 
శూన్యమగు సన్న్యాసమార్గమునే మొట్టమొదట బుద్ధు6 డుపదేళించి 
నను బౌద్ధయతులు ఖడ్లమృగములవలె వనమం దొంటరిగ నుండక 
ధర్మ పచారార్థమును, 'పరోపకారార్థమును సదా యుపదేశాదికమును 
జేయుచునే యుండవలయునని గీతలయం దున్న కర్శయోగమునకు 
వలె బౌద్ధధర్మమునకును, వెంటనే సంస్కారము జరిగెను, (పరిశిష్ట 


ప్రకరణము చూడు. మజీయు నీ సంస్తారము గలుగుటచేతనే బౌద 


థి 
ధర్మీయులైన యతు లుత్తరదిక్కున "టిబెట్టునందును; తూర్పున 


ఉపసంహారము 4817 


(బహ్మావర్తమునను, చీనా, జపానుదేశములయందును, దక్షిణమున 
సింహళమునను, పళ్చిమమున తుర్కిస్థానమునను దానికి సంబం 
ధించిన యూరపుఖండమునందలి గను మొదలగుదేశముల పర్యంత . 
మును వ్యాపించి యా మతము విస్తరింపంజేసిరని యితిహానముంబట్టి 
తెలియుచున్నది. శాలివాసానశకమునకు పూర్వము ఆజేడువందల 
యబ్దములకు పూర్వమున జైనులయొక్కయు, బౌద్దులయొక్కయు 
ధర్మములకు (పన ర్తకులు పుట్టిరి. మతియు శంకరాచార్యులవారు 
శాలివాహనశకానంతరనుం దాజువందల యబ్దంబుల కవతరించిరి. 
పిదప ముఖ్యముగ ధర్మార్థమయి పని చేయుచున్న చొద్ద యతి 
సంఘములయొక్క వైభవము లోకులకు, గన్పట్టుచుండుటచే యతి 
' ధర్మముల విషయమై యొక విధమగు కోరిక, లేక, యాదరబుద్ధి 
శంకరాచార్యుల యవతారమునకు. బూర్వమునందే జనులకు( 
గలిగియుండెను. మజియు జైన బౌద్ధధర్మములను శ్రీశంకరా చార్యుల 
వారు ఖండించిన యతిధర్మముల విషయలు లోకులకు. గలిగిన 
యాదరబుద్ధికే వైదికస్వరూపము నిచ్చి బౌద్ధధర్మములకు మారుగ 
వైదిక ధర్మముల సంస్థాపనకొఅకు వ్యాపించునంత యధికారము 
మ్మాతమే కలిగిన వైదిక సన్న్యానమును స్టాపనం జేసిరి. ఈ సన్నాా 
సులు |బహ్మచర్య్యవతము గలవారుగనే యుండి, శాటీదండములను 
స్వీకరించుచున్నా రనుట నిజమే. అయినను వారును వైదిక ధర్మ 
సంస్థాపన మను కర్మను తనము గురువులవలినే తామును జేయుచు 
నుందురు. యతిసంఘములలో నీకొత్త యతిసంఘమును (వైదిక ' 
యతుల సంఘమును) జూడ, శ్రీశంకరాచార్యులవారి సన్న్యాస 
మార్గ్లమునకును, బౌద్ధుల సనా ్న క సమార్లమునకును గొంత భఖేదమే 
మైన నుండునేమో యని కి కొందటకు( దోంచియుండును. ఆ సంశయ 
నివారణమునకై ఛాందో గ్యోపనిషద్భాష్యమునందు బౌద్ధమును, సాం 
ఖ్యము నగు యతిధర్మము వేదబాహ్యా మనియు, నసత్య మనియు 
మన సన్న్యాసధర్మములు "వేదాభారముబే (సవృత్తము లైనవి యని 


i we a 


488 గీతారహస్యము 


యు నాచార్యులవారు |వాసియుందు రని కన్ఫట్టుచున్న ది (ఛాం. 
శాం.భా. దీ,ఓ$.1). వా రెందునిమిత్రమై యటుల (వాసినను [వాయు 
దురు గాక! కలియుగమునందు యతిధర్మముల పచారము మొధట 
చౌద్ధులచేతను; జైనులచేతను జేయ(ుడినది యను విషయము నిర్వి 
వాదమయి యున్నది; కాని ధర్మపచారణముకొణకు6 గాని లోక 
సం[గహముకొజకు( గాని చేయవలసీన కర్మలను బౌద్ధయతులును 
జేయుచునే యుండిరి. వాని, నిరసించుటకై శ్రీశంకరాచార్యులవారు 
స్థాపించిన వైదిక సంఘము వారును, కర్మను బొతిగ విడనాడక తమ 
పయత్నముచేతనే వైదిక ధర్మములను మరల స్థాపించినారని యితి 
హాసముంబట్టి స్పష్టమగుచున్నది. ఈ కాలమునకు పిదప కొన్ని 
యబ్బంబులకు( దురుష్టు లీ దేశమునకు రా నారంఖించిరి. మణియు 
పరా|కమముచే పరచ|కమునందుండి రక్షించి దేశముయొక్క ధారణ 
పోషణలంజేయు క్షతియులగు రాజ్యకర్తలు క్రీణింపసాగిరి, తురు 
ష్కులు దేశము న్యాకమించిరి, దేశమునందుండిన క రృృత్వళ కి 
తురుష్కులకాలమున నశించినది. ఇట్టి సమయమున సన్న్యాసము, 
కర్మయోగము. నను నీ రెండుమార్గములలోను మొదటిది, యనగా 
కేవలము “హరి హరి” యనుచు స్వస్థముగం గూర్చుండుట యను 
మార్గ మొక్కటియే (శేష్టమును; మూలమున నేకదేశీయమగు మత 
మాకాలమునందలి బాహ్యా పరిస్థితికి విశేషసులభమై యుండుటచే 
సాంసారికులకును' నత్యధికముగ |గాహ్య మని తోంచియుండు నని 
కాన్సించుచున్నది. ఇంతకు పూర్వమునం దిట్టి స్థితి లేదు. 


అపహాయ నిజం కఠ్మ కష్ట కృష్టేతి వాదినః, 
త్తే హరే ర్వేషిణః పొపాః ధర్మార్థం జన్మ యద్ధరేః, # 





* బొంబయిలో ముుదితమైయుండు విష్ణుపురాణములో నీ శ్లోకము కన్న 
ట్టదు ఆయినను కమలాకరభట్టుసంటి (పామాణికుండగు (గంథకారుండు (గంథ 
ములో నున్నదని చెప్పినందున దీని ససత్యమని చెప్పుటకు సాధ్యము కానేరదు. 








ఉపసంహారము 489 


_ తమ (స్వధర్మోక్తములగు) కర్మలను వదలి (కేవలము) హరిహరి 
యనుచు కూర్చుండువారు హరికి ద్వేషులును పొపులును నగుదురు. 
కారణ మేమియన;ః అ హరి యవతారమయినను ధర్మరక్షణముకొలికే 
యయి యున్నది అని శూూదకమలాకరమునం దుదాహరింప(బడిన 
విష్ణుపురాణమునందున్న శ్లోకముగుండ స్పష్ట మగును. యథార్థముగ 
జూచితి మేని యీ జనులు సన్న్యాసమునందు నిష్టులు కారు. కారణ 
మేమి యన; వారు సన్నా్యసులవలె జ్ఞానము గలుగుటచే ద్మీవమగు 
వైరాగ్యముతో సర్వసాంసారిక కర్మలు వదలలేదు; మటియు సంసార 
మందుండినను కర్మయోగులవలె శాస్త్రమువలన (పాప్తములగు (కర్మ 
లను (కర్తవ్యములను) నిష్తామబుద్ధితో. జేయుటయును లేదు. కావున 
నీ నామమా[తసన్నాాసులు గీఠరియందు వర్ణ ంప(బడని మూండవ 
మార్గము (నిష్ట్ర నంగీకరించు వారైరి. ఏ శారీణము చేతనైన నేమి? 
లోకు లీ మూ(డవ మార్గమున |ప్రవర్తించువారుగ పరిణమించిన చో, 
ధర్మము సైతము నశింపక యుండదు. ఇరాన్‌ దేశములోనుండి పార 
లీక ధర్మముల. దొలంగించుటకు నట్టి స్థితయే కారణము. కావున 
భరతఖండమున వైదిక ధర్మము సైతము (సమూలం చ వినశ్యతి 
సమూలముగ నళింపంబోవు సమయము తటస్థించెను. కొని బౌద్ధ 
ధర్మములు నశించిన పిదప వేదాంతమునకువలె గీతలయం దున్న 
బాన వతధర్త ముటకు! బునరుజ్జీవనము గలుగుటచే మన దేశమునం 
దీ దుష్పరిణామము సంభవింపలిదు. దౌలతాబాదుయొక్క హిందూ 
రాజ్యమును ముసల్మానులు పాడుచేయుటకు పూర్వమున కొన్ని 
యబ్దముల (కిందట మన యదృష్టవశమున జ్ఞానేశ్వరనుహారాజుగారు 
భగవద్గీతలకు వ్యాఖ్యానము మహారాష్ట్ర భాషలో నలంకరింప జేసిరి, 
[బహ్మవిద్యను మహారాష్ట్ర దేశమున నతిసులభముగ వ్యాపింప జేసిరి, 
మజియు భరతఖండముయొక్క యితర |పదేశములలోను నీ సమ 
యమునందే గీతలయందున్న భక్తి మార్గము నితరులగు సాధువులును 
" సత్చురుషులును విశేషముగ |బాహ్మణ్క చండాలాదులకు సైతము, 





440 గీతారహస్యము 


సమమును, జ్ఞానమూలకమును నగు గీతాధర్మములయొక్క దేదీష్య 
మానముగు నుపదేశము నలుదిక్లుల నొక్కు కాలముననే వ్యాపించెను. 
కాంబట్టి హిందూధర్మములు పూర్ణముగ నళించిపోవు నను భయము 
లేకపోవుటయే కాక్క కఠినములగు తురుష్టుల ధర్మములందు సైతము 
దాని విషయములను (గీతాధర్మవిషయములను) కొంత (పవేశపెట్టు 
టచేం గబీరువంటి సాధువు సత్పురుష మండలములందు6 జేరుటకు 
వీలైనది. మటియు నీ సమయముననే యౌరంగజేబునకు జ్యేష్ట భ్రాత 
యగు “శాహజాదా దారా” యనువా(డు, తన యాజమాన్యము 
[కింద నుపనిషత్తులను పారశీకభాషకు భామోంతరీకరణము( గావిం 
చెను. వైదిక భక్తి ధర్మమా ధ్యాత్మజ్ఞానా ధారమున కాక కేవలము 
తాం|తిక శద్ధయొక్క ఫుట్టకీటుమోందనే కట్టంబడినచో, దాని కేమైన 
నిజమగు సామర్థ్యము కలదా? లేదా? యను సందేహము కలుగ 
వచ్చును; అయన భాగవతధర్మములయొ క్ర క! యాధునికమగు పున 
రుజ్జీవనము తురుష్కుల స సస నృంభవించుచుండుటచే, 
నవీయును నెక్కువగా భక్తి పరము లే తే యగుటచే (అనయా: ఏకదేశీ 
"యము లగుటచే), మూలభాగవతధర్మములకు కర్మయోగమునకును 
నొక కాలమున కొజఅంతపడినందున నది మరల [పాష్తముకామిచే, 
కర్మయోగము సన్న్యాసమార్గముయొక్క యంగము, లేక, సాధన 
నుని చెప్పుటకు మాటుగ నది భక్తి మార్గమున కంగ మని యా సమ 
యమునందున్న భాగవతధర్శములయొక్క సాధుసంఘమును, పండి 
తులును, నాచార్యులును వక్కాణింప సారంభించిరి. అ కాలమున 
వెలువడిన యీ సర్వసాధారణమగు నీ జానమునకు విరుద్ధముగ శ్రీ 
సమర్ధ్థరామదాసస్వామివారు. తాము రచించిన దానబోధగంథములో 
నిరూపించినారు. మటియు( గర్మమార్లముయుొక్క సత్యమగు మహ 
త్త్వము శుద్ధముగను, తేటతెల్ల ముగను మహారాష్ట్ర భాషయం - 
దు జెప్ప(బడినది. కావున శెటుంగం గోరువారు సమర్థుల యొక్క 
దాసబోధను- అందు సైతము ముఖ్యముగ నుత్త రార్థమును జదువ 


వలయును, శ్రీ సమర్థుల వారి యుపదేశమే శ్రీ శివాజీమహారాజు 
గారికి లభించెను; మటణీయు. మహారాష్ట్ర దేశమునందు సైతము పిదప 
కర్మయోగముయొక్క తత్త్వమును దెలియంజేయుట యావశ్యక 
మని తోంచినప్పుడు శాండిల్యసూ(తములకును బ్రహసూ తము లకును 
మాటుగ మహాభారతమును గద్యాత్మకముగ భాషాంతరీకరణము, 
జేసికొనిరి. అటులే బఖరను (|పాకృతమున వచనరూపమున రచి 
యింపంబడిన చరిత్రము) "పేరు గలిగిన యైతిహాసికమగు [వాంతలో 
దానినభ్యసించుట యారంభ మాయెను. ఈ భాషాంతరములు తంజా 
వూరిలో నున్న పుస్తకాలయమునందు నే,టికిని నున్నవి, ఈ పద్దతి 
తర్వాత నబాధితముగం [బ్రచారములో నుండినను గితలమింది యేక 
దేశీయములగు టీకోలణంగిపోయినను మహాభారతమందున్న సమస 
నీతితత్త్వముల సాఠీమంతయు గీతాధర్మములయం దున్న కర్మయో 
గమునందు వర్ణింప్తుబడియున్న దను విషయము కాలానుసారముగ 
మరల జను లెల్ల రకును దెలిసిననే కాని నిలువనేరదు; కాని కర్మయో 
గముయొక్క పునర్గుజ్జీవనము మన దౌర్భగ్యముచే చిరకాలము నిలువ 
లేదు. 

ఆ సంగతి యటులుండ నిమ్ము; హిందూదేశమునందున్న 
ధార్మీకేతిహాసములను వివేచించుట కిది సమయము కాదు. గీతల 
యందున్న ధర్మమునం దొక విధమగు సజీవావస్థ, తేజస్సు, లేక, 
సామర్థ్యము ఉండుటచే నడుమ నడుమ దైవవశముచే సన్న్యాస ధర్మ 
ములయొక్క యభ్యుదయముచేత సైత మా సామర్థ్యము నష్టము 
శాఖే దను విషయము పైన చెప్పిన సంక్షిప్తమగు వివేచనచే చదువరు 
లకు. దెలియును, 'ఛారణా ద్ధర్మఃి లని ధర్మశబ్దమునకు ఛాత్వర్థము 
సామాన్యముగ నది 'పారలౌకికము, ' వ్యావహారికము”, తేక, “మోక్ష 
ధర్మము _ నీతిధర్మము ' నని రెండు విధములుగ నున్నదని మూ(డవ 
| పశరణమునందు. జెప్పియే యున్నాండను వైదిక ధర్మమునందైనను 





442 గీతారప హాస్యము 


చౌద్ధధర్మమునం దై దెనను, లేక, 3 క్రై స్తవధర్మమునం దై దైనను జగత్తు 
యొక ఛారణపోషణలును, పుసుపు దుదకు సద్దతియును లభిం 
పవలయు నను నదియే యందటకును ముఖ్యోద్దేశ్యము గాన, మోక్ష 
ధర్మమువలెనే వ్యావహారికములగు ధర్మాధర్మములును | నన్ని మత 
ధర్మములయందు కొంచెమో గొప్పయో వివేచింపంబడినవి. వేయేల? 
పూర్వకాలమునందు మోక్షధర్మములు వేజనియు, వ్యావహారికధర్మ 
ములు వేఅనియు భేదము లేకయే యుండెనని చెప్పినను చెప్పవచ్చును. 
కారణ మేమియన ; పరలోకమునందు సద్గతి లభించుటకై యీ జగత్తు 
నందలి యాచరణము శుద్ధముగనే యుండవలయు నని యందటు 
నెజుంగుదురు. ఇంతియే కాక, గీతలలో( జెప్పినటుల పారలౌకిక 
ములు నైహికములగు కల్యాణములకు( బునాది యొక్కటియే యని 
యందజు నొప్పుకొందురు; కాని యాధిభౌ తికజ్ఞాన| పసారముచే, 
(పస్తుతమున పొశ్చాత్యదేశమునందు సీ జ్ఞానము దృఢముగ నుండక 
పోవుటచే మోక్రధర్మములు తప్ప మిగిలిన నీతినియమములకు (అనం 
గా; ఏ నియమములచే జగత్తుయొక్ష ధారణపోషణలు జరుగునో యా 
నియమములకు) నుపపత్తి చెప్పుటకు సాధ్యమగునా? కాదా? యను 
విచార మారంభమై కేవలాధిభౌతిక మగు (అనయా: దృశ్యము, లేక, 
వ్యకృమును) పునాదిమోందనే సమాజధారణశాస్తరచన ప్రారంభమయి 
నది. అయినను కేవలము వ్యక్తముచేతనే కార్యనిర్వాహ మెటులు 
కలుగును? వృక్షము, ' మనుష్యుడు నను జాతివా "చకశబ్దములుకూడ 
నవ్యక్తమగు నర్థమునే బోధించుచున్నవి. మామిడిచెట్టు, “నులాబిచెట్టు 
అనునవి వేజ్వేటిగు వస్తువులు, దృశ్యము లను మాట సత్యమే; కొని 
వృక్ష మను సామాన్యశబ్దమే దృశ్యవస్తువునుగాని, వ్యక్త వస్తువునుగాని 
బోధింప నేరదు. ఇటులే మన వ్యవహారము లన్నియు |పచారములో 
నున్నవి. అవ్యక్తముయొక్క కల్పన మనస్సునందు బాగుగ స్థిరపడు 
టకు మొదట వ్యక్త వస్తు వేదయినను కంటియెదుట నుండవలయు 
నని దీనివలన స్పష్ట మగుచున్నది; కాని వ్యక్త మనునదియే కడపటి 


ఉససంహాఠము 448 


ట్టు కాదు; గాన నవ్యక్తముయొక్క య్యాశయములేక యొక్క. 
వుడుగై నను ముందుకు సాగలేము, లేక యొక వాక్యమునై ననుం 
రార్సిగం జెప్పలే మనునది నిశ్చయముగం దెలిసికొనవలయును. 
వున నధ్యాత్మదృష్టిచే నీతిశాస్త్రమునకు నాధారమని యొప్పుకొన( 
డిన సర్వభూతాశతై క్యరూప మగు పర బహ్మము యొక్క యవ్యక్ష 
ల్పనను వదలివేసినను తుదకు దానికి మాటుగ నా స్థానమునందు 
సర్వమానవజాత "మును నీ న్యేతములకు. గాన్పింపనిది గనుకనే 
రువ్యక్తమగు వస్తువే, దేవతవలె పూజ్య మని యంగికరింపవలసి 
)చ్చును. మణియు సర్వ మానవజాతియందే గతించిన తరములును, 
శన్మింప(బోవు తరములును సమావేశ మగుటభెే నమృతత్వవిషయ 
ఏగు మనుజుని స్వాభావిక పవృత్సి తృప్తి చెందవలయునని యొప్పి 
గొని యీ గొప్పదేవుని భక్తి తోడను ననన్యభావముతోడను నుపాసిం 
కుటయు నాతని సేవయందు దన యాయువంతయు వ్యయము 
కియుటయు బేక, యాతనికొణకు సమస్తమగు స్వార్థములను యజ్ఞ 
ము చేయుటయు ననునవియే పతి మనుపోనకుకు శ్చ జగత్తునందుం 
(రృవ్యములయి యున్నవని యనేకులగు (వాటిలో, దొంబదితొమ్మిది 
పాళ్లు) నాధిభెౌ తీకపండితులును నిప్పుడు బహుదృఢముగ నుపదేశిం 
ముచున్నారు. జర్మన్‌పండితుండగు కాంటు (ప్రతిపాదించిన ధర్మము 
నకు నిదియే సారమగుటచే నీ ధర్మమునశే “సకల_మానవ._జాతి 
ఫర్మము” లేక, సంక్షేపముగ6 జెప్పవలసియుండె నేని “మానవ 
ధర్మము” అను పేరే యతని (గంథమునందు. |(వాయ(బడినది. * 
అర్వాచీనకాలమునం దున్న జర్మన్‌పండితుండగు “నిత్మే 'యొక్ష యభి 


* కౌంటు తన [గ్రంథముసనకు Religion of Humanity అని "పీరిడెను. 
ఆ |గంథము కౌంటు రచించిన A 5351602 of Positive Polity [Eng. trans, 
in four Vols] అను (గ్రంథమునందు సవిస్తరముగ వివేచింపంబడినది. కేవల 
మాధిభౌతికదృష్టిచే 'సైశము సమాజము నెటు లుద్ధరింవవలయునని యీ (గం 
థమునం దుత్తమముగల జర్చింపంబడినది, ' 











444 గీతారహస్యము 


[పాయమును నిదియే మైయున్నది.  కీస్తుశకమునందలి పందొమ్మిది 
యవ శతాబ్బమున పరమేశ్వరుడు మరణించెనని యతనిచే స్పష్ట 
ముగ జెప్పలడి యున్నది. అధ్యాత్మశాస్త్రమంతయు నసత్యమనియు 
నతండు సెప్పెను. అయిననునాధిభౌ తికదృష్టి చేతనే, కర్మవిపాకము, 
వునర్జన్మము' నను చక్రము నంగీకరించి, తుదకు తనకు మరల |పతి 
ఇన్మమందు చేయుటకు సాధ్యములగు కృత్యములం జేయుటయు, 
నెవరి మనోవృత్తు లన్నియు మిక్తి లి నికసితము లగుటచే పూర్ణావస్గను 
నొంది యున్నదియు, మానటం ముం దేవిధమున జన్మింపంగలదో 
యా విధముననే సమాజవ్యవస్థ నుంచుట యనునదియే యీ జగత్తున 
మనుష్యమా|తునకు కర్తవ్యము, పరమసాధ్యము ననియు నతడు 
తన |గంథములలో నంతట( బతిపాదించినాండు. అధ్యాత్మశాస్త్రము 
నొప్పుకొనినవారు గూడ కర్మాకర్మవి వేచనము చేయునప్పు డేదయిన 
నొకటి పరమసాధ్య మనవలసివచ్చును. నుజియు నది యవ్యక్తమే 
యగుననియు దీనింబట్టి కన్పట్టుచున్నది* కారణ మేమి యనః సమస్త 
మానవజాతి రూపనుగు మహాదేవత నుపాసించి సర్వజనులకును పత 
మును సంపొదింపుమని చెప్పినను, లేక, ముందెప్పుడైన నత్యంత 
పూర్ణావస్థనొందిన నునుజునివలి. నేమిచేయుటచే జన్మించునో యట్టి 
కర్మలనుజేయు మని చెప్పినను నాధిభౌతిక నీతిశాస్త్రజ్ఞు లుపదేశింపం 
బోవు నీ రెండును వారి దృష్టికి గోచరము (అనయా : అవ్యక్తమే) 
లగును. కాంటు, నిత యనువారల యీ యుపదేశము కీస్తుధర్మము 
లవలె తత్త్వజ్ఞానశూన్యమగు కేవలాధిదైవతభ క్షి ధర్మములకు విరుద్ధ 
మైనను నధ్యాత్మదృష్టిచే సర్వభూతాత్రెక్య జ్ఞ జ్ఞానరూపమగు సాధ్య 
మనెడి, లేక, కర్మయోగియగు స్థిత ప్రజ్ఞునియొక్క పూర్ణావస్థయనెడి, 

పునాదిపై రచియింపంబడిన ధర్మశాస్రములయందున్న, "కేక, నీతి 
.శాస్త్రములయందున్న పరమథ్యేయ మగు సిద్ధాంతములోనే పెనున్న 
యాధిభౌతిక సాధ్యము లన్నియును సేవిరోధముగ జేరును. 
కావున నధ్యాత్మజ్ఞానముచే పరిపూతమైన _ వైదికధర్మ మెప్పుడైన 


ఉపసంహారము 446 
నణంగిపోవు నని యెవరును భయపడ నవసరములేదు. పరమసాధ్య 
మవ్యక్షమే యని యనక తప్పనిచో నది మానవజాతికి మ్యాతమే 
యేల సంకుచితముగ [గహింపవలయు? నని కాని, లేక పూర్ణావస్థయే 
పరమసాధ్యమని యనినను పశువులకును మనుజులకును సామాన్య 
మగు నాధిభౌ తికసాధ్యముకంకు దానియం దాధిక్య మేమి యున్నది? 
అని కాని విపరీతమగు [పశ్న యీ స్థలమందు వెలువడును. ఈ (ప్రశ్న 
మునకు సమాధానము చెప్పుటకు |పయత్నింతు మేని యధ్యాత్మ 
దృష్టిచే సిద్ధమగు సమ స్తచరాచరసృష్టియొక్కయు నొక యనిర్వాచ్య 
పరమతత త్ర్యమునే తుదకు శరణము నొందవలని వచ్చును. అధిభౌతిక 
శాస్త్రమున కరాంచీనకాలమునందు న|శుతపూర్వమగు వృది సంభ 
టా. ee దృళ్య టను ర 
శతగుణితముగ వృద్ధినాందియున్నది. మతియు “ఎట్టివారి కటులె” 
యను న్యాయముబే నీ యాధిభౌ తిక జ్ఞానమును “సంపాదింపనట్టి 
(పొగ్గేశముల వారికి సంస్కరింపండిన నవీనులగు పొశ్చాత్యుల 
రాష్ట్రముల యెదుట నిలువనీడ లఖీంప, దనునది నిర్వివాదమయిన 
“విషయము; కాని యాధిభౌ తికశాస్త్ర మెంత వృద్ధినొందినను జగత్తు 
యొక్క మూలతత్త్యములను తెలిసికొనునట్టి మనుజమ్మాతునియొ క్ర 
స్వాభావిక (పవృ త్తికి కేవల మాధిభెతికవాదముచే పూర్ణ మగు 
సమాధాన మెప్పుడును రానేరదు. "కేవలము వ్యక్తసృష్టియొక్క 
జ్ఞానముచేతనే సమ స్తనిర్వాహము కొనేరదు; గాన నామరూపొత్మక 
మగు, దృశ్యసృృష్టియొక్క యారంభమున నేదో యొక యవ్యక్త 
మగు తత్త్వ ముండి తీరవలయునని స్పెన్‌సరువంటి య్య్ముత్కాంతి 
వాదులును  నొప్పికొనుచున్నారు; కానీ యీ నిత్యమగు తత్త్వము 
యొక్క స్వరూప మిట్టిది యని యెజుంగుటకు సాధ్యము కాదు; 
గాన దానియొక్క యాధారముచే నే శాస్త్రమునకు నుపపత్తినిం జెప్పు 
టకు వీలులేదని బారు చెప్పుదురు, జర్మను తత్త్వవేత్తయగు కాంటు 
సైత మవ్యక్తమగు సృష్టిత శ్వ్వముయొక్క యజ్జేయత్వము నంగీక 





486 ' గితారహస్యము 


రించుచునే యున్నా(డు. అయినను నీతిశాస్త్రముయొక్కొ యుపపత్తి 
యీ యగమ్యమగు తత్త్యముచేతనే సమన్వయింపవలయునని యతని 
యుదేశము. శీఫెిన్‌వొయ రింతకం'కు. నెక్కువగ నాలోచించి యీ 

యగమ్యత త్త్వము వాసనారూపమయి యున్నదని |పతిపాదించెను. 
నీతిశాస్త్రము పై నాంగ్లేయ (గంథక ర్రయగు |గీసుమతమున నీస సృష్టి 
తత్త్వమే యాత్మ న రూపముచే నంశముగ మనుజుల దేహము 
లందు [పాదుర్భూతమైన దనెను. గీతయు “మమైవాంశో జీవలోకే 
జీవభూత స్పనాతనః* అని స్పష్టముగ( జెప్పుచున్న ది. “జగత్తు 
యొక్క యారంభమునందున్న యీ యవ్యక్తతత్త్వము, నిత్య 
మును, ఒకటియు, నమృతమును, స్వతంత్రము, నాత్మరూపము నై 
యున్న దనుటకంకు విశేషముగ నేమియు. జెప్పుటకు సాధ్యము 
కాదు అని యుపనిషత్కారుల సిద్ధాంతము. ఈ సిద్ధాంతముకం కు 
నెక్కువగ మనుజుని బుద్ధి యూహించుటి యొప్పు డయినను సంభ 
వించునా? యని సందేహాముగ నున్నది. కారణ మేమియన : జగత్తు 
యొక్క మూలమునందున్న యవ్యక్తమగు తత్త్వ మిం|దియములకు 
గోచరము కానిది. (కావున అనయా: నిర్లుణమై యుండుటచే) గుణ 
మును, వస్తువును, లేక, (క్రియను బోధించునట్టి యే శబ్దముగేత నై 
నను నీ నిర్ణుణత త్త్వమును వర్థించుటకు వీలులేదు. _ కావుననే దాని 
నజ్జేయమని చెప్పుదురు; కాని యీ యవ్యక్షసృష్టి తత్త్యసంబంధమై 
మనకు గలుగు జ్ఞానమును శబ్దముచే. జెప్పుటకు బొ.త్తిగ సాధ్యము 
కొదు గనుకనే, చూపులకు స్వల్పముగం గాన్పించినను నదియె 
మానవజ్ఞానముయొక్క సర్వన్వమై యున్నందున లౌకికమగు నీతి 
మత్త యొక్క యుపపత్తియు దాని రూధారముచేతనే చెప్పబడినది, 
మజీయు దానిని జెప్పవలసిన విధమున జెప్పుటకు( |బతిబంధక. 
మేమియు నుండదని గీతలయందున్న వివేచనను బట్టి సహజముగం 
దెలియును. దృశ్యసృష్టియందున్న వ్యవహారముల నన్నిటి నెట్లు 


ఉపసంహారము MT 


చేయవలయును?.. ఉదాహరణము ; వ్యాపార మెట్టు చెయవల 
యును? యుద్ధము నెట్టు చేయవలయును? రోగుల కే యాషధ 
మెప్పు డీయవలయును ? సూర్యచందాదులయంతరము నెట్టు తెలిసి 
కొనవలయును?... అను నీ విషయముల బాగుగ దెలిసిక్‌నుటకు 
నామరూపాత్మకమగు దృశ్యసృష్టియొక్క జ్ఞానముండి తీరవలయును. 
నుజీయు నా లౌకికవ్యవహారము మిక్కిలి నేర్పుతోం జేయుటకు నామ 
రూపాత్మకమగు నాధీభౌ తికశాస్త్రము నెక్కువగ( జదువుకొనవలయు 
నను విషయములో సందేహ మేమియు లేదు. కాని గితయొక్క 
విషయ మట్టు కాదు, అ ధ్యాత్మదృష్టిచే మనుజునియొక్క పరమ 
(శేష్టమగు నవస్థ యేదియో చెప్పీ దానియొక్క యాభారముచే. 
గర్మాకర్మరూపములగు నీతిధర్మముల యొక్క మూలతత త్య మేమని 
నిశ్చయించుట యే గితయందలి ముఖ్యవిషయమై యున్నది, 
అధ్యాత్మికపరమసాధ్యమగు మోక్షము విషయమయి. యాధిభౌతిక 
మార్ల మొక వేళ యుదాసీనముగనుండు ననినను, కేవలనీతిధర్మముల 
యొక్క మూలత త్వముల నిర్ణయించుటకును సైత మాథిభౌ తికపక్ష 
మపూర్ణమే యగును. మఖియు, [ప్రవృత్తి స్వాతంత్యము, లేక, నీతి 
ధర్మముల నిత్యత్వము, లేక యమృతత్వము నొందుద మను 
మానవుని మనస్సునందున్న స్వాభావి'కేచ్చ, మొదలగు గూఢ 
విషయముల నిర్ణయము దానిచే( గానేరదు. అందునిమిత్తమై యాత్మా 
నాత్మవిచారముసేందు? దుదకు( బవేశింపవలసివచ్చు. నని నేను 
పూర్వమునందున్న (పకరణములలో నిరూపించీయున్నాను; కాని, 
యభ్యాత్మశాస్త్రము యొక్క. కార్య మింతమాాతముచే సమాప్తము 
కానేరదు, జగత్తుయొక్క మూలమందున్న యమృృతత తము 
నెల ల్లప్పుడు నుపొసించుట చేతను, నపరోక్షానుభవముచేతను మనుజుని 
యాత్మకు నొక విధమగు శాంతి లభించును, దాని మూలమున 
మనుజునియొక్కు శిలమునందు (అనంగా : స్వభావమునంద్వు. 
గలుగునట్టి ఖేదమే సదాచరణమునకు మూలమయి యుండుటచె, 


448 గీళారహస్యుము 


మానవజాతియుక్కు పూర్ణావస్థ దేనివలన. గలుగు నను విషయ 
మధ్యాళ్మశాస్త్రముచే నిర్ణయింపంబడునట్లు శకేవలాధిభౌ తికసుఖ 
వాదముచే నిర్ణయింపంబడదని యెటుంగ వలయును, కారణ మేమి 
యన: కేవలవిషయసుఖ మనునది పశువులకును సాధ్యమ యగు 
టచే జ్ఞానియగు మనుజుని బుద్ధికి దానిచేత నెప్పుడును బూర్జమగు 
సమాధానము వచ్చుటకు వీలులేదు, ముజీయు సుఖదుఃఖము లనిత్య 
ములు, ధర్మము నిత్యము నను విషయ మిదివటికే సవిస్తరముగం [బతి 
పాదింపంబడినది. ఇట్టి దృష్టిచే విచారము చేయుదు మేని గీతల 
యందున్న పారలౌకిక ధర్మమును, నీతిధర్మమును, జగత్తునందున్న 
నిత్యము, నమృతమయము నగు తత్త్యముయొక్క యాధారముచే( 
(బతిపాదింప(బడియుండుటచే. బరమావథియగు నీ గీతాధర్మము, 
నునుజు( డొక యున్న తస్థితిలో నున్నా (డను దృష్టితో మానవకృత్య 
ములను విచారించు శకేవలాధిభౌ తికజ్ఞానమునకు నెప్పుడును తగ్గి 
పోనిది కావుననే నిత్యమును, నభయమును నైయున్నదనియు, 
“హైందవుల కీ విషయమై యితర |గంథమును గాని, ధర్మమును గాని, 
లేక్క మతమును గాని విచారింపవలసిన యపేక్ష భగవంతు. డుంచ 
లేదనియు కాన్సించుచున్నది. వేయేల? (బ్రహ్మజ్ఞానము నంతను 
నిరూపించిన పిదప “అభయం వై” ప్రాప్తోజసి” _ నీ విప్పుడు. 
భయము లేనివా(డ వయితివి (బృ= 4.2.4) అని యాజ్ఞవల్కుులు 
జనకునకు. జేసిన యుపదేశమే యీ గీతాధర్మముల జ్ఞానమునకును 
ననేక విషయములలో. బూర్తిగ సంబంధించునని చెప్పినను చెప్ప 
వచ్చును. . 

ఈ రీతిగ నన్నింటికంతెను, నిర్భయము, వ్యాపకము నయి 
యుండుటచే సమము, , అనగా వర్ణ ముచేత+ గోని జాతిచేయాని, 
దేశము చేతగాని, లేక, యితరమగు దేనిజేతయగాని భేదము కలుగక 

) నొక్క విధముననే నొక సద్గతినే యిచ్చునదియు, నితర 


ఉపసంహారము ' 449 


ధర్మముల విషయనుయి యోగ్యమగు సహాష్ణుతను జూప్పనదియు 
నగు జ్ఞాన_భకి _కర్మలతోంగూడిన గీతాధర్మము సనాతన వైదిక ధర్మ 
వృక్షముయొ క్ర యత్యంత మధురము నమృతము నయిన ఫలమయి 
యున్నది. వైదికధర్మములయందు మొదట దవ్యమయము, లేళ, 
పశుమయము నయిన యజ్ఞమునకే (అనంగా: కేవలకర్మ కొండ 
పరమగు |శౌతధర్మమున'కే) యధికమగు మహ త్త్వముండెను; కాని 
పిదప నుపనిషత్తులందున్న జ్ఞా జ్ఞానముచే కేవలము కర్మకాండపరమగు 
నీ (శౌతధర్మము గౌణ మని “నిశ్చితమైన పిదప దానియందే సాంఖ్య 
శాస్త్రమును (పాదుర్భూత మైనది. కాని యీ జ్ఞానము సామాన్యజను 
లకు నగమ్య మగుటచే నది కర్మసన్నా్యానమును విశేషముగ బోధించు 
నదిగ నుండుటచే సామాన్యజనుల కొక యుపనిషత్తులలో నున్న 
ధర్మములచేయాని, లేక, రెండింటికిని న్మృతిప్రోక్తమగు నేకవాక్యతచేం 
గాని వూర్ణముగ సమాధానము రాకయుండెను. ఈ కారణమున నుప 
నిషత్తులయేందున్న "కేవలము బుద్ధిగమ్యుమగు (బహ్మాజ్ఞానమును ప్రే “సీన్లు 
గమ్యము, వ్యక్తము నగు నుపాసీన యను రాజగుషహ్యాముతోం జే 
కర్మకాండముయొక్క (ప్రాచీన పరంపరానుసారముగ “దమ తమ 
యోగ్యతానుసారముగ, దమ తమ సాంసారిక క్రర్తవ్యములను లోక 
సం్యగ్రహార్థమై నిష్టామబుద్ధితోడను, నాత్మాపమ్యుదృష్టితోడను, నుత్సా 
హముతోడను. యావజ్జీవము( జేయుచు నుండుటచే పిండ బహ్మోండ 
ములందును, సర్వభూతములయందును, నేకత్వముతో నిండియున్న 
నిత్యయగు పరమాత్మయను దేవతనే యెప్పుడును యజింపవలయును, 
దానియందే మాకు పొరలౌకికము నైహికము నగు కల్యాణమున్న ది” 
అని యర్జును నిమిత్తముగం జేసికొని ఎల్లరకును గితాధర్మ మెలుంగెత్తి 
చెప్పుచున్నది. మజియు పదుమూలమునే కర్మము, బుద్ది(జ్ఞానము) 
(పేమ (భ _క్రియు నను మూయటికిని విరోధము తేకపోవుటచేతే నాయు 
ర్థాయమునంతను యజ్ఞ మయముగ6 జేయవచ్చునని చెప్పుచున్న 
యుక గితాధర్మమునందు సమస్త వైదికధర్మసారమును కలదు. ఈ 
భ,గీ 11-29 


450 గీతారహన్యము 


నిత్యధర్మమును దెలిసికొని కేవలము కర్రవ్యము లను తలయఫున సర్వ 
భూతహితార్థమై పటాటోపములు చేయు ననేకులగు మహాత్ములును, 
కర్తలు నీ భారతభూమి నలంకరించి నప్పు డీ దేశము పరమేశ్వరుని 
కృషాపాత్రమగుటచే జ్ఞా నముయొక్ష యేగాక యెశ్వర్యముయొక్ల. యు 
శిఖరమును పొందియుండెను, మజియు నీ యుభయలోక (శేయస్క 
రమును, పూర్వతరమునగు ధర్మము వదలిపోయినప్పు డీ దేశమునకు 
నికృష్టస్థితి ప్రాప్తమగునని యెవరికిని చెప్పనక్కటి లేదు. కావున భక 
కిని, బహ్వజానమునకును, కరృత్వమునకును కలయికను విధించు 
నదియు, సనుమును, తేజస్వంతమునగు గీతాధర్మముచే. బరమేశ, 
రునియొ క్ల యజనపూజనములను జేయు సత్పురుషులు మరల సీ దేః 
మునం దుత్సన్ను లగుదురు గాక యని భగవంతుని తుదకు (పార్థిం? 
[గంథమునందు న్యూనాధికము లేవియెన నున్నచో వానిని చడ 
వరులు సమాధానదృష్టితో సంస్కరించుకొనవలయునని కింద 
జెప్పంటోవు మం|తముచే (బు, 10. 191 ఎక విన్నవించి గిత 
యొక్క యీ రహస్యవివేచన నిచ్చి పూర్తిం జేయుచున్నాండను. 

సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః; 

సమాన మస్తు వో మనో యథా వః సుసహాసతి, 

యథా వః సుసహాసతి, * 

ఇది ఉవసంహారణమను పంచదశ (ప్రకరణము, 
ఓం తత్స [దృహ్మార్పణ మస్తు, 

నొకే స్థలమున నాసీనులై నవారి నుద్దేశించి చెప్పబడినది. మీ యొక యభిప్పా 
మొక'పేవిధ మైనదియు, మీ యంత॥కరజను లొకయేవిధ మైనవియు, మీ మ 
బు లొకికేవిధ మైనవియు నగుంగాక, మీ మంచిసాహాయ్యముననే(సంఘళ క్రి 
కార్యమంతయు దృఢ మగును” ఆని యా మం|త్రార్ణము. అసతి=అ స్రి యన 
'వై దికరూవము. “యథా వః సహాసతి' యని రెండు మాజులు చెప్పుట ( 
సమాప్తి ని చూపించుటకొజకు నై యున్నది. 


వరిళిష్ట ష్ట వక రణ వం౦ం 
వ. బహిరంగపరీక్ష ణము 


NIAAA. 


అవిదిత్వా.బుషిం ఛందో దైవతం యోగ సువ చ, 

యో ఒధ్యాపయేత్‌ జపే ద్వాఒపి పాపీయా జ్ఞాయతే తు సః. 
స్మృతి 

భారత యుద్ధమునందు కొంబోవు భయంకరమగు కుల 
క్షయము యొక్కయు జ్ఞాతిక్షయము యొక్కయు. స్వరూపము 
(పత్యక్షముగ( గాన్సించిన పిదప తన క్షూ(తధర్మమును వదలి, 
సన్న్యాసమును గ్రైకొనుటకు ' సిద్ధుండగు నర్జునునిచే యుద్ధము. 
చేయించుటకు, కర్మయోగము మిక్కిలి (శేయస్కర మనియు, కర్మ 
యోగమున బుద్ధియే [పధాన మగుటచే, (బహ్మాత్రైక్యజ్ఞానమున. 
గాని పరమేశ్వరభకి చే గాని సమత్వమును ,బొందిన బుద్ధితో స్వధ 
ర్మానుసారముగ కర్మములను జేయుచు నుండుటచేతనే మోక్షపాప్తి 
కలుగుననీయు, మోక్షము లభించుట: కింతకంకు వేజొక యుపాయ 


RTT Te DL LDR TLR DLL 6402011 eT TULL 


* “దేవతను, బుషిని ఛందస్సును, వివియోగమును దెలిసికొనక యే 
మం[తమునైై నను బఠించువాండును, జపము సేయువాండును, పాపి యగును” అను 
వచన మే స్మృతిలోనిదియో తెలియరాదు; కాని అక్షేయద్రాహ్మణ, .(అర్షె 4 
మను [కుతియందు “యో హవా అవిదితార్లేయచ్భందో దైవత బ్రాహ్మణేన మం 
(తేజ యాజయతి వాఒధ్యాసయతి వొ స్థాణుం వర్చృతి గర్హం వా ప్రతిపద్యతే” 
అనగా 1 మంత్రముల కన్నిటికిని os ఛందస్సు మొదలగునవి కలవు. కావున 
నుద్గుంథములను 'సైత మటులే బుషి ఛందస్సు మొదలగు వానిని దెలిసికొనియే 
పఠింసనలయును, 





402 గిశారహన్యము_ పరిశిష్టము 


మేమియు లేదనియు, వేదాంతళాస్త్రానుసారముగ ఖ్రీకృష్ణుం డర్జునుని 

యుద్ధమునం దెటుల (పవర్తింప6 గేజీసినదియు, వెనుకటి (ప్రకరణ 
ములో సవిస్తరముగ నిరూపింపంబడినది. గీతకు నిజమగు తాత్పర్య 
మిట్లు నిర్ణ యెతవలుడిన పిదప, భగవద్గీత కేవలము వేదాంతపరము 
గాను నివృతి, పరము గాను నున్నదను విపరీతమైన (అన్యథా) 
జ్ఞానము గలుగుటచేం బుట్టిన “ గీతలు భారతములో నుండవలసిన 
యువసర మేమి” యనునదీ మొదలుగాగల సందేహ మిప్పుడు తనం 
తటనే వదలిపోవును. కారణ మేమి యన: కర్ణపర్వమునందు సత్యా 
నృతములను వివేచన జేసి యర్జునుని యుధిష్టిరవధనుండి నివర్తింపం 
జేసినటు లే గీతలయందున్న యుపదేశము యుద్ధమునందు తప్పక 
పవర్తింప( జేయుట యావశ్యకమై యున్నది. కావ్యదృష్టిచే( జూచి 
నను, మహాభారతమున నిట్టి ప్రసంగము లనేకము లనేక స్థలముల 
నున్నందున, వాని యన్నిటియందున్న మూలతత్త మొక్కటియే 
చెప్పును గాన, నీ మూలతత్త్వము భగవద్గితలయందు సైతము చెప్ప 
బడినది. కావున వ్యావహారిక ధర్మములయొక్క గాని, , లేక కార్యా 
కార్యవ్యవస్థితియొక్క గాని నిరూపణ పూర్ణముగా గితలలో. జేయ. 
బడినదని యిప్పుడు సిద్ధ మగుచున్నది, _వనపర్వమునం దున్న 
(బాహ్మణవ్యాధసంవాదములో, వ్యాధు;డు తన కులవృత్తి యగు 
మాంసవికయవ్యాపారము నేల చేయు చున్నదనియు, వేదాంత 
శాస్తాధారముచే వివేచన్మచేయ (బడినది. శాంతిపర్వమున తులాభార 
జాజిలి సంవాదమునను నిటులే తులాథారుని వాణిజ్యవ్యాపారము 
సమర్ధింపం బడినది (వన. 26-215, మజియు శాం, ఓ040-_ -268); కాని 
యౌ య పత్తు లా యా వ్యాపారముల నిమిత్తము చెప్పబడినవి, 
అటులనే యహింస, సత్యము మొదలగు విషయముల వివేచనము 
నుహాభారతమున ననేక స్థలములయందు( జేయంబడినను నవియును 
నేకదేశీయము లే (అనలా: అయా విషయములకు మాత్రము సం 
బంధించీ యున్న వె కావున మహాభారతమున కవి (పథానము లని 


గీతార హస్యము.-పరిశిష్టము 458 


చెప్పుటకు వీలు లేదు. శ్రీకృష్ణుండు, అర్జునుండు మొదలగు నే మహీ 
పురుషులయొక్క గొప్ప కార్యములను వర్జీంచుటకు వ్యాసులవారిచే 
మహాభారతము రచియింప( బడినదో యా మహాపురుషులయొక్క 
చరి|తరూప మగు (గంథమును ప్రమాణముగా గైకొని (ప్రతి మానవు 
డును నా చరిత ననుసరించి (పవరి ంపవలయునా? వలదా? యను 
విషయముల పైత మిట్టి యేకరేశీయమగు వివేచనచే నిర్ణయించుటకు 
వీలులేదు. సంసారము నిస్సారమగుటచే నెప్పుడై న సన్న్యసించుటయే 
(శేష్టమగునేని శ్రీకృష్ణు(డును పొండవులు నటు లేల యొనర్చ లేదు, 
వా రటు లొనర్బమి యటులుండు, వా రొనర్చిన దానిని వ్యాసులు 
గౌరవించి మూ(డు సంవత్సరంబు లేకదీక్షతో (మ. భా. ఆ, 62. 54) 
నొక లక్షగంథము నేల 1వాసిరి? యని సందేహము సహజముగ 
గలుగును. వర్ణా శ్రమోచిత కర్మములు చిత్త శుద్ధ్యర్థమై చేయవలయు 
'నని చెప్పుట యీ |పశ్నకు దగిన సమాధానము కానేరదు. కారణ 
మేమన: స్వథర్మాచరణము గాని, పపంచమునందలి యితర వ్యవ 
హారములు గాని సన్న్యాసదృష్టిచే గౌణములే యని యంగికరింప 
వలసివచ్చును. కావున మహాభారతములో, నే మహాపురుషులయొక్ల 
చరితలు వర్ణి ౦పంబడినవో యా మహాపురుషులయొక్క. నడవడికం 
గూర్చి “మూలే కుఠారః” అను న్యాయముచే6 (బాప్తమగు పూర్వో 
క్రాక్షేపమును నిరసించి *సంసారమును చేయవలయునా ? వలదా? 
'చేయవలయు నేని సంసారమునందు. (బతిమనుజుండు నే తీరున 
దమ తమ న్యాపారములం జేయుచున్నను, నా కర్మలచే మోక్షప్రాప్తికి 
నాటంకము గలుగ” దని. మహాభారతమునం దెచ్చోనైన సవిస్తర 
ముగ జెప్పుట యావశక్యమయి యుండును; కాని శ్రీమహా భారతము 
నం దున్న నలోపాఖ్యానము, రామోపాఖ్యానము మొదలగు నుపాొ 
ఖ్యానములయం దీ వివేచన జేయుట యుక్తముగా నుండదు. కారణ 
మేమన: ఆ యుపాంగములవలె నీ వివేచనయు గౌణమే (అ|[పధా 
నము) యనవలనివచ్చును. అటులే వనపర్వమునందును, శాంతి 


454 గీళారహస్యము-సరిశిష్టము 


పర్వమునందును నున్న .యనేక విషయములయొక్క కలయికయే 
(అనయా ; మ్మిశణమే) గిత లనెడు సం్యగహ్మగంథము గాను దాని 
యొక్క నమహత్త్వమునకు లోప మగును, కావుననే యుద్యోగపర్వము 
నమాప్తియైన పిదప, (పథానకర్మమగు యుద్ధ మారంభమగు సమయ 
మునందే, నీతిధర్మదృష్టి చే, నా'క్షేపింపటుడిన యపరిహార్యములగు 
విషయములే కర్మాకర్మవివేచన మనునీ స్వతం్యతళాస్త్రమున, సోప 
పత్తికముగ విచారింప( బడినవి. శ్రీకృష్ణుడు యుద్ధారంభముననే 
యర్హునునకు గిత నుపదేశించె నను పరంపరాగతమగు కథను క్షణ 
మ్యూతము దూరముగ సుంచ్కీ మహాభారత మనునది ధర్మాధర్మనిరూ 
పణార్థమై రచియింపంబడిన యొక యార్ష మగు మహాకావ్య నును 
బుద్ధితో విచారీంచినను, గితలను చెప్పుటకు భారతమున నిర్టేశింప( 
బడిన స్థలమే గీతామహాత్స్యమును లోకులకు వెల్ల డిచేయుటకు 
కావ్యదృష్టిచే సైతము యోగ్యముగనే యున్నదని దీనింబట్టి కన్పట్టు 
చున్నదని యిందలి సారాంశము, 
గీతలలోం (బతిపాద్యమగు విషయమును, అ గీత భారతమున 
చెప్పబడిన స్థలమును నీ తీరున యుక్తి యుకృముగ విచారించిన 
పిదప, గీతయందున్న జ్ఞానమును రణభూమియందు( జెప్పవలసిన 
యవసర .మేమియు లేకపోవుటచే, ఈ |గంథము పిదప నెవరిచేతనో 
నమహాభారతమున( జేర్చంబడియుండును, లేనిచో భగవర్గీతయందు 
పదిళ్లోకనులో, లేక, నూణజుళ్లోకములో ముఖ్యము లగును, మిగిలి 
నవి యితర |పకరణములలోని భావములే కావు; కాన ముఖ్యములు 
కా” వను శంకయే యుండదు. కారణమేమి యన: ధర్మనిరూపణా 
ర్గమై రచియింప(బడిన భారతమును మహాభారతమునుగా' జేయుట 
కొట కీ విషయమును మహాభారతమునం దీ [ప్రదేశమున (వాయ 
బడవలయునని నిశ్చయించుకొని, యీ విషయమును పూర్ణముగ 
నిరూపించుట 'కెన్ని స్థలములయందు నవకాశము వచ్చినను మహా 


గీళారహన్యము..పరిశిష్టము 455 


భారతకారు(డు లక్ష్యము చేయలేదను విషయ మితర |పకరణములం 
బట్టి తెల్ల మగును. అయినను, గితయొక్క బహిరంగపరీక్షణ విషయ 
మున వేలువడిన యితర పూర్వపక్షముల నా యా సందర్భము ంబట్టి 
విచారించి యది యెంతమాతము సత్యమో యని యెజుంగ వల 
_ యును. కావున వానిలో 1, గీతలు_మహాభారతమును, 2, గీతలు 
ఉపనిషత్తులును, 8. గీతలు_(బహ్మస్మూతములును, 4. భాగవతధర్మ 
ములయుదయము__గితయును, క. గీతయొక్త కాలమును, 6. గీతలు_ 
బౌద్ధ గంథములును, 7: గీతలు_క్రై స్తవుల బైబిలును అను నీ యేడు 
విషయములం గూర్చి యీ |పకరణమునం దేడు భాగములు [కమ 
ముగ విచారణ చేయబడినవి. దీనిని విచారించుచ్చు మహాభారతము 
గీతలు, (బహ్మసూతములుు, ఉపనిషత్తులు, మొదలగు గంథములను 
కేవలము కావ్యమను బుద్ధితో అనగా: వ్యావహారికమును, ఐతిహో 
సికము నగు దృష్టితో) బహిరంగపరీక్షచేయుట యాచారము. కావున 
నేనును పై విషయము నా దృష్టితోడనే యిప్పుడు విచారింతును. 


1. గీతలు.ముహాభారతము 


ఢ్రీకృష్ణునివంటి మహాత్మునియొక్క చరిత నైతికమని నిశ్చ 
యించుటకై, కర్మయోగపర మగు గీత మహాభారతమందు తగినట్టి 
హరజవపలతోం దగిన స్థలమున నుండుటచే గీత మహాభారతము 
నందలి యుకభాగమే యై యుండవలయును. ఇందులకు. బూర్వ 
మున మన యనుమానమే యీ రెండు [గ్రంథముల రచనను బోల్సీ ' 
చూచి పరీక్షించితి మేని దృఢమగును; కాని యట్లు పోల్చి చూచి పరీ 
కించుటకు ముందుగ సీ రెండు (గంథములయొక్ల యిప్పటి స్వరూప 
విషయమై కొంచెము విచారింపవలయును. గీత్నాగంథమున నేడు 
వందల' "శోకము లున్నవని శ్రీమచ్భంకరాచార్యులవారు తమ గీతా 
భాష్యముయొక్క (పారంభముననే స్పష్టముగC జెప్పిరి, (పస్తుతము 
దొరకునట్టి యన్ని |పతులయందును నన్ని శ్లోకములే స్పష్టముగ( 


468 గీతారహస్యము._పరిశిష్టము 


గాన్బించుచున్నవి. ఈ యేడువందల శ్లోకములలో నొక శ్లోకము 
ధృతరాష్ట్రుని వచనము. నలువది శ్లోకములు సంజయునివి, ఎనుబది 
నా బ్లర్జునునివి. ఐదువందల డెబ్బదియెదు శ్లో శోకములు భగవంతునివి; 
కోని 'బొంబాయిలో నున్న గణపతికృష్ణాజీ ము[దణాలయమునః 
(బచురింపణుడిన మహాభారత్మపతిలో భీష్మపర్వమునందు గీతలలోని 
పదునెనిమిది యధ్యాయములును ముగిసిన పిదప (అనయా: భీష్మ 
పర్వమునందలి నలువదిమూ(డవ య ధ్యాయపుటారంభమున్ర నయి 
దున్నర శ్లోకములలో వర్ణింపయడిన గితామాహాత్మ్యమునం_ 


షట్నతాని సవింశాని శ్లోకానాం హాహ కిశవః, 
అర్జున స్పప్త్పపంచాశత్‌ సప్త షష్టిం తు సంజయః. 
ధృతరాష్ట్రః శ్లోక మేఠం గీతాయా మాన నుచ్యతే. 


గితలలో6 గేశవునివి యాజువందల యిరువది, సంజయునివి 
యటువదియేడు, నర్జునునివి యేబదియేడు, ధృతర్వాని దొళటి, 
మొత్త మేడువందల నలువదియైదు శ్రోకములున్న వని చెప్పబడినది, 
ఇవి చెన్నపురి రాజధానిలోనున్న పాఠము ననుసరించి, కృష్ణాచార్యు 
లచే ముదితమైన మహాభారత (పతులయందు6 గాన్చించుచున్నది; 
కాని కలకత్తాలో ముుదితమైన మహాభారత (ప్రతులలో నవి బొత్తిగం 
గాన్బింపవు. మజీయు భారత టీకాకారులగు నీలకంఠు లీ యైదు 
న్నర శ్లోకములును “*గౌడ్డైః న పఠ్యంతే” అని గౌడులకు 
పాఠము లేనట్లు (వాసిరి. కావున నవియు |పక్షిప ములుగ గాన్సిం 
చుచున్న వి. 'పక్షిషము లని యనినను, గితలలో నేడువందలయైదు 
(అనయా: (పస్తుతము దొరకు శ్లోకములకం కొ నలువదియైదు శ్లోకము 
తెక్కువ) శ్లోకము లెవరి “కెప్పుడు లభించినవో చెప్పుటకు సాధ్యము 
కాదు. మహాభారత గంథము విస్తీర్ణ మగుటచే దానిలో నితర శ్లోకము 
లం జేర్చుట, లేక, యున్నవానిని, తీసివైచుట సంభవింపవచ్చును; 
కాని గీతల విషయ మట్టిది కాదు, గిత యను [గంథము సదా పారా 


1. గీతలు_మహాభారతము | శీర్‌ 


యణములో నుండుటచే, వేదమువలె గీతనంతను నోటికి రాంజేయు వా 
రనేకులు పూర్వమున నుండిరి, నేంటికిని గొందజుండియే యున్నారు. 
(పస్తుతమందున్న గీతలలో విశేష పాఠాంతరములు గాన్పింపవు. 
ఉండు పాఠాంతరములును టీకాకారులకు. దెలిసియే యుండుటకు( 
గారణ మిదియే. ఇంతియ కాక గీతా గంథమునం డేమియు వ్యత్యా 
సములు (అనగా: హెచ్చుతగ్గులు) చేయ(గూడ దను హేతువుచేతనే 
దానియం దేడువందల శ్లోకములు గూర్చంబడిన వనియు( జెప్పవ 
చ్చును; కాని బొంబయిలోను, చెన్నపురిలో నున్న భారత పతులలో( 
జెప్పిన తీరున నలువదియైదు శ్లోకములు (మటీయు నవి యన్నియు 
భగవంతుని వే ఎక్కువగ నెచ్చోనుండి వచ్చును? కారణ మేమన: 
సంజయునియొక్కయు నర్జునునియొక్కయు శ్రోకములసంఖ్య (పస్తుత 
(పతుల యందును, నీ లెక్కయందును నొక తీరుననే (అనలా: 
నూటయిరువది నాలుగుగనే యున్నది, మజియు బదునొకండవ 
యభ్యాయమునందున్న “పశ్యామి దేవాన్‌....” (1115-81) మొద 
లగు పదునేడు శ్లోకములతో సమానముగ నితరములగు పదిశ్లోకము 
లును మతభేదముచే సంజయునివిగ నెన్నుటకు వీలు కలదు. కావున 
సంజయుని యొక్కయు నర్జునుని యొక్కయు శ్లోకముల సంఖ్య 
యొకటియే యైనను, నొక్కొక్కరి శ్లోకములును వేర్వేఖుగా గణిం 
చుటలో మాజుపడి యుండునని చెప్పవచ్చును; కాని _పకృత్మపతు 
లలో భగవంతుని వగు నైదువందల డెబ్బదియైదు శ్లోకములకును 
మాలుగ నాణువందలయిరువది శ్లోకములు (అనంగా; నలువదియై 
దెక్కువగ) ఎశ్షేర్చడినదియు! దెలియదు. గితలయొక్క స్తోత్రములు 
లేక్క ధ్యానములు, లేక, యిట్టి యితర (పకరణములును గితలలో( 
జేర్చంబడి యుండునని చెప్పితి మేని యా |1పకరణములు బొంబయి 
యందున్న భారత్యపతులలో [వాయయణుడక పోవుటయే కాక యీ 
(పతులలో నున్న గీతలలోను ఏడువందల శ్లోకములే యున్నవి, 


408 గీతార హస్యము_ పరిశిష్టము 


కావున |ప్రస్తుతమందున్న 'యేడువందల శ్లోకములుగల గీతనే పమాణ 
ముగా( గైకొనక తప్పదు. గితావిషయ "1 మిటు లుండ నిమ్ము, మహా 
భారతస్థితి( జూచితిమేని యీ విరోధ మేమియు లేదని చెప్పవలసి 
వచ్చును. మహాభారత సంహితయందు నొక లక్షళ్లోకము లున్నవి 
యని భారతమునందే చెప్పబడినది; కాని [పస్తుతము ము|దితము 
లైన [పతులలో నన్ని శ్లోకములు లేవు. ఆ యా పర్వములయందున్న 
యభ్యాయములయొక్క సంఖ్యయు, భారతమందు( జెప్పబడిన 
'యన్ముకమణికానుసారముగ లేదని రావుబహదూర్‌ చింతాముణిరావు 
వైద్యయనువారిచే, భారతముపై నున్న తమ టీక్మాగంథములో స్పష్ట 
ముగ నిరూపింప(బడినది. ఇట్టి స్థితిలో మహాభారతమును, గీతలను 
పోల్చి చూచి పరీక్ష.జేయుట కై, యీ |గంథములలో నేదో యొక 
దానిని వివక్షితమగు (పతిగం గ్రైకొనక తప్పదు. కావున శ్రీమచ్చంక 
రాచార్యుల వారిచే. | బమాణముగ నంగికరింపయడిన స ప్పశతశ్ఞోక 
గీతను, కలకత్తాలో బాబూ |పతాపచం[దరాయిగారిచే ము| దింప 
బడిన నుహాభారతముయొక్కు (పతిని, [పమాణముగం గైకొని నేనును 
వానిని బోల్చి చూచి పరీక్షించినాండను,  మజియు మహాభారతము 
నుండి ైకొనయడిన శ్రోకములకును సీ (గంథమునందు స్థలనిర్టేశ 
మును, కలకత్తాలో నచ్చు వేయబడిన పూర్వోక్తమగు మహాభారత ప్రతి 
ననుసరించియే చేసీనాండను. ఈ శ్ఞోకములే బొంబయి, లేక, చెన్న 
పురి రాజధానిలోనున్న పాఠముల ననుసరించి ముద్రింప(బడిన కృష్ణా 
చార్యుల పతియందు( జూచుచో, నాచే నిస్టేశంపయడినచోట లేక 
పోయినను, కొంచెము వెనుకగనో, ముందుగనో చూచిన దొరకును. 


ఏడువందల శ్లోకములు గల గితా[గంథమును కలకత్తాలోని 
బాబూ (ప్రతాపచర్యదరాయిగారి మహాభారత (పతిలో బరీక్షించితి 
మేని, “భగవద్గీత మహోభారతమునందలి యొక భాగ మని మహో 
భారతములో. "ననేక స్థలములయందు( గన్పట్టుచున్నట్టు మొదట 


1. గీతలు.మహాభారతము 159 


ey 


రపడును, అ స్థలములలో మొదట భగవద్గీతయొక్క మొదటి 
సావన, యాదిపర్వారంభమున రెండవయ ధ్యాయములో వ్రాయ( 


“బళ 


బడినవిషయ సూచిక యందున్నది. *పూర్వోక్తం భగవద్దితాపర్వ 
ఫీష్మపధ స్తతః” (మ. భా, అ.£. (8) అని తొలుత పర్వములను 
వర్శించినప్పుడు చెప్పి, యనంతరమునం దష్టాదశపర్వములయం 
దున్న యధ్యాయములను శ్లోకములను లెక్కించుచు ఖీష్మపర్వము 
యొక్క వర్ణనలో... 
కశ్శ్మలం యత్ర పొర్ధస్య వాసుదేవో మహామతిః, 
మోహజం నాశయామాస హేతుభి ర్మోక్షదర్శిఖిః, 
ల మ.భా,అ 2.247. 

_ దేనియందు (గీతయందు) మోక్షమార్గమునకు గారణంబులం 
జూపి యర్జునునియొక్క మనస్సును మోహెశ్లైడి కశ్శలమును 
వాసుదేవుడు పో(గొకైనో అని భగవద్గీతను తిరుగ స్పష్టముగా 
బేర్కొనెను. అటులె యాదిపర్వపు (పథమాధ్యాయములో “యదా 
(శౌషం*” అని (పత్యేకళ్లోకమును బ్రారంభించి దుర్యోధనాదుల గెలుపు 
విషయమై తనకు నిరాశ యే విధమున గలిగినదియు ధృతరాష్ట్రుడు 
సెప్పుచు “అర్జునునకు మోహము కలిగిన పిదప శ్రీకృష్ణమూ ర్తి 
యతనికి విశ్వరూపము జూపించెనని వినంగనె నాకు దుర్యోధ 
నాదుల గెలుపు విషయమై నిరాశయైనది అని చెప్పెను (మ. భా. ఆ, 
1.179). అదిపర్వము నందున్న యీ మూండుచోట్టను భగవద్గీతల 
నుదాహరించిన పిదప శాంతిపర్వపు కడపటిభాగమున నారాయణీయ 
ధర్మముల నుడువుచు గీతల పస్తావన మరల చేయవలసి వచ్చెను. 
నారాయణీయములు, సాత్వతములు, ఐకాంతికములు, భాగవత 
ములు నను నీ నాల్లుశబ్దములును సమానార్థకములే. నారాయణ 
బుషిచే, లేక, భగవంతునిచే శ్వేతద్వీపమున. నారదున కుపదేశింప( 
బడిన భ క్తిపరమగు [పవృత్తి మార్గ మి,యుపొఖ్యానమున వర్గింప(బడీ 





480 గీఠకారహస్యము...పరిశిష్టము 


నది (శాం, 884-851). వాసుదేవుని పై భక్రి నేకాంతభావముతో సలు 
పుచు జగద్విషయములగు వ్యవహారములను స్వధర్మానుసారముగం 
జేయుచుందుటచేతనే మోక్ష[పాప్పి యగునని యీ భాగవతధర్శ్మముల 
యందలి సిద్ధాంతము. కావుననే భగవద్గీతలయందు సైత మిటులె 
కర్మయోగము సన్నా్యాసమార్షముకంశె శ్రేష్టమని |పతిపాదింప( 
బడినదని పూర్వ[పకరణముననే నిరూపించితిని, ఈ నారాయణధర్మ 
ములయొక్క పరంపరను వర్ణించుచు నీ ధర్మములుగ సాక్షాత్తు నారా 
యణునివలన నారదునకు |బాపించుటచే, నా ధర్మమే “ కథితో 
హరిగీతాసు సమాసవిధికల్పతః” (మంభా.శాం. 846. 10) అని హరి 
గీతలయందు, లేక, భగవద్దితలయందు చెప్పబడినట్లు వైశంపాయ 
నులు జనమేజయునకు( జెప్పిరి. అటులే పిదప లవ యధ్యాయ 
ములో నెనిమిదియవ శ్రోకమున... 


సముపోథే ప్వనీకేషు కురుపాండవయో ర్మ ధే, 
అర్జునే విమన సే చ గీతా భగవతా స్వయమ్‌. 


= ఐకాంతికములై న, లేక, నారాయణీయములై న ధర్మములయొక్క. 
యీవిధి పూర్వమున కురుపాండవయుద్ధ (పసంగమునందు విమనస్తు( 
డైన యర్థునునకు భగవంతునిచే నుపదేశింపంబడినదని చెప్పి నారా 
యణ ధర్మములకు యుగము లన్నిటిలోను పరంపరను జెప్పి యీ 
థర్మములును యతులయొుక్క (అనయా: సన్న్యాసులయొక్క. ధర్మ 
ములు నను నీ రెండును “హరిగితలలో ' నుండునటుల మరల 
జెప్పయణడినది (మ.భా.శాం, 848.58). ఆదిపర్వ శాంతిపర్వములలో 
నున్న యీ (పస్తావనయే కాక యశ్వమేధపర్వమునందున్న యను 
గీతాపర్వములో సైతము మతజియికసారి భగవద్గీత |పస్తావనగ 
నుదాహరింపంబడినది. భారతయుద్ధము సమాప్తమయిన పిదప 
యుధిష్టిరుని పట్టాభిషేకమైన కొంతకాలమునకు  శ్రీకృష్ణార్గును 
లొకచో నేకాంతముగ నుండునవుడు శ్రీకృష్ణుండు “ఇప్పు డిక్కడ 


1. గీతలు.మహాభారతము 481 


నా కేమియు. బనిలేదు. ద్వారకకు. బోందలంచుచున్నా ” నని యర్జు 
నునితో ననగా, అర్జునుండు “పూర్వము యుద్ధారంభమున.. నీవు 
సీసిన యుపదేశమును మజచితిని. కావున నా యుపదేశమునే మరల 
నాకు6 జేయు” మని శ్రీకృష్ణుని 'వేండెను (అశ్వ, 16). అర్జునుని 
(పొర్గనానుసారముగ ద్వారక కే.గుటకు పూర్వమే త్రీకృష్ణుండును 
గీతను చెప్పెను. ఈ యనుగితయందు మొదట “యుద్ధారంభమున 
నీకు చేసిన యుపదేశమును నీవు మజచితివేని నీ యదృష్టము 
మేలైనది కానేరదు. ఆ యుపదేశము నటులే మరల జేయుట నాకు 
సైతము సాధ్యము కానేరదు. కావున వానికి మారుగ మటియొక 
విషయ మేమైన నీకు. జెప్పుదును” (మ. భా.అశ్వ, అనుగిత. 16.4- 
18) అని భగవంతునిచేతనే చెప్పణడియున్నది. కావున ననుగీతలో 
నున్నకొన్ని (పకరణములు సైతము గితలలో నుండు కొన్ని |పకరణ 
ములవలెనే యున్నవి, అనుగితలయందున్న గీతలయొక్క యీ 
(పస్తావనతోం జేరి మహాభారతమున గీతల (ప్రస్తావన యేడు పర్యా 
యములు స్పష్టముగ. జీయ(బడినది, అనయా: భగవద్గీత యనునది 
యిప్పు డున్నమహాభారతము నందలి యొక భాగమే యని తదం 
తర్గ్షతమగు (గంథమును బట్టియే సిద్ధ మగుచున్నది. 


కాని యెంత స్పష్టముగ6 జెప్పినను సందేహములు పుట్టుచునే 
యుండును గాన, నీ చెప్పిన యేడు నిర్దేశముల చేతను తృ ప్తిపడక 
యనేకు లీ (పస్తావనలను మాత్రము మహాభారతమునందు.. బిదప( 
జేర్చి యుండ గూడదా? యని యడుగుదురు కాబోలు! అటు 
లడుగు నెడల గీత యనునది మహాభారతమునందలి యొక భాగ 
మగునా? కానేరదా? యను సంశయము వారి మనస్సున శాశ్వత 
ముగ నుండును. గీతాాగంథము కేవలము (బహ్మజ్ఞానపరముగ 
నున్నదని యనుకొనుటచే నీ శంక తొలుతం గలుగును; కాని య్‌ 
గిత్యాగంథము జ్ఞానపర మను నిశ్చయమే మొదట సత్యము కాదని 


4B2 గీశారహస్య ము. సరిశిష్టము 


నేను పూర్వమున సవిస్తరముగ నిరూపించి యున్నా(డను. కావున 
నిజముగ జూతు మేని యిప్పు డీ శంక కవకాశమే లేదు. అయిన 
నింతమ్మాతముచేతనే పూర్తి యయినదని తలంపక యితర కారణము 
లదే సైత మొ శంక యసత్య మెటులైనదియు నే నిప్పుడు చూపించు 
చున్నా(డను. ఏవైన రెండు [గంథముల నొకడు రచించెనా? 
యిరువురు రచించిరా? యను శంక గలిగెనేని కావ్యవిమర్శకుండు 
శబ్బసాదృశ్యము, అర్థసాద్భశ్యము నను రెండువిషయములను ముందు 
విచారించుచుండును, ఈ రెంటిలో నొక శబ్దసాదృశ్యమునకే గాక, 
మొత్తముమోద భాషయొక్క శైలికిని సమావేశ ముండునను 
దృష్టితో విచారించునెడల గితయందలి భాష నుహాభారతమునందలి 
భాషతో నెంతవజకు పోలియుండునో చూడవలయును; కాని మహో 
" భారత్మగంథ మతివిస్తర మగుటచే( బ్రసంగానుసారముగ దాని 
యందున్న భాషయు ననేక స్థలముల ననేక విధములుగ నున్నది. 
ఉదాహరణ మెమన ; కర్ణ పర్వమునందున్న కర్గార్ణునుల యుద్దవర్గన 
మును జూచితి మేని దానియందలి భాషాశైలి యితర [పకరణముల 
యందున్న భాషాశై లికంకె వేటుగ నున్నట్లు గాన్బించుచున్న ది. 
కావున గితయందలి భాష మహాభారతమునందలి భాషతోం బోలి 
యుండునో లేదో చెప్పుటకు సాధ్యము కానేరదు. అయినను 
సామాన్యముగ విచారించితి మేని, కై. కాళినాథపంత్‌ తెలంగు * 
చెప్పినరీతిగా గీతయొక్క భాషయు, వృత్తములయొక్క .రచనయు, 


* రై. కొళీనాథ (త్యంబక 'తెలంగుగారిచే రచియింసంబడిన భగవద్గీతకు 
నాంగ్లే యభాషాంతరము మాక్సుముల్ల రుచే సంపాదింప(బడిన ప్రాచ్యధర్మపు స్ట సక 
మారియందు (Sacred Books of the East Series, Vol. VIL) ము|దింపం 


బడినది. ఈ |గంథమునకు నాంగ్లే యభాషలో |వాయ(బడినదియు గీతలకు నొక 


టీకారూనమగు లేఖము (వ్రస్తావనగాం జేర్చంబడినది, తై కె, తై లంగుగారి మశాను. 
సరణముగ షీ (ప్రకరణమందు (వాయంబడిన లేఖ నంతయు (ఒక స్ట సలమును 
వడలి) సీ (వ్రస్తావన ననునరించియే aes 


దాటక మ స్యా పల్ల పైత ఎన తలల 





అడాడాయారుననరచకనాలా 


1. గీతలు-మహాభారత ము ' 463 


నార్భముగ, లేక, పొచీనముగ నున్నదని చెప్పవచ్చును. ఉదాహరణ 
ee అంత (A. 2.16), భాషా (A. 254) (బ్రహ్మ (=| పకృతి, 

A. 14, శీ), యోగ (= ఎక ర్మయోగ్య, పొదపూరక మగు నవ్యయము 
హః (AR 9) మొదలగు శబ్దములు గితలయం దే యర్థమున: 
దియోగింప,బడినవో యా యర్థనుం దవి కాళిదాసాదులచే6 గావ్య 
ములయందు, (బయోగింపయడినట్లు స్పష్టముగం గాన్నింపదస 
కొళీనాథపంతు చెప్పెను. పాఠభిదముచేత నైనను గీతలలో 11.85_వ 
శ్లోకములో ' నమస్కృృత్వా' యను పాణినీయ వ్యాకర ఇవిరుద్ధ మగు 
శబ్దమును; గీ. 11. 48_వ శ్లోకమున *“శక్య అహం” అని పాణినీయ 
వ్యాకరణవిరుద్ధసంధియు కలవు. ఇటులనే “సీనానీనా మహంస్ర ౦దళో 
(A. 10. 24) అను శ్లోకమున ' సీనానీనాం' అను షష్టియును పాణీ 
నీయసమ్మత మయినది కాదు, ఆర్షమగు వృత్తరచనలి కుదావారణ 
ములు కై, తెలంగు గారు స్పష్టముగ నిరూపించినవారు కారు; కాని 
పదునొకండవయ ధ్యాయమున విశ్వరూపవర్శ నమునందలి (గీ. 11, 
15-90) ముప్పదియాటు శ్లోకముల నుద్దేశించియే గీతావృత్తరచన 
యార్షముగ నున్నదని జ చెప్పినట్లు నాకు, దోంచుచున్నది. 
ఈ బ్రీకములలోం (బతిచరణనుందును బదునొకం డక్షరములు గలవు; 
కాని గణనియమములేక మొదటి చరణ మింద్రవజా వృత్తముగను 
రెండవది యుపేందవ్జజముగను, మూండవది శాలినీవృ త్రముగను, 
నాల్లవది సుణీయొక పృత్స ముగ నున్నవి. ఇట్లు వేర్వేఅగు పదునొ 
కండు నృత్త ములయందలి చరణము లీ ముప్పదియాటు జ్ఞ శోకముల 
యందును (అనయా: 144 చరణములయందును సేష్టముగం 
గాన్పించుచున్న వి. అయినను (బతిచరణమందును నక్షరములు పదు 
నొకం డుండవలయుననియు, మొదటిదియు, నాల్లవదియు, నెనిమి 
దవదియు, నుఖీయు చరణములయందు చీవర స రెండక్షరము 
లును గురువులుగను, నాఅవది తఅచుగ లమఘువుగను నుండవలయు 


484 గీతారహస్యము..పరిశిష్టము 


ననియు వానియందు నియమము గాన్పించుచున్నది. దానివలన 
బు గ్వేదమందు. గాని, యుపనిషత్తులయందు గాని యున్న తిష్టుప్‌ 
వృత్తము మాడిరిగ నీ శ్లోకములు రచియింపుబడిన ట్లూవొంపవలసి 
యున్నది. కాళిదాసుయొక్క కావ్యములయందు6 బదునొకం డక్షర 
ములుగల యిట్టి విషమవృత్తము 'లెక్కడను గాన్పింపవు, శారుంతల 
నాటకములో నున్న “అమో వేదిం పరితః క్లప్తధి ప్ఞ్యాః” అను నీ 
శోక మో ఛందస్సులోనిదియే; కాని కాళిదాసే దీనిని “బుక్ళందన్సు' 
అనయా; “బుగ్వేదమునందున్న ఛంద* స్సని యనెను, ఇందువలన 
గిత్మాగంథ మార్షవృత్తములు ప్రచారములో నున్నప్పుడే రచియింప( 
బడినదని వెల్రడిగాం గన్పట్టు చున్నది. నుహాభారతమున మణి యొక 
స్థలమందు సైత మార్షశబ్దములును వేదములోని వృత్తములును 
గాన్పించుచున్నవి. ఇంతియకాక యీ రెండు గ్రంథములలో నున్న 
భాషయొక్క పోలికకు ననేక శ్లోకము లొక తీరుననే యుండుట 
మిక్కిలి నిస్సంశయమగు తార్జాణము, మహాభారతమునందలి యన్ని 
శ్లోకములను వెదకి వానిలో నెన్ని శ్లోకములు గీతలలో నున్నవో 
పొరపాటు లేకుండ నిశ్చయించుట మహాప్రయాసము అయినను 
మహాభారతమును జదువునపుడు దానియందు సమానాక్షరములచే. 
గాని, కొంచెము పాఠభేదముచే( గాని, గీతలయందలి శ్లోకముల 
వలె గాన్సించుచున్న శ్రోకముల సంఖ్యయు విశేషముగనే యున్నది, 
వోని భాషాసాదృశ్యముయొక్ష్య విషయము సహజముగ నిర్ణయింప 
వచ్చును. గితలలోను మహాభారతమునందును (కలకత్తాాపతులలో) 
[కింద |వాయంబడిన శ్లో కములును ల్లో కార్ధములును కేవల శబ్దము 
లనుబట్టి కాని, కొన్ని శ్లోకములు కొంచెము శబ్దభేదమును బట్టి కాని 
సమానములుగనే కాన్చించుచున్న వి. 


1. గీతలు_మహాభారతము 485 


గీతలు 
ర, నానాశ స్ర్ర పహరణాః 
శ్లోకార్థము, 


1.10. అపర్యాప్తం 
అను శోక మంతయు. 


11210. పర్యంత మెనిమిది .,.. 


శోకములు., 
య 


1.45 అహో బత మహత్చాపం,.., 


శ్లోకము, 


2.18. ఉభౌ తౌ న విజానీతః.... 


శోకారము, 
౧ 0 


శ్లోకము. 


2.31 ధర్మాాద్ధియుడ్ధా[చ్ర్రేయో మ 


శోకారము 
య యు 
శ్లోకము. 


2.16. యావా నర్గ్భ ఉదపానే .... 


శోకము 
య 


2.59. విషయా వినివర్హంతే ణి 


శోకము 
య 
ఈం గీ, 11-30 


మహాభారతము 
భీష్మపర్వము. ర్‌1, &ీ గీతలలోనున్నరీతిని 
దుర్యోధనుండు తనపై న్యమును ద్రోణా 
చార్యులవద్ద మరల సర్షించుచున్నాండు. 


భస్మ. 51. 8. 


భీష్మ. 51. 22, 29 కొంచెము శబ్ద భేద 
మున గీతలలో నుండునటులేయున్న వి. 


దోజ, 197. 60 కొంచెముగా శబ్ద భేద 
ముతో గితలలోని శోకము వలెనే 
యున్నది, 

శాంతీ, 224, 14. కొంచము పాఠబేదమున 
బళివాసవ సంవాదములోను కఠోపని 
షత్తునందను (2. 18) నున్నది, 

స్తీ, 2.8; 9.10. అవ్య కృమునకు మారు 
గా అభావము "సెప్పంబడినది, మిగిలిన 
దంతయు నొకణే. 


భీష్మ. 124.86. భీష్మ లీ శబ్దములనే కర్లు 
య ల్‌ు 
నకుం జెప్పుచున్నారు, 


కర్ణ, 57.2, “పార్థ” శబ్దమునకు మాటుగ 
“కర్ణి శబ్దము [ప్రయోగించి కర్ణునకు 
దుర్యోధనుండు 'సెప్పుచున్నాండు, 

ఉద్యోగం 46.26 సనత్చుజాతీయ [పకరణ 
మున కొంత శబ్దభేదముగం జెస్పయిడి 
నది. 

శాంతి, 201.16 మను_బృహస్సతి సంవా 
దమున సీ ళోకమే యున్నది, 





46 గీతార హస్య ము. పరిశిష్టము 


గీతలు 
2,87. ఇం|దియాణాం హి 
శోకము 


2.10. ఆపూర్యమాణ మచలి ,,, 
శోకము 
mn i 
8.42. ఇందియాణి పరాణి .,.. 
శ్లోకము 


గీ (a యదా యదా హొ +007 
కోకను 
౧ 
4.81. నాయం లోకోఒస 
అలి 
శోకారము 
౧ థి 


4,40, నాయం లోకోఒస్టి నష 
శోకారము 
౧ 0 

bb యత్సాం'ఖై ౪8 పాహ్యశే 


శోకము 
య pn 


b.l8. విద్యావినయసంపన్నే ae 
శ్లోకము 


' మహాభారతము 
వస, 210.28 (దాహ్మణ.వ్యాధ సంపా 
దమున కొంచము పాఠబభేదముగ 
మొదట రథస్వరూపముగను నారోపిం 
పంబడినది, 
శాంతి. 200.8 శుకాను[ప్రశ్నముస సీళో 
౧ 
కమే సఠింపంబడినది, 


శాంతి. ఓ45,8 మజీయు 241.8 కొంచము 
పాఠథేదముతో  శుకాన్నుస్రశ్నమున 
రెండుమాటు లీ శ్లోకము చెప్పంబడిసది 
కాని యీ శ్లోకము మూలము కఠోస 
నిషత్తులో నున్నది (కఠ, ౪.10). 

వన, 189. 27 మార్కండేయ | ప్రశ్నము 
నం దీ శ్లోకమే యున్నది, 


శాంతి 267. 40 గోకాపిలీయాభ్యానము 
నందు (వ్రాయంబడినది. అక్కడ [పక 
రణ మంతయు యజ్ఞ మునకు. జేరిన 
దిమే. 


వన, 1989. 110 మార్కండేయ సమస్యా 
సర్వమునం దీ శద్దములతో నే పఠింసం 
బడినది. 

శాంతి 8056. 19 మజీయు 4018. 4 ఈ 
స్థలముల యందు కొంచెము పాఠభేద 
ముగ వసిష్ట_కరాల, మతీయు యాజ్ఞ 
వల్ధ్య-జనక సంవాదములయం దున్నది 


శాంతి. 288.19 శుకాను! ప్రక్నమున. సీశబ్ద 
'ములకోనే |వాయంబడినది. 


6.5. ఆత్మన హ్యాత్మనో బంధుః ... 


6.29 . 


BAA. 


8.17. 


9.92. 


ఓ గీతలు-మహాభారతము 


గీతలు 


శోకార్థమును, మతియు, 
ముందతి శోకారము, 
య థ 


సర్వభూతస్థ మాత్రానం.... 
థి ఆశే 


శోకారము 
(ag) 9 


జిశాసు రపి యోగస్య .... 
[| 


శోకారము 
౧౧ థి 


సహస్రయుగవర్యంతం.... 


ఈ శ్లోకము యుగ 
మనంగ నేదియో చెప్పక 
మునుపే గితలు [వాయ 
దిడీనవి, 


శ్రీయో వైశ్యా స్తథా ... 


ఈ శ్లోకమంతయు,పూర్వ 
శోక పూర్వార్ల మును 
య వ 


శస. 1లిం సర్వతః పాణిపాదం .. 


శోకము. 
య 


487 


మహాభారతము 
ఉద్యోగ. 8888 ,84 విదురసీతిలో నివే 
పదములకో (నాయంబడినది, 


శాంతి, 288.21 శుకాను[ప్రశ్నము నంమను 
మనుస్మృతియందును(18.81) ఈశావా 
స్యోపనిషత్తు నందును (8) మతియు 
శై వల్యోపనిషత్తుసందును (il. 10) 
నా శబ్దముల తోడనే చెప్పంబడినది, 

శాంతి, 285.7 శుకాను[ పశ్నమున కొంత 
పాఠభేదముతోం జెస్పంబడినది. 


శాంతి, 281, 81 శుకానుుపశ్నమునం దీ 
శ్లోకమే పఠింపంబడినది. మతియు 
యుగ మవంగ నేదియో పూర్వ మునం 
దు కోష్టకము [(వాయంబడినది. మను 
స్మృతియందువైత మీ శ్లోకమే కొంత 
పాఠభేదముతో నున్నది (మను1.18). 


శాంతి, $89.24 నారాయణీయ ధర్మముల 
యందు కొంత పాఠభేదముగ రెండు 
మారులు (వాయంబడిసది, 


అశ్వమేధ పర్వ. 19. 81.62 అనుగీత 
యం దీ శ్లోకమే కొంత పాఠభేదముగ 
(వాయంబడినది, 


శాంతి, 281.29 అశ్వమేధ. 19.49 శుకాను 


(పశ్నమునందును అనుగీతలయందును 
ఇంక నితర స్థలములయందు సీ శోక 


మే యున్నది. ఈ శ్లోకము మొదట 
'శ్వేశాశ్వతరో పనిషత్తు లోనిది 


CE గీతారహస్య ము. పరిశిష్టము 


గీతలు మహాభారతము 

18.80 యదా భూత ఫ పృథగ్భావం,... శాంతి, 17. 28 యుధిష్టిరుం డర్జునునితో 
శ్లోకము సీ శబ్దములతోనే చెప్పెను, 

14.18 ఊర్ధ్వం గచ్చంతి ల. అశ్వమేధ, 89.10 అనుగీతయందు గురు 
శ్లోకము శిష్య సంవాదములో నీ శ్లోకమే యు 

న్నది, 

16.21 (తివిధం నరకస్యేదం .... ఉద్యోగ. 82. 10 విదురనీతియందు అక్ష 
శోకము రము తవ్నకుండ నున్నది, 
లగి 

17.8. గ్రద్ధామయోఒయం ఎ శాంతి. 280.18 తులాధార-జాజలి సంవా 
శ్లోకము దమున [శద్ధాాసకరణములో నున్నది. 

18.14 అధిష్టానం తథా కర్తా .... శాంతి. $47.87 నారాయణీయ ధర్మముల 
శోకము యం దీ శ్లోకమే యున్నది, 


ఇట్లు a7 సంపూర్ణ శ్రోకములును, 12 శ్లోకార్థములును, గీతలయందును 
మహాభారతమునందలి యా యా (పకరణములయందును, కొన్ని 
యా పదములతోను, కొన్ని కొంత పాఠభేదములతోను నొక విధము 
గనే యున్నట్లు గాన్పించుచున్నది. పూర్ణముగ వెదకితి మేని యింత 
కం కొను మజికొన్ని సమానములగు శ్లోకములు, శ్లో కార్థములు కన 
ట్టును, రెండేసి శబ్దములు, 'వేక, మూండేసి శబ్దములు గాని లేక, 
శోకపాదములు గాని గితయందును మహాభారతమునందును నొక 
విధముగనే యున్న వెన్నిదొరకునో పరికించితి మేని పైన నుదాహరిం 
పయడిన శ్లోకముల పట్టిక గొప్పది యగును; * కొని యీ శబ్బ్దసామ్య 


* నుహాభారత మంతయు సీ దృష్టితో జూచితి మేని, గీతలయందును, 
మహాభారతమందును సమానమగు శ్లోకపాదములు (అనగా : చరణములు) 
నూటికంబ నధికముగనే కన్పట్టును. వానిలో కొన్నిటి నిచ్చోం వొందుపటజిచె 
దను, కిం భోగ ర్లీవితేన వా (గీ.1.క2), నైత త్త య్యుపపద్యతే (గీ.2ిక, 
(తాయకే మహతో భయాత్‌ (2. 40), అశాంతస్య కుతః సుఖమ్‌ (2. 86), 


1. గీతలు-మహాభారతము ig 


మును వదలి యితర |పకరణములును, గీతలును నొకరిచేతనే రచి 
ముంప(బడిన వని చెప్పకతప్పదు. _పకరణముల నన్నింటిని పరిళీలిం 
ఏనను పూర్వోదాహృతమగు లికి శ్లోకములలో 1 శ్లోకము మార్కం 
కీయ (పశ్నయందును, శ్‌ శ్లోకములు మార్రండేయ సమస్యయం 
మను, 1 శ్లోకము బ్రాహణవ్యాధ సంవాదమునందును, 1 విదురనీతి 
మందును, 1 శోకము సనత్సుజాతీయమునను, 1 మనుబృహస్సతి 
ఏంవాదమునను, 63 శ్లో కములు శుకాను[పశ్నమందునుు 1 తులా 
ఛార . జూజిలిసంవాదమునందును, 1 శ్లోకము వసిష్టకరాళసంవాద 
ము నను-యాజ్ఞ వల్క్యజనకసంవాదమునను, 14 శ్లోకము నారాయ 
కీయ ధర్మములయందును, శై శ్లోకములు గీతలయందును, మిగిలి 
నవి భీష్మ, దోణ, కర్ణ, స్రీ పర్వములయందు నున్నవి. వీనిలో. 
నజిచుగ నన్ని స్థలములయందును నీ శ్లోకములు పూర్వాపర సంద 
ర్భానుసారముగ( దగిన స్థలములయందే యున్నవి. (పకిష్త ములు 
కావని స్పష్టముగ( గన్పట్టుచున్నవి. వేయేల? కొన్ని శ్లోకములు 
ఫద్దాంతదృష్టిచే గీతలలోనే గ్రైెకొనంబడినవి. ఉదాహరణ మేమన: 
“సహ్మసయుగపర్యంతం”(8.17) అను శ్లోకమున కర్ణము దెలియుటకు 
పూర్వమే, సంవత్సరము, యుగము, అన నేమో చెప్పవలసియుండెను. 
మహాభారతమునందును (శాం. 2౪1), మనుస్మృతియందును ఈ 
శోకమునకు పూర్వమే వర్షయుగముల లక్షణములు సెప్పుబుడినవి; 
కాని గీతలలో యుగము మొదలగువాని లక్షణముల( దెలియ (జేయ 
కయే యో శ్లోకము చెప్ప(బడినది. ఇట్లు విచారించితి మేని మహో 


ఉత్సీదేయు రిమె లోకాః (1. ట్స, మనో దుర్చిగహం చలమ్‌ (8. కిరు మ 
మాత్మా భూత భాపనకః (9. 5), మోఘాళా మోఘకర్మాణకి (8. 18), సమః 
సర్వేషు భూతేషు (0. 29), దీప్తానలార్కద్యుతిం ,... (11. 111» సర్వభూత 
హితే రతాః (12. 4, తుల్యనిందాస్తుతిః (12. 10), సంతుహ్షో యేన కేనచిత్‌ 
(12. 10), సమలోష్టాశ్మ కాంచనః (14 24), |తివిధా కర్మచోదనా (18, 18). 
నిర్మమః శాంతః (18. 68), (బహ్మభూయాయ కల్చతే (18 05). ఇంఇం 





470 గీతారహస్యము..పరిశిష్టము 


భారతమునందలి యితర |పకరణములలో నున్న శ్లోకము గీతలయం 
దుండియే శైకొనంబడినదని చెప్పుటకు వీలులేదు, ఇన్ని |పకరణ 
ములలోనుండి గీతలలోని శ్లోకము లన్నియు గ్రైకొనయణుడినవని ' 
చెప్పుటకు వీలులేదు. కావున గీతలను, ఈ |పకరణములను రచించిన 
వాం డజొకండే యయి యుండవలయునని యనుమానము చేయవలసి 
వచ్చును, మనుస్మృతిలోని యనేకశ్లోకములు మహాభారతమునందు( 
mss * గీతలలయందున్న “సహ్మసయుగ పర్యం 
తం....” (8. 17) అనుశ్లోకము కొంత పాఠభేదముతోను, “శేయాన్‌ 
స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్టితాత్‌ ౫ (A 3.85 మజీయు 28. 
47) అను నీ శ్లోకార్థములోని “శేయాన్‌' అనుదానికి మాటుగ “వరం” 
అను మార్పుతోను, “సర్వభూతస్థ మాత్మానం....” అను నీ శ్లోకార్థము 
(Ae 6.29) “సర్వభూతేషు చాత్మానం... * అను మార్పుతో ను మను 
_న్మృతియందుం గాన్సించుచున్నది (మను. 1.78; 10.97; 12.91). 
మహాభారతము నందలి యానుశాసనికపర్వమునందు మా(తము 
“మనునా2-భిహితం శాస్త్రం (అను. 47. కర్ర) అని మనుస్మృతివచ 
నము స్పష్టముగ నుళ్రేఖింపంబడినది. 


శబ్దసాదృశ్యమునకు మారుగా నర్గసాదృశ్యమును జూచినను 
నీ యనుమానమే దృఢ మగును, .గీతలయందలి కర్మయోగమార్గము 
నకును, (బవృత్తిపరమగు నారాయణీయధర్మములకును గల సామ్య 
మును నేను పూర్వ |పకరణములలో నిరూపించియే యున్నాను. 
వాసుదేవునివలన సంకర్షణుండును, సంకర్షణునివలన |పద్యుమ్ను( 
డును, (పద్యుమ్నునిపలన ననిరుద్దుండును; ననిరుద్ధునివలన [బ్రహ్మ 


* మనుస్మృతి యందలి యే యే శ్లోకములు మహాభారతమునం గానం 
బిడుచున్నవో వాని సూచికను బుల్హర్‌ సాహేబుగారు “|ప్రాచ్యధర్మ. పుస్తకమాల 
యందు (పకటింపంబడిన మనున్న ఫ్రతియొక్కం యింగ్లీ ము తర్జమాయందు చేర్చి 
యున్నారు (5. B.E. Vol. ఎటట PP. 533 అ 


1. గీఠలు.మహాభారతము 411 


దేవుడును బుట్టిరని నారాయణీయధర్మములలో+ జెప్ప బడిన (మ, 
భా.శాం. శీ89.71,72) వ్యక్తమగు సృష్టియొక్క యుపపత్తిగితలలో 
నుండి కైకొన(బడినది కాదు. ఇంతియకాక, గితలయందుండు 
ధర్మములకును, నారాయణీయ ధర్మములకును మటికొన్ని భేదము 
లున్నవి, సత్యమే; కాని పరమేశ్వరుని సంబంధమగు చతుర్వ్యూహ 
కల్పనను గీత యొప్పుకొన్నను, వాసుదేవసంబంధమగు నేకవ్యూహ 
భక్తియే రాజమార్షము. ఇతర దేవతాభ క్లియు వాసుదేనభ క్రియే 
యగును. భక్తులు నాలుగు విధములుగ నుందురు. భగవద్భక్తు(డు 
స్వధర్మానుసారముగ సర్వకర్మలం జేయుచు యజ్ఞచ్యకము నడిపింప 
వలయును. సన్న్యాసము. గైకొనుట యోగ్యము కాదు; అను నీ 
మొదలగు సిద్ధాంతములను విచారించితిమేని గితయందున్న ధర్మ 
ములును భాగవతధర్మములును ఒకటిగనే యున్నటులు కాన్చించును. 
మజీయు వివస్వంతు(డు, మనువు, ఇక్ష్వాకువు మొదలగు వారి 
యొక్క సంపధాయపరంపరయును రెంటికి నొకటిగనే యున్నదని 
పూర్వమే చెప్పబడినది. అటులనే గీతలయందలి వేదాంతము, లేక 
యాధ్యాత్మికజ్జానము సనత్సుజాతీయము, శుకానుపశ్నము, యాజ్ఞ 
వల్క్యజనకసంవాదము మొదలగు |పకరణములయందు( గాని గీత 
యందు౮లాని |పతిపాదింపయబడిన (బిహ్మజ్లానముతో సమానముగనే 
యున్నదని యా యా |పకరణములు చదివినచో నెల్ల రకు€ దెలి 
యును. కాపిలసాంఖ్యళాస్త్రమందలి ఓ తత్వములను, * గుణోత్కర్ది . 
సిద్ధాంతము నంగీకరించి, భగవద్గీతలో |పకృతిపురుషులకు పరమగు 
తత్త్వము నిత్యమని చెప్పినటులే, సాంఖ్యులయొక్క యిరువదియైదు 
తత్త్వములకుం బర మందున్న యిరువదియాటివతత్త ము నెణింగిన 
గాని కైవల్యపాొప్తి కానేరదని శాంతిపర్వమునందు వసిష్టకరాళజనక 
సంవాదమునందును, యాజ్ఞ వల్క్యజనక సంవాదమునందును 
సవిస్తరముగ( |బితిపాదింప(బడినది. కర్మయోగము, ఆధ్యాత్మిక 
జ్ఞానము నను నీ రెండు విషయముల సంబంధముననే యీ విఛార 





472 గీతారహస్యము-పరిశిష్టము 


సామ్యము కన్పట్టుటయే కాక్క గీతలలోని యితరవిషయములతో 
సనమానములగు [పకరణములును మహాభారతమునం దనేక స్థలముల 
యందు. గన్పట్టుచున్నవి. ఉదాహరణ మేమన : గీతలయందలి 
ప్రథమా ధ్యాయముయుొక్క యారంభమున దుర్యోధనుండు రెండు 
సేనలను, [దోణాచార్యుల సముఖమున వర్ణించినటులే భీష్మపర్వము 
లోని యేంబదియొకటవ యధ్యాయమునందును మరల [దోణ+* 
చార్యులతోనే వర్షించి చెప్పెను. [పథమాధ్యాయము యొక్క, 
యేత్తరార్ధమున నర్జునునకు( గలిగిన విషాదముతో సమానముగనే 
ధర్మరాజు శాంతిపర్వారంభమున్య బొందిన విషాదము వర్షింపంబడినది 
ఖీష్మదోణుల వధింపవలసివచ్చినప్పు డిట్టి విషాదమే యర్జునునకుః 
గలిగినట్లు చెప్పబడినది (భీష్మ. 97. 4.7; మణియు 108 88.94). 
ఎవరికొజికై యీ భోగము లన్నియు సంపాదింపవలయునో వారినే 
చంపిన పిదప గెలుపు కలిగినను నుపయోగ మేమని యర్జునుండు 
గితారంభమం దడిగెను (A. 1. 82, 88): కాని యుద్ధమున కౌరన్స 
లెల్లవారును నళించిన పిదప నా విషాదమే దుర్యోధనునికి సైతము 
కలిగెను (శల్య, 81.42.51). గీతయందలి రెండవయధ్యాయము 
యొక్క (ప్రారంభముననే సాంఖ్యయోగము, కర్మయోగమునను 
రెండుమతములను జెప్పినటుకే, నారాయణీయధర్మములయందును, 
శాంతిపర్వాంతర్గత మైన జాపకోపాఖ్యాన, జనకసులభాసంవాదముల 
యందును నా మతములే చెప్ప(బడినవి (శాం. 1960 మణియు 820 ). 
మజియు మూడవ యధ్యాయమున, అకర్మకంకు కర్మ (శేష్ట మని 
చెప్పినదానిన్సే కర్మ చేయనిచో. బొట్టపోనికొనుట కైన వీలు లేదని 
యరణ్యపర్వారంభమున |దౌపది యుధిష్టిరునకు6 జెప్పెను (వన, 82). 
అనుగితలయందును నీ తత్వమే మరల జెప్ప(బడినది, [శౌతధర్మ 
ములు లేక, స్మా ర్తధర్మములు యజ్ఞమయము లనియు, యజ్ఞము 
లును, (పజలును (బ్రహ్మ దేవునిచే నొకసారియే నిర్మింపబడి రనియు 
ననునది మొదలుగా(గల గీతలలో నున్న విషయము నారాయణీయ 


1. గీతలు-మహాభారతము 48 


ధర్మములయందును, శాంతిపర్వమున కొన్ని పదేశములయందును 
(శాం. 267), మనుస్మృతియందును కలదు (మను, శ్ర). స్వథర్మాను 
సారముగ( గర్మలు సేయుటయందు పాపము లే దను విషయము 
తులాధార జాజలి సంవాదమునందును, [బాహ్మణవ్యాధసంవాదము 
నందును చెప్పంబడినది (శాం. £00.28 మటియు వన. 206-215). 
ఇంతియకాక్క గీతలయందలి యేడవ యధ్యాయమునందును, 
నెనిమిదవ యధథ్యాయమునందును సృష్టి క్రమము సంకేపముగ 
వర్ణింప. బడినటులే, శాంతిపర్వమునందలి శుకాను[పశ్నములో 
సైతము వర్ణింపంబడియున్నది (శాం. 251). అణవయ ధ్యాయమున 
వర్ణింపబడిన పొతంజలయోగము నందలి యమనియమాదులు 
సైతము మరల శుకాను పశ్నమందును (శాం. 289), పిదప శాంతి 
పర్వమునందలి 800_వ యధ్యాయమునందును, అనుగితలయందును 
సవిస్తరముగ వర్ణింపయుడినవి (అశ్వ. 19). అనుగితలయందలి గురు 
శిష్యసంవాదమున నున్న మధ్యమోత్తమ వస్తువుల వర్గనయును, 
(అశ్వ, శశి మటియు 44 గీతలయందలి పదియవయధ్యాయములోని 
విభూతీవర్ల నయును,, విశేషముగ సమానార్థకములుగనే యున్నవని 
చెప్పవచ్చును. గీతలయం దర్జునునకు భగవంతునిచే జూపంుడిన 
విశ్వరూపమే దుర్యోధనాది . కౌరవులకును, యుదానంతరమున 
ద్వారకకు. బోవుచు మార్గమున నుదంకునకును, నారాయణుడు 
నారదులకునుు దాశరథి పరశురామునకును చూపించిరని మహో 
భారతమునందు( జెప్ప (బడినది (ఈ 180; అశ్వ, 55, శాం. 880; 
వన. 99). గీతలయందలి విశ్వరూపవర్ల నమే యీ నాలుగు పదేశముల 
యందలి వర్గనకం'కె సరసముగను విస్తృతముగ నున్నది; డాని 
యర్థసాదృశ్యము యొక్క దృష్టితో నన్నివర్ణ నలను విచారించినచో 
నొకదానియందు కంకఠు వేజొకదానియందు నూతన మేమియు శేదని 
సహజముగనే కన్పట్టును. సత్త్వము, రజస్సు, తమస్సు, అను నీ 
మూండుగుణముల సృష్టి వైచ్మిత్య మెట్టు నిర్మింపయుడెను ? ఈ గుణము 


474 గీశారహస్యము...పరిశిష్టము 


లకు లక్షణము లేవి? మజియు సర్వవిధముల కర్ఫృత్వ మంతయ 
గుణములంబట్టి యుండునే కాని యాత్మనుబట్టి యుండదని గిత. 
యందలి పదునాలుగు, పదునేనవ యధ్యాయములలో నిరూపింప 
బడిన క్షే యనుగీతయందును (అశ్వ, 88-88) శాంతిపర్వమునందు; 
ననేక 'స్థలములయందు. జెప్పయిడినదీ (శాం, 2895 నుజీయు 11 
811) "లట; గీతలలో వర్గింప(బడు విషయ సందర్భమును బు 
కొన్ని విషయములయొక్క ఫీవేచన మిక్కిలి విపులముగ. జేయ 
బడినది. మజియు గీతలలోని విషయవివేచన పద్ధతియు భీన్నముగ 
యున్నది, గీతలయందున్న సర్వవిచారముతో సమానమగు విచారన 
మహాభారతమునందు నా యా స్థలములలో గొంచె మెచ్చు తగ్గు? 
జెప్ప(బడినట్లు కాన్చించుచున్నది. మణియు ని విచారసామ్యునువలె 
కొద్దియో గొప్పయో శబ్బసామ్యమును గలదని వేజుగం జెప్ప నక్క 
లేదని సారాంశము. నూర్లశీర్ణమాసము నందలి యాధిక్యసాద్భ 
మును నిలక్షణముగనే యున్నది. గితలలో “మాసానాం మార్గశీర్ణో 
హం” (గి, 10 8) అని యీ మాసము ముఖ్యమైనదని చెప్పినటు 
యానుశాసనిక పర్వమున సైతము దానధర్మ (పకరణములో ను 
వాసము చేయదగిన మాసములయొక్క పేళ్ళను బేర్కొను నప్పు! 
రెండు పర్యాయములును నూర్లశీర్ణమాసము మొదలుకొనియె లె శ్రీ 
పంబడెను (అను. 106 మజియు 108). గీళలయందున్న యాతే 
పమ్యము, లేక, సర్వభూతహితదృష్టి గాని, యాధిభోౌ తికాధి దైవి 
ధ్యాత్మికభేదము గాని దేవయాన, పితృయాణ గతులభఖేదము గ 
మహాభారతమున బెక్కుచోట్టం బేర్కొనంబడినది; కాని యి 
విషయమై వెనుకటి |పకరణములలో నవిస్తరముగ వివేచింపం 
యుండుటచే వానిని మరల జెప్ప నవసరము కానరాదు, 


భాషాసాదృశ్యమును బట్టి కాని యర్థసాదృశ్యమును (3 
కాని మహాభారతమున నాజేడు మార్లు చెప్పబడిన గితలలోని & 


1. గీఠలు.మహా భారతము 475 


యమును విచారించినను గీత యనునది |పస్తుతమందున్న మహో 
భారతమున కొక భాగము గావున, మసహాభారతమును రచించిన 
వాడే. గీతను సైతము రచియించె నని యనుమాన |పమాణముచే 
నిశ్చయింపవలసివచ్చును. ఈ పమాణముల నన్నింటిని జూడక 
కాని వానియం దేదో యొక దోషూరోపణము నుంచికాని, కొందజు 
గీత (పక్షీప్త మని నిశ్చయించుటకు( ప్రయత్ని ంచుచుండునటుల నేను 
(పత్యక్షమున6 జూచుచున్నాను; కాని బాహ్య ప్రమాణముల నప 
మాణములుగ నిశ్చయించి సహజముగ నుండు సంశయపిశాచము 
నగస్థానమున నునిచిన వారివిచారపద్ధతి యెటు(జూాచిన నశాన్ర్రీయ 
మగుటచే నగాహ్యము. అందువలన గీత మహాభారతములో నేల 
చెప్పంబడవలయు నను సంశయమునకు నివారకమగు నింతకంకొు 
చేటు సమాధానము లేకపోయినను పోవచ్చును. ఈ (పకరణారంభ 
మునం జెప్పినటుల గీత యొక జ్ఞానపరమైనది గాని లేక, భక్తిపర 
మైనది గాని కానేరదు, నుహాభారతమున వర్శింపయిడిన [సమాణ 
భూతులగు నుహాత్ములయొక్క చర్మితములోని నీతితత్స మును గాని, 
లేక, రహస్యమును గాని చెప్పుటక్రై మహాభారతమునందు( గర్మ 
యోగపరముగ గితను జెప్పవలసివచ్చిన దనియు, మహాభారతమున 
నిప్పు డున్నచోటకంకు గీత మజొండుచోట కావ్యదృష్టితోం జూచి 
నను భారతమున నెచ్చోటను గాన రాదనియు సిద్ధించిన పిదప గిత 
మహాభారతమునం దగు కారణముతో( దగిన స్థలముననే చెప్పబడిన 
దనియు6 [బతిప్తము కాదనియు తుట్టతుదకు సిద్ధాంతము తేలును. 
మహాభారతమువలినే చత తను. సైత మెల్ల 'వారును గౌరవించు 
నదియు, గొప్పదియునగు నార్భ మహాకావ్యము గాన దానియందును 
క థాసందర్భమును బట్టి సత్యములును, పుత్ర ధర్మములును, మాతృ 
ధర్మములును, రాజధర్మములును మొదలగువానియందలి రహస్యము 
వివేచింపంబడినది, కాని యీ రామాయణము మహాభారతమువలె 
ననేకసమయాన్వితము కాదు గనుక అనయా; సూక్ష్మములగు ధర్మా 


476 గితార హన్యము_ పరిశిష్టము 

ధర్మములయొక్క యనేశన్యాయములతో నిండి యెల్లరకు నన్ని 
విధములచేతను శీలచరి తాదులను బోధించుటశై వాల్మీకి రచియింప 
లేదు గాన, ధర్మాధర్మములను గాని, కార్యాకార్యములను గాని, 
నీతిని గాని బోధించువిషయమున మహోభారతముతో సమానమైనది 
కాదని వేజుగం జెప్పవలదు, మహాభారత మనునడి కేవల మార 
కావ్యముగం గాని, శకేవల మితిహాసముగం గాని యుండక, ధర్మా 
ధర్మములయందలి సూక్ష్మవిషయములను నిరూపించు నొక సంహితగ 
నున్నది. “ఈ ధర్మ సంహితి యందు కర్మయోగము శాస్ర్రీయము 
గను, తాత్త్వికముగను వి వేచింప(బడనిచో, నే యితర [గంథమున 
నిది వివేచింపం బడవల యును? వేదాంత|గంథములయం దీ విషయ 
మును వివేచించుటకు వీలులేదు. ధర్మసంహితయే యా విచారమును 
జేయుటకు దగినది. మహాభారతకర్త దీనిని విచారింపక పోయెనేని 
ధర్మాధర్మములయొక్క యీ గొప్ప సంగహము, లేక, యయిదవ 
వేదమును అన్నింటివలె నపూర్ణ ముగనే యుండును. ఈ యసంపూ ర్రి 
యను లోపమును నివారించునిమిత్తమై భగవద్గీత నుహాభారతములో+ 
జెప్ప(బడినది. కర్మయోగమును నమర్థించుటలో వేదాంతశాస్త్రము 
నందువలెన వ్యవహారమందు సైత మళ్యంత।పవీణు( డగు మహో 
భారతకర్త యంతటి యుత్తమ జ్ఞానియగు నత్పురుషునిచేతనే గీత 
రచింప(బడినది. ఇదియే మనకు మహాభాగ్య మని తెలిసికొన 
వలయును. 


ఇప్పుడు భగవద్గీత మహాభారతములో నొక భాగమని యిట్లు _ 
సిద్ధ మైనను దాని యర్థమును కొంచె మెక్కువగ విచారణ జేయ 
వలయును. భారతము, మహాభారతము నను నీ రెండు శబములును 
నిప్పుడు సమానార్థకముళలే యనుకొనుచున్నాము. అయిన నీ రెండు 
శబ్దములును వాస్తవముగ వేర్వే అర్థములు గలవి. వ్యాకరణముచే( 
జూచితి మేని భరతవంశమందలి రాజులయొక్క పరాక్రమ మే |గంథ 
మున వర్ణింపంబడినదో దానికి భారతమని పేరు. రామాయణము, 


1, గీఠలు_మహా భారతను 417 


భాగవతము మొదలగు శబ్దముల వ్యుత్సత్త్యర్థము లటులనే యున్నవి. 
అదేతీరున, నే |గంథమున భారతయుద్ధము వర్ణి౦ప(బడినదో యది 
భారత మని మా్యతము చెప్పంబడినం జాలును. ఆ |గంథ మెంత పెద్దది 
మైనం గావచ్చును. రామాయణ్యగంథము మా[తము చిన్నదా? కాని 
యెవరును మహారామాయణ మనరు. *“మహాభారతి మని పేరేల 
వచ్చెను? మహత్త్వ్వము, భారవత్వ్వము నను నీ రెండు గుణములను 
బట్టియు మహాభారతమని యీ (గంథమునకు6 బేరిడ( బడినదని 
మహాభారతమున కడపట. జెప్పంబడినది (న్వర్దా. ర్‌.44£); కాని సరళ 
ముగ శబ్దార్థమును జూచితీమేని మహాభారత మనంగా, గొప్ప భారత 
నుని యర్థ సము ఈ యర్థమును గైకొందుమేని గొప్ప భారతము 
పుట్టుటక౦కె పూర్వ మొక చిన్న భారత ముండెనా? దానిలో గీతయు 
నుండెనా? యని సహజముగ సందేహ ముత్సన్న మగును. |వస్తుత 
మహాభారతములోని యాదిపర్వములో నున్న యుపొఖ్యానములు 
గాక మిగిలిన మహాభారత మరువదినాలుగు వే లున్నదని చెప్పుడి 
యున్నది (ఆ. 1. 101). పిదప దీనికే జయ మని పేరు కలిగెనని 
పూర్వమందు, జెప్పంబడినది(ఆ. 62. 20). “జయి శబ్దముచే భారత 
యుద్ధమందు ప్రాప్తమైన పొండవులయొక్క జయ మర్గ మని వివక్షిత 
ముగ? గన్పట్టుచున్నది. మటియు నటు లర్థము గావించుకొంటిమేని 
భారతయుద్ధముయొక్క వర్ణ నము జయ మను “పేరు గలిగిన [గంథ 
మున వర్ణింప(బడిన దనియు, పిదప దానికే యైతిహాసిక గంథముల 
లోని యుపాఖ్యానములు చేరుటవలన నితిహాసము, ధర్మాధర్మ వివే 
చనమున నీ రెండింటిని నిరూపించుటవలన మహాభారత మను గొప్ప 
(గంథ మైనదనియు గాన్సించుచున్నది. ఆశ్వలాయన గృహ్యస్తూత 
మునందు “సుమంతు._జై మిని. వైశంపాయన_పైల= సూ త_ భాష్య. 
భారత_మహాభారత ధర్మాచారాః” (ఆ. గ. 8.4.4) అని బుషితర్చ 
ణమునందు, భారత మహాభారతము లనునవి రెండు వేర్వేటు 
గ్రంథము లని స్పష్టముగం జెప్ప(బడియుండుటచే సైత మో యను 


478 గీతార హస్యము. పరిశిష్టము 


మానమే దృఢ మగుచున్నది. పెద్దభారతములో+ జిన్న భారత మొ 
రీతిగం జేర్చణడిన పిదపం గొన్నినాళ్లకు చిన్న భారత మను నొక 
గంథము తేకపోవుటచే మహాభారత మను నదియే భారత గంథీ 
మని యెఖుంగుట సహజ మాయెను. (పస్తుత భారతకర్త యగు 
వ్యాసులు భారతమును మొదట తన పుత్రుడగు శుకునకును, పిదప 
నా శుకు(. డితర శిష్యులకును పాఠము చెప్పినటుల చెప్పంబడీనది 
(అ. 1.108). తరువాత సుమంతుడు, జై మిని, “పెలుడు, వైశంపా 
యనుడు అను నీ యైదుగురును వేర్వేటుగ నైదు భారతసంహితలను 
లేక, మహాభారతములను |వానిరని స్పష్టముగ జెప్పంబడినది (ఆ. 

58 90. ఈ యయిదు మహాభారతములలోను వైశంపాయనమహో 
భారతమునను జైమినినుహాభారతమునను నశ్వమేధపర్వము నొక్క 
దానినే వ్యాసులు చివరకు నిలిపిరని యొక కథ గలదు, బుషితర్బణ 
మున “భారత_మహాభారతి శబ్దములకు( బూర్వము సుమంతు(డు 
మొదలగువారి పేరు లేల చెప్పబడిన వను విషయమున కుపపత్తి 
యిప్పుడు న్పష్టముగం గాన్ఫించుచున్న ది, - (పస్తుత మింత యధిక 
ముగ విచారింప నక్క ణిలేదు. రా.బ. చింతామణిరావు వైద్య యను 
వారిచే మహాభారతమునకు |వానిన టీక్యాగంథమున నీ విషయ 
మును విచారించి సిద్ధాంతము చేయయడినది. అదియే సయుక్తిక 
ముగ నున్నదని యెన్నెదను. కావున || పస్తుతము మనము చూచు 
చుండు మహాభారతము మొదటిది ae భారతము మహాభార 
తము పెక్కు మార్చులను జెంది చెంది తుద కీ మహాభారతముగ, 
బరిణమించె ననియు, జెప్పిన జూలును. వీనిలో మూలభారతనుందు 
గీతలేదని చెప్పుటకు సాధ్యము కాదు, సనత్సుజాతీయము, విదుర 
నీతి శుకానుపశ్నము, యాజ్ఞ జ్ఞ వల్క్య జనకసంవాదము, విష్ణుసహ 
(సేనామములు, అనుగిత, . “నారాయజీయ ధర్మములు మొదలగు 
_ప్రకరణములవలె నీ భగవద్గీతను సైతము మహాభారతకర్త పూర్వ 
(గంథము నాధారము( జేసికొనియే (వాసెనే కాని నూతనముగ 


2. గీతలు-ఉ పనిషత్తులు 479 

[వాయలేదనియు స్పష్టముగనే యున్నది. అయినను మహాభారత 
కర భారతములోని గీతలయందు నేమియు మార్చుంజేయ లేదని 
నిశ్చయముగం జెప్పుటకు వీలులేదు, “నీడునూలుల శ్లోకములు గల 
యిప్పటి గీత ప్రస్తుత మహాభారతమున నొకభాగము a రెండిటి 
నొకరే esa ఇప్పటి మహాభారతముననున్న యిప్పటి 
గీతను పిదప నెవరు నన్యులు రచియింపలేదు” అని యింతవజకును 
జేసిన విమర్శవలన నెల్ల వారికిని దెలియును. ఇంక మహాభారత 
మెప్పుడు పుట్టిన దను విషయమును మొట్టమొదట గీతలను గుజించి 
నా యభ్మిపాయమును నిప్పుడు విమర్శించెదను. 


2. గీతలు .ఉపనిషత్తులు 

ఇంకను గీతలకును సాయా యుపనిషత్తులకును గల పరస్సర 
సంబంధ మేమియో విచారింతము. [పకృతమహాభారతములోం [బతి 
స్థలమున నుపనిషత్తులు సామాన్యముగ |గహింపయిడినవి, ఇంతియే 
కాక, బృహదారణ్యక_ఛాందోగ్యములలోని (బృ. 1&8; ఛాం. 1.2) 
(పొణేం దియముల వివాద మనుగీతలయందు (అశ్వ. 28) [బాయ 
బడియున్నది. “నమే స్తేనో జనపదే” మొదలగునవి కె కేయాశ్వపతు 
లచే నుచ్చరింపంబడిన శబ్దములు (భాం, 5.11.5). శాంలిపర్వమున 
నీ రాజుయొక్క విషయము. జెప్పునపుడు (వాయంబడినవి (శాం,77. 
ర్‌: ఇటులనే “న _పెత్య సంజ్ఞాస్తి”_ చచ్చిన పిదప జ్ఞానియొక్క 
ప్రీ రేమియు నుండదు; కారణ మేమన; అతడు |బహ్మములోనే 
కలసిపోవుచున్నాండు అని బృహదారణ్యకములో నున్నది (బృ. 4.5. 
18). శాంతిపర్వమునందలి జనక పంచళిఖసంవాదమునం ది విష 
యము (వాయయిడినది, తుదకు |పశ్నోపనిషత్తునను ముండకోపని 
షత్తునను నున్నపశ్న, 6.5; ముం, శ్రీ 8) నదీసముదములయొక్ల 
దృష్టాంతములు నామరూపవిముక్తుండగు పురుషు నుద్దేశించి చెప్పంబడి 


480 ... గీతారహస్యము.సరిశిష్టము 


నవి, ఇంతియకాక యిం|దియములను గుజ్జములకు, బోల్చి బ్రా బ్రావాణ 
వ్యాధ సంవాదమునందును (వన. 210 )» అనుగీతలయందును, ? బుద్ధిని 
సారథిగం బోల్చుట కఠోపనిషత్తునం వ (క. 1. 98. త్రి శా 
పర్వమున (18. «7.20; మజియు 881. 44) నీ రెండు స్థలములయం 
దును “ ఏవసర్వేషు భూతేషు గూఢాత్తా » (కఠ, శ్రీ. 12), “అన్యత్ర 
ధర్హాదన్యత్రా ధర్మాత్‌ » (కర, 2.14) అను కఠోపనిషత్తులోనున్న శ్లోక 
ములు కొంచెము పాఠభేదమున. జెప్పంబడినవి. శ్వేతాశ్వతరమునం 
దలి * సర్వతః పొణిపాదం,...”” అను శ్లోకము మహాభారతమునందు 
గీతలయందును ననేక స్‌ 1 దున్నదని యిదివజకే చెప్పయడి 
నది. కాని యింతమాతముననే నీ సాదృశ్యము పూర్తి కానేరదు. 
ఇంతియకాక యుపనిషత్తులలోని యనేక వాక్యములు మహాభారత 
మునం దనేక స్థలములలో నున్నవి. వే యేల? మహాభారతమునం 
దలి యాధ్యాత్మిక జ్ఞాన మనేకముగ నుపనిషత్తులలో |ప్రతిపాదింప( 
బడినదే యని చెప్పవచ్చును, 

మహాభారతమందలి యాధ్యాత్మికజ్ఞానమువలెనే భగవద్గీతల 
లోని యాభ్యాత్మికజ్జానమును నుపనిషత్తుల లోనిదే. మణియు గీతల 
యందున్న భకి మార్గము సైత మొ యధ్యాత్మజ్ఞానమును వదలకయే 
చెప్పబడిన దనియును, నీ (గంథముయొక్క తొమిదవ [ప్రకరణము 
నను, పదుమూ(డవ [పకరణమునను నేను విస్తరముగ నిరూపించియు 
న్నాను. కావున దాని నిచ్చో మరల జెప్పక సం క్లేపముగం జెప్పున 
దేమన; గితయొక్క రెండవ యధ్యాయమందున్న యాత్మయొక్క 
యశోచ్యత్వమును, నెనిమిదవ యధ్యాయములోని యక్షర[బహ్మ 
స్వరూపమును పదుమూండవ యధ్యాయములోని కేతక్షేతజ్ఞ 
విచారమును ముఖ్యముగ జ్ఞేయ్మబహ్మస్వరూపము నను విషయము 
లన్నియు, -నక్షరములతో గూడ నుపనిషత్తులలో నుండి గైకొనియే 
గితలలో6 జెప్పంబడినవి. ఉపనిషత్తులలో6 గొన్ని గద్యములుగను, 


2. గితలు.ఉపనిషత్తులు 481 


కొన్ని పద్యములుగను నున్నవి. వీనిలో గద్యాత్మకములగు నుపనిష 
త్తులలోనున్న వాక్యములు పద్యములుగ గితలలో నున్నవి యున్నట్లు 
చెప్పుటకు వీలులేదు. అయినను “ఏది యున్నదో యది యుండనే 
యున్నది. ఏది లేదో యది లేనేలేదు” (A 216). “యం యం వాపి 
న్మరన్‌ భావం....” (గీ, 8.6) మొదలగు విచారము ఛాందోగ్యమున 
నున్నది. మజియు “క్షీణే పుణ్యే” (A. 9.21) “జ్యోతిషాం జ్యోతిః 
(A.18.17) లేక, “మాతా స్పర్భాః” (గి, 2,14) అను విచారణయు 
వాక్యములును బృహదారణ్యకము లోనివే యని యుపనిషత్తుల( ఇది 
వినవారికి సహాజముగనే కాన్చించును; కాని గద్యాత్మకములగు నుప 
నిషత్తులను గాక పద్యాత్మకములగు నుపనిషత్తులను గైకొన్న నీ 
సామ్య మింతకంకొను బాగుగనే వ్యక్తమగును, కారణ మేమన, ఈ 
పద్యాత్మకమగు నుపనిషత్తులయందున్న కొన్ని శోకము లున్నవి 
యున్న క్రై భగవద్గీతలో సైతము గాన్పించుచున్న వి, కఠోపనిషత్తులోని 
యాటేడుళ్లో కములు పూర్తి గం గాని, లేక, కొంతశబ్దభేదముతో. గాని 
గీతలయందు( జెప్పంబడినవి. గీతలయొక్క రెండవ యధ్యాయమున 
“ అశ్చర్యవ త్పశ్యతి” (శ: 29) అను శ్లోకము కఠోపనిషత్తు నందలి 
రెండవవల్లి లో “అశ్చరో్య వక్తా”... (కఠ. 2. గ అను శ్లోకముతో 
సమానముగ నున్నది. “న జాయతే |మియతే వా కదాచిత్‌” అను 
శ్లోకమును (A. 2 20), “య దిచ్చం తో (బహ్మాచర్యం చరంతి,... 
(గీ, 8. 11) అను శ్లోకార్థమును గీతయందును కఠోపనిషత్తునందును 
నేమియు మాల్చేలేక యొకటిగనే యున్నది (కఠ, 2. 19 మజియు 
21). “ఇందియాణాం పరాణ్యాహుణ (A. 8.42) అను గీతలలోని 
శ్లోకము కఠోపనిషత్తునం దున్నదని (కఠ, 8.10) పూర్వమందే చెప్ప 
బడినది. అటులే గీతయందున్న పదునైదవ యధ్యాయములోని 
యశ్వళ్ఞవృక్షముయొక్క రూపకము కఠోపనిషత్తునుండియు, “న త 
ద్భాసయతే సూర్యో...” (గీ, 15.6) అను శ్లోకము కఠోపనిషత్తునుం 
భ,గీ, 11-31 


462 గీతావహన్యము.. పరిశిష్టము 
డియు శ్వేతాశ్యతరములో నుండియును, గైకొని కొంచెము శబ్దభే! 
మున గీతయందు (వాయ (బడినది. _ శ్వేతాశ్వతరోపనిషత్తు నంద¢ 
యితరములగు ననేక కల్చ్పనలును, శ్లోకములును, గితలయందున్న వి 
మాయాశబ్దము మొట్టమొదట శ్వేతాశ్వతరోపనిషత్తునం దుండెను 
దానిలోనుండి యా శబ్దము గీతలలోనికిని, మహాభారతములో నికి, 
గైకొనం బడియుండు నని తొమ్మిదవ |పకరణములో నేను నిరూపిం- 
యున్నాను. 
ఇంతయశకాక గితలలోని యాజవయ ధ్యాయమునందు “శుచై 

దేశే పతిష్టాప్య* (గీ, 6.11) అని యోగాభ్యాసమునకు యోగ్యవ 
లని చెప్పంబడిన స్థలములను గుజించిన శ్లోకములు “సమే శుబౌ..., 
(శ్వ: 2, 10) అను శ్వేతాశ్వతరోపనిషత్తునందలి మం|తము నుం 
యును, “సమం కాయశిరో। గివం....” (A. 6.18) అను నీ శ్లోక 
“తి రున్నతం స్థాప్య సమం శరీరం (శ్వే.2.6) అను శ్వేతాశ్వతరో 
నిషత్తునందలి మం|తమునం దుండియు. గ్రైకొన(బడినట్టు శబ్దసౌవ 
మును బట్టియే స్పష్ట మగును. అటులనే * సర్వతః పాణిపాదం ,. 

అను శ్లోకమును, దానికి ముందున్న ళ్లో శోకమునందలి సగమును |! 
యందును (1818) శ్వేతాశ్వతరో పనిషత్తునందును మార్చేమియు॥ 
కాన్సించుచున్న వి(శ్వే. 3.16). మజీయు “అణో రణీయాంసం”, 3 
“అదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ ” అను పదములును గీతలలో 
(8.9), శ్వేతాశ్వతరో పనిషత్తునందును నొకరీతిగనే యున్నవి (శ్వే 

9, 20). ఇంతియకాక గితలయందును, నుపనిషత్తులయంద 

గల శబ్దసాదృశ్యమును జూచితి మేని “సర్వభూతస్థ మాత్మాన 

(గి. 16.29), “వేదైశ్చ సర్వై రహ మేవవేద్యఃి (గీ. 15.15) ఈ 

నీ యర్థళ్లోకములు రెండును 'కైవల్యోపనిషత్తునందును (కై.1.10; 2 

నున్నవి యన్నటులే కాన్సించుట నిజమే కాని యీ శబ్బసాద్య 

విషయమై విశేషముగా విచారించుటలో6 | బయోజనమేమియు లే 


శి. గీత లు.ఉపనిషత్తులు 488 


గీతలలోని వేదాంత ముపనిషత్తులలోని వేదాంతము ననుసరించియే 
(పతిపాదింపణుడిన దను విషయములో నెవరికిని సందేహము లేదు, 
ఉపనిషత్తుల వివేచనకును, గీతల వివేచనకును నేమైన భేద 
లేదా? యనియు, ఉండె నేని యా భేద మేది? యను విషయమే 
మున్నదా? ముఖ్యముగ విచారింపందగినది; కాన, (పకృతము దానిని 
గూర్చియే విచారింతము. 


ఉపనిషత్తు లనేకము లుండినను వానిలో6 గొన్నిటి భాషను 
జూచిన, గొన్ని |పొచీనోపనిషత్తులకు సమకాలికములు గావని యను 
మాన పడందగినంత నవీనముల:గ6 గన్పట్టును. కావున గీతలయం 
దును, నుపనిషత్తులయందును [పతిపాద్యములగు విషయములయొక్ష 
సాద్భశ్యమును జూచుచు, (బహ్మసూ,తములయందు (గహింపథుడిన 
యుపనిషత్తులనే ముఖ్యముగ నీ [పకరణమునందు పోలికనిమిత్తమై 
కైకొంటిని. ఈ యుపనిషత్తుల యర్థమును, గీతలయందలి య ధ్యాత్మ 
సంబంధమును జూచితిమేని, నిర్లుణ పర|బహ్మస్వరూ పము రెండింటిలో 
నొక్కటిగ నున్నను, నిర్గుణమునుండి సగుణ మెట్లు వెలువడినదియు 
జెప్పునప్పు డవిద్యాశబ్బమునకు మారుగ మాయా_అజ్ఞానశబ్దము లే గీత 
లలో వాడ(బడినవని కన్చట్టును. మాయాశబ్దము శ్వేతాశ్వతరములో 
నున్నది; కాని నామరూపాత్మకమగు నవిద్యకే యిది పర్యాయశబ్ద 
ముగ నున్నది. ఈ విషయము పూర్వమున తొమ్మిదవ్యపకరణములో6 
జెప్పణుడినది. మణియు శ్వేతాశ్వతరోపనిషత్తులోని కొన్ని శ్లోకము 
లేమ్యాతము మార్చు లేక యే గీతలలో( [బయో గింప(బడినవని పూర్వ 
మందు జెప్పియే యున్నాము, “సర్వం ఖల్విదం [బహ్మ” (భాం. 
8.141) లేక, “నర్వమాత్మానం పశ్యతి" (బృ, 4.4.2), లేక్క 
“సర్వభూతేషు చాత్మానం” (ఈశ, 6) అను సిదాంతము (అనగా: 
ఉపనిషత్తులయందు మొత్తముమో(ద నున్న యధ్యాత్మజ్ఞానము) 
గితలలో సంగ్రహముగం జెప్పుబడినను, నామరూపాత్మకమగు 


484 గీతార హస్యము-పరిశిష్టము 


నవిద్యకు, మాయ యనుపే రుపనిషత్తులలో రూఢమైన పిదప, గీతా 
గంథము పుట్టినదని దీనింబట్టి మొదటనే యనుమానము చేయ 
బడును. 


ఇప్పు డుపనిషత్తులయందును గితలయందు నున్న యుప 
పాదనములో భేద మేమని విచారించితి మేని గితయందు కాపిల 
శాస్త్రమునకు (ప్రాముఖ్యము చెప్పబడినట్లు కన్పట్టును. బృహ 
దారణ్యకము, ఛాందోగ్యము నను జ్ఞానపరములగు నుపనిషత్తులలో 
సాంఖ్యపక్రియయొక్కు  సేరైనను న్పష్టముగం జెప్పంబడలేదు. 
మటియు కఠము మొదలగు నుపనిషత్తులలో నవ్యక్తము; మహత్తు 
మొదలగు సాంఖ్యశాస్త్రము నందలి శబ్దము లున్నను వానికి సాంఖ్య 
(ష్మకియానుసారముగ నర్భము చేయక  వేదాంతశాస్త్రానుసారముగ 
నర్థము చెప్పవలయునని స్పష్టముగ. గాన్పించును. మైత్రుపనిషత్తునం 
దలి యుపపాదనకు నా న్యాయమే [పవర్త్శించును. సాంఖ్యష్మకియ 
నీ తీరున బహిష్కరించుట యను [పయత్నముచేతనే వేదాంతసూ[త 
ములయందు పంచీకరణమునకు బదులుగ ఛాందోగ్యోపనిషత్తు 
నా ధారముగ( గైకొని |తివృత్కరణముచేతనే సృష్టియందలి నామ 
రూపాత్మకమగు వైచిత్యమున కుపపత్తి చెప్పయడినదని తేలినది 
(వే.సూ, 2.4.20). సాంఖ్యమతమును బూ ర్లిగ వదలి యాధ్యాత్మిక 
శాస్త్రమునందలి క్షరాక్షరవివేచనము చేయుపద్ధతి గీతలలో స్వీకరింప( 
బడలేదు. అయినను సాంఖ్యసిద్ధాంత మున్నది యున్నటులే గీత 
లలో (గహింపంబడలేదని యెజుంగవలయును. |త్రిగుణాత్మకమును, 
నవ్యక్షమును నగు (పకృతినుండి గుణోత్కర్షచే వ్యక్తసృష్టియంతయు 
నెట్టు సృజింపండె నను విషయమున, సాంఖ్యసిద్ధాంతానుసారముగ 
పురుషుడు నిర్ణణుండగుటచే, (దష్టయే యగు ననువారి మతము 
సైతము గీతలలో నొప్పుకొనంబడియే యున్నది; కాని పకృతి 
పురుషు లిరువురును స్వతంత్రులు కారనియు, ఈ యిరువురు నుపని 


2. గితలు._ఉపనిషత్తులు 48 


_షత్తులయందుం జెప్పంబడిన యాత్మరూపి యగు పరబ్రహ్మము 
యొక్క స్వరూపమే (అనయా; విభూతియే) యనియు, ద్వైతసాంఖ్య 
జ్ఞానముకం'ె నధ్వైతవేదాంతము యొక్క 1పాబల్య మో తీరున 
స్థాపింప(బడి సాంఖ్యులయొక్క క్షరాక్షరవిచారము గీతలయందు( 
జెప్ప(బడినది. , ఉపనిషత్తులలోని [బహ్మోతై్మక్య మను నద్వైతమత 
మందు (పవేశ పెట్టబడిన ద్వైతులగు సాంఖ్యుల సృష్ట్యుత్చ త్తి 
(కమముయొక్క సంబంధము గీతలయందువలెనే మహాభారతము 
నందలి యితరములగు నాధ్యాత్మికవి వేచన6 జేయు [పకరణముల 
యందును గలదు. దీనినిబట్టి గిశలును, మహాభారతము నను నీ 
రెండు |గంథములును నొకరిచేతనే చెప్పంబడినవని పూర్వమందు 
జేయంబడిన యనుమానమే బలపణుపంబడిను. 


వ్యక్షోపాసన, లేక, భ క్లిమార్ల మను గొప్పవిషయమే యుపని 
షత్తులకం'టె గీతలలో బాగుగ నుపపాదింప(బడిన రెండవవిషయము, 
కేవల యజ్ఞయాగాదికర్మలు జ్ఞానదృష్టిచే న్యూనములని భగవద్గీతల 
యందువలె నుపనిషత్తులయందును నొప్పుకొనయబుడినవి; కాని వ్యక్తు 
డును, మానవదేహధారియునగు నీశ్వరునియొక్క యుపాసన |ప్రాచీ 
నములగు నుపనిషత్తులలో స్పష్టముగం గాన్పింపదు. అవ్యక్తమును, 
నిర్గుణమునగు పరబ్రహ స్వరూప మనుభవగోచరమగుట బహుకష్టము. 
కావున మనస్సు, ఆకసము, సూర్యుండు, అగ్నియజ్ఞము మొదలగు 
సగుణము లయిన |పతీకముల నుపాసింపవలయు నను సిద్ధాంత 
ముపనిషత్రారులకును మాననీయముగనే యున్నది; కాని యుపాసన 
విషయములో. (బాచీనోపనిషత్తులయందు. జెప్పంుడిన [పతీకముల 
యందు మనుష్యదేహాధారీయగు పరమేశ్వరుని యొక్క స్వరూపము 
(పతీకముగ నెక్కడను లేదు. రుుదుండు, శివుండు, విష్ణువు, అచ్యు 
తుండు నారాయణుడు, అను నీపతీకము లన్నియు బరమాత్మ 
యొక్కరూపములే యని మైైత్యుపనిషత్తునందుం (మై. 7. 7) జెప్పం 


శీ08 గీతారహస్యము_ పరిశిష్టము 


బడినది. శ్వేతాశ్వతరో పనిషత్తునందు మహే హెశ్వరుండు* మొదలగు 
శబ్దములున ని. “జాతా దేవం ముచ్యతే సర్వపాశె 8 (శే ర్‌.18", 
తేక, దేవే Ey శ్వ 6. జ ప. 
లును శ్వేతాశ్వతరములో నున్నవి; కాని యీ వచనములనుబట్టి, 
నారాయణు(డు, విష్ణువు, మొదలగు శేబ్బములకు విష్ణువుయొక్క 
మానవదేవారూపమగు నవతారమే యర మని నిశ్చయించుటకు 
సాధ్యము గాదు, కారణ మేమన : రుదుయు, విష్ణువు నను నిరువురు 
దేవతలును వైదికులే (అనయా: (పొచీనుళే). యజ్ఞో వై విష్ణుః” 
(తై. .సం. 1.7 .శఅని చెప్పబడినట్లు, పాచీనములగు యజ్ఞయాగము 
లనే విష్ణురూపముగ నుపాసింపవలయునని వెనుక, జెప్పథుడినదియు 
పూర్వమునం జెప్పంబడిన యుపనిషత్తుల యఖ్మిపాయము కానేరదని 
చెప్పుటకు సాధ్యము కాదు. అయినను మానవ రూపములను ధరిం 
చిన యవతారములయొక్క . కల్చ్పనయు నప్పుడే పుట్టియుండునని 
చెప్పిన నదియును బొత్తిగ నసంభవము కాదు. on మేమన ; 
శ్వేతాశ్వతరోపనిషత్తునందున్న భక్షిశబ్బమును యజ్ఞ రూపము యొక్క 
యుపాసనకు సంబంధింప,జీయుట,. చూపుల కంత యుక్తముగ( 
గాన్పింపదు, మహానారాయ ణము, సృసింహతాపని, రామతాపని, 
గోపాలతాపని మొదలగు నుపనిషత్తులయందున్న వచనములు శ్వేతా 
శ్వతరోపనిషత్తులోని వచనములకంకె నధికస్పష్టముగ నుండుటచేత 
నా విషయమై యిట్టి శంక చేయుటకే యవకాశము లేదనుమాట 
నిజమే; కొని యీ యుపనిషత్తులయొక్క కాలమును నిశ్చయించి 
వక్కాణించుటకు సాధనములు లేమిచే వైదికధర్మమునందు మానవ 
రూపధారియగు విష్ణువుయొక్క భక్తి యెప్పు డుత్పన్నమైన దనుపశ్న 
కుపనిషత్తులనుండి సరియగు సమాధానము లభ్యపడదు. అయినను 
వైదికభ క్రిమార్గము మిక్కిలి పాచీనముగ నున్నదని యితరపద్ధతులచే 
బాగుగనే సిద్ధమగును. “భ క్రి” అన(గనే యెవరి విషయమై భ కి 
యుండునదియు ముందు సూ్మూతమును జెప్పి (సా, 48.885) “వాసు 


2, గీత లు-ఉపనిషత్తులు 487 


దేవార్డునాభ్యాం వున్‌” (పా, 48. 8). అను సూతముచే వాసు 
దేవునియందు భ క్తిగలవారు * వాసుదేవకు * లనియు నర్జునునియందు 
భ క్రిగలవారు “అర్జునకు' లనియు పాణిని సూత్రములను జెప్పెను, 
పతంజల మహాభాష్యమున నీ నూతమునకు వ్యాఖ్యానమునుజేయుచు 
వాసుదేవశబ్ద మీ స్మూతమునందు క్షతియునియొక్క గాని భగ 
వంతునియొక్క గాని పే రైయున్నదని చెప్పినారు, వీనిలో పతంజలి 
భాష్యముయొక్క కాలము కై ంస్తవశకముకం కొ పూర్వమున సుమారు 
రెండు వందల యేబది సంవత్సరము లయి యుండునని భాండారుక 
రుచే నిరూపింప(బడినందున, పాణినియొక్క కాలము దీనికంకు 
సైతము చాల్మపాచీనముగ నుండవలయు నను విషయములో వాద 
మేమియులేదు. ఇంతియే కాక బౌధ ద్ధ ధర్మగంథములయందును భక్తి 
(వాయంబడియున్నది. బౌద్ధ ధర్మగంథముల మహాయాన పంథలో 
భక్తియొక్ష తత్ర్వమెక్టువగ 'హ్యెపించియుండుటకు శ్రీకృష్ణునియొక్ష్య 
భాగవ తధర్మముే కారణములై యుండునని వెనుక సవిస్తరముగ 
నిరూపించియున్నాను. కావున నెంత తక్కువగ లెక్క చూచినను 
బుద్ధునికం కొ పూర్వ మందె (అనలా: క్రై "క్రైస్తవ శకముకంతె పూర్వము 
నతో అ రెంటికంకె నెక్టువయగు శతాబ్దముల (కిందటన్సె మన 
దేశమందు భ క్రి మార్గము పూర్ణముగ స్థాపింపణడినదని నిర్వివాద 
ముగ సిద్ధ మగుచున్నది, నారదపంచరా[తము గాని శాండిల్యుని 
యొక్క గాని నారదునియొక్క భక్తిసూతములు గాని, వీనిచే 
తర్వాత పుట్టిన భ క్రిమార్గముయొక్క గాన్కి లేక, భాగవతధర్మముల 
యొక్క గాని |పాచీనత్వమునకు నేమియు భంగము రాదు. ప్రాచీనో 
పనిషత్తులలో( జెప్పశుడిన సగుణోపాసన నుండియే మనలో భక్తి 
మార్గము (కమ్మకమముగ బయలు వెడరినది. పొతంజలయోగము 
నందు చిత్త నను సంపాదించుకొనుట శ్రదియో యొక వ్యక్త 


మును, (పత్యక్షము నగు వస్తువును కన్నులయెదుట నుంఛికొనవల 


488 గీతారహస్య ము_పరిశిష్టము 

యును గాన, దానిని బట్టి భక్షి మార్గమునకు రెండుబలములు గలిగిన 
వనియు, భక్తి మార్గ మే యితరదేశములనుండియు హిందూదేశమునకు 
రాలే దనియు, నట్టు రా నక్కర లేదనియు గితారహూస్యములోనుండు 
వివేచనవలన స్పష్టముగ( దెలియును. హిందూదేశమున నిటులు 
వెలువడిన భక్తి మార్గమును, మజియు విశేషముగ వాసుదేవభ క్లిని, 
ఉపనిషత్తుల యందున్న వేదాంతదృష్టితో సమర్గించుట యనునది 
గీతలలో నుండు (పతిపాదనలో నొక విశేషభాగముగ నున్నది. 


కొని కర్మయోగముతో భ క్రికిని (బహ్మజ్ఞానమునకును సంబం 
ధము గలుగ జేయుట యనున దింతకంకును నధిక మాహాత్మ్యము 
గలవిషయము. చాతుర్వర్ల్యకర్మలు గాని లేక, యజ్ఞయాగాది 
కర్మలు గాని యుపనిషత్తులయం దపథానము లని చెప్పంబడినను 
చిత్తశుద్ధ్యర్గమై వానిని జేయవలయును. చిత్తశుద్ధి గలిగినపిదప 
వానిని వదలి పెట్టుట మంచిది కాదని కొన్ని యుపనిషత్తులలోనే 
చెప్పబడినది, అయినను గొప్పగొప్ప యుపనిషత్తులయొక్క యభి 
ప్రాయము సామాన్యముగ కర్మసన్నాసమునే బోధించునని చెప్ప 
వలయును. “కుర్వన్నే వేహ కర్మాణి” యని యీశావాస్యోపనిషత్తు 
నం దున్నట్ల్టు; మటీకొన్ని యుపనిషత్తులలో సైత మామరణాంతము 
కర్మ చేయుచునే యుండవలయునని విధింపబడినది; కాని యధ్యా 
త్శజ్ఞానమునకును, సాంసారిక కర్మలకును గల విరోధమును పరి 
హరించి చిరకాలమునుండి యాచరింపంబడు కర్మయోగము గీతల 
యందు సమర్థింపయుడినట్లు, వీయుపనిషత్తునందును బాగుగ సమర్థిం 
ప(బడ లేదు. వేయేల?' ఈ విషయమున నుపనిషత్కారులయొక్క 
సిద్ధాంతముకం కొ గీతయొక్క సిద్ధాంతము వేటుగనే యున్నదని 
చెప్పవచ్చును. గీతారహస్యపు పదునొకండవ |పకరణమున నీ విష 
యము సవిస్తరముగ విచారింపంబడినది గాన నిక్కడ దానివిషయమై 
యెక్కువగ [వాయ నవసరము లేదు. 


2. గితలు-ఉపనిష త్తులు 489 


గితయందలి యాజవ యభ్యాయమునందు, జెప్పంబడిన 
యోగసాధనముల యొక నిర్దేశము పాతంజల యోగసూూతము 
లందు సవిస్తరముగను, మార్గపదర్శకముగను వివేచింపయడుటచే, 
నీ సూూతము లా విషయమునకు |బమాణగంథ మని యెన్ను 
చున్నారు, ఈ సూతములు నాలు గథ్యాయములై యున్నవి. వీనిలో 
(పథమాధ్యాయపారంభముననే “యోగ శ్చిత్తవృ త్తినిరోధః ౫ అని 
యోగశబార్థమును వివరించి “ అభ్యాస వైరాగ్యాభ్యాం త న్నిరోధః” 
_ ఈ నిరోధ మభ్యాస వైరాగ్యములచే సాధ్య మగును అని చెప్పిన 
పిదప యమ నియ మాసన [పాణాయామాదులగు యోగసాధనము 
లను జెప్పుచు, మూ(డవ నాల్లవ యధ్యాయములలో “అసం పజ్ఞాత' 
(అనయా: నిర్వికల్పక సమాధిచే అణిమాదులైన యలౌకికములగు 
సిద్ధులును సామర్థ్యములు నెట్లు లభించునదియు, నీ సమాధిచే చివరకు 
(బ్రహ్మనిర్వాణరూపమైన మోక్ష మెట్లు సంభవించునదియు నిరూపింప్య 
బడినది. భగవద్గీతలయందును మొదట చిత్త నిరోధము చేయుట 
యొక్క యావశ్యకతయు (గీ. 6. 20), పిదప నభ్యాసము, వైరా 
గ్యము నను నీ రెండు సాధనములచేతను చిత్తము నిరోధింపవలయు 
ననియు (గి. 6. 85) చెప్పి తుదకు నిర్వికల్పసమాధి నెటు లభ్య 
సింపవలసి నదియు, దానియం దెట్టి సుఖ మున్నదియు చెప్పండి 
నది; కాని యంతమా[తముచే పాతంజల యోగమార్లము భగవద్గీత 
లకు సమ్మత మగునని కాని, పాతంజలసూ తములు భగవద్దీతకం కొ 
పూర్వముననే యున్నవని కాని చెప్పుటకు సాధ్యముకాదు. పాతంజల 
సూ తములయందు( జెప్పండినట్లు సమాధి సిద్ధించుట క ముక్కు 
మూసికొని యాయును నంతను వ్యయము చేయవలయునని భగవం 
తుం డెక్కడను చెప్పలేదు. కర్మయోగ సిద్ధ్యర్థ మావశ్యక మగు బుద్ధి 
యొక్కసమత్వమును బొందుటకు సాధనమని గీతలలో చిత్తవృత్తి 
నిరోధమును, సమాధియు6 జెప్పణుడినవి. కావున నీ విషయములో 





490 గితారహస్యము_ పరిశిష్టము 


పాతంజల సూత్రములకంతె శ్వేతాశ్వతర, కఠోపనిషత్తులతోడనే గీతల 
కెక్కువ సామ్య మున్నదని చెప్పవలయును, ధ్యానబిందు, ఛురికా, 
యోగతత్వము లను నీ యుపనిషత్తులు యోగముయొక్క స్వరూప 
మునే చెప్పుచున్నవి; కాని వానియందు. యోగ మనునదే ముఖ్య. 
విషయ మగుటచే యోగమందలి మాహాత్మ్య మెక్కువ యని 
యంతటను స్తుతి చేయబడెను. కావున కర్మయోగమే |శేష్టమని 
చెప్పునట్టి గీతలతో నీ యేక పక్షీయములగు నుపనిషత్తుల కన్ని టికిని 
సంబంధము కలుగంజేయుట యుక్తము కాదు. మజియు నది సిద్ధ 
మును కానేరదు. థామ్సన్‌ దొరచే నింగ్లీషు భాషలోనికి తర్జుమా 
చేయంబడిన గీతా గ్యంథమునందలి యుపోద్దాతములో గితలయం 
దున్న కర్మయోగము పాతంజల "యోగమునకే యొక రూపాంతర 
మని [వాయ (బడినది; కాని యీ విషయ మే మా్యతము సంభవించు 
టకు వీలులేదు. గీతలయందున్న యోగశబ్దముయొక్క సత్యమగు 
నర్థము తెలియక పోవుటచే నాతం డిట్లు [భమ పడెనని మేము చెప్పు 
చున్నాము, కారణ మే మన: గీతలయందలి కర్మయోగము [పవృత్తి 
పరము గను, పాతంజలయోగము దానికి కేవలము విరుద్ధము గను 
(అనంగా: నివృత్తిపరముగన్సు నున్నది. ఈ ర0టిలో నొక దానినుండి 
మజియొకటి పుట్టుటకు వీలులేదు. అటులే గీతలయందును చెప్పం 
బడినది, వేయేల? యోగశబ్దమునకు “కర్మయోగి మని ప్రాచీ 
నార్థము గాన పాతంజల సూతములలో నా శబ్దమునకే “ చిత్తనిరోధ 
రూపమగు యోగి మర్ధమని విశేషముగ6 జెప్పవలసి వచ్చె ననియు. 
జెప్పవచ్చును. ఇది యెటులైన నుండు౧గాక |! పూర్వకాలమందు 
జనకాదులచే నాచరింపయుడిన నిష్టామ కర్మాచరణ మార్గముతో గీతల 
లోని యోగము (అనగా; కర్మ మార్గము) సమానముగ నున్నది. 
మనువు, ఇక్ష్యాకువు[మొదలగువారి పరంపరనుండి యది |పవరించి, 
యింతవరఠకును (పచారములో నున్న భాగవతథర్మముల నుండి 


2. గితలు_ఉపనిషత్తులు 491 


(గహింపయుడినది గాని పాతంజలయోగమును బట్టి నిర్మింపండినది 
కాదు; అను విషయము నిర్వివాదముగనే యున్నది. 


గీతయు నుపనిషత్తులు నను రెండింటికిని సాదృశ్య వైషమ్యుము 
లే విషయములో నున్నదియు దీనిం బట్టి తెలియును. ఈ విషయము 
లలో ననేకములు గితారహస్యములో నక్టడక్షడ విచారింప(బడినవి. 
కావున నిచ్చో తుదను గితలలోని బ్రహ్మజ్ఞాన ముపనిషత్తుయొక్క 
యాధారముచేతనే చెప్పంబడిన దైనను నది నుపనిషత్తునం దున్న 
యా ధ్యాత్మికజ్జునమునే యనువదింపక, యా యాధ్యాత్మికజ్ఞానము 
మీదనే వాసుదేవభక్షి యొక్కయు, సాంఖ్యశాస్త్ర్రమునం జెప్ప 
బడిన సృష్ట్యుత్పత్తి (కమము యొక్కయు(అనంగా ; క్షరాక్షర జ్ఞానము 
యొక్కయు భారమును ,వైచుటచే సామాన్యజను లాచరించుటకు 
సులభమును, నుభయ లోకములయందును |శేయస్త రమునై న వైదిక 
కర్మయోగధర్మమే, గితలలో ముఖ్యముగ. (బకిపాదింపశుడినవని 
సంశక్షేపముగ6 జెప్పుచున్నా (డను. ఉపనిషత్తులకంకు గీతలయందున్న 
యాధిక్య మిదియే. కావున (బహ్మజ్ఞానమునం దక్క మిగిలిన యితర 
విషయములలో సన్నా్యాస పరములగు నుపనిషత్తులతో నేకవాక్యతను 
సంపాదించుట కొజకు గీతలను సార్యపదాయికదృష్టితో తికమక? 
జేయుట యుక్తము కాదు. రెం డింటియందు నున్న యాభ్యాత్మిక 
జాన మొక్కటియే యను మాట సత్యమే, అయినను అధ్యాత్మజ్ఞాన 
రూపమగు శిర స్పొకటి యైనను సాంఖ్య కర్మమార్గము లను నీ రెండు 
వైదికధర్మములును సమానబలము గలిగిన రెండు బాహువులు గాన 
నీశావాస్యోపనిషత్తు నందువలె జ్ఞానసహిత కర్మయే గీతలయందు 
స్పష్టముగః జెప్ప(బడిన దని గి తారహస్యముయొక్క పదునొకండవ 
(పకరణమున స్పష్టముగనే నిరూపించినాండను. 





492 గీశారహన్యము... పరిశిష్టము 
3. గీతలు_[బహ్మసూతములు 


జాన [పధానములును, భక్తి |పథానములును యోగ్యపధాన 
మన నయిన యుపనిషత్తులు, భగవద్దీతలు నను నీ రెండింటికిని 
సాదృశ్య మెంత కలదు, వైషమ్యమెంత కలదని యిట్లు విచారించిన 
పిదప (బహ్మస్మూతములతో గీతలను నిజముగ పోల్చిచూడవలసినంత 
యవనరము లేదు. కారణ మేమన: ఆ యా యుపనిషత్తులలో నా 
యా బుషీశ్వరులచే వేర్వేజు విధమున. జెప్పంబడిన య ధ్యాత్మసిద్ధాం 
తముయొక్క పద్ధతినే వివేచన, జేయుట"కై బాదరాయణులు [బహ్మ 
సూత్రములు చెప్పుటకు. (బవర్తించిరి గాన్న నా [(బహ్మనస్మూతముల 
యం దుపనిషత్తులలో నున్న దానికంకె వేజగు విచారమును జేయు 
టకు6 వీలులేదు. అయినను భగవద్గీతయొక్క పదమూ(డవ యధ్యా 
యములో 'క్షేత క్షేతజ్ఞ విచారమున నారంభమునందే._ 


బుషిభి రృహుధా గీతం ఛందోఖి ర్వివిథై ః పృథక్‌, 

బహ్మసూతపదై శైషృవ హేతుమద్భి ర్వినిశ్చితై 8. 

కేతక్షేతజ్ఞులు “అనేక పకారములును వివిధములు నగు 
ఛందస్సుల చేతను, (అనేకులగు బుషులదేతను, వేర్వేజగు హేతు 
యుక్తములును, పూర్ణముగ నిశ్చయాత్మకములును నగు బ్రహృన్మూత 
పదములచేతను* వివేచన చేయంబడిరి (A. 18. 4) అని [బహ్మస్ఫూత 
ములును స్పష్టముగ జెప్పంబడినవి. మజియు నీ [బహ్మసూూతములును 
(పస్తుతమందున్న వేదాంతసూతములును వేజు కావని యందుమేని 
(పస్తుతమందున్న వేదాంతసూ| తముల యనంతరము గీత పుట్టినదని 
చెప్పవలసివచ్చును. కావున నీ బ్రహృస్మూతము లేవియవని, గీతాకాల 
దృష్టితో దప్పక విచారింపవలసి వచ్చును. * కారణ మేమన :|పస్తుత 
4 ఈ విషయము కై. తెలంగుగారిచే విచారింసంబడినది. ఇంతియ కాక 


1895.సంవత్సరమున, ఈ విషయమున పొ. తుకారామ రామచంద్ర అం 
మళనేలకర్‌ బి, ఏ. గారిచే నొక (గ్రంథము |ప్రకటింపంబడినది, 


శ. గీతలు-(బహ్మసూ[తములు 498 


మందున్న వేదాంతస్మూతములు గాక బహ్మసూ[ తము లను పేరు గల 
మతీయొక (గంథ మిప్పుడు లభ్యపడదు. అట్టి (గంథ మొక్కటి 
యున్నటులే చెప్పబడలేదు. మజియు (పస్తుతమున నుండు |బహ్మ 
సూత్రములకు( బిదప గీతలు పుట్టినవని చెప్పుటయు బాగుగనుండదు. 
కారణ మేమన ; గీత లీ |బహ్మస్మూతములకం'కొ పాొచీనము లని పరం 
పరాగతముగ( దెలియుచున్నది. ఈ యభి|సపాయమును మనస్సున 
నునిచికొనియే శాంకరభాష్యమునందు “బహ్మసూతపదైఖి అను 
దానికి “ శుతుబయందు( లేక యుపనిషత్తులయందుం గాని యున్న 
(బహ్మ [పతిపొదకములగు వాక్యములు” అని యర్థము |వాసిరి. 
శాంకరభాష్యమునకు వ్యాఖ్యానము చేసిన యానందగిరియు, రామా 
నుజాచార్యులును, మధ్వాచార్యులు మొదలగు నితర భాష్యకారులును, 
“బ్రహ్మసూత్ర పదై శ్ర్రైవి అను పదముచే ఉబ్రగ్రాత్రో (బహ్మజిజ్ఞాసా” 
మొదలగు బాదరాయణుయొక్క (బహ్మస్మూతములే యిక్కడ నుద్ది 
ష్టములని శాంకర భాష్యమునకు విరుద్ధముగ నర్థము చెప్పుచున్నారు. 
శ్రీధరస్వామి యీ రెండర్థములను జెప్పవచ్చునని నుడివెను. ఇప్పు డీ 
శ్లోకమునకు సత్యమగు నర్థ మేదియో, న్వయముగ మనము నిశ్చ 
యించి కొనవలయును. 'క్షేత కే తజ్జ విచారము “బుషులచే అనేక 
విధముల వేర్వేజుగ” (పృథక్‌ ) చెప్పణడియున్నది. అది గాక(చైవ 
“హేతుయుక్రములును వినిశ్చయాత్మకములు నగు (బహన్మూతపద 
ములచే సైత” మో యర్ధమే చెప్పబడినది. ఈ (పకారముగ “చైవ” 
(మజియుఅను పదముబే నీ శ్లోకమున 'క్షేత క్షే తజ్ఞ విచారము చేయ. 
బడిన రెండు భిన్న భిన్న స్థలము లుల్లేఖింపంబడిన వని యర్థమగు 
చున్న ది.ఈ రెండుస్థలములును వేలటుగనుండుటయేకాక వీనిలో మొదటి 
(అనంగా: బుషులచే చేయంబడినృవర్ణన “వివిధ చృందస్సులచే వేర్వే 
జైనది, అన(గాః చిన్నచిన్న వియు ననేక విధములును” అగుటచేతనే, 
“బుషిభిః' అను తృతీయా బహువచనాంతపదముచేత నవి అనేక 


404 గీతారహస్యము_ పరిశిష్టము 


బుషులచే. జేయ.బడిన వనియు, (బహ్మస్మూతముల యందున్న 
రెండవవర్ణన “హేతుయుక్ర మును, నిశ్చయాత్మకము” నైన దనియు, 
ఈ రెండు వర్ణనలలోను విశేషభేద మా శ్లోకమునందే స్పష్టీకరింప(బడి 
నది, ఈ “హేతుమిచ్భబ్దము మహాభారతమున ననేక స్థలములయం 
దుండుటచే “నైయ్యాయికరీతిగ కార్యకారణభావము నేర్చజచి చేయ, 
బడిన |పతిపాదన” మని యా శబ్దమున కర్ణ మగును. జనకు నెదుట 
సులభచే. జేయంబడిన సంభాషణమును గాని, శిష్టతకు (గౌరవము 
నక కొరవసభకు( బోయినప్పుడు శ్రీకృష్ణమూర్తి చే జేయ బడిన 
సంభాషణమును గాని యుదాహరణముగ( గైకొందము. మొదటి 
సంభాషణ “హేతుమంతమును నర్భనంతమును” (శాం. 220. 191), 
రెండవది “స హేతుకమును”(ఉద్యో. 181.2) అని మహాభారతములోనే 
చెప్పబడినది. దీనిని బట్టి, సాధకబాధకను లగు [పమాణములను 
చూపించి, తుదకు నిస్సందేహముగ ననుమానము చేయబడిన (పతి 
పాదనకే “హేతుమద్భి ర్వినిశ్చితైః” అను విశేషణమును సంబంధిం 
చును. ఒకచో నొకటియు, మటీయొకచో నింకొకటియు నీ యువని 
షత్తులయందు సంకీర్ణ ముగ బతిపాదించుట కీ శబ్దములు పనికిరావని 
సిద్ధమగును. కావున నొకవై పున “బుషిభిః బహుధా వివిధైః పృథక్‌” 
అను పదములకును, “వే తొకవైపున 'హేతుమద్ది ర్వినిశ్చితై ౪ అను 
పదములయొక్క విరోధాత్మకమగు స్వారస్యము దృఢపణుప వలసి 
నచో, గీతలయందున్న పూర్వోక్త శ్లోకములో, “బుషులచే వివిధ 
చృందస్సులయందును చేయంబడినదియు, ననేక విధములై నదియు, 
వే ర్వేజైనదియు'' నగు విచారమే (అనయా: ఆ యుపనిషత్తులయం 
దున్న సంకీర్ణములును వేర్వేజైన వాక్యములును, మటియు “హేతు 
యుక్షములును నిశ్చి తాత్మకములు నగు (బహాసూతపదములు* అను 
శబ్దములచే సాధకబాధక' |పమాణముల నిరూపించి తుదకు నిస్సందే 
హమగు సిద్ధాంతముగ నిశ్చయింపంబడిన (బహ్మసూూత్మగంథమునం 





8. గీశలు_ బహ్మసూత్రములు 495 


దున్న వి వేచనమే) యఖభి_పేతమై యున్నదని చెప్పక తీరదు. రెండ 
వదియు నిటులే యని యెజుంగవలయును. అది యెటు లనలా: 
ఉపనిషత్తులయందున్న విచార మనేకులగు బుషీశ్వరుల కనేక విధ 
ములుగ బొడకట్టినటు లే (అనంగా : విస్థలితమగు తీరుననే) చెప్పం 
బడియున్నది గాన, దానిని విచారించి యేకవాక్యతం జేసిన, గాని 
యుపనిషత్తుల భావార్థము బాగుగ దెలియ నేరదని మనంబున నిడి 
కొనవలయును, కావున నుపనిషత్తులను వలెనే వాని కార్యకారణ 
భావములను నిరూపించి యేకవాక్యతను బోధంచు వేదాంతసూ త 
ములను సైతము వివేచింప వలసి వచ్చును. 


గీతలయందున్న శ్లోకమున కీ తీరున నర్భ మొనర్చితి మేని 
యుపనిషత్తులును |బహ్మసూతములును గీతకంతె పూర్వముననే రచి 
యింపంబడి యుండవలయునని స్పష్ట మగుచున్నది. వీనిలో నతిముఖ్య 
ములగు నుపనిషత్తుల విషయమై వాదమేమియు లేదు. కారణ మేమి 
యన: ఈ-యుపనిషత్తులయందుండు శ్లోకములే పదముల మార్చు 
సైత మే మాతము తేక గితలయందుండునట్లు కాన్సించుచున్న వి; 
కొని బహస్మూతముల విషయమై సంశయం నుట కవకాశముకలదు. 
కారణ మేమన; బ్రహృస్మూతములయందు ' భగవద్గీత” యను శబ్దము 
(పథ్యక్షముగ లేక పోయినను, కొన్ని సూ తములయందు స్మృతి 
శబ్బముచే భగవద్గీతయే నిర్దేశింపబడిన దని భాష్యకారు లొప్పుకొను 
చున్నారు, [బ్రహృన్మూతములలో శాంకరభాప్యూనుసారముగ “స్మృతి” 
శబ్దముచేత గితయే చెప్పంబడినది. వానిలో నీ కింద చెప్పంబడినవి 
ముఖ్యము లైనవి, 


(బహ్మసూ(_తములు గీతలు 
అధ్యాయము, పోదము, నసూతము అధ్యాయము, శోకము 
1.2.8 స్మ్మృశే శ్చ 18.61 +ఈళ్వతః సర్వభూతానాం” మొ. , 


శ్లోకములు. 


406 గీతార హస్యము-పరిళిష్టము 


[బహ్మసూతములు గితలు 
అధ్యాయమ్ము పాదము, సూ|త్రము అధ్యాయము, శోకము 
1.8.28 అపి చ స్మర్యతే 16.6 “న తద్భానయతే సూర్యః” మొ, 
2.1.86 ఉపపద్యతే చా 15.8 “నరూవ మస్యేహ తథోపలభ్య తే” 
ప్యుపలభ్యతే చ మొ. 
2.8.85 అపి చ స్మర్యతే. 16,7 “మమైవాంళశో జీవలోకే జీవ 
భూతః,,., మొ, 


8.2.17 దర్శయతి చాథో అపి 18.12 “జ్టేయం య త్త [త్పవక్యామి....” 
స్మర్యశతే. మొ, 

8.8.81 అనియమః సర్వాసా 8.26 “ళుక్లకృస్ణే గతీ హ్యేశతే,,,,""మొ 
మవిరోధః శబ్దానుమానాభ్యాం. 

4.1.10 స్మరంతి చ. 8.11 “ళుచొ దేశే...” మొ. 


4.221 యోగినః (ప్రతి చ స్మర్యతే.8.28 “యత్ర కాలే త్వనావృత్తి మావృ 
తిం చైవ యోగినః,,..” మొ. 

పూర్వోక్షములగు నెనిమిది స్థలములలో. గొన్నిటియందు 
సందిగ్ధ్గముగం గన్ఫట్టినను మా మతమున నాలవదియు (|బసూ.2, లీ. 
ఓ), నెనిమిదవదియు ((బనూ, 4. 2. 21) నగు స్థలములయందు 
నిస్సందేహముగనే యున్నది. మజియు నీ విషయమున శంకరాచా 
ర్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్ల భాచార్యులు నను 
నలువురు భాష్యకర్తల మతమును నొక్క విధముననే యున్నదని తెలి 
సికొనవలయును. జీవాత్మ పరమాత్మల సంబంధ మేమి యని విచా 
రించుచ్చు సృష్టియందున్న యితర పదార్థములవలె జీవాత్మ పర 
మాత్తల సంబంధమేమి యని విచారించుచు, “నృష్టియందున్న యితర 
పదార్థముల వలె జీవాత్మ పరమాత్మవల్ల పుట్టలేదని “నాత్మా౭శుతే 
ర్నిత్యత్వా చ్చ తాభ్యః”' (దస .సూ, బ్‌ త్రి. I) అను సూ[తముచే. నిర్ణ 
యించి జీవాత్మ, పరమాత్మయొక్క “అంశ” మని *అంశో న 





క. గీతలు(బిహ్మసూ[త్రములు 0? 


.వ్యపదేశాత్‌ ,...* (|బ*సూ, 2.8.48) అను సూత్రమునందు జెప్పి, 
పిదప “మం తవర్ణాచ్చ" (2+ లిం 44) అని |శుతి నాధారముగా+ జేసి 
కొనును “అపి చ స్మర్యతే” (2.8.49) “అనగా; స్మృతియు నటులే 
యున్నది” యను సూూతములు చెప్పబడినవి, ఈస స్మృతి “మమై 
వాంశో జీవలోకే జీవభూత సృనాతనళి” (గీ, 15. *7) అను గితలయం 
దున్న వచన ముని యందజు న. చెప్పుచున్నారు; కాని 
వీని యన్నిటికం కొ కడపట చెప్పిన యుదాహరణము మిక్కిలి నిస్సం 
దేహముగ నున్నది. దేవయాన, పితృయాణము లను రెండింటియం 
దును సాజుమాసము లుత్తరాయణమును, నాటుమాసములు దక్షిణా 
యన మని చెప్పుదురు. ఆ రెండు శబ్దముల కర్థము కాలపరముగా6 
జేయక, బాదరాయణులవా రీ శబ్దమునకు నా యా కాలాభిమానిను 
లగు దేవతలే యర్థమని యెన్నుచున్నారని (వేసూ, ఉ,లి.శృపూర్వమున 
పదియవ |పకరణముననే చెప్పబడినది. దక్షిణాయనోత్తరాయణ 
శబ్దములకు కాల మను నర్గ మెప్పుడును చెప్పంగూడదా యను సం 
దేహము గలిగి “యోగినః |పతిచ స్మర్యతే” (|బ. సూ. 4. 2.21), 
అనంగా; ఈ కాలము “స్మృతియందు యోగులకు విహితముగ 
నున్నది** అని యీ స్మూతము చెప్పయుడినది. మటియు “యత 
కాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినణి (గీ 8.28) అను గీతా 
వచనములో నీ కాలము యోగులకు విహితమని స్పష్టముగం జెప్ప 
బడినది, దీనింబట్టి భాష్యకారులు చెప్పిన రెండు స్థలములయందై 
నను |బ్రహ్మసూతములలో నున్న శబ్దములచే భగవద్గితయే వివక్షిత 
మని చెప్పవలసి వచ్చును, : 

కాని భగవద్దీతయందు బ్రహ్మసూతములు స్పష్టముగ నుళ్లే 
థీంపబడినవనియు, (బ్రహ్మస్మూతములయం దున్న స్మృతిశబ్దముచే 
భగవద్దీతయే నిర్దేశింపబడినదనియు, చెప్పునెడల రెండింటికిని కాల 
ప బట్టి విరోధము గలుగును, కారణ మేమన | భగవద్గీతలయందు 

భ,గీ, 1132 


498 గీతాతహస్యము-పరిశిష్టము 


(బహ్మస్మూతములు స్పష్టముగ నుల్లేఖీంప( బడియుండుటచే _బహ్మ 
స్యూతములు గీతకంటే పూర్వమే పుట్టినవని సిద్ధ మగుచున్నది. (బహ 
స్యూతముల యందున్న “స్మృతి” శబ్దముచే గీతయే యుద్ధేశింపయుడె 
నందు మేని గీత, (బహ్మస్యూతములకంకొ పూర్వము రచియింప( 
బడినదని నిశ్చయ మగును, ఒకసారి [బహ్మసూతములు గీతకంటె 
పూర్వము లని యందుమేని మరల నా స్మూతములు గీతల యనంత 
రము పుట్టిన వనుటకు వీలు లేదు. కావున నీ |పతిబంధమును తప్పిం 
చుకొనుటకు గితలయందున్న “బహ్మస్మ్నూత పదైః” అను శబ్దముచే 
శాంకరభాష్యమునందున్న యర్థమునే (గహింతు మేని “హేతుమద్ది 
ర్వినిళశ్చితై$” మొదలగు పదములయొక్క స్వారస్య మేమియు నుం 
డదు. మజియు |బహ్మసూతములయందున్న “స్మృతి? శబ్దముచే 
గీత గాక నటీ యేదైనను స్మృతి వివక్షిత మందు మేని _కమముగ 
భాష్యకారులందతును బొరపడినారని చెప్పవలసివచ్చును. వారు పొర 
పడినారని చెప్పినను స్మృతిశబ్దముచేతనే (గంథము వివక్షిత మని 
యనుటకును వీలులేదు, అటులైన నీ సందేహనివారణ మెటులగును? 
మా మతమున నీ సందేహము నివృత్తి యగుటకు మార్గ మొకటియే 
యున్నది. (బహ్మన్మూతములను రచించినవారే మూలభారతమును 
గితలనుకూడ ప్రకృతమున్న రీతిగ రచియించినా రందుమేని యేమియు 
విరోధ ముండనేరదు. బ్రహసూతములను వ్యాసస్మూతములని చెప్పుట 
పరిపాటియై యున్నది. “శేషత్వాత్‌ పురుషార్థవాదో ప్యన్యే ప్వితి జైమి 
ని (వేసూ, 8.4.2) అను సూతముయొక్క. శాంకరభాష్యమునకు 
టీకచేయుచు, జైమిని 'వేదాంతసూతకారులగు వ్యాసులకు శిష్యుండని 
యానందగిరి చెప్పెను. మజీియు నారంభమునందు చేసిన మంగళా 
చరణములో సైతము “శ్రీమద్వ్యాస పయోనిధి ర్నిధి రసౌ* అని 
థ్రహ్మసూ తము లను వర్ణించెను. మహాభారతకారులగు వ్యాసులకు, 
పెలుండు, శుకుడు సుమంతుండు, జైమిని, వైశంపాయనుడు నని 
యైదుగురు శిష్యులు కలరు, వారికి వ్యాసులవారు మహాభారతమును 


8, గీళోలు- | బిహ్మసూత్రములు 499 


పొఠముం జెప్పిరి యను కథను (పస్తుతమందున్న మహాభారతము 
యొక్క యాధారముచేతను న వెనుక (వాసియున్నాను, ఈ 
రెండు విషయములను మనస్సున నునిచికొని విచారించితిమేని మూల 
భారతమునకును తదంతర్గతగితలకును |పకృతమునం దున్న న్వరూ 
పమును (పాయుటయు, (బహ్మస్మూతములను రచించుటయు నను 
కార్యముల నొక బాదరాయణు లగు వ్యాసులే చేసియుందురని 
యూహింపవచ్చును. ఇటు లనుటచే బాదరాయణులవారు (పకృత 
నుందున్న మహాభారతమును రచించినారని నా యభి|పాయము 
కాదు. మహాభారత గంథ మతి విస్తీర్ణ మగుటచే బాదరాయణుల 
యొక్క సమయము నను దానిలో నున్న కొన్ని భాగములు లుప్త 
ములు గాని విస్థలితములు గాని యైయుండవచ్చును. కావున నా కాల 
మందు లభించిన మహాభారతముయొక్క భాగములను శోధించి 
యెక్క డెక్కడ |[గంథము సందేహముగ నుండునట్లు గాని లీక, 
యపరిశుద మని కాని లేక యపూర్ణమని కాని కాన్సించినదో, 
యక్కడక్కడ నెల్ల దాని శుద్ధముగ గాని పూర్ణముగం గాని చేసి, 
యను కమణికలు మొదలైన వన్నియు గూర్చి బాదరాయ ణాచార్యుల 
వా రీ [గ్రంథమును పున రుజ్జీవితముగ( జేసినారని కాని, లేక, దానిని 
(పకృతస్వరూపముతో వ్రాసినారని కాని మా యభీ|పాయము. మహో 
రాష్ట్ర వాజ్మయములో సై సెతము త యేకనాథునిచే నిటుల 
శుద్ధము చేయ(ుడినదని (పసిద్ధికలదు. నం స్ర్రతమందున్న వ్యాకరణ 
భాష్యము సైత మొకానొకప్పుడు లుప్త మగుటచే చందశేఖరా చార్యుల 
" వారు మరల దానిని సంస్థ రించుటకు, లేక, యుద్ధరించుటకు పయ 
త్నించినటులు కథ కలదు, మహాభారతమునందలి యితర|పకరణము 
లలో గీతలయందున్న శ్లో శోకములేల యున్న వను (పశ్నకు నే(జెప్పిన 
సమాధానము నిప్పుడు “సోపపత్తి కముగ నుండును. మజియు గీతల 
యందు (బహస్మూతములను స్పష్టముగ నుదాహరించుటయు, (బహ 
సూ తములయందు గీతలను స్మృతిశబ్దముచే నుద్దేశించుటయు నెట్టు 


600 గీఠారహస్యము-పరిశిష్టము 


సంభవించినదను (పశ్నకును సమాధానము స్పష్టమగును, |పస్తుతమం 
దున్న గీతల కాధారభూత మగు గీత, బాదరాయణుల వారికం కును 
పూర్వమం దుండుటచే దానిని [బహ్మస్మూతములయందు స్మృతిశబ్ద 
ముచే నిర్ధేశించిరి, మణీయు మహాభారతమును శుద్ధము చేయుచు 
'క్షేత కేతజ్ఞులు (బహ్మస్మూతములయందు సవిస్తరముగ విచారింప( 
బడిరని గితయందే చెప్పంబడినది. * [పకృతమందుండు గీతలలో 


+ (బిహ్మసూతములు వేదాంతమునకు ముఖ్య|గంథ మైనటుల, గీతా 
(గంథము కర్మయోగమునకు [ప్రధాన్యగంథ మని పూర్వ |ప్రకరణములో నేను 
చెప్పియున్నాను. గీతలును [బహ్మసూ|త్రములు నొకరిచేతనే (అనంగాః వ్యాసుని 
చేతనే) రచియింసంబడె నని మేము చేసిన యనుమానము సత్య మగు నేని 
వ్యాసులవారే యీరెండు శాస్త్రములకు( గర్హ యని యేర్చడును, నే నీ విషయము 
ననుమాగనుచే సిద్ధపబిచినటుల పూర్వమునందు చెప్పియున్నాను; కాని కుంభ 
కోణములో. (గొత్త గ దాక్షిణాత్యపాఠము ననుసరించి కృష్ణాచార్యునిచే ముదిత 
మైయున్న మహాభారతగ్రంథమున శాంతిపర్వములోని 212.వ అధ్యాయమున 
(వార్షయాధ్యాత్మ |ప్రకరణమున), (పథమ యుగముయొక్క_ యారంభమున 
వేర్వేజు శాప్రములును నితిహాసములు నెట్లు నిర్మింపబడిన వని చెప్పుచు... 
వేదాన్త కర్మయోగం చ వేదవి [దృహ్మవి ద్విభుః, 
దై పపాొయనో నిజ్యగాహ శిల్చ్పశాస్త్రం భృగుః పునః, 

అని ముస్పదినాన్లివ శ్లోకముగ (వ్రాయంబడినది, ఈ శ్లోకమున “వేదాన్త కర్మ 
యోగం” అని యేకవచనాంతమగు నొకపదముగనే (పయోగింపయిడె ననునపుడు 
“వేదాస్తము మజియు కర్మయోగము" అని సమాహారద్వంద్వ సమాసముగ 
దెలియవలయును, వేయేల? “వేదాన్సం కర్మయోగం చి యని మొదట పాఠ 
ముండి, (వాయనపుడుగాని, అచ్చు 'వేయునపుడుగాని “సన్నం అను దానియందున్న 
యనుస్వారము పోయియుండునని తో(చుచున్నది. _ వేదాంతము-కర్మయోగము 
అను నీ రెండు [గంథములును వ్యాసునకు లభించినట్లు భృగువునకు శిల్చశాస్త్రము 
లభించినది యని యీ శ్లోకమున విడందీసి స్పష్టముగం జెప్పంబడినది. కాని యీ 
శోకము బొంబాయిలో గణపతికృష్ణాజీచే (ప్రచురింపంిడిన భారత పుస్తకమునం 
గాని, కలకత్తా ముద్రితపుస్త్రకమునం గాని కౌనింపదు. కుంభకోణ పుస్తకములో 
నున్న ఈ 21జీవ యధ్యాయము బొంబాయి కలకత్తా పుస్తకములలో 210వ 





8 గీతలు_| బ్రహ్మసూత్రములు 501 


నున్న (్రహ్మసూతములయొక్క (పస్తావనతో సమానమగు సూత 
(గంథముయొక్క మణియొక (ప్రస్తావన సైతము (పస్తుత నుహాభార 
తములో నున్నది, అనుశాసనపర్వమందున్న యహ్హావ[క దిక్సంవాద 
మందు “అనృతాః స్రియః ఇత్యేవం స్యూతకారో వ్యవస్యతి” (అను. 
10, 6) అను వాక్యమే యిందులకు తార్కాణము, అటులే శతపథ 
(|బాహ్మణమును (శాంతి, 818. 16. -2ిల్స), పంచరా[తమును (శాంతి, 
389. 107), యాన్ముని నిరుక్తమును (శాంతి, 842. 71), మనువును 
87.16) మజశియొకచోట స్పష్టముగ నుల్తేఖింపయబడినవి; కాని 

తలవలె మహాభారతముయొక్క సర్వభాగములును కంఠపాఠము 
చేయుట పరిపాటి గాకపోవుటచే గీతలయందే కాక మహాభారతము 
నందలి యితర |పదేశముల యందును నున్న యితర (గంథముల 
యొక్క యుల్లేఖము కాలనిర్భ యమున 'కెంతవరకు నమ్మందగినదో 
విచారింప వలయును. కారణ మే మనః ఎవరును కంఠపాఠము 
చేయని [గంథమున నే విషయమైనను నే శ్లోకమైనను (పక్షిష్తముగ( 
జేర్చుట కేదో యొక సమయము తటస్థింపక పోనేరదు. అయినను 
(పస్తుత గీతలలోనున్న (బహ్మసూతములయొక్క యుల్లేఖ మపూ 
ర్వము గనుకనే నమ్మందగినది కాదను విషయమును మాతము చెలి 
యంజేయుటకై యీ రెండవ యుళ్లేఖము నుపయోగించిన నుపయో 


యధ్యాయముగ నున్నది. కుంభకోణపాఠమునం దున్న యీ శ్లోకము నా మిత్రు 
లగు డా, గణేశకృష్ణ గర్దే గారిచే నాకం జూపంబడి నందులకు వారి కృతకృత్య 
తకు నేను ప్యాతుండను. దానినిబట్టి కర్మయోగళబ్దముచే గీతయే యిక్కడ వివ 
క్షీత మయినందున గీతలకును వేదాంతసూ[తములకును వ్యాసులవారే కర్త అయి 
నట్లు ఈ శ్లోకమునంధు (వాయంబడినది. మహాభారతముయొక్క- మూండు 
పున కనులలో నొక ష పుస్తకమునందే యీ పాఠము కన్పట్టుచున్నందున సీ విష. 
యమై శంక కలుగవచ్చును; కోని యేది యొట్లున్నను వేదాంతశా సున 
కర్మయోగమునకును (గంథకర్త ఒకరే యను మా యనుమాన 
నిరాధారము గాని కానేరదని పై శ్లోకము నుండి సిద్ధ మగును, 





502 గీకారహన్య ము పరిశిష్టము 


“బ్రహ్మసూత పదై శైవ...” అను శ్లోకమునందలి పదముల 
యొక్క యర్థస్వారస్యమును విమర్శించి భగవద్గీతయందు (పస్తుత 
మందున్న |బహ్మసూతములే, లేక, ' వేదాంతస్య్మూతము లే యుళ్రేఖిం 
ప(బడినవని పైన నిశ్చయింపంబడినది; కాని భగవద్దీతయందు (బహ్మ 
సూతముల నుల్లేఖించుటకును, నదియు పదుమూండవయ ధ్యాయము 
నందే (అనంగా; 'క్షేత క్షేతజ్ఞ విచారమునంద్రేచేయుటకు ముజశియొక 
(పబలకారణము కల దని మా యూహ, భగవద్గీతయందలి వాసు 
దేవభకి యొక్క తత్త్వము మూలభాగవతధర్మముల నుండి కాని లేక 
పాంచర్యాతధర్మముల నుండి కాని |గషహింప(బడినను వాసుదేవునివలన 
సంకర్షణుండును (అనగా: జీవుడు), సంకర్షణునివలన | పద్యుమ్ను 
డును (మనస్సు, [పద్యుమ్నునివలన ననిరుద్ధు(డును (అహంకారము) 
బుట్టిరను చతుర్య్యూహ వాంచరా[తధర్మముల యందు మొట్టమొదట 
జీవుని యొక్కయు; మనస్సుయొక్కయు నుత్పత్తి విషయమై చెప్పం 
బడిన మతము భగవద్గీతకు సమ్మతము కాదని పూర్వ పకరణమున( 
జెప్పియే యున్నాను. జీవాత్మ యితరమగు నే వస్తువునం దుండియు 
పుట్టలే దని వేదాంతసూతములయం దున్నది (వే, సూ, 2, కి. 17). 
ఆ జీవుడు సనాతన పరబహ్న్మముయొక్క నిత్యమగు నంశమే(వే,సూ. 
2.8.48) యని |[బహ్మసూతముల సిద్ధాంతము. దానినిబట్టి (బహ్మ 
సూతములయందలి రెండవ యధ్యాయమందలి రెండవ పాదమందు 
“వాసుదేవునివలన సంకర్షణుండు పుమైనను నీ భాగవత ధర్మీయమగు 
జీవోత్పత్తి యసంభవము” (వే. సూ. 2.2.42) అని దూషించి “జీవ 
నకు మనస్సను నది యొక యిందియము గాన జీవునివలన (పద్యు 
న్నుండు (మనస్సు) పుట్టుటకును వీలులేదు (వే.నూ. 2.2.48). కారణ 
మేమనః లోకవ్యవహారమును జూచితిమేని కధర్తవలన కారణము, లేక 
సాధనము గాని పుట్టనటుల స్పష్టముగ( దెలియును” అని భాగవత 
ధర్మముల యుత్పత్తికమమునే బాదరాయణులవారును సయుకి క 
ముగ ఖండించిరి. దీనికి భాగవతధర్మముల మతము వారు, “నేను 


అ 





8, గీతలు. బహ్మస్మూతములు 508 


"నుదేవు(డను(ఈశ్వరు(డను), సంకర్ష ణుండను(జీవుండన్సు, |ప్రద్యు 
న్నండను (మనస్సు), అనిరుద్ధుండను (అహంకారము. ఈ నలువ 
ను సమానులే యని జ్ఞాని యెజుంగుచున్నాలోడనియు, నుఖ్రియు 
వారి యొకరినుండి ,మణియొకరి యుళ్చత్తి లాక్షణిక * మనియు. 
ప్పుదురు; కాని యిటు లొప్పుకొన్నను నొక మనుష్యుండగు పరమే 
రునకు మారుగ నలువురిని జెప్పవలసివచ్చును, కావున నీ సమాధా 
మును సరియైనది కాదని (బహ్మస్మూతములయందు. జెప్పంబడినది. 
ఎదకు( బరమేశ్వరుని పిదప జీవుండు పుట్టినాండను మతము వేదము 
కు (అనగా: ఉపనిషత్తులకు) విరుద్ధము కావున నొప్పుకొన దగి 
ది కాదని బాదరాయణులవారు స్థిరపఅచిరి (వే.నూ. 2.2.44, శర. 
గవద్గీతయందున్న భాగవతధర్మములలో కర్మపరమగు భ క్రితత్వ 
ఎపపాదింపండిన దనుమాట సత్యమే. అయినను జీవు(డు వాసుదే 
)నకు' బుట్టినవా(డు కాండు. నిత్యమగు పరమాత్మయొక్క “అంశమే” 
రుని గితలలో సైతము సిద్ధాంతము చేయబడినది (A. 15. 7). 
'వునిసంబంధమై యీ సిద్ధాంతము మూలభాగవతధర్శ్మములలో లేదు, 
"వున నా సిద్ధాంతము నకు (బమాజణ మేదియో చెప్పవలయును. 
"రణమేమనః: అట్లు (పమాణమును చెప్పనిచో( ఇతుర్వ్యూహరూపము 
గు భాగవతధర్మముల యందున్న |పవృత్తిపర మగు భక్తి తత్త్వము 
;లెనె జీవునియుత్పత్తి విషయమైనకల్పనయును గీతలకు సమ్మతమని 
గౌరపొటుపడుట కవకాశముండును. కావున 'క్షేత కేతజ్ఞ విచారము 
ందు జీవాత్మయొక్ష స్వరూపము చెప్పవలసివచ్చినప్పుడే (అనంగా; 
1తల పదుమూ(డవ యభ్యాయముయొక్క యారంభముననేే కేత 
ఫ్లైనియొక్ష్య (అనయా: జీవునియొక్క) స్వరూ పవిషయమై మా మతము 
గాగవతధర్మానుసారముగ నిరూపింప(బడలే దనియు, నుపనిషత్తుల 
మందున్న బుషులయొక్క మతానుసారముగనే నిరూపింపంబడిన 
ననియు సిధ్ధాంత మగును. మజీయు నాయా బుషులచే, నా యా 


504 గిశారహస్యము_పరిశిష్టము 


యుపనిషత్తుల(బట్టి వేర్వేఖుగ నుపపాదింపంబడిన విషయముల 
కొన్ని ంటికిని (బహ్మసూతము లయందు చేయబడిన యేకవాక్యతయే 
(వే.నూ, 2.8.48) మాకు సమ్మత మనియు సిద్ధాంతమగును. ఇట్లు 
విచారించితిమేని భాగవతధర్మముల పై [బహ్మన్నూతములచే( జేయ. 
బడిన యాశక్షేపము తగులని రీతిని భాగవతధర్మములయందున్న భ కి 
మార్గముమా|తమే గితలయందు చేర్చ(బడినట్టు కాన్పించుచున్నది, 
రామానుజాచార్యులు తమ వేదాంతభాష్యమునందు పూర్వో క్తము 
లగు సూతములయొక్క యర్థమును మార్చుజేసిరి (వేసూ.రా.భాం 
2.2.42.45); కాని యా యర్థము క్రిష్టముగాన మాకు నమ్మతము 
కానేరదు. రామానుజభాష్యమునందున్న యర్థమునే థిబో యంగీక 
రించినట్టు కన్పట్టుచున్న ది, థిబో (వా(తనుబట్టి యతని కీ వాద 
స్వరూపము బాగుగ గోచరింపంలేదని తెలియుచున్నది. మహాభారత 
మున శాంతిపర్వమునందు కడపట చెప్పబడిన నారాణీయములై న 
లేక, భాగవతములైన ధర్మములలో సైతము వాసుదేవునకు జీవు(డు 
అనయా; సంకర్షణు(డు పుట్టినాండని చెప్పక “అ వాసుదేవుండే 
(స ఏవ సంకర్షణుండు, అనయా: జీవుడు, లేక, 'క్షేతజ్ఞుండు గి అని 
మొదటం జెప్పి (శాం. 888.89 మజియు 71) 804.28.20; సంకర్షణు 
నకు పిదప పద్యుమ్నుండు అను నీ [ళమముమా[తము చెప్ప(బడినది. 
మంకియు కొన్నిస్టలములయందు భాగవతధర్మములు చతుర్వ్యూహ 
ములని కొందజును, | తివ్యూహములని కొందజును, ద్వివ్యూహము 
లని యింక కొందజును,. నేక వ్యూహమని మటికొొందణును నిటుల 
స్పష్టముగం జెప్పిరి (మ.భా.శాం. 848.57); కాని భాగవతధర్మముల 
యం దీ యనేక పక్షముల నొప్పికొనక, వానిలో 'క్షేత క్షేతజ్ఞుల 
యొక్క పరస్పరసంబంధమైన యుపనిషత్తులకును, [బహ్మస్మూతము. 
లకును సంబంధించునది మా|తమే యగు నొకమతమే (పస్తుతగితలలో 
స్వీకరింపంబడినది. మటియు నీ విషయమును గమనించితిమేని గీతల 





4 గీఠలు.భాగవతధర్మముల యుదయము 505 


యందు (బహ్మసూతముల నుల్రేఖింపవలసి వచ్చుటకు కారణము 
బాగుగ స్పష్ట మగును. వేయేల? మూలగితలయం దీ సంస్కార 
మొకకే చేయణుడెనని చెప్పినను చెప్పవచ్చును. 


న. 


4. గీతలు_భాగవతధర్మముల యుదయము 


ఉపనిషత్తులయైం దున్న (బ్రహ్మజ్ఞానము, కాపిలసాంఖ్యము 
నందున్న క్షరాక్షరవిచారము నను స్‌ రెంటికిని భక్తిని నిపూూమ 
కర్మను విశేషముగ సంబంధింపంజేసి కర్మయోగమును శాస్త్రీయ 
పద్ధతితో పూర్ణముగ సమర్థించుటయే గీతాగంథమున ముఖ్యముగ 
|పతిపాద్యమగు విషయమని గీతారహస్యముం దనేక స్థలములయం 
దును, నీ పకరణమందు ప్రారంభమునను చెప్పబడినది; కాని యిన్ని 
విషయముల నేకవాక్యము( జేయుట గితాసరణిని (అన(గాః వ గీతా 
మార్గమును) పూర్ణముగ నెలుంగనివారిక్కి లేక్క యిన్ని విషయముల 
నేకవాక్యత చేయుట యత్యంతాసాధ్యమని యొన్నువారికి గీత 
వ. ల. స. పరస్పర విరుద్ధములుగ నున్నవని 
అ యని శరమ ES దీనికి విరుద్ధ 
ముగ. సర్వము సగుణుండేయైన వాసుదేవుడే యని యేడవ 
యధ్యాయమునందును చెప్పబడినది (A. 7. 19). పరస్పర విరుద్ధ 
ముగ నొకప్పుడు “నాకు శతుమ్మితులు సమానులుగనే యున్నా శ 
రనియు (శ్రి: 29), మణీయుకచోట “జ్ఞానియు భ క్తిగల పురుషుండును 
నా కధిక్మపియు ” లనియు (7 17; mi 19) భగవంతుడు చెప్పెనని 
యాక్షేపకులు చెప్పుచున్నారు; కాని నిజము చూచితిమేని విరోధము 
లేకుండ నొక విషయమునే యొకప్పు డధ్యాత్మదృష్టిచేతను, మట 
యుకప్పుడు భ క్రిదృష్టిచేతను విచారమును. చేయు నప్పుడు చూపులకు? 


508 గిశారహ స్యము... పరిశిష్టము 


గాన్సించు విధానములు చేయవలసివచ్చినను వ్యాపకమగు తత్త్వ 
జ్ఞానముయొక్క దృష్టిచే గితలలో తుదకు వాని కేకవాక్యత చేయ( 
బడినదని గీతారహస్యమున నే ననేక పర్యాయములు స్పష్టముగ నిరూ 
పించియే యున్నాను. అయినను దీనిపై సైత మనేకులు, అవ్యక్త 
[(బహ్మజ్ఞానమును; పరమేశ్వరునియొక్క భక్తియు నను నీ రెంటికిని 
నిట్లు సంబంధ మిప్పుడు కల్పించుటకు సాధ్యమైనను మూలగితల 
కుంద సంబంధ మున్నదని చెప్పుటకు సాధ్యము కాదనియు, 
మూలభూతమగు గీత (పకృతగీతలవలె విరోధ([పచురము కాదనియు, 
దానియందు వేదాంతులు కాని, సాంఖ్యశాస్తాభిమానులుకాని తమ 
తను శాస్త్రములయొక్క విషయములను పిదప( జేర్చి రనియు నాకే 
పించుచున్నారు. ఉదాహరణము ; |పొ. గోర్బే యను నతడు మూల 
గీతలలో భక్తితో సాంఖ్యయోగము లనువానికి మాత్రము సంబంధము 
నిరూపింప(బడుటచేత, తర్వాత వారు వేదాంతముతోడను, మో 
మాంసకులయొక్క కర్మమార్గముతోడను, భక్తికి సంబంధము కల్పించి 
యుందురని చెప్పుచున్నాండు. మజియు మూలగీతలయం దీ రీతిగ 
తర్వాత నెన్ని శ్లోకములు (పక్షిప్పముళలై నదియు, తన యభి|పాొయ 
(పకార మా శ్లోకములపట్టికయు, నతనిచే గితలపైం జేయ బడిన 
జర్మనుభాషోంతరీ కరణము లో. దుదకుం జెప్పంబడినది. ఈ కల్పన 


యంతయు తప్పే యని మా యభిప్రాయము, ధర్మములయందలి 
యా యా యంశములయొక్క యైతిహోసిక పరంపరయును, గీతల 


యందున్న యీసాంఖ్య యోగశబ్దము ల సత్యమై నయర్థమును బాగుగ 
నెణుంగక పోవుటచేతను, తత త్త్వజ్ఞాన విరహితములేగు (అనయా: 
కేవల భ క్లిపరములై లైన) క్రైంస్తవ ధర్మేములయొక్క యితిహోసములే 
యౌ శేఖకులయొక్క యెదుట నెక్టువగ నుండుటచేతను నిట్టి (భమ 
కలిగెను. క్రైస్తవ ధర్మములు (పారంభమున కేవల భక్తి క్రపరములుగ 
నుండెను. |గీకుపండితులో, లేక్క, యితర తత్త్వజ్ఞానులో యా 
ధర్మములలో తత్త్వజ్ఞానమును పిదప జేర్చిరి; కాని యీ దేశములో 


4. గీఠలు.భాగవతధర్మములి యుదయము 507 


నట్లు కాదు, హిందూదేశమున భ క్తిమార్లము యొక్క యుదయము 
నకు పూర్వమే మిమాంసకులయొక్క యజ్ఞమార్గమును, నుపని 
షత్కారులయొక్క తత్త్వజ్ఞానమును, సాంఖ్యులయుక్క యోగ 
మును పరిపక్వస్థితిలో నికే వచ్చియున్నవి. ఆహేతువుచే సర్వశాస్త్రము 
లందును, వానియందు విశేషించి యుపనిషత్తుల యందును నున్న 
(బహ్మజ్ఞానమును వదలి స్వతంతముగం |బతిపాదింప(బడిన భ కి 
మార్గ మా దేశమున నున్న వారికి సమ్మత మగుటకు మొదటి 
నుండియు వీలులేదు. మజియు నీ యసంభవమును బాగుగ గమ 
నించితిమేని గీతలయందున్న ధర్మ[పతిపాదనయొక్క స్వరూపము 
తొలుతటినుండియు ననేక విషయములలో. |బకృ్ళతపు గితలయం 
దున్న |పతిపాదనవలెనే యుండవలయు నని యొప్పికొన వలసి 
వచ్చును. గీతారహస్యమునందున్న వివేచన మో విధముననే చేయ, 
బడినది. అయిన నీ విషయము గొప్పది యగుటచే గీతాధర్మముల 
యొక్క మూలరూపమును, పరంపరయు నను వాని విషయమున 
నైతిహాసికదృష్టిచే మా మతమునం దేమని నిష్పన్నమగునదియు సం 
'క్షేపముగ6 జెప్పుచున్నాను. 

వైదికధర్మములయొక్క యత్యంత్మపాచీనమగు స్వరూపము 
భ క్షిపధానమైనది గాని, జ్ఞాన పథానమైనది గాని లేక్క యోగ 
పథానమైనదిగాని కాదనియు, యజ్ఞ నుయముగ (అనగా; కర్మ 
(పథధానమైనదిగ) నుండె ననియు, వేదసంహితయందును (బాహ్మణ 
మునను, ముఖ్యముగ నీ యజ్ఞ యాగాది కర్మపరమగు ధర్మమే (పతి 
పాదింపం బడిన దనియు గితారహస్యముయొక్క పదియవ |పకరణ 
మున (వాయంబడినది. ఈ ధర్మమే పిదపం జైమినీయమిమాంసా 
స్మూతములలో శాస్త్రీయపద్ధతితో వివేచింపగుడినది, ఆ పద్ద్ధతి'కే పిదప 
“మోమాంసకమార్ల” మని పే రిడిరి; కాని మొమాంస యనుపేరు 
(కొత్తదైనను యజ్ఞ యాగాదిధర్మములు ప్రాచీనము లైనవే. "వేయేల? 


508 గిడార హస్యుము-పరిశిష్ణము 


ఇతిహాస దృష్టితో జూచితిమేని వైదికధర్మముల కిది మొదటి మెట్టుగ 
నున్నదని చెప్పవచ్చును. ఇందులకు సందేహము లేదు. మోమాంసక 
మార్గమున కీపేరు రాక మునుపు దీనికి (తయీధర్మ మని (అనయా: 
మూ(డు వేదములచేతను |పతిపాదింప(బడిన ధర్మమని) సేరుండెను. 
అదియే గీతలలో౬ జెప్పుబడినది (9.20 మజీయు 21). కర్మమయ 
మగు (తయీథధర్మ మిట్లు |పవరి ౧చుచుండ, “కర్మలచే (అనయా: 
బాహ్యమగు యజ్ఞయాగాదుల కేవల పటాటోపముచేే పరమేశ్వరుని 
జ్ఞాన మెటుల గలుగును? జ్ఞాన మనునదియు మానసస్థితియే. కావున 
పరమేశ్వరస్వరూపమును విచారించిన(గాని జ్ఞానము గలుగుటకు. 
వీలు లేదు” అనునది మొదలుగా(గల విషయములును, కల్పనలును 
వెలువడి [కమ్మకమముగ వానియందే యాపనిషదిక మైన జ్ఞానము 
పుట్టినదని ఛాందోగ్యోపనిషత్తుయొక్క [పొరంభమునం దున్నయవ 
తరణికలో స్పష్ట మగును. ఈ యాపనిషదికమగు (బహ్మజ్ఞానమునే 
పిదప వేదాంతమని సేర్కొనిరి;ి కాని, మోమాంసాశబ్బమువలె 
వేదాంతశబ్దము సైతము పిదప వాడ(బడుచున్నను, [బహ్మజ్ఞానము 
లేక, జ్ఞానమార్గ మా కారణమున ,[కొత్తదిగ నేర్చడలేదు. కర్మ 
కాండము పిదప జ్ఞానకాండము బయలుదేరినది నిజమే. అయినను 
రెండును |పాచీనములై నవియే యని యెజుంగనగు. కాపిలసాంఖ్య 
మనునది జ్ఞానమార్గమున కే మణియొక స్వతంతమగు శాఖయెై ' 
యున్నది. (బ్రహ్మజ్ఞాన మదై్యతమును, సాంఖ్యము ద్వైతము నగుటచే 
సృష్ట్యుత్పత్సి కమ సంబంధములో సాంఖ్యులవిచారము భిన్నముగ 
నున్నదని గితారహస్యమున( జెప్ప(బడినది; కాని యాపనిషదికు( 
డగు నద్వైతియొక్క (బ్రహ్మజ్ఞానము, సాంఖ్యులయొక్క ద్వైత 
జ్ఞానము నను నీ రెండును మొదటినుండియు నిట్లు [పత్యేకములై నను 
కేవల జ్ఞానదృష్టితోం జూచితిమెని రెండింటియొక్క మార్గములును, 
అంతకు పూర్వమునం దున్న యజ్ఞయాగాది కర్మమార్గమునకు 
సమానముగనే విరుద్ధములుగ: నున్నట్లు _ గాన్చించును, కావున 


గీ గీతలు.భాగవత ధర్మముల యుదయము $09 


కర్మకును జ్ఞానమునకును సంబంధ మెటుల కలుగణజశీయవలయు 
నని సహజముగ( దోంచుటచే నుపనిషత్కాలమునందే యీ విషయ 
ములో రెండు పక్షము లుండెను. కర్మజ్ఞానములు రెండును సర్వదా 
పరస్పరవిరుద్ధము లగుటచే జ్ఞానము గలిగిన పిదప కర్మలను వదలి 
వైచుట (పశస్తమే కాక్ష యావశ్యకమును నగునని బృహదారణ్య 
కాద్యుపనిషత్తులును, సాంఖ్యశాస్త్రమును చెప్ప నారంభించెను. 
మణియు దీనికి విరుద్ధముగ “జ్ఞానము కలిగినను కర్మలను వదల 
రూడదు, వైరాగ్యముచే నిష్కామబుద్ధిని సంపాదించి జగత్తునందు 
వ్యవహారసిద్ధ్యర్థమై జ్ఞాని యన్ని కర్మలను జేయవలయును” అని 
యీళావాస్యాదికములిగు నితరో పనిషత్తులు పతిపాదింప నారంభించి 
నవి. ఈ యుపనిషత్తులయొక్క భాష్యములో నీ భేదమును నివారించు 
టకు [పయత్నము చేయబడినది; కాని శాంకరభాష్యమునం దున్న 
యో సార్యపదాయికార్థము క్రిష్టకల్పన వల్లనే వచ్చినది గాన నీయుపని 
షత్తులను స్వతంత్రరీతిగ విచారించునపు డా యర్థమును గ్రహించుటకు 
వీలులే దనియు, గీతారహస్యమునందలి పదునొకండవ |పకరణము 
తుద జేయయుడిన వివేచననుబట్టి స్పష్టమగును. యజ్ఞయాగాది 
కర్మలు, (బ్రహ్మజ్ఞానము నను నీ రెండింటికే యిట్లు సంబంధమును 
గలుగంజేయ |1పయత్నింపలేదు. ఇంక నేమనంగా : కాపిలసాంఖ్యము 
నందు మొదట స్వతర్మతముగ వెలువడిన క్షరాక్షర జ్ఞానమునకును, 
నుపనిషత్తులయందున్న (బ్రహ్మాజ్ఞానమునకు సైతము సాధ్యమైనంత 
వణ కేకవాక్యతం జేయుటకు |పయత్నించుట యీ కాలముననే 
యారంభమైన దని మైత్రుపనిషత్తునందలి వివేచననుబట్టి స్పష్టముగం 
గాన్చించును. బృహదారణ్యకము మొదలుగా. గలిగిన (పాచీనోపని 
షత్తులయందు కాపిలసాంఖ్యము నొప్పికొనలేదు; కాని మైత్యు 
పనిషత్తునందు సాంఖ్యులయొక్క పరిభాషను పూర్ణముగ్మ్యగహించి 
"యొక పర|బహ్మముచేతనే సాంఖ్యులయొక్క యిరువదినాలుగు తత్త్వ 
ములు నిర్మింపంబడినపని తుదకు. జెప్పశుడినది. అయినను కాపిల 


510 గీళారహస్యము..పరిశిష్టము 


సాంఖ్యశాస్త్రమును వైరాగ్యపరముగనే(అన(గా: కర్మకు విరుద్ధము గనే) 
యున్నది. కావున మొత్తముపై( జూచితిమేని, 1. యజ్ఞయాగాది 
కర్మలను జేయుమార్గము, 2. జ్ఞానముతోడను వైరాగ్గముతోడను 
కర్మసన్నా సముచేయుట (జ్ఞాననిష్ట గాని సన్న్యాస మార్గము గాని 
యనునదియు), శి. జ్ఞానముతోడను, వైరాగ్యముతోడను నెప్పటికిని 
కర్మలను జేయుట (అనగా: జ్ఞానకర్మసముచ్చయ మార్గము) అని 
మూడు పక్షములు వైదికధర్మములందు పూర్వకాలముననే వెలువడి 
యుండునట్లు కాన్చించుచున్నది. వీనిలో జ్ఞానమార్గమునుండియే 
యోగము, భక్తి కియు నను నీ యతకఅులులం టకు పిదప నిర్మితము 
లైనవి. పర్మబహ్మజ్ఞూనము కలుగుటకు (బహ్మచింతన మవశ్యకరవ్యమే 
జాని యీ చింతనమునే ((అనంగా: మననమును, లేక, ధ్యానమునే) 
చేయుటకు చిత్రము నేక్యాగముగం జేయ నలసివచ్చినందున పర 
(బహ్మముయొక్క యేదో యొక నగుణమగు [పతీకమును మొదట 
కన్నులయెదుట నుంచవలయునని ఛాందో గ్యాది (పాచీనోపనిషత్తుల 
యందు చెప్పంబడినది, ఈ విధముగ [బహ్మోపాసన( జేయుటచే( 
గలిగిన చిత్రైక్యాగతయే ముఖ్యమైనదని చెప్పంబడుటచే చిత్తనిరోధ 
రూపమగు యోగము 'వేణుమార్గ మాయెను మటియు సగుణ 
(పతీకమునకు, మారుగ పరమేశ్వరునియొక్క వ్యక్తమును మానవ 
రూపము నగు (పతీకము, నుపాసనార్థము (గహించితిమేని యప్పుడే 
భక్తి కొంచము కొంచె మారంభమై తుదకు భ క్రిమార్గము బయలు 
వెడలును, ఆ భ క్రిమార్గము, లేక, భ క్రియొక్క కల్పన యాపనిషదిక 
జ్ఞానము నందుండి కాక వేజుగను స్వతం్యతముగ నుద్భవించినది 
కాదు. ఇతరదేశమునందుండి మన భరతఖండమునకు వచ్చినదియు 
కాదు, (బవ్మాచింతనార్థమై తొలుత యజ్ఞ మందలి యంగముల 
యొక్కయు నాకాశాదికము మొదలగు సగుణములు వ్యక్షములు నగు 
(బ్రహ్మ పతీకములయొ క్కుయు నుపొనన [పారంభమై, తుద క్మాబహ 
(పాప్త్యర్థమే రామ కృష్ణ వాసుదేవ నృసింహాదులయొక్కయు భరి 


జీ గీతలు_భా గవత ధర్మముల యుదయము 611 


(అనయా; ఒక విధమగు నుపాసన) యారంభమైన దని |కమయు క్ష 
నుగు నొక మార్గము సర్వోపనిషత్తులను విచారించితిమేని మొత్తముపై 
'వెలువడును, వీనిలో యోగమార్గమునందలి యోగతత్త్వము మొద 
లగు (గంథములును, భ క్తిమార్గమునందలి నృసింహతాపని, రామతా 
పని మొదలగు నుపనిషత్తులకంకె నర్వాచీనములని వానియందలి 
భాషను బట్టియే స్పష్టనుగుచున్నది. కావున ఛాందోగ్యము మొదలగు 
పొదీనోపనిషత్తులలో నున్న కర్మ, జ్ఞానము, లేక, సన్న్యాసము, 
జ్ఞానకర్మసముచ్చయము నను నీ మూ(డు పక్షములును బుట్టిన పిదప 
యోగ మార్గ. భ క్తిమార్గములకు ప్రాధాన్యము వచ్చినదని యైతిహాసిక 
దృష్టితో, జెప్పవలసివచ్చును; కాని యీ యోగము భక్తియు నను 
సాధనము లిట్టు తర్వాత [పథానములుగ (గహింపంబడినను నంతకు 
పూర్వము నందున్న (బహ్మజ్ఞానముయొక్క (శేష్టత్వమునకు దొని 
మూలమున న్యూనత కలుగలేదు. అట్టు కలుగుటకును వీలులేదు. 
కావున యోగ్యపధానములును, భ క్రిపథానములు నగు నుపనిషత్తు 
లలో నున్న |బహ్మజ్ఞా నమే భ క్రికిని, యోగమునకును చరమసాధ్య 
మగును. మంకియు రుద, విష్ణు, అచ్యుత, నారాయణ, వాసు 
దేవాదులయందలి భక్తియు పరమాత్మయందలి, లేక, పర్మబహ్మ 
మందలి భక్తియే యగునని చెప్పంబడినది. (మ్మెత్యు. 7.7; రామహూ. 
16; అమృతబిందు. 22, మొదలగునవి చూడు, వైదికధర్శము లయం 
దప్పుడప్పు డోత్మజ్ఞానులచే( దైవ ర్హింపం జేయంబడిన ధర్మాంగము 
లన్నియు నంతకు పూర్వమునందున్న ధర్మాంగముల నుండియే 
పుట్టినవి. మటియు నూతనములగు ధర్మాంగములను బూర్వమం 
దున్న ధర్మాంగములతో. గలుపుట యనునది వైదికధర్మము లారంభ 
మైనది మొదలుకొని జరుగుచుండు పద్ధతియే, వే ర్వేజిగు ధర్హాంగ 
ముల కేకవాక్యతం జేయ నుద్దేశించియే, స్మృతికారు లాశ్రనువ్యవస్థా 
ధర్మములను పిదప. |బతిపాదించిరనియు, వేర్వేజగు ధర్మాంగముల 


012 గీతారహస్యము.-పరిశిష్టము 


'కేకవాక్యత( జేయుట యను ,పాచీన పద్ధతిని గనునించినచో, గీతా 
ధర్మ మొక్కటియే యీ పూర్వాపర పద్ధతిని వదలి (పవ ర్హించినదని 
చెప్పుట సయు క్రికము కాదనియు నిందలి సారాంశము. 


(బాహ్మణ గంథములయం దున్న యజ్ఞయాగాది కర్మయు, 
నుపనిషత్తులయందున్న (బ్రహ్మజ్ఞానమును, కాపిలసాంఖ్యమును, చిత్త 
నిరోధరూపక మగు యోగమును, భక్షియు నను నీ వైదికధర్మముల 
యుక్క ముఖ్యములగు నంగములకును, వానియొక్క యుత్పత్తి 
కమమునకును సామాన్యమగు నితిహాస మింతదనుక జెప్పంబడినది. 
ఇప్పుడు గితలయం దీ సమస్తమగు ధర్మాంగములను [బతిపాదించు 
టరకు6 గారణ మేమి? అనంగా; ఈ విషయము లన్నియు వేర్వేజగు 
నుపనిషత్తులలోనుండి గీతలలోనికిం గైకొన(బడినవా? లేక, నడుమ 
నేదైన మతియొక్క మెట్టున్నదా? యను విషయమును విచారిం 
తము. కేవల [బహ్మజ్ఞానమును వివేచించు కఠాద్యుపనిషత్తులయం 
దున్న కొన్ని శ్లోకము లున్నవి యున్నటులే గీతలలోనికి గహొంప( 
బడినవి, జ్ఞానక ర్మసముచ్చయపక్షమును (బతిపాదించుచు జనకాదుల 
యొక్క యౌపనిషదిక దృష్టాంతము లీయండినవి, దీనినిబట్టి 
గీత్యాగంథము, ముఖ్యముగ నుపనిషత్తుల ననుసరించియే రచింపం 
బడినదని తెలియుచున్నది; కాని గితలయందు గీతాధర్మముల పరం 
పరను జూచితి మేని యదియు నుపనిషత్తులలో నెచ్చోటను గాన 
రాదు. గీతలయందు [దవ్యమయమగు యజ్ఞముకంకు జ్ఞానమయ 
మగు యజ్ఞము (శ్రేష్ట మని నిశ్చయింపం బడినటులే (A. 4. భి) 
ఛాందోగ్యోపనిషత్తునందును నొకచో (భాం. 8.16, 17) మనుష్యుని 
యొక్క జీవిత మొక విధమగు యజ్ఞముగ నున్నదని చెప్పి యిట్టి 
యజ్ఞము యొక్క నుహత్త్వ్వమును వర్గించుచు “ఈయజ్ఞ విద్య “ఘోర 
అంగిరస్సు' అనుపేరు గల బుషీశ్వరుండు దేవకీవుత్తుండగు కృష్ణునకు, 
జెప్పెను”. అని చెప్పబడినది. ఈ దేవకీపుత్తుండగు కృష్ణు(డును, గితల 


4 గీతలు-భాగవతధర్మముల యుద యను 518 


యందున్న కృష్ణుండును నొక(డే యనుట కాధార మేమియు లేదు, 
అయిన నిరువురు నొకరే యని క్షణమా[త. మంగికరించినను జాన 
యజ్ఞము [పథానమని చెప్పునట్టి గీతయందు “ఘోర అంగిరస్సు” 
ఎక్కడ నుదాహరింపంబడ లేదని తెలిసికొనవలయును. ఇంతియ కాక 

జనకుని మార్గము జ్ఞానకర్శ సముచ్చయాత్మకమైనను నా కొలమం 
దీ మార్గమున భక్తి చేరియుండలేదని బృహదారణ్యకోపనిషత్తు వలన 
స్పష్ట మగుచున్నది. కావున భ క్రియు'క్తమగు జ్ఞానకర్మ సముచ్చయ 
మతముయొక్క_ సాం|పదాయికపరంపరయందు జనకుని లెక్కించు 
టకు వీలులేదు. అట్టు గీతయందును చెప్పబడలేదు. గితాధర్మము 
లను SHS, భగవంతుడు మొదట వివస్వంతునకు, 
వివస్వంతు(డు మనువునకును, మను విక్ష్వాకునకును నుపదేశించిరి; 
కాని కొంతకాలమున కది నష్ట మగుటచే, నర్జునునకు మరల చెప్ప 
వలసివచ్చెనని గీతలలో చతుర్ధాధ్యాయముయొక్క యారంభము 
నందు (గీ. 4. 1.8) చెప్పబడినది. గీతాధర్మముయొక్క పరంపర 
నెఖుంగుట కీ శ్లోకమత్యంత మహత్త్వము గలదైనను, టీకాకారులు 
దానియొక్క శబ్దార్థమును చెప్పు విషయములో విశేషముగ వ్యాఖ్యా 
నము చేసినట్లు కన్పట్టదు. అటుల చేయుటయు వారి కష్టము లేనట్టు 
తోచుచున్నది. కారణ మేమన: గీతాధర్మము మొట్టమొదట నొక 
విశేషమార్లమును దెల్చునదియని చెప్పుటచే మతిళయుక థార్మిక 
మతమునకు కొంచె మైనను న్యూనత రాక మానదు; కాని గితల 
యందున్న యీ పరంపర మహాభారతాంతర్గతమగు నారాయణీయో 
పాఖ్యానమునందు [వాయంబడిన భాగవతధర్మములయొక్క పరం 
పరయందు చివరనున్న [తేతాయుగమునందలి పరంపరతో పూర్ణముగ 
కలసియున్నదని గితారహన్యము యొక్క (యయారంభమునను, గీతం 
4.1 మటియు శి శ్లోకముల పై నున్నటిప్పణియందును స్యపమాణముగ 
స్పష్టముచేసి నిరూపింపంబడినది, భాగవతధర్మములయొక్కయు గీతా 

శ. గీ. 33 


514 గీశారహన్యము... పరిశిష్టము 


ధర్మములయొక్ష యు పరంపరకు(గల యైక్యమును జూచితిమెని గీతా 
(గ్రంథము భాగవతధర్మసంబంధమైనదిగనున్న దని చెప్పవలసివచ్చును* 
ఈ విషయమై సంశయ మున్నచో “గితయందు భాగవతధర్మము లే 
చెప్పయడీనవి* (మ.భా.శాం, 846.10) అని మహాఖారతమునందున్న 
వైశంపాయనునియొక్క. వాక్యములను బట్టి యది పూర్ణముగ నశిం 
చును. గీత యనునది యాపనిషదిక జ్ఞానమునకు (అనలా: ఉపని 
షత్తులలో | పతిపాదింపంబడిన వేదాంతమునకు) స్వుతం|త [గ్రంథము 
కానేరదు, దానియందు భాగవతిధర్మములు (పతిపాదింపంబడినవి అని 
యిట్లు సిద్ధమైన పిదప భాగవతధర్మములను వదలి చేయ (బడిన గీతల 
యొక్క యే చర్చయైనను పూర్తి కానిదియు, _ఖభామకము, లేక్క 
పొరపుచ్చునదియు( గావచ్చునని చెప్పనక్కఅ లేదు. కావున భాగవత 
ధర్మము లెప్పుడు పుట్టిన వనియు, వానికి మూలస్వరూప మెట్టుండు 
ననియు నిట్టి (పశ్నల, విషయమై పస్తుతము కలుగ(బోవు జ్ఞానము 
నిచ్చో సం క్లేపముగ వినరించెదము. ఈ భాగవతధర్మముల కే నారా 
యణీయములనియు, సాత్వతములనియు, లేక, పాంచరా| తధర్మము 
లనియు మటీయొక పేరు గలదని గీతారహస్య మందు పూర్వమందే 
చెప్పబడినది, 


ఉపనిషజ్ఞాలానంతరము నను బుద్ధునికి పూర్వ్యమందును నున్న 
వైదికధర్మ (గంథములలో ననేకములు నశించెను. కావున గీత కాక 
యితరము లగునవి మహాభారతము నందలి శాంతిపర్వముయొక్క 
చివరనున్న పదునెనిమిది యభధ్యాయములలో నిరూపింపయిడిన 
నారాయణీయోపాఖ్యానమును, శాండిల్యసూతములును శ్రీమద్భాగ ' 
వతమును, నారదపాంచరా[తములును, రామానుజాచార్యుల |గంథ 
ములును మ్మాతమే యిప్పుడు దొరకునట్టి భాగవ తధర్మీయములగు 
ముఖ్య గంథములు. వీనిలో రామానుజాచార్యులయొక్క |గంథములు 
క్రమముగ సాం|పదాయిక దృష్టితో (అనంగాః భా గవతధర్మములకు 


4. గీతలు-భాగవతధర్మముల యుదయను 516 


విశిష్టాద్వైత 'వేదాంతముతో ) సంబంధమును కలుపు నిమిత్తమై శాలి 
వాహనశకమునందలి పండెండవ శతాబ్దము [పాంతమున (వాయ. 
బడినవి. కావున నీ గంథముల నవలంబించి భాగవతధర్మముల 
యొక్టమూలస్వరూపమును నిశ్చయించుటకు వీలులేదు. ఇట్టే మధ్యా 
చార్యులు మొదలుగా గల యితర వైష్ణవ సంప్రదాయ (పవ ర్హకుల 
గంథములును పనికిరావు. శ్రీమద్భాగవత మో [గంథములకంకొ 
(పాచీనమైనదే; కాని మహాభారతమునందు (అనలా; గీతలలో 
సైతము) నిరూపింపంబడిన సన్న్యాసపరములగు భాగవతధర్శముల 
యందు భక్తిని పూర్తిగ నిరూపింహ లేదనియు, భ క్రిలేని సన్నా్యసము 
శోభింప దనియు, విచారించి వ్యాసులు తాను జేసిన పని నేవగించు 
కొనె ననియు, వారి మనస్సునందలి యీ సందేహమును తీర్చు 
నిమిత్తమై నారదులు వచ్చి యుపాయమును జెప్పంగా భక్రియొక్క 
మార్గమును (పతిపొదించు భాగవతమును వ్యాసులు రచియించి 
రనియు నొక కథ భాగవతముయొక్క |పారంభముననే కలదు 
(భాగ. స్కం. 1 అ, కీ మజియు గ్‌ చూడు. ఈ కథ నైతిహాసిక 
దృష్టితో విచారించితిమేని భారతమునందున్న భాగవతధర్మములలో( 
జెప్పంబడిన నైష్కర్మ్యముయొక్క [1పాథాన్యము కాల కమమున 
తత్రిగి దానికి మారుగ భక్తికి (పొధాన్యము వచ్చినప్పు డీ భ క్తి పథా 
నములగు భాగవతధర్మములను |ప్రతిపాదించుటకై భాగవత మను 
(గంథము తర్వాత రచింపంబడినదని కన్పట్టును. నారద పాంచరా త 
(గంథమును శుద్ధభ క్తిపరమై నదియే యగుటవలన దానియందు 

ద్వాదశస్కంధములు గల భాగవతమును, (బహ్మవైవ ర్తపురాణమును, 
విష్ణుపురాణమును, గీతలును, మహాభారతమును పేళ్లు (గుచ్చి 
స్పష్టముగ నిర్జేశింప(బడినవి (నా, పం. 2. 7, 28-88; 3. 14. 78; 
మటలటియు 4 కి. 198). అప్పుడున్న భాగవత ధర్మములయొక్క 
మూలస్వరూపమును నిశ్చయించుటక్షై యీ (గంథము భాగవతవురా 
ణముకంకె తక్కువ మహిమగలదని యిందువలన స్పష్ట మగు 





616 గితారహస్యము...పరిశిష్టము 


చున్నది. - నారదసూూ తములు, శాండిల్యస్మూతములునను (గంథ 
ములు . నారద పొంచరాతములకంకు నొకవేళ |పాచీనములై నను 
నారదసూత్రములయందు చ్యాసులును, శుకులును పేర్కొన(బడి 
యుండుటచే (నా.సూ,. 8) వారు భారత భాగవతముల యనంతర 
కాలమునం దుండు వారనియు, శాండిల్యస్మూతములయందు భగవ 
ద్గితలయందున్న శ్లోకములే యుండుటచే (శా, సూ. 8.15 మజియు 
88) ని సూత్రములు నారదసూ తములకంకు (పాచీనము (నా సూ 
88) లయినను, గీతా _ మహాభారతములకు పిదపనే వెలువడిన 
వనుటకేమియు సంశయము లేదు. కావున భాగవతధర్మములయొక్క 
మూలమును (పాచీనమునగు స్వరూప మేదియో నిర్ణయించుట 
చివరకు మహాభారతాంతర్షతమగు నారాయణీయోపా ఖ్యానము 
ననుసరించియే చేయవలసివచ్చును. భాగవతపురాణము (1.8.8), 
నారద పొంచర్యాతము (8.156150; 1.8.81) నను నీ రెండు 
(గంథములయందును బుర్దుండు విష్ణుమూర్తి యొక్క యవతార మని 
చెప్ప(బడినది; కాని నారాయణీయాఖ్యానమున పర్షింపంబడిన దశావ 
తారములలో బుద్ధుని పే పేరే లేదు, అందు మొదటి యవతారము 
హంసావతార మనియు, పిదప కృష్ణావ తారము, తర్వాత కల్క్యవ 
తారమనియు6 జెప్పంబడినది (మ,భా.శాం, 889.100). దీనింబట్టియు 
నారాయణీయోపాఖ్యానము భాగవత పురాణముకంకును నారద 
పాంచరా_తములకం కును (పాచీనమని సిద్ధమగుచున్నది. (బ్రహ్మము 
యొక్క యవతారమే యగు నరనారాయణు లను పేరులు గలిగిన 
యిరువురు బుషులచే నారాయణీయములు (అనయా? భాగవతధర్మ 
ములు) ప్రా పారంభమున( [బవ ర్లింపజేయ (బడిన వనియు, నవి చెప్పిన 
పిదప నారదమహర్షి 'శ్వేతద్వీపమునకు వెళి శ్లినపుడు భగవంతుడు 
నారదునకు స్వయముగ నా ధర్మముల మొదట నుపదేశించెననియు, 
నారాయణీ యోపాఖ్యానమున నున్నది. భగవంతు. డున్న శ్వేత 
ద్వీపము క్షీరసము[దమున నున్నది. క్షీరసము[దము మేరుపర్వత 


4 గితలు-భాగవత ధర్మముల యుదయము గ్ర [1 


మునకు నుత్తరముగ నున్నది యనునది మొదలుగా గల నారాయ 
జీయాఖ్యానమునందలి వర్ణనము (పాచీనమగు పౌరాణిక|బహ్మాండ 
వర్ణ నము ననుసరించియే యున్నది గాన దాని విషయమై యేమియు 
విశేష మున్న 'కైనరును చెప్పరు; కాని వేబరను పాళ్ళాత్యసంస్కృత 
పండితు డీ కథనే మార్చి భాగవతధర్మమునందున్న భ క్రితత్వము 
శ్వేతద్వీపము] నుండి (అనగా; హిందూదేశముకంకు వేజగు దేశాం 
తరము నుండి) పొందూదేశమునకు వచ్చిన దనియు, నీ భక్తితత్త్వ 
మున కా కాలమున నున్న క్రైస్త వధర్మమే మూలమనియు (అనయా: 
మటియొక దేశమున నా ధర్మము ప్రచారములో లేనందున క స్తవ 
దేశమునం దుండియే (గహించఛి, భ క్రియొక్క కల్పన భాగవతీయ 
ధర్మములలో నిరూపింపంబడిన దనియు) నొక గొప్పసంగతిగజెప్పెను, 
కాని పాణినికి వాసుదేవభక్రియొక్క తత్త్వము తెలినియే యున్నది. 
బౌద్ధజైన ధర్మములయందును భాగవతధర్మము, లేక, భక్తి పేర్థానం 
బడినది. పాణినియు, బుద్ధు(డును |కీస్తుకంశు సైతము పూర్వకాలికు 
లను విషయము నిర్వివాదమే కావున వేబరు చెప్పిన పూర్వో క్రవిష 
యము పాళ్చాత్యపండితులచే సైత మిప్పుడు నిర్మూలమని నిశ్చయిం 
పంబడినది. భక్తి యను ధర్మాంగము మన దేశమందున్న జ్ఞానపరము 
లగు నుపనిషత్తుల తర్వాత (పచారమునకు వచ్చినదని “పైన జెప్ప 
బడినది. కావున జ్ఞానపరములైన యుపనిషత్తుల యనంతరమునను, 
బుద్ధునకు 'పూర్వమునను వాసుదేవభ క్రిపరమగు భాగవ తధర్మము 
వెలువడిన దను విషయము మాత్రము నిర్వివాదమే. బుద్ధునకంకొ 
నరు పూర్వము * భాగవతధర్మములు బయలువెడలె 

 *భక్తిమాన్‌ ' (పాళీ- భత్తిమూ అను శబ్దము థేరగాథయందు (శ్లో, 
370) (పయోగింపం బడినది, ఒక జాతకమునందును భక్తి శబ్దము. (సయోగింప6 
బడినది, ఇంతియకాక (ప్రసిద్దుండును ఫ్రై ఫెంచిపాళీవండితుండు. నస్‌ సెనార్జు (యజ 0) 
చే ' బౌద్ధధర్మములయొక్త మూలము ' “అను విషయమున 1909-వ సంవత్సరము 
చేయబడిన వ్యాభ్యానమున బౌద్ధధర్మములకు మున్ను భాగవత ధర్మములు బయలు 








518 గితారహస్యము-_పరిశిష్టము 


నను విషయము మా(తము మిగిలియున్నది. దానికి నిశ్చయాత్మక 
మగు సమాధానమును జెప్పలేకపోయినను కొంచె మెచ్చుతగ్గుగ నా 
కాలమును జెప్పవచ్చునని ముందున్న వివేచనవలన కాన్పించును, 


శ్రీకృష్ణు డర్జునున కుపదేశించిన భాగవతథర్మము లంతకు 
మునుపే లోపీంచినవని (గీ. 4.2) గీతలయందు చెప్పబడియున్నది, 
ఈ ధర్మముయొక్క తత్త్వజ్ఞానమందు పరమేశ్వరునకు వాసుదేవు( 
డనియు, జీవునకు సంకర్షణు( డనియు, మనస్సునకు (పద్యుమ్ను( 
డనియు, నహంకారమున కనిరుద్ధు( డనియు పేరు లిడంబడినవి, 
వీరిలో వాసుదేవుండే శ్రీకృష్ణుం డను నానుము గలవా(డు, సంకర 
ణఅ( డతనికి పెద్దన్న గారు (అనయా: బలరాము(డు. (పద్యుమ్ను 
డును ననిరుద్ధుడు ననునవి శ్రీకృష్ణు౫యొక్క పుత్తునకును పొత్తున 
కును నామములు. శ్రీకృష్ణముంరి యాదవకులమున- బుట్టి భాగ 





వెడలిన వని స్పష్టముగం 'జెప్పంబడినది. “NO one will claim to derive 
from Buddhism, Vishnuism or the Yoga. Assuredly Buddhism is 
the borrower”, ........ “To sum up, {if there had not previously 
existed a religion, made up of the doctrines of Yoga of , Vishnuite 
legends, of devotion to Vishnu-Krishna, worshipped under the 
title of Bhagavata, Buddhism would not have come to. birth at all,” 
'సేనార్డు అనువానియెక్కి. యీ నిబంధము The Indian Interpreter అను "పేరు 
గలిగినదియు, పునహలో, (పసిద్ధి. జెందినదియు నగు మిషనరి ' తై 9మాసక 
పత్రికయొక్క_ అక్షోబరునెల 1909, మజియు జనవరి 1910 నంబరుల యందు 
భాషాంతరరూసముగ (పసిద్ధింజెందినది. పై జెప్పినవాక్యములు జసవరి నంబరులో 
పుట, 117 మజియు 178 లో6 గాన్బించును. డా. బుల్లిర్‌ సైతమిట్లు చెప్పు 


చున్నాడు. “Th6 Aan6iEnt Bhagavata, Sattvata or Pancharatra 8601 
devoted to the worship of Narayana and his deified teacher Krish- 
na- Devakiputra dates froma period long anterior to the rise of 
Jainas in the 8th Century B.C.” —Indain Antiquary. Vol XXIl. 
(1894) P. 248. ఈ విషయమై విశేషమగు వివేచన మీ పరిశిష్టపకరణ మాఖిప 


భాగమందు చేయంబడినది. చూడుము, 


శీ. గీతలు.భాగవతధర్మముల యుదయము 519 


వతధర్మముల నుపదేశించినందున భాగవతధర్మములకు సాత్వతము 
లని రెండవపేరు కలిగెను. దీనింబట్టి శ్రీకృష్ణుడు జన్మించిన కులము 
నను వారి జ్ఞాతులయందును నీ ధర్మము (పవృత్తమయ్య ననియు, 
శ్రీకృష్ణుడు తన |పియమితునకు (అనయా: నర్జునునక్కు నా ధర్మ 
ముపదేశము చేసె ననియు స్పష్ట మగుచున్నది. పౌరాణిక కథయు 
నటులే యున్నది. ఇంతియకాక, శ్రీకృష్ణుండును, నాతని సాత్వత 
మార్గము వా రెల్లరును నేక కాలముననే స్వర్గస్థులై రని కథ యున్నం 
దున, కృష్ణావ తారానంతరమున వారి జ్ఞాతులలో నీ సం[పదాయ 
_మాచరణములో నున్నదని చెప్పుటకు సాధ్యము కాదు. శ్రీకృష్ణుండిట్టు 
(పవర్శింపంజేసిన ధర్మమును నొక వేళ నారాయణీయ మను పేరుతో, 
గాని పొంచరాత మను పేరుతో గాని కొద్దియో, గొప్పయో ప్రచా 
రములో నుండియుండును. మటీయు నటు వెనుకటి సాత్వత జాతి 
యందు [పచారము గలిగిన పిదప వానికి సాత్వతములని "పేరు వచ్చి 
యుండుననియు, ననంతరమందు శ్రీకృష్ణుడు నర్జునుండు ననువారు 
నరనారాయణుల యవతారములే యను నూహతో నీ ధర్మములకు 
భాగవతధర్మము లని వాడుక గలిగియుండు ననియు, నిటు లీ ధర్మ 
ములకు 'వేర్వేటు "పీరులుండుట కొక విధమగు నై తిహాసికో పపత్తి 
చెప్పవచ్చును. కావున, మువ్వురో, నలువురో శ్రీకృష్ణులుపుట్టి యొక్షొ 
క్కురు తమకు శక్యమగు నంతవటికు [కమ కమముగ నీ ధర్మములను 
సంస్కరింపం జేసిరని చెప్పవలసిన యవసరము లేదు. అట్టు చెప్పు 
టకు |బమాణమేమియు( గానరాదు. మూలధర్మము లయందు( గ్లొత్త 
(శొత్తమార్చులు వెలువడినవి; కాని బుద్దు(డును, (కీస్తువును, మహమ్మ 
దును నొక్కొక్కరే మతస్థాపకులై నను వారి వారి ధర్శములయందు 
సైతము కాల్మ్యకమమున ననేకము లగునవియు; మంచివో చెడువో 
యైనవియు మార్పులుకలిగినట్లు స్పష్టముగ( గాన్పించుచున్నది. దీనిని 
బట్టి అనేక బుద్ధులు, అనేక |కీస్తుపులు, అనేక మహమ్మదీయు లున్నా 
రని యెప్వరు నొప్పుకొనరు, అటులే మూలభాగవతధర్మములకును 


520 గీతార హస్యము.సరిశిష్టము 


వేక్వేజగు స్వరూపములు (ప్రొప్తము లగుటచేతను, శ్రీకృష్ణుని విష 
యమై కాలక్రమమున వేర్వేజిగు కల్పనలు రూఢము లగుటచేతను, 
అనేకులగు శ్రీకృష్ణ లుండుటకు( గారణము లేదని మా యభ్మిపొ 
యము. వీ ధర్మమైనను కాల కమమున నిట్టి మార్పులను జెందుట 
సహజము, కావున ననేకులగు శ్రీకృష్ణులు గాని, బుద్ధులుగాని, డ్రీస్తు 
వులు గాని కలరని చెప్పనక్కజ లేదు, * శ్రీకృష్ణుడు, యాదవులు, 
పాండవులు లేక, భారతయుద్ధము నను నీ విషయము లై తిహాసకము 
లును, వాస్తవికములు గావనియు, కల్పితము లనియు ననేకులగు 
తార్కికులు_అందునను కొందజు పాశ్చాత్య తార్కికులును తలంచు 
చున్నారు. మజియు ననేకులు మహాభారత మొక గొప్ప యధ్యాత్మ 
విషయరూపకమువ లె నున్న దని యందురు; కాని మన దేశమునం 
దున్న [వపమాణములగు ప్రాచీన గంథముల నన్నిటినింజూతురేని యీ 
శంక నిరాధార మని, నిప్పక్షపాతిం యగు (పతి మనుజుండును నొప్పు 


# ్రీకృష్ణదర్శితయందు పరా[క్రమము, భక్తి, వేదాంతము ననున వియేకార 

పికలతోం గూడి చేయంబడిన రాస క్రీడయు వర్షం ం౦స(బడినది. ఈ విషయములు 
పరస్పర విరుద్ధములు గొన, మహాభారతమునందలి (శ్రక కృష్ణుండు వేఅనియ్యు గీత 
లలోనున్న ఫ్రీళృష్ణుయ చేఅనియు, గోకులమందలి ్రీకృష్ణుండు వేటనియు 
నిప్పటి పండితు లనేకులు ప్రతిపాదించుచున్నారు. ఇట్టి యభిప్రాయమే డా, 
భండార్భ రుచే “వై స్టవశై వాదిపంథో అను నాంగ్లేయ [గంథమందు స్వీకరింవంబడి 
నదిః కాని యిది యుక్కముగ లేదని నా యభ్మిపాయను. గోపికలకథలయం దు 
జేయంబడిన శృంగారరసవర్ణనము తర్వాతం జేయంబడినది. అంతమా[తముడే 
(్రీకృష్ణుండని పేరుగల మనుష్యు లనేకులు పుట్టి రని యంగీకరించుట యనాపశ్య 
కము, అట్టి కల్పనకు నాధార మేమియు లేదు. ఇంతియకాక గోపికలకథ భాగ 
వతకాలమునందే మొదట [పచారములోనికి రాలేదు. శకకాలారంభమునందు, 
ఆశ్వ 'ఘోషునిచే రచింసంబడిన ప (4.14) భాసుని, 'బాలచరితమను 
నాటకమందు సైతము (8.2) గోపికలు వర్షింపంబడిరి. అప్పుడీ విషయము డౌ, 
- ఇజీరావు సక్షము, డా. భండార్యరుగారి పక్షముకం"టె మిక్కిలి సయుక్తి 

*ేయయచున్నది 








శ. గీతలు-భాగవతధర్మముల యుదయము 621 


కొనవలసివచ్చును, ఈ కథలకు నితిహాసమే మూలాధార నునునది 
మా(తము నిర్వివాదమై యున్నది. నలువు రైదుగురు శ్రీకృష్ణులు లే 
రనియు, నైతిహాసిక పురుషు డొకంయే యనియు మా మత మని 
యిందలి సారాంశము. ఇప్పుడే శ్రీకృష్ణునియొక్క కాలము. విచా 
రింతము. శ్రీకృష్ణ, యాదవ, పొండవులయొక్కయు, భారత 
యుద్ధముయొక్కయు, కాలమొక్కటియే (అనయా: కలియుగారం 
భము), గాన పురాణములయందున్న గణితము ననుసరించితి మేని, 
అప్పటినుండి యిప్పటికి నైదువేలవత్సరములకం కు నెక్కువయే యైన 
దనియు, నిదియే శ్రీకృష్ణుని యొక్క సత్యమైన కాలమనియు రా.బ. 
చింతొమణీరావు వైద్య అనువారిచే( (బతిపొదింపం బడినది. * కాని 
పురాణములో వర్ణింపబడిన పాండవులకాలను మొదలు శకకాలము 
వటికు( బుట్టిన రాజులయొక్క తరములను విచారించితి మేని యది 
వేటుగ నుండును, కావున పరీక్షిన్మహారాజు జన్మము మొదలు నందుని 
యొక్క యభిషేకపర్యంతము 1115 (లేక 1015) సంవత్సరములగు 
చున్నవని (భాగ, 12.2.26; మజియు విష్ణు. 4.24.82) భాగవతము 
నందును, విష్ణుపురాణమునందు నున్న వచనములయొక్క యాధా 
రమునుబట్టి క్రిస్తవశకమునకు పూర్వము 1400 సంవత్సరములు జరిగి 
నట్టు విద్వాంసులచే నిప్పుడు నిశ్చయింప(బడినది, మజీయు నీ కాల 
మును స్వీకరించితి మేని శ్రీకృష్ణుడు భాగవతధర్మములను ఎంత 
తక్కువగ గణించినను 1400 సంవత్సరము (కీస్తు జననమునకు 
పూర్వమే (అనయా: బుద్ధునికంకు సునూరు 800 సంవత్సరములు 
(పవర్తింపంజేసెనని తేలెను, శ్రీకృష్ణుడు, పాండవులు అను వా రైతి 











* రావుబహదూర్‌ చింతామణి రా వనువారు, వారి మతమును వారిచే. 
ము దింప(బడిన మహాభారతము పైని టీకాత్మకమగు నాంగ్గ గంథనున వాసి 
యున్నారు, మటియ సీ విషయము నక్క_డనున్న దక్కన్‌ కళాశాలయొక్క 
సొంవత్సరికోత్సవ సందర్భమున 1914 సంవత్సరమున వా రొనర్చిన యుపన్యా 
సమున విపరించియున్నారు, 





522 గకార హన్యము._ పరిశిష్టము 


హానిక పురుపులై నను థ్రీకృష్ణుడను క్షతియవీరుని క్రమముగ 
మొదట నొక మహావురుషు( డనియు, ననంతరము విస్ణువనియు63 
దుదకు( బూర్జపర(బ్రహ్మ మనియు [బాహ్మణు లంగీకరించు నప్పటికి 
బహుకాలము. గతించియుండును. కావున ఖభాగవతధర్మము లుత్స 
న్నములైన కాలమును, భారతయుద్ధముయొక్క కాలము నొకకేు 
యని చెప్పుటకు ఫీలులేదని యనేకు లనుచుస్నారు. కావున నీ 
యూహలచే నేమియు6 |బయోజనము గన్సట్టదు, ఎవరిని దేవుడని 
యెన్నవలయును, ఎవరిని యటు లనరా దను విషయమున నాధథు 
నికుల యూహకును, మూండు నాలుగువేల సంవత్సరములకంకు 
పూర్వమునందున్న వారి యూహకును (గీ. 10. 41) చాల భేద 
మున్నది. మజీయు, జాని తానే బ్రహ్మమయు( డగుచున్నాండని శ్రీక్ళ 
ప్లునికంశె పూర్వమందున్న యుపనిషత్తులలో నిద్ధాంతీకరింప, బడినది 
(బృ. 44. 6): మైైత్యుపనిషత్తునందు, రద, విష్ణు, అచ్యుత, నారా 
యణాదు ప (బహ్మస్వరూపులె (మైత్యు. a 7) యని స్పష్ట 
ముగ జెప్ప(బడినది. శ్రీకృష్ణుడు పర బహ్మత్వమును బొందుట'కె 
విలంబ మగుటకు. గారణ మేమి? ఇతిహాసమును జూచితి మేని 
బుద్ధుండు “తాను (బహ్మభూతులి డై తైనట్టు చెప్పుకొనువాండంట (సేల 
సుత్త. 14; థేరగాథ, 881). బుద్దుడు జీవించియుండంగనే దేవం 
డను గౌరవమును బొందుచుండేో “నియా, మరణానంతరమందు . 
వెంటనే యాతనికి *దేవాధిదేవత్వము'యొక్క, లేక, వైదికధర్మముల 
యందున్న పరమాత్మయొక్క స్వరూపము, (పాప్తించుటచే నాతనిని 
పూజించుటయు (పారంభింపంబడిన దనియు( |బమాణభూతములగు 
బౌద్ద గంథములనుబట్టి కాన్సించుచున్నది. |కీస్తు సైత మటులే గౌర 
వింపథబడెను. బుద్ధు(డును |క్రీస్తువు నను వారివలెనే శ్రీకృష్ణుడు 
సన్న్యాసము( గైకొనలేదు, భాగవతధర్మములను, నివృత్తి పరముగ6 
జెప్పలేదను మాట నిజమే; కాని యంతమాతముచే, బౌద్ధధర్మముల 
యొక్కయు, శ్రి సవధర్మముల యొక్కయు, మూలపృరుషులకువలె 


భాగవతధర్మములయొక్క ,పవర్తకులకును |ప్రారంభమున నుండి 
(బహ్మముయొక్క గాని, లేక, దేవునియొక్క గాని స్వరూపము 
(పాప్తించుట కేమియు నభ్యంతరము లేదు, 

శ్రీకృష్ణుని కాల మిట్టు నిశ్చయింపంబడిన పిదప, భాగవత 
ధర్మములయొక్క యుదయమును నా కాలముననే యాయెనని 
చెప్పుట (పశస్త మును సయుకి,కమును నై యున్నది. పాళ్చాత్యపండి 
తులు సామాన్యముగ నటు లొప్పుకొనక పోవుటకు కారణము వేటు 
గనే యున్నది. బుగ్వేదముయొక్కు కాలమే | కీస్తువునకు, బూర్వ 
మున 1000 గాని 2000 గాని సంవత్సరములకంకు నెక్కువ [పాచీ 
నము గాదని యీ పండితులలో ననేకు లిప్పటికిని చెప్పుచునేయు 
న్నారు. కావున భక్తి పరములగు భాగవతధర్మములు శీస్తుశకముకం కొ 
సుమారు 1400 సంవత్సరములు పూర్వము వెలువడినవని చెప్పుటకు 
వారిలెక్కనుబట్టి వారికే యసంగతముగం దోంయచున్నది. కారణమే 
మనః బుగ్వేదానంతరమున యజ్ఞయాగాది కర్మలకు (పతిపాదక 
మగు యజుర్వేదమును బ్రాహణ్యగంథములును, అనంతరమున జ్ఞాన 
పరములగు నుపనిషత్తులును సాంఖ్యశాస్ర్రమును, తుదకు భక్రి పరము 
లగు |గంథములును, నను సీ క్రమము వైదికధర్మవాజ్మయమును 
బట్టి నిర్వివాదముగ సిద్ధ మగును. కేవల భాగ వతధర్మముల గ్రంథ 
ములను జూచినను బొపనిషదిక జ్ఞానము, సాంఖ్యశాస్త్రము, చిత్త 
నిరోధరూపముగు యాగము మొదలగు ధర్హాంగములు, భాగవతథర్మ 
ములు వెలువడుటకుం. బూర్వమే |పచలితములై యుండెనని స్పష్ట 
ముగ గాన్సించుచున్నది. కాలము నెంత తగ్గించినను బుగ్వేదానం 
తర మందును, భాగవతథర్మములు వెలువడుటకు+ బూర్వము నను 
స్త వేర్వేజగు ధర్మాంగముల యొక్క (పొదుర్భావమును, వృద్ధియు 
నగు లోపల పది పండెండు శతాబ్దము లైనను గడచి యుండునని 
చెప్పవలసివచ్చును; కాని భాగవతధర్మములను శ్రీకృష్ణుండు తనకాల 


524 గీారహస్యము... పరిశిష్టము 


మునందు (అనంగా: .కీస్తునకు పూర్వము సుమారు 1400 సంవత్సర 
ములనాండ్రు ,ప్రవర్తింపం జేసెనని యొప్పికొనినను నీ పండితుని 
మతమున నీ ధర్మాంగములయొక్క వృద్ధియగుటకు దగిన యవకా 
శము సైళముండదు. కారణ మేమన : బుగ్వేదముయొక్క కాలమే 
| యీ పండితుడు [కీస్తువుకంకు పూర్వము 1500 సంవత్సరములు గాని 
2000 సంవత్సరములుగాని యై యుండునని యెన్ను కొనుచున్నా(డు. 
అటులైన నూజు సంవత్సరముల [కిందట గాని యెొక్షువగ లెక్కించిన 
నై దాతువందల సంవత్సరముల |క్రిందట్రయాని, భాగవతధర్మము లుత్ప 
న్నము లైనవని చెప్పవలసివచ్చును. ఈ కారణమున వెనుక. జెప్పి 
నటు లేదో యొక నీరసవిషయము నాధారముగ. గైకొని దానికి 
మ ళు గాని, భాగవతధర్శ్మములయొక్క గాని సంబంధ 

మును గల్ఫ్పించి, ఖాగవతధర్మముల యొక్క యుదయము బుద్ధుని 

యనంతరమున నాయె నని చెప్పుటకు. ] సైతము కొంతనుంది సాశ్చా 
త్యపండితులు సిద్ధముగనే యున్నారు; కాని జైన గంథములలోను, 
బౌద్ధగంథములలోను నీ భాగవతధర్మములు (పత్యేకముగ (వాయ. 
బడుట వలన భాగవతధర్మములు బుద్ధునికంకు ('పాచీనములై యుం 
డునని స్పష్టముగం గాన్పించుచున్న వి. కావున భాగవత ధర్మోదయ 
కాలమును, బుగ్వేదాద్మిగంథములయొక్క కాలమును, నేను వాసిన 
“ఓరాయన” మను [గంథనుందుం |బతిపాదింప( బడినట్లు వెనుకకు 
జరుపవలయు నని డా, బుల్లర్‌ అను వానిచే. జెప్ప్యబడినది. * 
పొళ్ళాత్యపండితులచే కొన్ని సందిగ్గములగు నూహలయొక్క బల 
ముచే నిశ్చయింపయుడిన వైదిక గంథముయొక్క కాలము సత్యమై 
నది కానందున, వైదికకాలము యొక్క పూర్వమర్యాద (క్రీస్తుకం కు 
పూర్వమున 4500 సంవత్సరములకంకు తక్కువ యని చెప్పుటకు 


శ. 


* డా, బుల్జ్మ రొచే. రచియింపంబడిన Indian Antiquary, September 
1894 (Vol- చర. pp. 238-249) లో “ఓరాయని క పె చేసిన విమ 
ర్భ్శమును జూడుము, 


4. గీతలు_భాగవతధర్మముల యుదయము గిర 


వీలులేదని వేదమందున్న యుదగయన స్థితిదర్శకములగు వాక్య 
ములయొక్క యాధారముచే * ఓరాయన' |గంథము నందు నాచే 
స్పష్టముగ నిరూపింపంబడినది. ఈ యనుమాన మిప్పు డనేకులగు 
పాశ్చ్ళాత్యపండితులకు సమ్మతముగనే యున్నది. బు గ్వేదకాల 
మిటులు వెనుకకు జరిపితిమేని, అనయా: వైదికధర్శములయొక్క 
యన్నియంగముల వృద్ధికిని యోగ్యమ ఎ నవకాశము నిచ్చితిమేని, 
భాగవతధర్మోదయ కాలమును సంకోచింపజేయ నవసరము లేదు. 
“బుగ్వేదానంతరమున నుత్సన్నమైన (బాహ్మణాది [(గంథములలో 
కృ త్రిక ముదలుకొని నక్షతములను లెక్కించుట సంపదాయ 
మగుటచే నా (బాహణములయొక్ష కాలము (కీస్తుకు పూర్వమునందు 
సుమారు 290 సంవత్సరములని చెప్పవలసివచ్చును” అని మహో 
రాష్ట్ర భాషయందు శై. శంకరబాల కృష్ణ దీక్షితునిచే తన భారతీయ 
జ్యోతిళ్ళాస్రముయొక్ష యితిహాసమునం౦దు నిరూపింపంబడినది; కొని 
యుదగయన స్థితిని బట్టి (గంథముల కాలమును నిర్ణ యించు పద్ధతి 
యుపనిషత్తుల న. నుండునట్లు మా శెప్పుడును కప్పం 
చేదు. రామజాపినిపేంటి భక్తి క్రిపరమైనట్టిది 7 గాన్సి లేక యోగతత్త్వము 
వంటి యోగ పరమగు నట్టిది గానీ యగు నుపనిషత్తులయొక్క 
భాషయు రచనయు 1పొచీనముగ౦ గన్పట్టదు. ఇంత మాతముచే 
నన్ని యుపనిషత్తులకాలమును, బుద్ధునికంకు నాలుగై దువందల 
సంవత్సరములకం'కె (పాచీనమై యుండదని యనేకు లూహించు 
చున్నారు; కాని పూర్వోక్ష విధమున కొలనిర్ణయము( జేయు నెడల 
నిది తప్పని తోయను. జ్యోతిషము మూలమున నన్ని యుపనిషత్తుల 
కాలమును నిశ్చయించుట సాధ్యము కానిమాట నిజమే, అయినను 
ముఖ్యములగు నుపనిషత్తులయొక్క కాలమును నిశ్చయించుట 
కీ రీతి మిక్కిలి యుపయోగించును. భాషయొక్క. శైలిని జూచినను, 
మైత్యుపనిషత్తు పాణినికంకు (పాచీనముగనే యున్నదని పొ, 


528 గీజార హస్యము_ పరిశిష్టము 

మాక్సుముల్ల రుచేం జెప్పంబడినది, * కొరణమేమన 3 ఈ యుపనిషత్తు 
నందు, _మై[తాయణిసంహితయందే పైకి కాన్సింఎచునవియు, పాణీ 
నీయవ్యాకరణమున ప్రచారములో లేనివియు (అనయగాః భాందసము 
లైనవియు) నగు ననేక సంధులు గలవు; కాని మైైత్యుపనిషత్తు 
లన్నింటిలో మొదటిది (అనగా: అతి పొచీనమగు నుపనిషత్తుకాదు. 
మ్మైతాయణ్యుపనిషత్తునందున్న (బహ్మజ్ఞానమును, సాంఖ్యము నను 
నీ రెంటికిని సంబంధము కలదు. ఇంతియకొాక యా యా స్థలముల 
యందు ఛాందోగ్యము, బృహదారణ్యకము, తై త్రరీయము, కఠము, 
ఈ శావాస్యము నను నుపనిషత్తులయందున్న వాక్యములును శ్లోకము 
లును మైత్రుపనిషత్తులో |పమాణార్భమై (గ్రహింపథుడినవి, ఈ యుపని 
షత్తులయొక్క నామములు మై[త్యుపనిషత్తులో (పత్యక్షముగ వ్రాయ; 
బడలేదు. అయినను నీ వాక్యములను [వాయుచు 'ఏవం హాహ 
అనియు, “ఉక్తం చి (చెప్పబడినది) అనియు ఇట్లు పరవాక్య 
దర్శకములగు పదము లుండుటచే నా వాక్యములు మజీయొక 
(గ్రంథములోని వనియు, మైైత్యుపనిషత్కారుండు స్వయముగ జెప్పి. 
నవి కావనియు నిస్సంశయముగ6 జెప్పవచ్చును. మజకియు నివి 
యెక్కడి వెనదియు నితరములగు నుపనిషత్తులను జూచి సహజముగ 
నిశ్చయింపవచ్చును. ఇప్పు డీ మైత్యుపనిషత్తునందు, కాలరూపమగు, 
లేక, సంవత్సరరూపమగు |బహ్మముయొక్క వివేచన చేయంబడు 
నప్పుడు (మ్మైత్యు, 6.14) “మఘా నక్షతము మొదలుకొని వరుసగ 
శ్రవిష్ట (అనయా: ధనిష్టా నక్షతము యొక్క సగము భాగము “పెకి 
వచ్చుపర్యంతము (మఘాద్యం (శవిష్టార్ధం) దక్షిణాయన మగు 
చున్నది. మజియు సార్చము (అనలా: ఆశ్రేషా నక్షత్రము) మొదలు 
కొని విపరీత కమముగ (అనగా: ఆశ్రేష పుష్యమి, ఈ మొదలగు 








*See Sacred Books of. the East Series, Vol. XV. Intro. pp. 
యామ, | 





కీ గీతలు.భాగవత ధర్మముల యుదయము 627 
పకారముగ వెనుకకు) లెక్కింతు మేని ధనిష్టా నక్ష తముయుక్క 
అర్థభాగ పర్యంతము నుత్తరాయణ మగును” అని వర్గింపబడినది. 
ఈ యుదగయన స్థీతిదర్శకములగు వచనము లా కాలమున నుండు 
నట్టి యుదగయన స్థితినే యనుసరించి యుండవలయు నని స్పష్ట 
మగుచున్నది, మణీయు దానింబట్టి యీ యుపనిషత్తుయొక్క కాల 
నిర్ణయమును గణితశాస్త్రము మూలమున సులభముగ జేయవచ్చును. 
కాని యీ విధమున కాలనిర్ణయము నెవరును చేయలేదు. మై|త్యు 
పనిషత్తునందు చెప్పబడిన యీ యుదగయనస్థితి వేదాంగ జ్యోతిష 
మందున్న యుదగయన స్థితకంకు |పాదీన మైనది. కారణ మేమన : 
"వేదాంగ జ్యాతిషమునం  దుదగయనముయొక్క యారంభము 
ధనిష్టా నక్ష తముయొక్క ఆరంభమునుండి యగునని స్పష్టముగ 
నున్నది. మజియు మైెళ్యుపనిషత్తునం దారంభము ధనిష్టార్ధము 
మొదలుకొని చేయంబడినది. మైైత్యుపనిషత్తునందున్న (శవిష్టార్ధమను 
శబ్దమున నర మను పదమునకు సరిగా సగము” అని యర్థము 
(గహింపవబయునా? లేక, “ధనిష్ట శతతార యను నీరెంటి మధ్య 
మున నెక్కడ నైనను” అని యర్థము చేయవలయునా? యను నీ 
విషయమున మతఖభీదము కలదు; కాని యేమి చెప్పినను వేదాంగ 
జ్యాతిషమునకు పూర్వమం దున్న యుదగయనస్థితి మైత్యుపనిషత్తు 
నందు వర్గ ంప(బడినది. మజియు నా కాలమునం దుండిన స్థితి యది 
యే యెయుండును. ఈ విషయమై సందేహము లేదు. కావున 
వేదాంగజ్యాతిషకాలముయొక్క యుదగయనము మ్మైత్యుపనిషత్రాల 
మందలి యుదగయనముకంకై సుమారు నక్ష్మతములోని సగము 
వెనుకకు వచ్చియుండునని చెప్పవలయును, వేదాంగ. జ్యౌతిష 
. మందున్న యుదగయనస్థితి కీస్తుశకముకంతె సుమారు 1200 సంవ 
త్సరములు గాని, లేక, 1400 సంవత్సరములు గాని పూర్వమై యుండ 


గ్‌జికి గితార హస్యము.సరిశిష్టము 


వచ్చునని జ్యోతిళ్ళాస్త్రగణితమును బట్టి సిద్ధమగును; *  మటియు 
నుదగయనములోని సగము పు. వెనుకం బడుటకు సుమారు 
480 అబ్బము లగుననియు, మైత్యుపనిషత్తు [శీస్తువు కంశు పూర్వము 
1880 మొదలు 1680 వత్సరములలోపుగ నెప్పు డై నను పుట్టియుండు 
ననియు గణితముచే నిష్పన్న మగుచున్నది. తుట్టతుద కీ యుపనిషత్తు 
వేదాంగజ్యాతిషము కం కె (పాచీనమైనదను విషయమున నైనను 
సంశయ మేమియు నుండదు. మై(త్యుపనిషత్తులో నుళ్రేఖింపయిడిన 
ఛాందోగ్యము మొదలగు నుపనిషత్తులు మైత్యుపనిషత్తుకంటును 
(పాచీనములని వేణుగ చెప్పనక్కఅలేదు గదా! బుగ్వేదముయొక్క 
కాలము కీస్తుకం కు పూర్వము సుమారు 4500 వత్సరము అనియు, 
యజ్ఞ యాగాదిపరమైన (బాహృణముల కాలము (కీస్తుకు పూర్వమందు 
సుమారు 22500 వత్సరము లనియు, ఛాందోగ్యము మొదలగు జ్ఞాన 
పరము లగు నుపనిషత్తుల కాలము [కీస్తుకు పూర్వము 1600 సంవత్స 
రము లనియు నిర్ణయమైన పిదప భాగవతధర్శములయొక్క. యుద 
యము, అభివృద్ధి వీనియొక్క కాలము నవీన' మని పాశ్చాత్య 
పండితులు చెప్పుటకు వీలులేదు. ఆవువలెను దూడవలెను నున్న 
శ్రీకృష్ణుడు, భాగవతధర్మములు ననువానికి సనుకాలికత్వమును 
చెప్పుటకు భయపడ నవసరము లేదు. మటియు బౌద్ధగంథ కారులచే 
వర్గి ంప(బడిన నితరములగు నితిహాసములవల్ల సిద్ధమైన వస్తుస్థితికిని 
సంబంధము బాగుగ కుదురును. ఈ సమయమున్‌నే' వైదికకాలము 
సమాప్రమై సూతముల యొక్కయు, స్మృతులయొక్కయు కాలము 
నారంభమై యుండును. 

నాంగ్లేయ sre శె. loss tine రచింస(బడిన “భార 
తీయ జ్యోతిళ్ళా స్తేతిహాసము ” అను మహారాష్ట్ర గంభమునను (వుట. 87.94 
మతియు 127.189) వివేచన చేయబడినది, చూడుము, దానియందే యుదగ 

టి నె దికః గంశణుల కాలము సైతము విచారించంబడినది.. 


4. గీతలు-భాగవతధర్మముల యుదయము 629 


భాగవతధర్మములయొక్క యుదయము |క్రీన్తుకం కె పూర్వ 
మందు సుమారు 1400 సంవత్సరము (అన(గాః బుద్ధునికం కె సుమా 
రే డెనిమిడి నూటుల వత్సరము, లయి యుండునని పైన చెప్పిన 
కౌలగణనముం బట్టి సిద్ధ మగును. ఈ కాలము బహు (పాబీనముగనే 
యున్నది, పైత ననే (బాహ్మణ్మగంథములయందున్న కర్మమార్షము 
సైతము దీనికంకొ ప్రాచీన మనియు, నుపనిషత్తులయందును, సాంఖ్య 
శాస్త్రమునందును పతిపాదింప(బడిన జ్ఞానమును, భాగవ తధర్మములు 
వెలువడుటకంకు పూర్వముననే | పచలితములై సర్వమాన్యములై 
యున్నవనియు పైన జెప్పంబడియున్నది, ఇట్టి స్థితిలో పూర్వోక్త 
మగు జ్ఞానమును గాని ధర్మాంగములను గాని యు పేక్షింపక్క శ్రీకృ 
ష్టునివంటి చతురుండును; జ్ఞానియు నైనవాండు తన ధర్మమును (ప్రవ 
ర్మింపం జేసెదనని కాని వారు పవర్తింపం జేసినను, నా కాలమందలి 
రాజర్థులకును, (బహ్మర్హులకును నది మాన్యమై లోకమున నది 
వ్యాపించిన దని కాని కల్పించుట నా కేమి యుక్త మని తోంపదు. 
క్రీస్తు తన భక్తి పరములగు ధర్మముల నే యహుదీయులకు మొదట 
నుపదేశించెనో వారిలో నా కాలమున ధార్మికమైన తత్త్వము లేక 
పోవుటచే తన భక్కిపథానమగు ధర్మమును తత్త ్వజ్ఞానముతో సమ్మే 
ళనము( జేయుట కావశ్యకత లేకపోయెను. బైబిలు యొక్క (పాచీన 
మైన నియమములలో? జెప్పబడిన కర్మ మయమగు ధర్మము ననుస 
రించియే యీ సొ భక్షి మార్గము బయలువెడలిన దని చెప్పుటచేతనే 
కీస్తుయొక్క ధర్మోపదేశకార్యము సంపూర్ణ మాయెను. |క్రీస్తువు సైత 
మింతవజ'కే [పయత్నింబెను. కాని (కీస్తుధర్మముల యొక్క యీ విష 
యమును, భాగవతధర్మములయొక్క యితిహాసముతోం బోల్చు సమ 
యమున, భాగవతధర్మము లెవరిలో నే కాలమున [సవృత్తములై నవో 
నా కొలమునం దొక కర్మమార్గమునే కాక్క (బహ్మజ్ఞానమును, కాపీల 
సాంఖ్యశాస్త్రసాంఖ్యమును సైతము పూర్ణముగ నెణీంగి యో మూడు 
భు గీ, 11-34 





580 గితారహస్యము.సరిశిష్టము 


ధర్మాంగములకు నేకవాళ్యతను జేయుటను సైత మప్పుడు వారు 
నేర్చికొనిరని మనస్సున నుంచుకొనవలయును. ఇట్టి జనులతో మో 
కర్మకాండమును, నౌపనిషదిక జ్ఞానమును, సాంఖ్యజ్ఞానమును దూర 
ముగ నుంచి కేవల భక్తితో భాగవతధర్మములను స్వీకరింపు. డని 
చెప్పుట యుక్తముగా నుండదు. (బాహ్మణములు మొదలగు వైదిక 
గంథములలో వర్ణింపయుడినదియు, నా కాలమున వ్యాపించియున్న 
దియు నగు యజ్ఞయాగాది కర్మలకు ఫలమేమి? యని యుపనిషత్తు 
లయందు( గాని, సాంఖ్యశాస్త్రమందుం గాని చెప్పబడిన జ్ఞానము 
వ్యర్థ మేనా? యనియు, భక్తికిన్కి చిత్త నిరోధరూపమగు యోగమున 
కును సంబంధ మెట్లు కుదురు ననియు, సహజముగ బయలువెడలు 
(పశ్నలకు తగిన సమాధానమును చెప్పిననే కాని భాగవతధర్మములు 
పచారములోనికి వచ్చుటకు వీలులేదు, కావున భాగవతధర్మముల 
యన్నింటిలో నీ విషయముల నన్నింటిని మొదటినుండి చర్చించుట 
యావశ్యక మగునని న్యాయదృష్టికిం దోంచును. మహాభారతాంతర్లత 
నారాయణీయోపాఖ్యానమును బట్టియు నీ సిద్ధాంతమే దృఢమగును, 
ఈ యుపాఖ్యానమున భాగవతధర్మములతో నౌపనిషదికమైన (బహ 
జ్ఞానమును కలుపంబడినది. నాలుగు వేదములు, సాంఖ్యము, 
యోగము నను నీ యైదును భాగవతధర్మములలో, జేరియున్నవి. 
కావున వానికి పొంచరా_తధర్మము అనియు పేరు గలదు (మ, భాం 
శాం. 339. 107). మతియు “వేదముల యందలి యారణ్యకములు 
సైతము (అన(గాః ఉపనిషత్తులు ఒకదాని కొకటి యంగనములగును” 
(శాం, 848.82) అని చెప్పబడినది. పాంచర్మాతశబ్దముస క్ర నిరుక్తి 
వ్యాకరణరీతిచే సిద్ధము కాకపోయినను అన్ని మతముల యందలి 
జ్ఞానమున నేకవాక్యత భాగవత ధర్మముల యొక్క యారంభముననే 
చేయంబడిస్‌ది యను విషయము మా|తమే స్పష్ట మగును. అయినను 
భక్తితో నితరములగు ధర్మాంగములకును నేకవాక్యత చేయుటయు 





4. గీతలు-భాగవతధర్మముల యుదయము 581 


భాగవతధర్మముల యందలి |పథానవిషయము కాదు. భక్తియొక్క 
ధర్మతత్త్వము భాగవతధర్మములచేతనే మొదట. (బవర్తింపంబడ లేదు. 
రుుదునియొక్కు గాని లేక, విష్ణువుయొక్కగాని యేదో యొక స్వరూ 
పమునందలి భక్షి భాగవతధర్మములు వెలువడుటకు ముందే యారం 
భీంప(బడియుండెను. మణటీయు నుపాస్య మేదైనను నది [(బహ్మము 
యొక్షపతీకము, లేక్క యొక విధమగు రూపమే యను కల్పనయు 
పూర్వకాలముననే వెలువడియుండె నని మైైత్యుపనిషత్తులోని పైన 
జెప్పిన వాక్యములను బట్టి స్పష్ట మగును (మైత్యు, 7.7). రుుదుండు 
మొదలగు నుపాన్యములకు మాజుగ వాసుదేవుండే యుపాన్యు(డని 
భాగవతధర్మములయందు. జెప్పంబడిన మాట నిజమే; కాని యెవరిని 
భజించినను నా భజన యొక భగవంతునకే చెందును. మణియు 
రుదు(డును, భగవంతు(డును నను వారిరువురు లేరని భగవద్గీతల 
యందును, నారాయణీయోపాఖ్యానమునందును చెప్పంబడినది (A. 
9, 28; మ, భా, శాం. 841. 20.26). కావున కేవల వాసుదేవభక్తి 
యనునదియే భాగవతధర్మములకు ముఖ్యలక్షణ మని చెప్పుటకు వీలు 
లేదు. వి సాత్వతజ్ఞాతులలో భాగవతధర్మము వెలువడెనో వాని 
యందు సాత్యకి మొదలగు వురుషులును, పరమభగవద్భక్తులగు భీష్ణా 
ర్లునులును, సాక్షాత్తుగ శ్రీకృష్ణుడును పరాకముముతోం గూడిన 
యనేక కార్యములను జేయుచు చేయించుచునుండిరి. కావున నా ధర్మ 
మునే యనుసరించి భగవదృక్తులును, నా కాలమున (పచారములో 
నున్న చాతుర్వర్ణ్య ధర్మానుసారముగ యుద్ధము మొదలగు వ్యావ 
హారిక కర్మలను చేయవలయు ననియే మూల భాగవతధర్మములయం 
దుండు ముఖ్యవిషయము. భక్తి మార్గము నవలంబించి వైరాగ్యయు క్ష 
మగు త్మీవబుద్ధితో సంసారమును వదలిన విరక్తు లా కాలమున సైతము 
బొత్తిగ లేకపోలేదు; కాని యిదంతయు సాత్వతముయొక్క, లేక, 
ధ్రీకృష్ణునియొక్క భాగవతధర్మములలో ముఖ్య సిద్ధాంతము కాదు. 


582 గీకారహస్యము.. పరిశిష్టము 


భక్తిచే పరమేశ్వరుని జ్ఞానము కలిగిన పిదప భగవద్భక్తుడు పరమేశ్వ 
రునివలె జగత్తుయొక్క "ధారణపోషణల నిమిత్తమై (పవర్శింపవలయు 
నని శ్రీకృష్ణుని యుపచేశమునందలి వరాం వీనిలో (బ్రహ్మ 
జ్ఞానులు సైతము నిష్కామకర్మల. జేయుట కేమియు నాటంకముండ 
దని యుపనిషత్త్రాలములయందు జనకాదులచే నిశ్చయింప(బడినది; 
కొని యా are భక్తి వానిలో. జేరకపోవుటయే కొక 
జ్ఞానము కలిగిన పిదప కర్మలను జేయవలయునా? వలదా? యను 
విషయము వారి వారి యిచ్చ్భానుసారముగ (అనంగా: వైఠల్పిక 
ముగ నుండెడిది (వే. సూ, కి, ఉం 15). శుద్ధమైన నివృత్తికం'కొ 
నిష్టామకర్మపరమైన |పవృత్తిమార్గమే (నైష్కర్మ్యమే) మిక్కిలి [శేయ 
స్కరమని భాగవతధర్మముల తుంటి సిద్ధాంతము, మటణియు కర్మ 
లకు జ్ఞానముతోడనే కార్త భక్తితో సైతము యోగ్యమగు సమ్మేళనము 
చేయబడినది. భాగవతధర్మములయం దున్నవియు, స్మార్హథర్మ 
ములకంకు వేళైనవియు నగు నీ ధర్మములకు మూల్మప్రవ ర్తకులగు 
నరనారాయణులును, నిటులే యన్ని కర్మలను నిమ్కామబుద్ధితోం 
జేయుచు నుండిరనియు, నిటులే యెల్లవారును కర్మలను జేయుచు 
నుండుట యావశ్యక మనియు మహాభారతమున నొకచోట చెప్ప 
బడినది (మ, భా, ఉద్యో, 48.21,22). నారాయణీయోపాఖ్యానము 
నందు మ్మాతము “పవృత్తి లక్షణ శైవ ధర్మో నారాయణాత్మకః 9 
“నారాయణీయములు, లేక్క భాగవతధర్శ్మములు |పవృత్తిపరము 
(అనయా: కర్మపరము లెయున్నవి” (భా.శాం, 347.81) = అని 
వాని లక్షణము స్పష్టముగ( జెప్పయుడినది, నారాయణీయములు, 
లేక మూలభాగవతములగు ధర్మములలోను నిష్కామ పవృ త్తిరూప 
మగు తత్త్వమునకే నైష్కర్మ్యమని "పేరు. ఇదియే మూలభాగవత 
యందు సిద్ధాంతము; కాని కొంతకాలమున కీ సిద్ధాంతము 

వ్యాప్తి తగ్గను. వైరాగ్యపరమగు వాసుదేవభ క్షి యీ ధర్మ 


తజ. 


ములలో పధానముగ నంగికరింప(బడె నని భాగవతమును బట్టి 
స్పష్ట మగుచున్నది. మజియు నారదపాంచరా,తములలో మా|త్రము 
భ క్రివలెనే మంత్ర తంత్రములు సైతము భాగవతధర్మములయందు( 
జేర్చంబడినవి, అయిన నివి యా ధర్మములయొక్క మూలస్వరూప 
ములు కావని భాగవతమును బట్టియే స్పష్టమగుచున్నది. కారణ 
మేమన ; నారాయణీయములు, లేక, సాత్వతములగు ధర్మముల 
విషయమై చెప్పవలసిన సమయము వచ్చినపుడు సాత్వతునియొక్క 
లేక్క నారాయణబుషియొక్క (అనయా: భాగవతములగు) ధర్మ 
ములును, నైష్కర్మ్యలక్షణములుగ నున్నవని భాగవతమున6 జెప్ప 
బడినది (భాగ, 1.8.8 మతీయు ll.4. 6): పిదప నీ నైష్కర్మ్యధర్మము 
నందున్న భక్షికి తగినంత ప్రాధాన్యము చెప్పంబడకపోవుటచే భక్తి 
పరమైన భాగవతపురాణము చెప్పవలసి వచ్చినదని చెప్పంబడినది 
(భాగ, 1. 9. 12): దీనినిబట్టి మూలభాగవతధర్మములు నైష్కుర్మ 
1పధానములు (అనంగా: నిషామకర్మయే ప్రధానముగా గలవి) 
అనియు బిదపంగొంతకాలమునకు వానియొక్క స్వరూపము మౌటీ 
భ క్షిపధానములైన వనియు నిర్వివాదముగనే సిద్ధ మగును. జ్ఞానము 
నకు భ కి కితోడను నిత్యసంబంధము( గలుగంజేయు మూలభాగవత 
ధర్మముల యందును న్నాశమ వ్యవస్థారూపమగు స్మార్హమార్గము 
నందును భేద మేమి? కేవల సన్నా్యాస సపరమగు జైనబౌద్ద ధర్మముల 
(పచారముచే ' భాగవతధర్మములయందున్న కర్మయోగ, మణంచి 
చేయ(బడినందున దానికి మజియొక (అన(గాః వైరాగ్యపరమగు 
స్వరూపము ఎట్లు వచ్చినదనియు బౌద్దథర్మముల యే(పణంగినపిదప 
వెలువడిన చైదికసం| పదాయములలో¢ గొన్నింటిచేతం దుదకు 
భగవద్గీతయందలి సన్న్యాసపరమగు స్వరూపమును, గొన్నింటిచేత 
భ క్రిపరమగు స్వరూపమును, మజికొన్నింటిచేత విశిష్టాద్వైతపరమగు 
స్వరూపమును) నెట్టు కల్ఫించినారను నిట్టి యైతిహాసిక (ప్రశ్నల 





584 గీ కారహ స్య ము_పరిశిష్టము 
యొక్క వివేచనము వెనుకనే చేయ(బడినది. అందుచేత నిచ్చో 
మరల జెప్ప నవసరము లేదు. 


వైదికధర్మముల యొక్క సనాతనమైన |పవాహమునందు 
భాగవతధర్శము లెప్పుడు పుట్టినడియు, మొదట నవి కర్మ పథాన 
ములో, లేక, (పవృత్తిపరములో యై యుండినను, పిదప నవి భక్తి, 
[పధానము లయినదియు, రామానుజాచార్యుల వారికాలమున 
విళిష్టాద్వెతరూప మైనదియు, పైన జేయ(బడిన సంక్షిప్త వివేచన 
వలన దెలియును, ఖభాగవతధర్మములయొక్క యో వేర్వేజగు 
న్వరూపములలో మొట్టమొదటనున్న (అనయా: నిష్కామ కర్మసర 
మైన) స్వరూపముమ్మాతమే గీతా ధర్శములయొక్క స్వరూపము. 
ఇప్పుడిట్టి మూలగీతలయొక్క కాలము విషయమై యేమి యూహ 
చేయవచ్చునో సంక్షేపముగం జెప్పుచున్నా (డను. శ్రీకృష్ణుని 
యొక్కయు, భారతయుద్ధము యొక్కయు కాల మొకకే గఅనంగా; 
[కీ పూ. సుమారు 1400 సంవత్సరములే) యైనను మూలగీతయు, 
మూలభారతము నను భాగవతధర్మముల సంబంధమైన (పథాన 
[గంథములు రెండును నా కాలముననే పుట్టినవని చెప్పుట సాధ్యము 
కాదు. ఏ మతధర్మ మైనను బయలువెడలిన వెంటనే యా మత గంథ 
ములు సిద్ధములై యుండవు, భారతమును గీతలును నటులే మత 
ధర్మములు వెలువడ(గనే వెలువడిన వనుటకు వీలు లేదు. భారత 
యుద్ధమైన పిదప పాండవులకు పొత్తు) (డగు జనమేజయుడు సర్సృ 
యాగము చేసినపుడు వైశంపాయనులు గీతాసహితమగు భారతమును 
తొలుత నతనికి( జెప్పెను. దానినే సూతుండు శౌనకునకు, జెప్పెను. 
పిదప భారతము (పవృత్వమైన దని కథ (పస్తుత మహాభారతము 
యొక్క |పారంభమున _వాయ(బడినది, -సౌతి మొదలుగాగల 
పౌరాణికులద్వారా వెలువడినపిదప దీనికి కావ్యమయమగు |గంథము 
యొక్క స్థాయికమైన స్వరూపము లభించులోపల నేమ్మాత మైనను 


4. గీతలు... భాగవత ధర్మముల యుదయము 585 


కాలము గడచి యుండవలయునని స్పష్టమగుచున్నది; కాని యా 
గడచినకాల మెంత యైనదియు నిశ్చయించుట కిపుడు సాధనము 
లేవియు లేవు. అయినను భారతయుద్ధమైనపిదప సుమారు 500 
సంవత్సరములలోపలనే యార్హ మహాకావ్యాత్మకమగు మూలభార 
తము నిర్మింపంబడియుండు నని చెప్పుట యొక సాహసము కాదు. 
కారణ మేమన : బౌద్ధధర్మములను. బోధించు ధర్మగంథములు, 
బుద్ధునిమరణానంతర మింతకంశకె శీఘముగ బయలువెడలెను. 
అర్హ మహాకావ్యమున నాయకుని పరాక్రమమును మ్మాతమే వర్ణించుట 
చేత కార్యనిర్వాహము కానేరదు. నాయకు(డు చేయవలసినకార్యము 
యోగ్యమైనదియు, అయోగ్యమైనదియు సైతము చెప్పవలసివచ్చును, 
వే యేల? ఆర్ధ మహాకావ్యములో నిది. యొక ముఖ్యకార్య మని 
సంస్కృత వాజ్మయమునుబట్టియే కాక యితర వాజ్మయములయం 
దలి యిట్టి నుహాకావ్యములను బట్టియు. గన్పట్టును. ఇప్పటివారి 
యూహలనుబట్టి విచారించితిమేని, నాయకుని కృత్యములను పరి 
శుద్ధమగు నీతిదృష్టితో సమర్షింపవలయును; కాని పూర్వకాలమున 
నిప్పటివలె ధర్మమునకును, నీతికిని భేదము పరిగణింప(బడకపోవుటచే 
దీనిని సమర్థించుటకు ధర్మదృష్టి తప్ప మణియొక మార్గము లేక 
పోయెను. మజియు భారతమునందలి నాయకుల కన్వయించునట్టి 
లేక, వారిచేతనే (పవ ర్తింప6 జేయంబడినట్టి భాగవతధర్మముల 
యాధారముచేతనే వారి కృత్యములను సమర్థించుట యావశ్యక మని 
వేటుగ( జెప్పనక్కజలేదు. మతియు భాగవతధర్మములే కాక యా 
కాలమున బయలువెడలిన యితరములగు వైదిక ధర్మమార్షములు 
సైతము కొంచెము కొంచెముగం గాని, పూర్తిగల గాని నివృత్తి 
పరములేయై యుండుటచే వానియందున్న ధర్మతత్వముయొక్క 
యాధారముచే భారతమునందలి నాయకులయొక్క  పరా[కమ 
కృత్యములను పూర్ణముగ సమర్థించుటకు ఫీలు లేకపోయెను. కావున 


588 గీతారహస్యము.. పరిశిష్టము 


మహాకావ్యాత్మకమగు మూలభారతములోనే కర్మయోగపరములగు 
భాగవతధర్మములను నిరూపించుట యావశ్యక మాయెను. గీత యా 
నిరూపణయే యై యున్నది. మటియు భాగవతధర్శములయొక్క 
మూలస్వరూ పమును యు క్షియు క్రముగ (పతిపాదించుటకు, యథార్థ 
ముగ మొదటిగంథము కాకపోయినను మూల్యగంథ మగుటచే దాని 
యొక్క కాలము సుమారు 500 సంవత్సరము[లై యుండవచ్చునని 
యూహింపవచ్చును. ఇట్టూహించుట కేమియు నభ్యంతరము లేదు, 


గీత యనునది భాగవతధర్మములను బోధించు మొదటి[గం 
థము కాకపోయినను పైన చెప్పినట్లు ముఖ్యగంథ మైనను కావ 
చ్చును; కాన దానియందు |పతిపాదింపయిడిన నిష్కోనముకర్మయోగ 
మా కాలమున నాచరణలో నున్న యితర ధర్మమార్గములతో అనయా: 
కర్మకాండతోడను, నౌపనిషదజ్ఞానముతోడను, సాంఖ్యముతోడను, 
చిత్తనిరోధరూపమగు యోగముతోడను, భక్తి తోడను... విరోధింప 
కుండనే యున్నదని నిరూపించుట యావశ్యకము. వే యేల? ఇటులే 
నుతముతోడను విరోధింపకుండుటయే యీ [గంథమువలనం గలుగు 
ముఖ్య|పయోజన మనియు. జెప్పవచ్చును. వేదాంతము, మోమాంస 
యను నీ మార్గదర్శకములగు (గంథములు పిదప బయలు వెడలి 
యుండుటచే మూలగితలయందు వానిని (పతిపాదించుటకు వీలు 
కలుగకపోయెను. కావుననే గితలలోనున్న వేదాంతము |పక్షిపమై 
యుండునని యనేకు. లెన్నుచున్నారు; కాని యీ మార్గదర్శకము 
అగు వేదాంతము, మొమాంస యను శాస్త్రములు పిదప రచింప. 
బడినవైనను వానియందు. |బతిపాదింప(బడిన విషయము మిక్కిలి 
[పాచీనమైనదని పెనం జెప్పంబడినది. కావున నీ విషయము మూల 
గీతలయందు( జెప్పంబడుట యొక దోషము కాదు. అయినను మూల 
భారతమును బట్టి మహాభారతము. రచియింపంబడినపుడు మూలము: 
నందున్న గీతలు బొత్తిగ మాజ లేదనియు నే చెప్పను, వీ మతమున 


ణీ గీతలు_భాగవతధర్మముల యుదయము 587 


నైనను నన్ని దేశములయందును నప్పుడప్పుడు భేదములు గలిగి యనే 
కములైన యుపమతములు నిర్మితము లగుచుండునన్మియితిహాసము 
లంబట్టి కాన్పించును. భాగవతధర్మముల విషయమును నిటులే 
యుండవచ్చును. నారాయణీయోపాఖ్యానమునందే కొందణు భాగ 
వతధర్మములు చతుర్వ్యూహములు (అనంా : వాసుదేవుండు, సంక 
ర్హణుండు, (పద్యుమ్ను (డు, అనిరుద్దు(డు) కలవనియు, కొందటు తి 
వ్యూహములు గలవనియు, మటికొందఖు ద్వివ్యూహము లే యనియు, 
నింకను కొంద జేకమే కలదనియు చెప్పుదు రని స్పష్టముగC జెప్ప 
బడినది (మ.భా,శాం, 848.57). ఇటులే మజికొన్ని మతభిదములు 
తర్వాత వెలువడి యుండవచ్చును. అటులే యాపనిషదికము, సాం 
ఖ్యము నైన జ్ఞానమును వృద్ధియగుచునే యుండును. కావున మూల 
గీతలయందు స్థాలిత్య మేమైన నున్నచో దానిని తొలంగించి యవి 
వృద్ధిపొందుచున్న పిండ బహ్మాండముల జ్ఞ జ్రానముతో( బూర్తిగం గలసి 
పోవునట్లు చేయుట యస్వాభావికము జః మూలగీతల యుద్దేశము 
నకు విరుదముగాని కాదు. కావుననే [ప (పస్తుతమందున్న గితలయందు 
(బహ్మస్మూతము బుజ్లేభింపలుడినవని పెన “గితలు_|బహ్మసూ| త్ర 
ములు” అను శీర్షిక క్రింద నిరూపింపయిడినది. మటియు గీతలయం 
దిట్టివి నుజికొన్ని మార్చు లుండవచ్చును, అయినను మూలగీతా 
(గంథమున నిట్టి హెచ్చుతగ్గుల నైనను విశేషము చూపుట సాధ్యము 
కాదు. గీతకు |పస్తుతమందున్న [1పామాణ్యము మహాభారతానంత 
రమున వచ్చినట్లుగ( గన్చట్టదు. (బహ్మసూ[ తము లయందే “స్మృతి” 
శబ్దముచే గీత (పమాణార్థమై స్వీకరింపబడిన దని పైన చెప్పబడి 
నది. మూలభారతము మహాభారత మైనప్పుడు మూలగీతలయందు 
విశేషము భేద ముండునేని యీ ప్రామాణ్యమున కాటంకము వచ్చియే 
యుండును; కాని యటులు గాక యీ పామాణ్య నుంతకంకొును 
వృద్ధి యగుచునే యుండెను; కావున మూలగీతలయం దేమేని భేద 


538 గీతారహస్యము_సరిశిష్టము 
మున్నచో నది యొక గొప్ప కాదు. మూలమునందున్న యర్థము 
దేనికి పరిపోషింపంబడునో యక్ష యది యుండవలయునని యను 
మానింప వలసివచ్చును. గీతకు నొకపరి యిట్లు [పాపమైన స్వరూ 
పమే యింతపర్యంతమును స్థిరముగ నుండెను. పిదప దానిలో మార్చే 
మియు జరుగలేదు అని యా యా పురాణములయందు |పస్తుతమం 
దున్న భగవద్గీతను బోలునట్లుగం జెప్పబడిన యనేకములగు గీతలు 
బట్టి స్పష్ట మగును. కారణ మేమన; ఈ పురాణము లన్నింటిలో నతి 
వ. పురాణముకంకు సైతము కొన్ని శతకములనుండియై 
ను ప్రస్తుతమందున్న గీత పూర్ణముగ |పమాణభూతము కానిచో, 
me నూర్ను టకు వీలు లేక దానిని బోలునట్టు మతియొక 
గీత చెప్పబడిన దను కల్పనయే తోంచుటకు వీలులేదు. అటులనే 
(పతి సొం[పదాయిక టీకాకారు(డును, గితలయందున్న యొక శబ్ద 
మునకే బలాత్కారముగ వేర్వేజగు నర్థము చెప్పి గీ తార్థమును తమ 
సంపదాయమున కనుకూలముగ నున్నదని నిరూపించుటక్షై శమ 
పడవలసిన యవసరమును లేదు. |పస్తుతము గీతలలో నున్న కొన్ని 
సిద్ధాంతములు పరస్పర విరుద్ధములుగ6 గాస్పించుచున్నవి. కావున 
(ప్రస్తుతమందున్న మహాభారతము నందలి గితలలో సైతము పిదప 
నప్పు డప్పుడు మార్చు చేయబడి యుండునని యనేకు లూహించు 
చున్నారు; కాని, యీ విరోధము వాస్తవికము కాదనియు, నిది ధర్మ 
(పతిపాదనము చేయు పూర్వాపర వైదిక పద్ధతియొక్క స్వరూపమును 
బాగుగ దెలిసికొనక పోవుటచేం గలుగు (భమ మనియు నారంభము 
ననే చెప్పంబడినది, |పాచీనములగు నాయా ధర్మాంగముల "జేర 
వాక్యతను జేసి (బవృత్తి మార్గమును విశేషముగ సమర్థించు భాగవత 
ధర్మములు వెలుపడిన పిదప సుమారు $00 సంవత్సరములకు, అనంగా 
డ్రీస్తుకంటె పూర్వమున సుమారు $800 సంవత్సరములకు, ఆ మూల 
భాగవతధర్మములనే |పతిపాదించు మూల భారతమును గీతయు బుట్టి 


4. గీతలు.భాగవతధర్మనుల యుదయనము 689 
యుండు ననియు, భారతము మహాభారతముగం బరిణమించునప్పు డీ 
మూలగీతయం దా యర్థమును బోషించు మా ర్పేమ్మాతమో చేయ, 
బడినను గీతలయొక్ట ముఖ్యస్వరూపముమా[త మప్పుడును మాటిలేద 
నియు, (ప్రస్తుత మహాభారతమున గీతల. జేర్చిన పిదప దానియందు 
నురల మార్చేమియు€ గలుగ లేదనియు, అట్లు కలుగుటకు సాధ్యము 
గాకపోయె ననియు నీ వి వేచననుబట్టి ముఖ్యముగ. దెల్ల మగునని 
యిందలి సారాంశము. మూలగీతయొక్క గాని, స్వరూపవిషయము 
సను, కాలవిషయమునను నీ నిర్ణయ మెల్ల వారిచేతను స్థూలదృష్టితోం 
జేయంబడినది. కారణ మేమన: ఆ నిర్ణయమును జేయుటకు వలసి 
నంత సామ[గి యిప్పుడు లభింపదు; కాని |పస్తుతమందున్న మహో 
భారతమును, |పస్లుతమందున్న గీతయు నను వాని విషయ మటుల 
గానేరదు. వానియొక్క కాలనిర్ణయమునకై యనేకములగు సాధన 
ములు లభించుచునే యున్న వి. కావున నా చర్చ దీని పిదపనుండు 
పకరణభాగమున (బత్యీకముగ. జేయంబడినది. పస్తుతమందున్న 
గీతయు, (పస్తుతమందున్న మహాభారతమును (అనగా: పారం 
భము నుండి, [కమ్మకమముగ మార్చు6 జెంది తుద కిప్పటికి తేలిన 
గీతయు, మహాభారతము) నను నివియే మూల గంథములు గాని, 
తత్పూర్వమునందున్నవి మూల్యగంథములుకావని చదువరు లెజుంగ 
వలయును, 


ర 


ర్‌. ఇప్పటి గీతయెంక్క కాలము 


భగవద్గీత యనునది భాగవతధర్మములకు ప్రథాన గంథము, 
ఈ భాగవతథర్మములు (కీస్తుకంకు సుమారు పదునాల్లు శతాబ్దముల 
(కీవూ. 140, క్రిందటను, తదనంతరమున కొన్ని “శకాబ్దములకు 


540 గీతారహస్య ము. పరిశిష్టము 


పిదప మూలగీతయు బయలుదేరి యుండునని స్థూలదృష్టిచే పైన 
నిశ్చయింపంబడినది. మతియు మూలభాగవతధర్మములు నిష్కామ 
కర్మ్యపథానము లయినవనియు, వానికే భక్తి పధానమైన రూపాంత 
రము కలిగి తుదకు విశిష్టాద్వైతము సైతము వానిలో నెట్లు చేరిన 
దనియుం జెప్పంబడినది. మూలగీతల విషయమైకాని, లేక, మూల 
భాగవతధర్మములవిషయమై కాని యింతకంకు విశేషముగ వ్రాయుట 
కిప్పుడైనను సాధనములు లేవు. మజియు పది పదునైదు సంవత్సరం 
బులకు పూర్వమున (పస్తుత మహాభారతముయొక్కయు, పస్తుతగీత 
యొక్కయు సంబంధమున సైత మటులే యుండెను. కాని డా, 
భఖాండార్‌ కర్‌, ౩. కాశీనాథపంత్‌ తెలంగ ౨. శంకరబాల కృష్ణ 
దీక్షితులు, రావుబహదూర్‌ చీంతామణిరావు వైద్య మొదలగువారి 
యొక్క |[పయత్నముచే, (పస్తుతమునందు భారతముయొక్కయు, 
(పస్తుతమున నుండు గితయొక్కయు. కాలమును నిర్ణయించుటకు 
అనేక [పమాణములు చూపంబడినవి. మటియు నిటీవల నింక నొకటి 
రెండు [పమాణములు శై, [త్యంబకగురునాథకాళే యను వారిచే 
నిరూపింప(బడినవి. వీని నన్నింటిని |కోడీకరించి, నాకు తెలిసినంత 
వటికు వానియందు [పామాణ్యమును నిరూపించుచు పరిశిష్టమగు నీ 
భాగము నిమిడ్చి (వాసితిని, ఈ పరిశిష్ట్రపకరణము యొక్క పారం 
భముననే యిప్పటి మహాభారతమును, ఇప్పటి గీతయును నొకరి 
చేతనే రచింపంబడినవని సపమాణముగ నిరూపించితిని. ఈ రెండు 
[గంథములు నొకరే రచియించిరి, ఒక కాలముననే పుట్టినవని యందు 
_ మేని మహాభారతము యొక్ష కాలమునుబట్టి గీతలయొక్ష కాలమును 
సైతము నిర్ణయము చేసినటులే యగును. కావున నీ భాగమున 
నిప్పటి మహాభారత [గంథకాలమును నిర్ణయించుటకు. గల ముఖ్య 
ములైన (పమాణములను జెప్పి పిదప నిప్పటి గీతా గంథ కాలమును 
నిర్ణయము చేయుట కుపయోగించు (పమాణములను |ప్రత్యేకముగ 





గ్‌, ఇప్పటి గీత యొక్క కాలము 5Al 


(వాసితిని, కావున మహాభారతముయొక్క కాలమును నిర్ణ యించు 
టకు, గల |పమాణము లొకవేళ నెవరికైన సందిగ్ధములుగ( దోంచి 
నను, గీతయొక్క కాలనిర్ణయమునకు దానివలన నేమియు బాధ 
యుండదు. 


మహాభారతకాలనిర్ణయము 

మహాభారత మను [గంథ మతి వి స్టీర్ణమైనది; కాని యిప్పు 
డున్న మహాభారతమున కొంచె మెచ్చు తక్కువగ లక్షశ్లోకములు 
గలవు. హరివంశమును సైతము గలిపినను లక్షసంఖ్య వూరి కానేర 
దన్క రావుబహదూర్‌ వైద్యునిచే వ్రాయ(డిన మహాభారతమునకు. 
టీకవలె నుండు నాంగ్రేయ భాషకు భాషాంతరీకరణమైన [గ్రంథము 
యొక్క మొదటి పరిశిష్టమున నిరూపింపయుడినది.& అయినను భార 
తము మహాభారతమైన పిదప గొప్పగంథముగ పరిణమించిన |గంథ 
మనేక స్థలములయం దిప్పు డున్నదానివలెనే యుండునని నిరాతంక 
ముగ జెప్పవచ్చును. ఈ మహాభారతమునందు యాస్కునియొక్క 
నిరుక మును, మనుసంహితయును, భగవర్గీతయందు (బహ్మసూూత 
ములును నుళ్లేఖింపంబడిన వని 'పైనం జెప్పండినది. ఇంతియె కాక, 
యిప్పుడు దాశియొక్క కాలమును నిర్ణయించుటకు లభించు |పమా 
ణము లేవి యన_ 


1. ఈ పదునెనిమిది పర్వములు గలిగిన (గంథమును, హారి 
వంశమును జావా” దేశమునకును, బాలీ బేటు' అను దేశమునకును 
నాలుగైదు శతాబ్బములకంకొ పూర్వమే కొనిపోయిడినవి. అ దేశముల 
యందున్న (పాపీనమగు “కవి యను భాషలోనికి భామోంతరీకర 


మయ త క ల TIT య కా య 

* The Mahabharata: a Criticism ౨. 185 రా, బం వైద్యుల 
మహాభారతమునకు టీకాత్మకమగు సీప్ప స్త కమునే తొలుదొలుత | ప్రమాణముగ6 
జూ పెదను, 


542 గీతారహస్యము.. పరిశిష్టము 

ణము చేయ(బడినవి. ఈ భాషాంతరములో అది, విరాట, ఉద్యోగ, 
భీష్మ, ఆశ్రమవాసి, ముసల, ప్రస్థానిక, స్వర్ణారోహణములను నీయెని 
మిది పర్వములు బాలీబేటులో కలవు. వానిలో, గొన్ని ముదితములై 
యున్నవి. కవిభాషయందు భాషాంతరీకరణము చేయయుడిన దాని 
యం దక్కడక్కడ మహాభారతమునందలి మూలసంస్క్టృృతళ్లోకము 
లుదాహరణమునకై (వాయంబడియున్నవి. వీనిలో నుద్యోగపర్వము 
నందున్న శ్లోకములను నేను వరిశీలించి చూచితిని, అవి యన్నియు 
(పస్తుతమందు కలకత్తాలో ముదితమైన మహాభారతము నందలి 
యుద్యోగపర్వములోని యభ్యాయములలో - వరుసగ నక్క డక్కడ 
కాన్సించుచున్న వి. దీనింబట్టి లక్షశ్లోకములు గల మహాభారత మిప్ప 
టికి నాలుగు శతాబ్దములకు (శకసంవత్సరములకు) పూర్వముననే, 
యధమపక్షము కెంటుపందల సంవత్సరములకం'కు వెనుకనై నను 
భరతఖండమున |పమాణభూతముగ నుండి యుండవచ్చు నని సిద్ద 
మగుచున్నది. కారణ మేమన; అట్టు గానిచో జావా దేశమునకును 
బాలీబేటు దేశమునకును కొనిపోవలసి న యవసరమేమి? టిబెట్‌ భాష 
లోనికి సైతము మహాభారతము భాషాంతరీకరిం పంబడెను; కాని యది 
దీనివెనుక చేయ6బడినది. + 


2. చేది సంవత్సరములు 197, అనలా: 8607 శకాబ్దములు 
గల గుప్తరాజులయొక్క యొక శిలాశాసన మీప్పుడు కాన్సించినది, 
దానియందు మహాభారత మను |గంథము లక్షశ్లోకములు గలదియని 
స్పష్టముగ నిర్దేశింపంబడినది. దానింబట్టి శశాబ్ధములు 867 నకు 


+ జావా దాలిబేటులయందున్న మహాభారతము విషయమై The Modern 
Review, July 1914, pp. 32-38 అను దానిలో [(దాయంబడినది, చూడుము 
మజియు టిబెట్‌ భాషయందలి మహాభారతముయొక్క సంపూర్ణమగు నుల్లేఖము 
Rockhill’s Life of the Buddha, బై 228 note 1లో 'వాయలుడినది, 


5. ఇప్పటి గీతయొక్క కాలము డత 


పూర్వమే యొకటి రెండు శకవత్సరంబులకు వెనుక నది యుండు 
నని కన్పట్టుచున్న ది. ea 


8. ఇప్పుడు (పసిద్ధములైన భాసకవి నాటకములలో, బెక్కు 
నాటకములు మహాభారతమునందలి యాఖ్యానములను బట్టియే 
రచియింపంబడినవి. అనంగా: భాసునికాలమున మహాభారత ముండె 
ననియు, లోకులు దానిని పమాణముగ నంగికరించుచుండి రసియు 
స్పష్టమగుచున్నది. భాసకవికృత “బాలచరిత' మను నాటకమున 
(శ్రీకృష్ణుని బాల్యవిషయమును, గోపికలవిషయము నుళ్రేఖింపండినవి, 
కావున హరివంశము పైత మా కాలమున నుండి యుండవచ్చును. 
భాసుడు కాళిదాసుకంకు పూర్వకవి యనుట నిర్వివాద మైనది. 
భాసకృతనాటకములకు సంపాదకు(డగు పండిత త. గణపతిశా స్త్రీచే 
భాసుడు చాణక్యునకంకు |పొచీనుడని స్వప్నవాసవద త్ర యను 
నామము గల నాటకముయొక్క పస్తాపనయందు |వాయ(బడినది. 
కారణ మేమి యన: భానుని నాటకమున స్పష్టముగ( గాన్సించు 
చున్న యొక శ్లోకము చాణక్యునిచే రచియింపంబడిన యర్థశాస్త్రము 
నందు కలదు. అక్కడ నది మజియొకరిదని యుల్రేఖింప( బడినది. 
కాను నీ కాలము సందిగ్ధ మనినను, భాసకవికాలము |క్రీస్తుశకమున 
రెండవది గాని మూడవది గాని యగు శతకమునకంకు నెక్కువ 
నూతన మని చెప్పుటకు వీలులేదని మాత్రమే నేను చెప్పుదును. 


4, అశ్వఘోషు డను నొక బౌద్ధకవి శాలివాహనశకారంభ 
మున పుక్షైనని బౌద్ధ్యగంథములనుబట్టి నిశ్చయింపయుడినది. ఈ 
యశ్వఘోషుండు బుద్ధచర్మిత మనియు, సొందరనంద మనియు పేర్ణు 





* ఈ శిలాలేభఖ[నము Inscriptionum Indicarum అను [గ ంథము 
యొక్క మూ(డపఖండ మందు 184వ పుటలో సంపూర్ణముగ [వాయంబడినది. 
మతియు శంకర బాలకృష్ణ గీక్షితులవారిచే (పచురింపయిడిన మహా భారతీయజ్యోతి 
ళాస్రమునందు (పు, 108) సుల్లేఖము చేయంబడినదిః 


గక గీతార హస్యము...పరిశిష్టము 


గల రెండు టౌద్ధధర్మబోధకములగు సంస్కృత మహాకావ్యములను 
రచించెను. అవి |పస్తుతమున ముదితము'లె (పసిద్ధిగాంచియున్నవి. 
ఈ రెండింటియందును భారతకథ యుళ్రేఖింపండినది. 


ఇంతియె కాక యశ్వఘోషునిచే రచియింప( బడినట్లు చెప్పు 
బడు వ్యజసూచికోపనిషత్తుయొక్క వ్యాఖ్యానరూప మగు నొక 
(గ్రంథము కలదు. ఈ వ్యజసూచికోపనిషత్తు నతండే రచియించె 
ననియు జెప్పవచ్చును. |పొ. వేబ రనునాతం డీ గంథమును 1860 
ఎ సంవత్సరములో జర్మనీదేశమునం దచ్చు వేయించెను. దాని 
యందు హరివంశమునందలి (శాద్ధమాహాత్మ్యము లోని “సప్తవ్యాధా 
దిశార్దేషు,.. లీ (హరి, 24.20 మతీయ £1) మొదలగు శ్లోకములును 
మహా భారతములోని మటికొన్ని శ్లోకములును (ఉదాహరణార్థమై 
మ.భా.శాం. 261. 17) [(వాయంబడినవి, దీనినిబట్టి శకారంభమునకు 
పూర్వమున హరివంశముతో. జేరి (పస్తుతమం దున్న లక్షశ్రోకములు 
గలమహాభారత ముండె నని కాన్సించుచున్న ది. 


గ అశ్వలాయన గృహ్యసూ[ తమునందు (8: 4. 4) భారత 
మును, మహోభారతమును చేజుగ నుళ్రేఖింపయడి వ. 
బౌధాయనధర్మసూత్రములలో నొక స్థలమున (2. సీం 26) ముహాభార 
తమునందలి యయాతి _ ఉపాఖ్యానము నందున్న యొక శ్లోకము 
[(వాయథబడినది (మ, .భా.ఆ, 78. 10); కొని యీ యొక్కశ్లోకమును 
బట్టియే బౌథాయనులకం"కె పూర్వమున మహాభారత ముండెనని, 
నిశ్చయముగ నూహించుట సాధ్యము కాదని బుహ్హర్‌ దొర చెప్పు 
చున్నాండు; * కాని యట్లు చెప్పుట యుకమైనది జరు కారణమేమి 
యన: బౌధాయనుల గ్భవ్యా శేషసూ తములయందు విష్ణుసవా[స 
నామము లుల్లేఖింప(బడినవి (బౌ. గృ. శే, 1.22, 8. ఇంతియే కొక 


య LS CY LOY 





* See Sacred Books of the East Series, Vol. XIV. Intro. 
pe ఎమ 





ర్‌, ఇప్పటి గీతలయొక్క కాలము 645 


యాసూ[తములలోనే (2. 22. 9) పిదప గీతలలోని “పతం పుష్పం 
ఫలం తోయం....” అను శ్లోకమును (A.9.26) (వాయ (బడినది, 
టౌధాయనసూతములయందున్న యీ యుల్రేఖము మొదట, "కె, 
(త్యంబకగురునాథ కాళేచేం |బచురపటుప(బడినది. + మటియు దానిం 
బట్టి బుహ్హర్‌ దొరయొక్క పూర్వపక్షము నిర్మూల మగును, ఆశ్వలా 
యనునకును, బౌధాయనునకును మహాభారతము బాగుగ దెలియు 
నని చెప్పవలసివచ్చును. బౌధాయను(డు డ్రీస్తుశకముకంతె పూర్వ 
మున సుమారు నాలుగు శతాబ్దముల (పాంతమున పుట్టి యుండునని 
బుహ్హరుచేతనే యితర పమాణములను బట్టి నిశ్చయింప(బడినది. 


6. మహాభారతముననే విష్ణువుయొక్క యవతారములను 
చెప్పినచోట నా యవతారములలో బుద్ధునియొక్క "పిర్ర లేదు. 
మజియు పు న్యా సళ. (మ.భా.శాం, 889.100 
దశావతారములయుక్క సేరులున్న చోట “హంస” అను |పథ్రమావ 
తారమునుజెప్పి కృష్ణా నంతరమున నొకసారే కలికిని జేర్చి పదియను 
సంఖ్యపూ ర్తి చేయబడినది. అయినను వనపర్యము నందు కలియుగము 
యొక్క భవిష్యత్‌ స్థితిని చెప్పునప్పుడు, “ఏడూకచిహ్నా పృథివీ న 
దివగృవాభూష్టిత్లా ఫి టా భూమిపై దేవాలయములకు మాలుగ 
'నేడూకము ల్గుండును అని వర్షి ంప(బడినది. (ము భా, వన. 190. 68) 
బుద్దునియొక్క కేశమును గాని, దంతమును గాని యేదో యొక 
న్మరీంపం జేయు వస్తువును గాని పాతి పెట్టి దానిపై కట్టిన స్తంభము 
గాని మందిరము గాని, లేక, యిల్లు గాని యేడూక “మునంుడును. 
దీనినే యీ కాలమున మహారాష్ట్రభాషలో ' డాగోబా*' యని చెప్పు 
దురు, డాగోబా యనుశబ్దము సంస్కృత * ధాతుగర్భ' (=పాలీ 


పయ Oe 


శై, (త్యంబకగురునాథకాశే గారి సంపూర్ణ లేఖనము The Vedic 


Magazine and Gurukula Samachar, Vol. VU. Nes 6,7 pp. 528-532. 
అనుదానిలో ముదితమై యున్నది. [పొం కాశే యని లేఖకుని పేరు పొర 


పాటున అచ్చు వేయంబడినది. 
భంగీ, 11-35 


548 గీతారహస్యను...సరిశిష్టము 


డాగబ్‌ శబ్దము యొక్క యప భంశము. “ధాతు ననంగా ః లోపల 
నునుప(బడిన స్మారకవస్తువు * అని యర్థము. సింహళమునను బర్మా 
దేశమునను నిట్టి డాగోబాలు (పతిదిక్కునను గలవు. _ దీనింబట్టి 
బుద్దుడు పుట్టినపిదపనై నను, నతని నవతారములలో లెక్కించుటకు 
పూర్వమున నైనను మహాభారతము పుట్టినట్లు కాన్సించుచున్నది. 
మహాభారతమునందు బుద్ధు6 డనియు (పతిబుద్దు6 డనియు శబ్దము 
లనేళ స్థలములయందు, (బ్రయోగింపం బడినవి (శాం, 194.58; 07 
47; 948. శీల; కొని యా పదమునకు “జ్ఞాని జ్ఞాత, లేక, స్థిత పజ్జుం 
.డైనపురుషుడు” అని మా|తమే యర్ధ we నిర్దేశింపణడినది. 
బౌద్ధధర్మములలో నుండి యా శబ్బములను (గహించినట్టు కన్పట్టదు. 
'కేయెల? బౌద్ధులచేతనే యీ శబ్దములు వైదికధర్మములలోనుండి 
(గహింపయడియుండు నని యూహించుట కిది యొక [పబలమైన 
కారణము. 


7. మహాభారతముయుక్క నక్షత్రముల లెక్కకు కృత్తిక 
మొదలు గాని యళ్విని గాదు (మ.భా,.అను. 64 మజీయు 89). 
మేషము, వృషభము మొదలుగా గల రాసు లెక్కడను చెప్పంబడ 
లేదు. ఈ విషయము కాలనిర్ణయమును గుజించి మిక్కిలి గొప్పది. 
కారణ మేమన; |గీకుదేశీయుల యొక్క సహవాసముచే మేష 
వృషభాదిరాసుల [ప్రచారము హిందూస్థానమునకు రాకపూర్వము 
(అనయా: అలెగ్జాండరు కాలమునకు పూర్వమున) మహాభారత 
(గంథము పుట్టియుండునని దానింబట్టి సహజముగనే యూహీాంప 
బడును; కాని దీనికంకెను గొప్పదియగు విషయము మటియొక 
టున్నది, శవణము మొదలు నక్షతములను లెక్కించుటయే యను 
గీతయందు (మ .భా. అశ్వ. 44. 2 మజియు అది, 71. కిక చెప్పం 
బడినది, విశ్నామ్మితుండు శ్రవణము మొదలుకొని నక్షత్రములు లెక్క 
పెట్టుట నారంభించినట్ల్టున్నది. అప్పుడు |శనణనక్ష[తము మొదలు 





ర. ఇప్పటి గీతలయుక్క. కాలము ర్‌4? 


కొనియే యుత్తరాయణ మారంభ మగుచుండుటచే నట్లు లెక్కింప 
బడెనని టీకాకారులు నుడివిరి, అంతకంు నా స్థలమున చేటొక 
యర్థము బాగుగ నుండనేరదు. వేదాంగ జ్యోతిషకాలమందు ధనిష్టా 
నక్షతమున నుత్తరాయణ మారంభ మగుచు నుండెను. ధనిష్టయం 
దుదగయన కాలము. జ్యోతిర్గణితమును బట్టి శకకాలముకంతు పూర్వ 
మున సుమారు 1500 సంవత్సరము లుండును. మణియు జ్యోతి 
ర్లణీతమును బట్టి యుదగయన మొక నక్షత్రము వెనుక బడుటకు 
సుమారు 1000 వత్సరములు పట్టును. ఈ లెక్కనుబట్టి శవణారంభ 
మున నుదగయనము కా(బోవుకాలము శకముకంకు పూర్వమున 
500 వత్సరము లుండును. అన(గాః శకమునకు పూర్వము $00 
వత్సరముల |పాంతమున మహాభారతము పుట్టి యుండునని గణిత 
ముచే నిరూపింపవచ్చును. కై. శంకరబాలకృష్ణ దీక్షితుడు, తన 
భారతీయ జ్యోతిశ్ళాస్రమునం దీ విధముననే యూపొంచినట్లు 
(నాసెను (భాంజ్యోంపు. 87.90, 111 నముణియు 147 చూడు. ఈ 
(పమాణమునందలి విశేషమేమన : దీనింబట్టి (పస్తుత మహాభారతము 
యొక్క కాలము శకముకంకు 500 సంవత్సరములకంకు పూర్వమని 
చెప్పుటకు వీలులేదు. 


రీ, రావుబహదూర్‌ వైద్యునిచే వ్రాయబడిన మహాభారతము 
యొక్క టీకాత్మకమైన యింగ్లీ షుగంథములో చం|దగుప్తుని కొలువు 
కూటమున (ఇ.స, పూర్వమందు సుమారు శి2ి0 సంవత్సరముల క్రింద) 
నుండినట్టి మెగస్థనీస్‌ అను పేరు గల (గీకున్యాయ వాదికి మహా 
భారతమునందలి కథలు. తెలినియున్నవని నిర్హేశింప(బడి యున్నది, 
మెగస్థనీసుయొక్క [(గంథ మిప్పుడు సంపూర్ణముగ లభ్యపడదు; 
కాని యందుండి యితరులచే |గహింప(బడీన వజ్గనముల నన్నిటిని 
సమకూర్చి మొదట జర్మనీభాషలో నచ్చొత్తించిరి. పిదప దానిని 
ముక్కిండలనువా. డింగ్లీ షునకు మార్చెను. . ఈ పుస్తకమునందు 


648 గీశారహన్యము.పరిశిష్టము 


(పుట, 200. 205) వర్ణి ంపంబడిన హెరక్తి సనువా(డె శ్రీకృష్ణుం 
డనియు, నతనిపూజ మెగస్టనీసు కాలమున ' శౌరసేను లను జనులు. 
చేయుచుండి రనియు, నీ శౌ సినీజనులు మధురలో సరం 
జెప్పంబడినది. + ఇంతియే కాక 'హెరక్షి సనువాండు, డాయొనినస్‌ 
అను మూలపురుషుని యొద్ద నుండి లెక్కింప, పదునైదవవా:డై 
యున్నాండని దానియందు ' చెప్పబడినది. మహాభారతమునందు 
(మ.? భా .అను. 14/25. -88) సిటులే | శ్రుకృష్ణుండు దక్ష్మపజాషతివద్ద 
నుండీ లెక్కింప పదునై దవ పురుషుడని చెప్పంబడినది. అటులే 
మెగస్థనీసు చేసిన కర్ణ్యపావరణుండు, ఏకపాదుండు, లలాటాక్రు(డు 
ముదోలగు విలక్షణజనులయొక్క కాని (పు 14), లేక, బంగారమును 
పైకి? దీయుచున్నచీమలయొక్క (పి పీలిక) గాని వర్ణ నయును (పు. 
94) మహాభారతమునం గాన్సించుచున్న ది (మ.భా,సభా, గ్‌! మలి. 
క్‌ి. దీనిని బట్టియు నుజికొన్ని యితరవిషయములను బట్టియు 
మహాభారత మను(గంథమే కాక శ్రీక కృష్ణచరితయును, శ్రీకృష్ణుని 
పూజయును మెగస్థనీసుయొక్కు కాలమున |పచారములోసనికి వచ్చీ 
యున్న వని స్పష్టమగుచున్నది. 

+ See M’ Crindle’s Ancient India - Megasthenes and Arrian 
pp. 200-205. మెగస్థ నీసునియొక్క యభిప్రాయము పిదప నొకానొక శోధన 
వలన చమక్కారముగ దృఢ పటు స(బడినది, దొంబాయిరాజధాని Archaéologi- 
cal Department యొక్క. 1904S సం, Progress Report. మాత్రము 
మిక్కిలి (ప్రాశస్త్యము నొందినది. దానిలో గ్యాలియరు సంస్థానమునందలి 
భిలసా యనుస ట్టణసమీపమున బేస్‌సగర మను గామమునందున్న భాంటబాబొ 
(స్త ంభరూసమగుతం డ్రి) అను నొక గరుడధ్వజస్త ంభము నందలి. (వాతంలో నొ 
స్కంభమెదుట వాసుదేవుని దేవాలయము హెళి ఓడరసు అనుపేరు గల నొక 
హిందూ మతానలంబకుండగు నొక యవనునిచే (అనంగా : ఒక (గిసుదేశస్టు నిచ్చే 
స్థా పింపంబడినది. ఆ యవను డక క్షడనున్న భగభ్యదుండను రాజుయొక్ష కొలువు 
కూటమున, తక్షశిల .యందుండిన అంటి ఆల్కిడస్‌ అను పేరుగల “గీకరాజు 
తరపున రాయబారిగ నుండెనని (వ్రాయంబడినది. క్రీ వూ. 140-వ సం, అంటి 





ర్‌. ఇప్పటి గీళలయొక్క కాలము 549 


పెనం జెప్పంబడిన |పమాణములలో నొళదానితో నోకదానికి 
సంబంధము లేదనియు వేర్వేజుగ నున్నవనియు. దెలిసికొంటిమేని 
(పస్తుతమున్న మహాభారత మెంత తగ్గించినను లెక్కించినను శకము 
కంకె పూర్వమున సుమారు స్ట00సంవత్సరములనా, డుండెనని నిన్సం 
శయముగ గన్పట్టును. కొన్నిశ్లోకములు పిదప నొకవేళ నెవరైనను 
దానిలో జేర్చియు నుండవచ్చును; కొన్నింటిని తీసివైచియు నుండ 
వచ్చును; కాని (పస్తుతసంగతి యొకానొక శ్లోకమును గుటించినది 
కాదు, మొత్తముపై ముఖ్య్యగంథమును గుతించినది. మణీయు నీ 
ముఖ్య|గంథము శకకాలముకం కు నైదుశతాబ్ధములు పూర్వముననే 
యుండియుండునని సిద్ధమగుచున్నది. గీతయనున దీ పూర్ణ గంథము 
నందలిభాగమే యనియు, దానిలో వెనుక జేర్ప(బడినది కొదనియు, 
నీ పకరణారంభముననే నేను నిరూపించితిని, అప్పుడు గీతకును 
నీ కాలమే చప్పవలసివచ్చును. మూలగిత దీనికంకు పూర్వమం దుండ 
వచ్చును. కారణ మేమన: దానియొక్క పరంపర బహు (పొచీనమై 
యుండవలయును అని యీ |[పకరణముయొక్క నాల్గవ భాగమునందే 
నిరూపింపంబడీనధి; కాని యేమి చెప్పినను దానియొక్క కొలము, 
మహాభారతముకంశు పిదపనని చెప్పుట సాధ్యము కాదనువిషయము 
నిర్వివాదముగనే యున్నది. పైపసంగమును బట్టి మాతమే యీ 
విషయము నిద్ధము కానేరదు. ఇ(క నేమన : దానివిషయమై స్వతం 
(తములగు |పమాణములు గలవు. 


ఆళ్కిడస్‌ రాజ్యము చేయుచుండెనని వారి నాణములను బట్టియె యిప్పుడు నిశ్చ 
యింపయిడుచున్నది. కాన నా సమయమున వాసుదేవభ క్తి |పచారములో నుండు 
టయే కాక, యసనులు మైతను వాసుదేవుని చవల కట్టించిరని పూర్ణ 
ముగ నేర్చడినది. మెగస్థసీసున కేకాక పాణినికి సైతము వాసుదేవథ క్రి న్మరణలో 
నుండెనని పూర్వమునం “జెస్సయిడియే యున్నది. 





650 గీకారహస్యము.. పరిశిష్టము 


గితాకాల నిర్ణయము 

పెన6 జెప్పండిన [పమాణములయందు గీతలయొక్క స్పష్ట 
నుగు నిర్ధాశము లేదు. మహా భారతమునుబట్టి యా కాలము నిర్ణయిం 
పం బడినది. ఇప్పుడు గీత స్పష్టముగ నుళ్లేఖింపణుడిన ప్రమాణము 
లను క్రమముగ నిచ్చో ([వాయుచున్నాను; కాని, యంతకుమునుపే 
cD తెలంగుచే గీత యాపస్త బులవారీకంతె మిక్కిలి (ప్రాచీనమైన 
దని (అనయా; (శ్రీస్తునకు సుమారు $00 సంవత్సరములకంకు బహు 
ప్రాచీన మైనదని) నిశ్చయింపంబడిన దనియు డాం భాండారుకరుచే 
“వైష్ణవ శై వాదిమతములు” అను నొగ యింగ్లీషు (గంథమున నెక్టు 
మ. చర్భింపబడి యీ కాలమే స్వీకరింప( “బడినదనియు చెప్పవల 
యును. * (పొ, గార్చే యను నాతడు తెలంగుచే నిశ్చయింప(బడిన 
కాలము సరియగునది కాదనియు మూలగీతలు |క్రీస్తునకన్న పూర్వ 
మున రెండవ శతాబ్దమున+ బుష్టైననియు) |కీస్తు పుట్టిన పిదప రెండు 
శతాబ్బములకు వానిలో మార్చు కలిగినదనియు చెప్పెను; కాని గార్బే 
యొక్క యీ [ప్రమాణములు సరియై నవికావని యీ (కింద [వాయ 
బోవు (ప్రమాణములం బట్టి స్పష్ట మగును. 


1. గీతల కిప్పటి వజకుండు టీకలలోను, భాష్యములలోను 
శాంకరభాష్యము మిక్కిలి |పాచీనమైనది. శ్రీశంకరాచార్యులు మహో 
భారతమునందున్న సనత్సుజాతీయ మను పకరణమునకు భాష్యము 
[(వాసిరి. వారు తమగంథమున మహాభారతమునం దున్న అనుగీత, 
మను..బృహస్పతి సంవాదము, శుకానుపశ్నము, వీని యందుండు 
వచనముల ననేక స్థలములయందు (పమాణముగ స్వీకరించిరి. 
కావున మహాభారతమును, గీతయును వారి కాలమున |పమాణ 
భూతములుగ నంగికరింప(డుచున్న ట్లు స్పష్ట మగుచున్నది. శ్రీశం 

* See Telang’s Bhagavadgita 5. ౨. E. Vol. VIII Intro. pp. 


21 and 34; Dr. Bhandarkar’s Vaishnavism, Shaivism and other 
Sects, p. 13; Dr. Garbe’s Die Bhagavadgita p. 64. 


5. ఇప్పటి గీతలయొక్క కాలము 5661 


కరాచార్యుల యొక. జన్మకాల మొక సాం|పదాయిళ శ్లోకముయొళ్ల 
యాథారమునుబట్టి 710 శకసంవత్సరము లై నట్లు స్థిరమగు నని |ప్రొ, 
కొశీనాథ బాపూ పాఠకునిచే నిశ్చయింపంబడినది; కాని మా యుద్దే 
శమును బట్టి యీ కాల మింకను నూటువత్సరములు |పాచీన మయి 
యుండవలయును. కారణ మేమన ; మహోనుభావ మార్గముయొక్క 
“దర్శన పకాశి మను పేరుగలిగిన |గంథమునందు “యుగ్మపయోధి 
రసాన్వితశాకే”, అనయా: 642 శకసంవత్సరనున శ్రీశంకరాచా 
రులు గుహో|పవేశము చేసిరని చెప్పబడినది, మజియు నా సమ 
యమున, నాచార్యులవారి వయస్సు శి సంవత్సరములు గాన వారి 
జన్మకాలము $10 శకవత్సరములని సిద్ధ మగుచున్నది. ఈ కాలమే 
ప్రొ పాఠకునిచే నిశ్చయింపంబడిన కాలముకంకు మిక్కిలి సయుక్షిక 
మై యున్నదని మూ యూహ. మటియు దాని విషయము విస్తరించి 
విచారము జేయుట యిచ్చో సాధ్యము కానేరదు. గీతలయొక్క 
శాంకరభాష్యములో ననేకులగు టీకాకారు లుల్లేభఖింపయబడిరి, మజీయు 
వారి మతములను ఖండించి గీతలకు తాము నూతనమైన భాష్య 
మును రచించితి మని తమ భాష్యూరంభముననే శ్రీశంకరులు (వాసి 
యున్నారు. కావున శంకరుల జన్మకాలము 610 శకవత్సరము లని 
యెన్నినను, 710 యని యెన్నినను నంతకంళు పూర్వము రెండు, 
లేక, మూండు శతాబ్దముల (కిందటనై నను, అన(గా: నాలుగు శక 
శతాబ్బముల ప్రాంతమున గీత వెలువడి యుండెననుట నిర్వివాదము 
గనే యున్నది. ఇప్పు డింతకంకును (పాచీన మని యెంద జెట్టు 
సమర్థింతురో చూతము గాక, 


2, కై. తెలంగు, కాళిదాసునకును, బాణభట్టునకును గీత 
తెలిసి యున్నదని నిరూపించియున్నా(డు, కాళిదాసుని రఘు వంశము 
నందలి (10.81) విష్ణుస్తుతిలో “అనవాప్త మవాప్తవ్యం న తే కించన 
విద్యతే” అను శ్లోకము “నానవాప్త మవాప్తవ్యం” అను గీతలయం 


గణి గీకారహస్య ము_సరిశిష్టము 


దున్న (8: 22) శ్లోకముతో సద్భశముగ నున్నది. మతీయు బాణ 
భట్టుని I “నుహాభారత మివానంతగీతాకర్ణనానం 
దితతరం” అని యొక శ్లేష పథానమైన వాక్యమునందు గీత స్పష్ట 
ముగ నుల్రైఖింపంబడినది. కాళివాసునియొక్ష యు భారవియొక్ష యు 
స్పష్టమగు నుళ్లేఖము గర్‌ర శకవత్సరములుగల యొక శిలాశాసనమున 
నుండుటవలన, కై. పొండురంగగోవిందశాసన్రీ పారఖీ యనువాండు 
రచియించిన బాణభట్టునికి సంబంధించిన మరాటీనిబంధనమున నిరూ 
పింప(బడినట్టు బాణభట్టు ౧28 శకవత్సరముల [పాొంతమున హర్ష 
రాజుయొక్క సభయం దుండెనని యిప్పుడు నిశ్చయింపం బడినది. 


శీ. జావా బేటా యను దేశమునకు శైకొనిపోంబడిన మహో 
భారతమున నున్న భీష్మపర్వమునందు గిత్మాపకరణము కలదు. దాని 
యందు గీతలలోని యాయా యధ్యాయముల యందలి నూజు 
నూటయిరువదియైదు శ్లోకము లేమియు మార్చుచెందక యున్నవి. 
12, 15, 16, 17 అధ్యాయములయందున్న, శ్లోకములుమా తము దాని 
యందులేవు. అయినను అప్పటిగీతయు నిప్పటిగితవలెనే యుండెనని 
చెప్పవచ్చును. కారణ మేమన : కవి_భాషలోనికి భాషాంతరీకరింప6 
బడిన గీతయందుండు సంస్క్టృతశ్లోకములు; నడుమనడును భాషాం 
తరీకరణమునకు నిదర్శన మగుటకొజికు, గాని యవతారికకొజకు 
గాని (వాయాబడియున్నవి. అన6గా : అ సమయమున గితలలో నీ 
శ్లోకములు మా|తమే కలవని యూహించుట యుక్తము, కాదు. “డా. 
నరహరగోపొలసర్‌ దేశాయి” అను నాతడు హావాబేటా దేశము 
నకు పోయినపు డీ విషయమును నాతండు తెలిసికొనినట్లు కలకత్తా 
యందలి మాడరన్‌ రివ్యూ అను పేరుగల మాసపష్మతికలోన్‌ 1914నం, 
జూలై మాసపు షృతికయందును, నంతకు మునుపు పునహాయందు 
(పచురింపబుడు చిత్రమయజగ త్తను మాసపషతికయందును (ప్రచు 
రింప, బడినది. దీనింబట్టి నాలుగైదు శతముల శకాబ్దములకం'కు 





ర. ఇప్పటి గీతలయొక్క కాలము b58 


పూర్వమున సుమారు 200 సంవత్సరముల నా(డైనను మహాభారత 
మున భీష్మపర్వమునందు గీత యుండెననియు, దానియందున్న 
శ్లోకములు ప్రస్తుతము గీతలలోనికి (క్రమ కమముగ వచ్చినవనియు 
సిద్ద మగుచున్నవి. 


4. ఈ గంథముయొక్క మొదటి [పకరణమున, విష్ణుపురా 
ణము, పద్మపురాణము మొదలగు [గంథములలో నుండు భగవద్గీత 
శైలి ననుసరించి రచియింపృబడిన యితరములగు గీతలు గాని, లేక 
గీతయొక్క యుళ్లేఖములు గాని యివి యివి యని స్పష్టముగ6 జెప్ప 
బడినవి, భగవద్దీత నటు లనుకరించుట కా కాలమందు భగవద్గీత 
[పమాణమును, పూజ్యమునై యుండుటయే కారణము. లేనిచో నెవ 
రును దాని ననుకరింపనే యనుకరింపరని స్పష్ట మగుచున్నది. కావున 
నీ పురాణములలో మిక్కిల్మిపాచీనమగు పురాణముకం కొను భగవద్దీత 
రెండు మూడువందల సంవత్సరములై నను (పొచీనమై యుండవల 
యునని సిద్ధ నుగుచున్నది. పురాణకాలముయొక్క. 1పారంభము 
క్రీస్తుశకమునేందలి రెండవ శతాబ్బమునకం కొ నెక్కువ నవీన మను 
టకు వీలు లేదు, కావున గితయొక్క కాలము శకొరంభముకం'కు 
కొంచెమైనను (ప్రాచీనముగ నుండవచ్చును. 

'గ. కాళిదాసబాణులకు గీత తెలిసియున్నదని పైన చెప్పబడి 
నది. కాళిదాసుకంకు పూర్వమున, భాసకవినాటకములు మా్యతమే 
(పసిద్ధములు. "వానిలో “కర్ణ భారి మను పేరుగల నాటకమున__ 

హతో౭.పి లభతే స్వర్గం జిత్వా తు అభతే యశః, 

ఉభే బహుమతే లోకే నాసి నిష్ఫలతా రణే. 
అను ' పండెండవ శ్లీ శోకము గితలయందున్న “హతో వా (పాప్యసి 


స్వర్గం” (A. 2, 1) అను శ్లోకముతో సమానార్థకముగ నున్నది, 
మణీయు ఖాసకవికి మహాభారతముయొక్క పూర్ణ పరిచయ ముండు 





ర్‌ర్‌కీ గీతారహస్యుము.పరిశిష్టము 


నటు లాతని యితర నాటకముల వలన స్పష్టమగు చుండుటచే, పెన 
చెప్పబడిన శ్లోకము గీతలయందున్న శ్లోకమును జూచియే (వాసి 
యుండునని నిస్సంశయముగ నూహింపవచ్చును. అనయా; భాస 
కవికంకు పూర్వమందు సైతము మహోభారతమును, గీతయు నుండె 
నని స్థిర మగుచున్నది. భాసకవియొక్క కాలము శకమునకు పూర్వ 
మున రెండు మూ(డు శతాబ్దములై యుండునని పండిత, త. గణపతి 
శాస్త్రిచేత్య నిశ్చయింపయిడినది; కాని యతని కాలము శకానంతరమున 
నొకటిరెండు శతాబ్దములై యుండవలయునని యనేకు లనుచున్నారు. 
ఈ యనేకులు చెప్పునదియే సత్య మనినను, భాసునికంకె పూర్వ 
మున నొకటి రెండు శతాబ్దములై నచో, శకారంభమున భారతము 
గీతయు సర్వమాన్యము లగు (గంథములై యుండె నని పైన చెప్పిన 
(పమాణముల వలన సిద్ద మగును. 


6. కాని కకక నిటులే (అనయా: ప్రా పాచీన |గంథకారులు 
గీతలయందలి శ్లోకములను (గ్రహించినటుళే బెలవత్త రమగు [పతా 
ణములను, కై (త్యంబక గురునాథకాళేగారు గురుకులముయొక్క 
“వైదిక మాగజైన్‌? అను పేరు గలిగిన నాంగ్రేయ మాసపష్మతికయందు 
(పుస్త క 7 అంక (6.7 పుట. 5.285802 మార్గశీర్ష మును, పొషమును 
సంవత్‌ 1970) పచురించిరి. వీ రిట్లు |పచురింపక మునుపు ఉల్లేఖము, 
సంస్కృతగావ్యముల కంకెను, పురాణముల కంకును, (పాచీనమగు 
నే గంథమునందును నుదాహరణార్థమై యున్నట్లు కనగుడదనియు, 
సూూత్మగంథములయందును కానరాదనియు, నా కారణమున సూత 
కాలము సమాప్రమైన పిదప కీస్తుశకముకంకై పూర్వమున రెండవ 
శతాబ్ద్బముకంశె నధిక (పాచీనకాలమున గీత పుట్టియుండ దనియు 
పాళ్చాత్యసంస్కృతపండితులు తల(చుచుండెడివారు; కాని క, కాలే 
గారి యీ యభిపాయము తప్పని నిరూపింపండినది. బౌధాయన 
గృహ్య శేషసూతమున (2.22.9)- 


5, ఇప్పటి గీతలయొక్క కాలము 555 


దేశాభావే (దవ్యాభావే సాధారణే కుర్యా న్మనసా వార్చయే 
దితి. తదాహ భగవాన్‌... 


వతం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా పయచ్చతి, 

త దహం భక్తు కపహృత మశ్నామి (పయతాత్శనః, ఇతి 
అని గీతలలోని (9.26) శ్లోకము “తదాహ భగవాన్‌” అని స్పష్టముగ 
జెప్పంటడినది; మజీయు పిదప భక్రిన్నముండై యీ మం[తములను 
జెప్పవలయును._. భక్షిన్మనుః ఏతాన్‌ మం్యతానధీయీత అని చెప్ప 
బడినది, మణియు నీ గృహ్యనూ|తముననే మూ(డవ|పశ్నము కడ 
పట “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వాదశాక్ష్రరమర్శత 
మును జపించె నేనీ యశ్యమేధఫలము లభించునని చెప్పయుడినది, 
దీనినిబట్టి బౌ ధాయనులకంశెను పూర్వమునుండియే గీత ప్రచార 
ములో సున్నదనియు, వాసుదేవపూజయును నెల్ల వారిచే నంగికరిం 
పయడు చుండెననియు పూర్తిగ సిద్ధ మగుచున్న ది. ఇంతియకాక 
జౌ ధాయనులశచే రచియింపయిడిన పితృమేధసూతములలో తృతీయ 
(పశ్నారంభముననే_ 


జాతస్య వై మనుష్యస్య (ధువం మరణ మితి విజానీయా 

తృస్మా జ్ఞాతే న ప్రహృష్యి న్మృతే చ న విషీదేత్‌, 
అను వాక్యము కలదు. దానిని వారు “జాతస్య హ్‌ |థువో మృత్యుః 
ధ్రువం జన్మ మృతన్య చ, తస్మా దపరిహార్యేఒగర్ధే న త్వం శోచితు 
మర్హసి సి అను గితలయం దున్న శ్లోకమునుం బట్టి యూహించి 
యిందురని సహజముగ గన్పట్టును. మటీయు పైన చెప్పంబడిన 
సూత్రము సైతము గితయందలి “పత్రం పుష్పం” అను శ్లోకమును 
జూచియే [వాసియుండు నని నిస్సంశయముగ( జెప్పవచ్చును. మహో 
భారతముననే యున్నయట్టి యొక ల్లోకము బౌ ధాయనసూతముల 
యందు. గాన్సించుచున్న దని పైన జెప్పణడియున్నది. టౌెధా 


568 గీతారహన్యము...పరిశిష్టము 


యనుల కాల మాపస్తంబుల కాలనుకంకు పూర్వ మొకటి రెండు 
శతాబ్దంబులై యున్నది. అపస్తంబుల కాలము (కీస్తుకంటు పూర్వము 
నందు మూండు శతాబ్దములకన్న లోపుగా నుండంగూడ దని బుల్హరు 
దొర నిశ్చయించెను. * కాని యా కాల మింకను కొంత నవీన మని 
చెప్పవలయునని తలంచెదను, కారణ మేమన ; మహాభారతమునందు 
మేషవృషభాది రాసులపే శ్లుల్తేభఖింపయబడ లేదు, బౌధాయనులయొక్ల 
“మానమేషయోః మేషవృషభయో ర్వా వసంతః” అను వచనము 
కాలమాధవమున |వాయంబడినదని, "కె. శంకరబాలకృష్ణ దీక్షితుల 
యొక్క జ్యోతిళ్ళాస్త్రమునందును (పు. 102) చెప్పబడినది. - దీనిం 
బట్టి మహాభారతము బౌ ధాయనులకంతె |[పాచీనమైనది యనియు, 
శకవత్సరములకంతె పూర్యమున సుమారు సొలుగుశతాబ్ద్బము ల నాడ 
నను బొౌధాయనులును, సునూ రైదు శతాబ్బములనాండు మహాభార 
తమును గీతయు నుండియుండవలయునని నిశ్చయముగ నూహీంప( 
బడినది. కై. కాళేగారు బౌధాయనులకాలము క్రీస్తునకు పూర్వ మే 
డెనిమిదిశతాబ్దము లని చెప్పిరి; కాని అది సరియయినది కాదు. రాశి 
సంబంధమగు బౌధాయనవచనమును కొళేగారు గమనింప లేదు, 


7. వైనం జెప్పిన |పమాణములను బట్టి యిప్పుడుండు గీత 
శకముకం౦ంకు పూర్వ మైదు శతాబ్బములనాం డుండెననియు, బోభాయ 
నులకు నాశ్వలాయనులకును దెలిసియే యున్నదనియు, నదిమొదలు 
తుదకు శ్రీశంకరుల పర్యంతమును దాని పరంపర యెడతెగకయుండు 
నటులు నిరూపించవచ్చు ననియు, నెల్ల వారికి స్పష్టముగ( గాన్నిం 
చును; కాని యీ నిరూపణయంతయు వైదికధర్మగ్రంథముల లోనిది, 
ఇంక నేను నిరూపింపంబోవు [ప్రమాణములు వైదికేతర |గంథము 
లోనివి. అనయా: బౌద్ధవాజ్మయములో నివి; గాన వానిచే గిీతలకు 
“పెన చెప్పిన |పొచీనత్వ మత్యధిక బలవత్తరమును, నిస్సందేహనును 

* See Sacred Books of the East Series, Vol. I. Intro. p. 
xlili, and also the same. Series Vol. XIV, Intro. p. xliii. 


శ 





5. ఇప్పటి గితలయొక్క కొలను 551 


నగును. జౌద్ధధర్మములకంకె hes భాగనతధర్శము 
లుదయించి పబలినవను విషయమున “బుల్హ ర్‌* పండితుని 
యొక్కయు, పని సిద్దు డగు ఫెంచి పరపతి * సార లకు 
వాని'యుక్కయు మతములు పూర్వమున చెప్పంబడినవి. బౌద్ధధర్మము 
లెట్లు వృద్ధి పొందినదియు, హిందువుల ధర్మములతో నవి యెట్లు 
సంబంధించు నదియు, మొదలగు విషయములను దీనికి వెనుక 
జెప్పంబోవు [పకరణభాగమున |పత్యేకముగ విచారించితిని. ఈ కాల 
మున గీతయొక్క కాలసంబంధములో మాతమెంత యుల్లేఖించుట 
యావశ్యకమగునో యంతమా। తమే సం'కేపముగ (వాయుచున్నాను. 
ఖభాగవతధర్మములు బౌద్ధధర్మములకం కొ (పొచీనము లైనను అంత 
మ్యాతముచే గీతలు బుద్ధునికం కు పూర్వమున. బుట్టినవని నిశ్చయము 
కానేరదు, కారణ మేమన : భాగవతధర్మములును, గీతాగంథమును 
నొకకాలముననే పుట్టినవని చెప్పుటకు నిర్దుష్టము లైన, [పమాణములు 
లేవు, కావున టౌద్ధ్యగంథకారులు, గీతాాగంథమును స్పష్టముగ 
నెచ్చటనైన నుద్దేశించిరా? లేదా? యని విచారించుట యావశ్య 
కము, బౌద్ధ్యగంథములయందు నాలుగు వేదములును, వేదాంగము 
లుసు; వ్యాకరణమును, జ్యౌతిషమును, నితిహాసమును, నిఘంటు 
వును, మొదలగు వెదికధర్మములను బోధించు [గంథములు బుద్ధుని 
కాలనునకు పూర్వమే పుట్టినవని న్పష్టముగ (వాయంబడినది. కావున 
వైదికథర్మములు బుద్ధునికంకె పూర్వమంధే పూర్తియైన వను విషయ 
మున నేమియు సందేపాము లేదు. తదనంతరమందు బుద్ధు(డు కని 
"పెట్టిన నూతనమార్గ మధ్యాత్మదృష్టిచే, ననాత్మవాదముగ నున్నను, 
నాచరణదృష్టిచే నుపనిషత్తులలోని సన్నాసమార్గమే దానియందు 
ననుకరింప(బడినదని పిదప నుండు |పకరణభాగమున నిరూపించె 
దను; కాని యశోకునియొక్క కాలమున బుద్ధధర్మములయొక్క 
యీ స్థితి నమూణుటచే బౌద్ధభిక్షువు లరణ్యములో నుండుట మాని, 


658 గీకారహస్య ము... పరిశిష్టము 


ధర్మ పచారము, పరోపకారము నను కార్యములను నెటివేర్సు టచేత 
నిది తూర్పున చైనావజకును; పశ్చిమమున నలగ్జాం్యడియా |గీసు 
దేశములవజకును వ్యాపించినట్టు కాన్సించుచున్న ది. అరణ్యములో 
నుండుట మాని లోకసం[గహ మను కార్యమును జేయుటకు బౌద్ధ 
యతులు (పవర్శించిరని చెప్పుటయే బొద్దధర్మేతిహాసముల యందలి 
గొప్ప విషయము, 


బౌద్ధధర్మములను బోధించు (పాచీనగంథములను జూచితి 
మేని, పూర్ణమైన యర్హతావస్థను బొందిన భిక్సువేమియు. జేయక 
ఖడ్గమృగమువలె వనమున నుండవలయు నని సుత్తనిపాతలలో 
ఖడ్గవిసాణసుత్త యందు చెప్పబడినది, మహావగ్గమునందు (గ్ర్‌.1.27) 
బుద్ధుని శిష్యు డగు సోనకోలీవిసుయొక్క కథయందు “నిర్వాణ 
య. జెందిన భిక్షువు “కతస్స పటిచయో నత్ధి కరణీయం న 

= ఏమియు చేయవలసిన యవసరముండదనియు, చేసిన 
వానిని సైతము భోగింప నవసరము లే ” దనియు చెప్పబడినది, ఇది 
శుద్ధసన్నాస మార్గము. దీనికి నౌపనిషదికసన్నాసమార్గముతో పూర్ణ 
మైన్‌ సామ్యము కలదు. “కరణీయం న విజ్ఞతి” అను వాక్యము 
“తస్య కార్యం న విద్యతే” అను గితావాక్యముతో సమానార్థక 
మగుటయే కాక్క యందలి శబ్బములును నవియే మైనట్లు కాన్సించు 
చున్నవి; కాని బౌద్ధభిక్షువులయొక్క మొట్టమొదటి యీ సన్న్యాస 
పరమగు నాచారమును మార్చుకొని వారు పరోపకార మను కార్య 
మును చేయ నారంభించినపుడు ప్రాంత మతమునకును, కొత్తమతము 
నకును వివాదము వెలువడినది. అందు [పొచీనులు తమ “మార్గము 
గొప్పమార్గమని (వృద్ధపంథ) యనెడివారు. నవీనులు తమ మార్గము 
నకు “మహాయాని మని పేరిడికొని ప్రాచీనపంథను “'హీనయానముి 
(అనంగాః తక్టువమార్గము) తనెడపహాట్‌ అశ్వఘోషుం డీ మహాయాన 
పంథలోనివా6 డగుటచే. బౌద్ధయతులు పరోపకారకార్యమును చేయ 





6. ఇఫ్పటి గీఠలయొక్క, కాలము 559 


వలయు నను మత మాతనికి సమ్మతముగ నుండెను. కావున సౌందర 
నందకావ్యము యొక్క చివర నందు( డర్భ తావస్థను పొందినపిదప 
నాతనికి మొదట. 


అవాప్తృకార్యోఒసి పరాం గతిం గతః 
న తేఒస్టి కిచిత్మరణీయ మణ్వపి 


= నీ కార్యము లైనవి. ఉత్తమగతి నీకు లభించినది. ఇప్పుడు నీకు 
(స్వీయమైనది) తిలమ్మాత మైనను కర్తవ్య మేదియు లేదు”, (సౌ, 
18.54) అని ముందు_ 
విహాయ తస్మా దీహ కార్య మాత్మనః 
కురు స్థిరాత్మన్సర కార్యమవ్యధో. 

= కావున నీవు నీకార్యములను వదలి వైచి స్థిరబుద్ధి గలవాండవై 
పరకార్యములను జేయుము అని బుద్ధు డుపదేశించినట్లు స్పష్ట 
ముగ6 గాన్బించుచున్నది (సౌ. 18. 57): బుద్ధుడు. పౌచీనగంథ 
ములలో జేసిన కర్మత్యాగపరమగు నుపదేశమును, సౌందరనంద 
కావ్యమునం _ దశ్వఘోషు(డు బుద్ధునితో6 సాదృశ్యమును జెంది 
బోధించిన కర్మయోగపర మగు నుపదేశమును పరస్పర విరుద్ధములుగ 
నున్నవి, ఈ యశ్వఘోషునియొక్క సిద్ధాంతము మూడంవ యథ్యా 
యమునందున్న “తస్య కార్యం న విద్యతే....తస్మా దసక్త స్పతతం 
కార్యం కర్మ సమాచర.” = నీవు సేయందగిన దేదియు లేదు; కావున 
(పొప్తమగు కర్తవ్యములను నిష్కామ బుద్ధితో జేయుము” (గీ. 8.17 
19) _ అన్ను ,, నీద్ధాంతముతో నర్థమా[తముతోనే కాక శబ్దములతో 
సైతము సామ్యమును బొందుచున్నేది. దీనింబట్టి యశ్వఘోషు( డీ 
సిద్ధాంతమును గీతలోనుండి గ్రహించి యుండవచ్చునని యూహింప 
వలసియున్నది. కారణ మేమన : అశ్వఘోషునికంఠకు పూర్వముననే 
మహాభారతము కలదని నిరూపింప(బడినది. మణియు నీ విషయ 


580 గితారహన్య ము... పరిశిష్టము 


మొక యనుమాన| పమాణమునే యవలంబించి యుండలేదు. ఇంక 
నేమన ; బొద్దు లయొక్క మొదటి సన్న్యాన మార్గమునందు మసో 
యానపంథచే. జేయంబడిన కర్మయోగపరమగు సిద్ధాంతము మహా 
యానపంథకు (వముఖపురస్కర్యయైన నాగార్జునునకు గురువగు 
రాహులభ్యదునకు మొదట. దో(చుటకు “జ్ఞానియగు (శ్రీకృృష్ణుండును, 
గణేశుండును * కారణభూతు లైరని తారానాథ మను "పేరు గల్లి టిబెట్‌ 
భాషలో నున్న బొద్దధర్మీయుల బౌద్ధధర్మముల యొక్క యితిహోస 
మున వాయయబడినదీ. ఈ |గంథము రష్యనుభాషలో నుండి జర్మను 
భాషకు భాషాంతరీకరణము గావింపయుడినది. ఇంగ్లీపుభాషలో లేదు. 
దాని భాషాంతరీకరణమును డా, కెర్ను అనువానిచే [896 సంవత్స 
రమున (వాయంబడిన బుద్ధధర్మములను బోధించు [గంథమునుండి 
(గహించితిని, + ఇచ్చట ్రీకృష్ణుం డను పేరుచేత భగవద్గితయే 
యుళ్లేఖింపంబడినదని డా. కెర్ను “దిప్పుచున్నా(డు, మహాయాన 
పంథయందలి బౌద్ధ గంథములలో “సద్ధర్మపుండరీక? మనుపేరు గల 
(గంథమునందును భగవద్గితలయందున్న శ్రోకములవంటి కొన్ని కోక 
ములు గలవు; కాని దీనియొక్కయు, నితర విషయములయొక్ల యు 
విచారము రాబోవు [పకరణభాగమునం జేయ(బడియున్నది. మూల 
బౌద్ధధర్మములు సన్న్యాసపరములై యుండ, దానియందు భక్తి పర 
మును, కర్మపరమును నగు మహాయానపంథ బయలు వెడలుటకు 
భగవద్దీత కారణమైన దని బౌద్ద గంథకారులే చెప్పిరి, అశ్వఘోషుని 

యొక్క కావ్యమున నున్న విషయమునకును, గితలయందున్న విష 
యమునకును నిరూపింప(బడిన సామ్యమునుబట్టియు, దానికి ్యపాబ 
ల్యము వచ్చునని మా(తమే యిచ్చో. జెప్పవలసియున్నది. మహో 


క. 


+ See Dr. Kern’s Manual of Indian Buddhism, Grundriss, III 
8 p. 122, బత యాత పంక “అమతాయుసుత్ర” యని పీరు గలిగిన 


ముఖ్య |గంథము చీనాభాషలో ఇస, 148 నుమారున భాషాంతరీకరణము గావిం 
పంబడినది. 


ర్‌. ఇప్పటి గితయొక్క. కాలము 581 


లానవంథకు (పథమపురస్కర్తయైన నాగార్జునుండు శకమునకు 
సుమారు నూలు, నూటయే (బది సంవత్సరములు పూర్వమున పుట్టి 
యుండునని పాశ్చాత్యపండితులు నిశ్చయించిరి. ఈ మహాయాన 
మార్గమునకు బీజారోపణ మశోకుని రాజ్యకాలమున నై యుండవల 
యునని స్పష్ట మగుచున్నది. అనయా: భగవద్దీత మహాయానబెద్ధ 
పంథ బయలువెడలుటకంకు పూర్వమున_ "వే యుల? అశోకునికం'కు 
పూర్వమందే అనగా : క్రీస్తుకు పూర్వమున మూండు శతాబ్దములనా( 
డైనను బుట్టి యుండవలయునని బౌద్ద గంథములను బట్టియు, బౌద్ధ 
(గంథకారులు స్వయముగ వాసిన టౌద్ధ్యగంథముల యితీహాసనును 
బట్టియు పూర్ణముగ సిద్ధ మగును, 

పెన చెప్పిన [పమాణముల నన్నిటిని విచారించితిమేని [పస్తుత 
మందున్న భగవద్గీత, శకమునకు పూర్వ మైదు శతాబ్బములనాండు 
పుట్టియుండిన దను విషయమై యే విధమగు సంశయము నుండదు, 
నా. భాండారుకరు, “కై. తెలంగు, రా. బ, చింతామణిరావు వైద్య, 
కై. దీక్షితులు నను వారియొక్క మతము చాలవటికిటు లే యున్న 
ననియు, నదియే యీ |పకరణమున గ్రాహ్యామనియు జెప్పవలయును 
పొ, గార్బే యొక్క మతము మాాతము వేణు. దాని కాధారమగు 
1తయందలి నాల్లవ య ధ్యాయమునందున్న సం|పదాయ పరంపరను 
నిలుపు శ్లోకములోనే “యోగో నష్ట్రః౫_ అనయా: యోగము నశించి 
ది అను వాక్యమును గైకొని యిచ్చో యోగశబ్రార్థము “పాతంజల 
మోగోమని చెప్పెను, కాని యోగ శబ్దమున కచ్చో పాతంజల 
మోగ మని యర్థము కాదు. “కర్మయోగమె* యర్థమని నేను పూర్వ 
ఏంటే స పమాణముగ నిరూపించితిని. కావున (పొ. గార్బేయొక్క 
ఏతము తప్పును నగాహ్యమునై యున్నది, ఇప్పటి గి తలయొక్కు 
"లము శకకాలమునకు పూర్వమందు నైదు శతాబ్బములకం కును 

ళు గీ 11-36 


చున్న 





6082 గీతారహస్యము-పరిష్టము 


నవీన మనుటకు సాధ్యము కాదని నిర్వివాదమై యున్నది. పగ 
దీనికం'కె సైతము కొన్ని శతాబ్దములై నను తప్పక (పాచీనమైనదిగ 
నుండవలయునని వెనుకటి (పకరణములో. జెప్ప (బడినది. 


6, గీత = బౌద్ద గ్రంథములు 


ఇప్పుడున్న గీతకాలమును నిశ్చయించుటకు దృష్టాంతముగ 
నీయంబడిన బౌద్ధ్యగంథముల మహిమ తెలియుటై గీతయొక్టయు, 
బౌద్దంథములయొక్ర యు, లేక, బొద్దగధర్మములయొక్ష యు సామా 
థి ట్‌ థో క్‌ 
న్యమగు సాదృశ్య వైదృశ్యముల నిచ్చోవిచారించుట కొంతయావశ్య 
కము. గీతలయందు. జెప్పంబడిన స్థిత్మపజ్జుండు, |పవృత్తి మార్గములో 
నుండుటయే గితాధర్మముల యందలి విశేష మని పూర్వమున ననేక 


'పర్యాయములు చెప్పంబడినది; కాని యీ విశేషసుగుణమును క్షణ 


మాత మొకపక్క నునిచి యట్టి పురుషుని మానసికములును, నైస 
ర్లికములు నైన సుగుణములనే విచారించినచో గితయందు వర్ణి ంప( 
బడిన స్థిత పజ్బునియొక్కయు (A. 2. 9- -72) [బహ్మనిష్టుడగు పురు 
షునియొక్కయు (4. 18-58; 5. 18-28), భక్తియోగియొక్కయు 
(1 1218 -19) లక్షణము లయందును, నిర్వాణపదమున కధికారి యగు 
నర్హ తునియొక్కయు, అనయా; పూర్ణావస్థను బొందిన బౌద్ధభిక్తువు 
యొక్కయు వేర్వేజగు బౌద్ధ గంథములయందు( జెప్పంబడిన లక్షణ 
ములయందును విలక్షణమైన సామ్య మున్నట్లు కన్పట్టుచున్నది 
(ధమ్మపద, శ్లో, 860-428 మణియు సుత్త నిపాతలలో మునిసుత్తను 
ధమ్మికసుత్తను చూడు. వే యేల? స్థిత పజ్ఞునివలెనే సత్యమగ 
భిక్షువు 'శాంతు(డును”, *నిష్కూము.డును, “నిర్మము;డును", “నిర 
శియుి (నిరిస్సిత), “సమదుఃఖసుఖు6డును, 'నిరారంభు(డును', అ! 
"కేతనుండును, లేక, “అనివేశను(డును', లేక, “సమనిందాస్తుతియు’ 


8. గీత _బొద్ధ్యగంథములు bbs 


“మానావమానములును, లాభాలాభములును సమములైన వానిగ 
నెన్నునాండును*నై యుండునని యీ వర్ష నంబట్టియు, గొంచెము 
శబ్దసామ్యముంబట్టియు స్పష్ట మగుచున్నది (ధమ్మపద, 40, 41 మజి 
యు $91; సుత్తని, మునిసుత్త 1. 7 మజియు 14; ద్వయ తానుపస్సన 
సుత్త. 21.28; మణియు వినయపిటకచుల్ల వగ్గ. 7, 4.7 చూడు. 
జ్ఞానికి పకాశముగ( దో(చునదియే యజ్ఞాని కంధకారముగ? దో(చును. 
“యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్మి సంయమో” (గి,2,19) 
ఈ విచారము ద్వయతానుపస్సన సుత్తయందలి 40.వ శ్లోకమునం. 
దును, “అరోసనేయ్య్య న రోసేతొ. అనగా: తాను [తాసమును 
బొందండు, లోకులను సైతము |తాసమును జెందింపండు అని గీతల 
యందున్న “యస్మాన్నో ద్విజతే లోకో లోకా న్నోద్విజతే చయః 
(A. 12. 15) అను వర్ణనతో సమానమగు వర్ణనమును, మునిసుత్త 
యందు 10-న శ్లోకమున జెప్పంబడినది. అటులే సల్లసుత్తయందు 
“పుట్టినవా రెల్లరు గిట్టుదురు” అనియు, లేక్క “భూతములయొక్క 
యాదియు నంతమును నవ్యక్షము గాన దానిని గుజించి శోకించుట 
వ్యర్థ "మనియు (సల్ల సుత్త 1 మజియు శీ; మజియు A, 2.27 నుణీయు 
బర) మొదలగు గీతలయందలి విచారమే కొంచెము శబ్దభేదముతో 
స్పష్ట మగుచున్నది. మటీయు గితలయందలి దశమాధ్యాయమునం 
దును, అనుగితలయందును (మ,.భా.అశ్వ. 48, 44) “జ్యో తిష్కంతు 
లలో సూర్యు(డను, నక్షతములలో చందు(డను, వేదమంతము 
లలో 'గాయశతినీీ అను మొదలగు వర్ణ నయంతయు నా విధముననే 
సేలసుత్త యొక్క 21, 22 శ్లోకములయందును మజియు మహావగ్గ. 
(6.49.6 అను (గంథమునందును చేయంబడియున్నది. ఇంకను పెళ్టు 
శబ్బసాదృశ్యములును, నర్థసాదృశ్యములును, "క. తెలంగనువారిచే 
రచింపబడిన గీతలయొక్క యింగ్లీషు భాషాంతరముతో6 జేర్చిన 
టిప్పణిలో నిరూపింపంబడినవి. అయిన నీ సాదృశ్య మిటు లేల 


బం. 


584 గితారహన్య ము... పరిశిష్టము 


యుత్పన్న మాయె? ననియు, నీ విచారము మొదట చౌద్ధము 
లోనిదా? లేక, వైదికథర్మములో నిదా? యనియు, దానినిబట్టి యేమని 
యూహింపవలయు? ననియు, నిటులే యనేక విధముల బయలు 
వెడలువిషయము లను నిర్ణయించుట కప్పుడున్న సాధనములు 
చాలని వగుటచే పైన6 జెప్పిన చమత్కారకారకమగు శబ్దసాదృశ్య 
మును, నర్గసాదృశ్యమును నిరూపించుటికంశె, “కై. తెలంగుగా 
రీ విషయములో విశేష మేమియు |వాయలేదు; కాని యిప్పుడున్న 
బౌద్ద ధర్మముల విషయమై కలిగిన విశేషజ్ఞానమునుబట్టి యీ |పశ్న 
ముయొక్క నిశ్చయము సమన్వయించును. కాపున టౌద్ధధర్మముల 
యొక్క, యా జ్ఞానము నిచ్చో సంక్షేపముగం జెప్పుచున్నాను, శై. 
తెలంగుగారు సేసిన యింగ్లీషు భాషాంతరమున |పకటింప(బడిన 
“పాచ్యధర్మగంథమాల ౫ యందే పిదప |పాచ్యవిద్వాంసులచే( 
(బకటింపంబడిన యింగ్లీషు భాహాంతరములను బట్టి చాలవజి క్ట 
జ్ఞానము సం గహింప(బడినది. (పమాణార్థమై చూపింపంబడిన బౌద్ధ 
(గంథములయొక్క స్థలనిర్థశము సైత మొ మాలయందున్న భాషాం 
తరముల ననుసరించియే యున్నది. కొన్నిస్థలములయందున్న పాలీ 
భాషయందలి శబ్దములు గాని, వాక్యములు గాని, కల 
మూల గంథములనుబట్టి [వాయంబడినవి, 


జైనధర్మములవలె బెద్ధధర్మములును వైదికధర్మములును 
తండియందుండి తనకు కావలసినంత “సంపత్తును పంచుకొని, 
కారణాంతరముచే వేజున్న కొమారునివలె నున్నవి. అనగా? అవి 
పరకీయములు కావనియు, తత్పూర్వమందున్న |బాహ్మణధర్మముల 
యందే యుత్సన్నమైన యొక శాఖలోనివే యనియు నీ విషయము 
నిస్సంశయముగ సిద్ధమైనది. సిలోను, బేటాలో నున్న మహావంస, 
లేక, దీపవంసాది " ప్రాచీన పాలీ (గంథములయందున్న బుద్ధుని 
తర్వాత రాజ్యమేలిన రాజులయొక్కయు టౌద్ధాచార్యుల పరరపర 





ఢీ, గీత _బౌద్ధ్యగంథములు 685 


యొక్కయు వర్ణనను బట్టి లెక్కించి చూచితి మేని గౌతమబుద్దుండు 
౪0 సంవత్సరముల వయస్సు గలవాండై [కీస్తుశకమునకు పూర్వము 
గశలీ.వ సంవత్సరమున మరణమును బొందినట్టు నిష్పన్న మగు 
చున్నది; కాని వీనిలో కొన్ని విషయము లసంబద్ధములై యున్నవి. 
కారణ మేనున : ప్రా మాక్సుము ల్ల రను నత. డీ గణితమును సూక్ష్మ 
ముగం జర్చించి బుద్ధుని యొక్క సత్యమైన నిర్వాణకాలము (క పూ. 
478 సంవత్సరము లై యుండునని చెప్పెను. డా. బుల్హర్‌ అను నాత( 
డా కాలమే యశోకునియొక్క శిలాశాసనమునుబట్టి సిద్ధ మగునని 
నిరూపించెను. అయినను (వా, హిస్‌ డేవిడ్స్‌, లేక డా, "కెర్ను 
మొదలగు పండితు లీ కాలమందు వీరికంకు 66 లేక, 100 సంవత్సర 
ములు నవీన మనవలయునని చెప్పుచున్నారు. మజీయు (ప్రొ. గాయ 
గర్‌ అను నత( డీ మతముల నన్నిటిని పరీక్షించి (కీస్తుశకముకంకు 
పూర్వము 488 సంవత్సరము లే బుద్ధుని సత్యమైన నిర్వాణకాల మని 
నిశ్చయించెను. * వీనిలో నే కాలమును స్వీకరించినను బుద్ధుండు 
జన్మించుటకం'కొ పూర్వమునందే 'వైదిక ధర్మములు పూర్ణావస్థను 
బొందిన వనియు, నుపనిషత్తులే కాక ధర్మస్మూతములవంటి [గ్రంథ 
ములును తత్పూర్వమునందే కలవనియు నిర్వివాదముగ సిద్దమగును, 

కారణ మేమన : పాలీభాషయందున్న |పాచీనములగు బౌద్ద 


థి 
ధర్మగంథములలోనెే, * నాలుగు వేదములును, వేదాంగములును, 
వ్యాకరణము, జ్యౌతిషము, ఇతిహాసము, నిఘంటువు” మొదలగు 





* బుద్దునియొక్క- నిర్వాణకాలవిషయమై (పొ, మాక్సుముల్ల రుచే6 జీయం 
బడిన ధమ్మపదము యొక్క ఆంగ్ల భాషాంత రీకరణపుభూమికలో (5. 3. E. Vol. 
Intro. pp. xxxVv—XIv) (వాయ(బడినది. డా. గాయగ రనువానిచే 1912 సం 
వత్సరము ప్రచురింపబడిన తన మహావంశముయొక్క భాషాంతరీకరణము 
యొక్క [వస్తావనలో చేయంబడిన యా (గంథముయొక్కం పరీకణమును 
చూడుడు. (The Mahavamsa by Dr. Geiger, Pali Text Society. Intro 
p. xxii f) 





588 గీతారహ స్యము_ పరిశిష్టము 


విషయములయందు పారంగతు,డగు నొక సత్యశీలుండైన బ్రాహ్మణ 
గృహస్థు, లేక్క జటిలుండగు తపస్వి మొదలగు వారితో గౌతమ 
బుద్దు(డు స్వపక్షమును గుణించి వాదించుచు వారికి తన ధర్మముల 
యందలి దీక్ష నిచ్చినాండని చెప్పబడినది (సుత్తనిపాతలలో, నేల 
సుత్తయందున్న నేలయొక్క వర్ణనమును, వత్గుగాథను 8045 
చూడు. మజియు కఠాద్యుపనిషత్తులయందును (కఠ. 1.18; ముండ, 
1.2. 10), అటులే గీతలయందును (2 40. 45; 9. 20. 21) యజ్ఞ 
యాగాది శౌతకర్మలకు న్యూనత చెప్పంబడిన ట్రే, తేవిజ్ఞసు త్రయందు 
(తైఏవిద్యసూ్మూతమునందు) సైతము బుద్ధుండు యజ్ఞయాగాదు లుప 
యోగము లేని వనియు, త్యాజ్యము లనియు నిశ్చయించి (బాహ్మణు 
నకు “బహ్మసహవ్యతాయ న ((బహ్మసహవ్యత్యయ =|[బహ్మసాయు 
జ్యత) యని చెప్పునవస్థ యెట్లు (పాొప్త మగునదియుం దన మతము 
ననుసరించి చక్కగ నిరూపించెను. (బాహ్మణధర్మములయందున్న 
కర్మకొండమును, జ్ఞానకాండమును... లేక, గార్హస్థ్యధర్మమును, 
సన్న్యాసమునుు, అనయా: (పవృత్తియు నివృతియు . అను రెండు 
శాఖలును పూర్ణ ముగ రూఢము లైనపిదప వానిని సుధారణచేయుట 
కొల బౌద్దధర్మములు వెలువడినవని వీనివలన స్పష్ట మగును, 
సుధారణ యన: వానియందు పూర్వమందున్న కొన్ని విషయము 
లను స్థిరపఅచుటయు, నుజికొన్నిటిని మార్చుటయు నని సామాన్య 
నియమము కావున, నీ విధమున విచారింప బౌద్ధధర్మములయందు 
వైదికధర్మములయందున్న యే యే విషయములు స్థిరపటుప(బడి 
నదియు, ఏవేవి వదలంబడినదియు నిపుడు వటారీకళము. ఈ విచా 
రము గార్హ స్థ్యధర్మము, సన్నాసము నను రెండు దృష్టులతో జేయ 
వలయును; కాని బౌద్దధర్మములు మొట్టమొదట సన్న్యాసమార్గము 
లోనిచే (అనలా; నివృత్తి పరముల్రైనవియే) యగుటచే రెండు 
విధములగుండ సన్న్యాసధర్మములను విచారించి, రెండువిధములను 
గార్హృస్థ్యధర్మములయొక్క తారతమ్యమును విఛారింతము, 





8, గీత_ బౌద్ధ గంథములు 587 


వైదికసన్న్యాస ధర్మములను జూచితి మేని కర్మమయమగు 
సృష్టియందున్న వ్యవహారము లన్నియు తృష్ణామూల కములు గావు 
ననే దుఃఖమయము లగును. దానిలోనుండి (అనంాః జననమరణము 
లను భవచ్యకములో నుండి) యాత్మకు సరియైన విముక్తి కలుగుటకు 
మనస్సును నిష్కామమును విరక్షమును జేసి దానిని _దృశ్యసృష్టికి 
మూలకారణమును, నాత్మస్వరూపియు, నిత్యము నైన పర్మబహ్యమందు 
స్థిరముగ నిలుపుటీయు, సాంసారికకర్మలను బొత్తిగ వదలి యీ 
యాత్మనిష్టయందే యెప్పుడును నిమగ్నుడై యుండుటయు ననునవి 
దానియందలి ముఖ్యసిద్ధాంతములు, వీనిలో దృశ్యసృష్టి నామ 
రూపాత్మకము, నశ్వరమునునై యున్నది. దాని యఖండ వ్యాపారము 
కర్మవిపాకానుసారముగ నడచుచున్నది, 


కమ్మనా వత్తతీ లోకో కమ్మనా వత్రతీ పజా (|పజాా), 
కమ్మనిబంధనా సత్తా (సత్తాని) రథస్సాఒణీవ యాయతో, 
సుక్తని. వాసేఠ సుత్త, 81, 


మై కర్మచేతనే లోకములయొక్కయు (పజలయొక్కయు (పవృత్తి 
జరుగుచున్నది, బండి యిరుసు ననునరించునట్లు పతి పాణియు 
కర్మచే బద్ధమై యున్నది అని వైదికధర్మీయనుగు జ్ఞానకాండమందున్న 
సిద్ధాంతము. వేయేల ? జననమరణ| పవాహమును (బ్రహ్మదేవుడు, 
ఇం|దుడు, మ హేశ్వరు(డు, ఈశ్వరుడు, యముడు మొదలగు 
వేదముచే బోధింపంబడు దేవతలను, నా యా దేవతలయొక్క స్వర్షాది 
కములు గాని పొతాళాదికములు గొని యగు లోకములను, (బాహణ 
ధర్మములయందు చెప్పణుడిన వీనియొక్క య స్తిత్వమును సైతము 
బుద్దు( డొప్పుకొనియే యుండెను, కాపుననే, నామరూపములు, 
కర్మవిపాకము, అవిద్య, ఉపాదానము, (పకృతి మొదలగు సాంఖ్య 
వేదాంతశాస్త్రములయందున్న్స. శబ్దములును, (బహ్మమొదలుగో6 గల 
వేదచోదితలగ్స దేవతల కథలును (బుద్ధునియొక్క ,శేష్టత్వమును 


588 గీతార హస్యము._ పరిశిష్టము 


స్టాపించుచున్సే ఏ మ్మాతమో భేదముతో బౌద్గగంథములయం దన్ని 
దిక్కులను చెప్పంబడినవి, దృశ్యసృష్టి సశ్వరము, అనిత్యముననియు, 
దాని వ్యవహారము కర్మవిపాక మునుబట్టి నడచు చున్నదనియు, 
కర్శసంబంధములోని వెదికధర్మములయం దున్న సిద్ధాంతములు 
బుద్దునికి మాన్యము లైనను, నామరూపాత్మక నశ్వరసృష్టియొక్క 
యారంభమునందు నామరూపవ్యతిరిక్తమును నాత్మస్వరూపము నగు 
పర్మబహృమువంటి యొక నిత్యమును సర్వవ్యాపక మును నగు వస్తువు 
కలదను వైదికధర్మములయొక్క, అనగా: ఉపనిషత్కారులయొక్క 
సిద్ధాంతము మా[తము బుద్ధునకు సమ్మతము కాదు. ఇదియే యీ 
రెండు ధర్మములయందున్న గొప్ప భేదము, అత్మ; లేక, (బ్రహ్మము 
వాస్త వికము కాదనియు, [భమ యనియు, ఆత్మానాత్మవిచారము; 
లేక |బహ్మచింతన మను (భమలో పడి యెవరును తమ కాలమును 
వ్యర్థము చేయరాదనియు గౌతమ బుద్ధుండు స్పష్టముగ6 జెప్పెను 
(సబ్బాసవసు త్త, 9.18 చూడు. బుద్ధు( డే విధమునను నాత్మ కలదని 
యొప్పుకొనండని దీఘనికాయములలోని బ్రహ్మజాలసు త్తలను బట్టియు 
స్పష్ట మగును, * అత్మయు (బహ్మము ననునవి యొక పదార్థమా? 
'వేర్వేజు పధార్థములా ? యనునవి మొదలగు 62 విధములైన పూర్వ 
పక్షములను చేసి యివి యన్నియు మిఖ్యాదృష్టిలోని'వే యని యీ 
సుత్రయందు చెప్ప(బడినది. మటియు, మిళింద[పశ్చమునందును 
బౌద్ధధర్మములయందువలెనే యాత్మ యను నొక సత్యమైన వస్తువు లే 
దని నాగసేను(డు |గీకు దేశస్థుండగు మిళిందునకు (మినాండరునకు) 
స్పష్టముగం జెప్పెనని యున్నది. (మిషప. ఓశి8 మణియు 2.7.1 
అత్మయు, |బహ్మము రెండును |భమలే, సత్యములు కావు, అని 


* బహ్మజాలసుత్త ఇంగ్లీమలోనికి భాషాంతరము చేయంబడలేదుః కాని 
దాని క్లుప్పమగు' వివేచనము ' ర్హైస్‌ డేవిడ్స్‌ * అను వానిచే 5౨3.2. Vol. XXVI. 
Intro. pp. xxiij—2xxv లో |వాయంబడినది, చూడుము. 





కీ గీత _బౌద్ద గంథములు 569 
థఖ 


యొప్పుకొనిన యెడల ధర్మము బొత్తిగా నశించియే పోవును. కారణ 
మేమన : మిగిలిన వన్నియు ననిత్యములే కాన, నిత్యసుఖ మనునది 
గాని దాని యనుభవము గలవా(డు గాని యుండరు. ఈ కార 
ణముచేతనే, శ్రీశంకరాచార్యు లీ మతము తర్కశాస్త్రమువలె నైనను 
(గాహ్యము కాదని సిద్ధాంతము చేసిరి; కాని తొంటియందే బౌద్ద 
ధర్మము లుండినవి యని మా(తమే యిప్పుడు విచారించుచుంటిమి 
గాన, ఈ వాదము నిచ్చో విస్తరింపక బుద్దుడు తన ధర్మమున కేమి 
యుపపత్తిని జెప్పెనో చూతము. అత్మయొక్క య స్తిత్వము బుద్దుం 
డొప్పుకొనక పోయినను క్షే, కర్మవిపాకమునుబట్టి నామరూపాత్మక 
మగు దేహసు (అత్మ కాదు) నశ్వరమైన జగత్తునందు పలుమారు 
జనన మొందవలని వచ్చుననియు, ఓ. ఈ పునర్ణన్మచ కమునుండి 
(అనయా: మొత్తముమోంద సంసారమే దుఃఖమయ మగుటచే దాని 
నుండి తప్పించుకొని క్ర స్థిరమగు శాంతిని, 'లేక్క సుఖమును పొందుట 
యం లన్‌ మనియు, ప రెండువిషయములను మా్యతము బుద్ధుండు 
వూ ర్తిగ .నొవ్పుకొనెను. సాంసారికదుఃఖము లున్నవనియు, వాని 
నవశ్యము నిరాకరింపవలయుననియు నొప్పుకొనె నేని యీ దుఃఖ 
మును నివారించుకొని యత్యంతసుఖమును పొందుటకు మార్గమేమి? 
యని వైదికధర్మముల యందున్నపశ్న మరల రాగలదు. కావున 
దానికి తగిన సమాధానము చెప్పితీ రవలయును. యజ్ఞయాగాది 
కర్మలచే భవచ్శకమునుండి విముక్తి కాదని యుపనిషత్కారులే చెప్పి 
యున్నారు బుద్ధు( డంతకంకొును నెక్కువగ విచారించి యా కర్మ 
లన్నియు హొంసాత్మకములు గాను బొత్తిగ వదలివేయం దగిన 
వనియు, నిషిద్దము లనియు జెప్పెను. అటు లే “బహ్మ'” నును 
నదియు నొక భమయే, యనునెడల దుఃఖనివార ణార్ధమై చెప్పం 
బడిన (బహ్మజ్ఞాన మను మార్గమును సైతము |భాంతికారకనును, 
నసంభవమును నగును; కాని దుఃఖమయమగు సంసారచ|క్రము 
నుండి విము క్షి. జెందుటకు బుద్దు( డే యుపాయమును జెప్పు నన: 


570 గీతారహస్యము.. పరిశిష్టము 


ఏ రోగమైనను నివారించుటకు దానికి మూల మేదియో విచారించి . 
నిశ్చయించి దానిని తొలగించుటకు మంచివైద్యు(డు [పయత్నించు 
నటుల, సాంసారిక దుఃఖములను రోగములను నివారణ చేయుటకు 
కి. దానికి కారణ మేమియో తెలిసికొని, 4 యా కారణమే దేనివలన 
సమూలముగ నళించునో యట్టి మార్గమును నేర్పరియగు పురుషుడు 
స్వీకరింపపలయును. కారణములను విచారించుట కారంభించితిమేస్‌, 
తృష్ణ, లేక్క వాసన యనునదియే యీ జగత్తునందున్న సర్వదుఃఖ 
ములకు మూలము; గావున నొక నామరూపాత్మకమగు దేహము 
నశించిన పిదప, మిగిలి యున్న యీ వాసనాత్మక బీజమునుండియే 
మటీయుక నామరూపాత్మక మైన దేహము పలుమారు పుట్టు చుండు 
నట్టు కాస్సించును. మజియు పునర్జన్మమనెడు ధుఃఖమయమగు 
సంసారము నుండి విముర్తుం డగుట కింధియ నిగహముచేతను, 
ధ్యానముచేతను, వైరాగ్యముచేతను, తృష్ణ పూర్ణముగ నశించిన 
పిదప సన్న్యాసి, లేక్క భిక్చువుగ మాజుట యనునదియే యొక .. 
సత్యమగు మార్గమనియు, ఈ వైరాగ్యయు క్తమగు సన్న్యాసముచేతనే 
స్థిరమగు శాంతిసుఖము సైతము (పాప్త మగుననియు బుద్ధుండు 
చెప్పెను. అనంగా ; యజ్ఞయాగాదులు, లేక, అత్మానాత్మవిచారము 
నను నల్లరిలో పడక సాంసారిక దుఃఖము లున్న వనుట, వానికి 
కారణము. వానిని నిరోధించుట, లేక, నివారించుట యందలి 
యావశ్యకత, వానిని సమూలముగ నళింపం జేయు వైరాగ్యరూప 
మగు సాధనము లేక, బౌద్ధపరిభాషానుసారముగ నన్ముకమముగ 
దుఃఖము, సముదయము, నిరోధము, మార్గము _ అను నాలుగు 
దృశ్యవిషయముల మోందనే బౌద్ధధర్మము లను కట్టడము కట్టబడి 
యున్నదని తాత్పర్యము, తమ ధర్మములయందలి యీ నాలుగు 
మూలభూతములగు తత్త్వములకే “ ఆర్యసత్యము” లని బుద్ధుండు 
సేరిడెను. ఉపనిషత్తులయందున్న యాత్మ జ్ఞానమునకు మారుగ 





8. గీత_బౌద్ధ్యగంథములు 5 


నాలు గార్యసత్యములను దృశ్యములగు పుట్టకీట్టమి(దనే బౌద్ధధర్మ 
ములు నిర్మింపబడిన వైనను, స్థిరమగు జాంలిని, లేక్క సఖ సను 
బొందుటకు తృష్ణను, లేక, వాసనను క్షీణింపంజేసికొని మనస్సును 
నిష్మామముగం జేసికొనవలయునని బుద్ధుం డుపదేశించిన మార్గ 
మును (నాల్గ్లవసత్యము), మోక్ష పాప్ప్వ్యర్ణమై యుపనిషత్తులయందు. 
జెప్పంబడిన మార్గము నను నీ రెండును నిజముగ విచారించిన వేజు 
కావు. రెండుధర్మములయందును మనస్సుయొక్క నిర్విషయస్థితియే 
తుదకు దృశ్యమైన సాధ్యముగ నున్నదని స్పష్ట మగుచున్నది; కాని 
(బ్రహ్మము నాత్మయు నొకకే యను నుపనిషత్కారులుు మనస్సు 
యొక్క యీ నిమ్మోమావస్థనే “ అత్మనిష్థ ), “బహ్మసంస్థ ); “బహ్మ 
భూతత", “[బహ్మనిర్వాణము' (గీ. 5. 17-25; ఛాం. 2,28. 1 
అనగా: |బహ్మమం దాత్మయొక్క లయమును చేసికొనుట యని, 
కడపటియవస్థకు "పేరు పెట్టుచున్నారు. బుద్ధు(డు దానికి * నిర్వాణ 
మని మాతమే, అనగా: “విరామమును బొందుట, టీక, దీప 
మారిపోయినట్లు వాసనలు నశించుట” యని మా|త్రమే |క్రియాదర్శక 
మగు పేరును పెట్టుచున్నా(డు. ఇదియే యీ రెండుధర్మములయం 
దును గల భేదము, కారణమేమన ; బ్రహ్మము, లేక, అత్మ యనునది 
[భమ యని చెప్పిన పిదప “విరామ” మన నేమి? యనియు, అది 
యెటులు లభ్యమగుననియు నడుగ నక్కజి లేదు (సుత్తనిపాతలలో 
రతనసుత్త 18 మణియు వంగీససుత్త 12 మజియు 1కి చూడు); 
మటియు నేర్చరియగు పురుషు డీ ఫూ ఢమగు విషయమును విచా 
రించుచు కాలయాపన చేయంగూడదని బుద్ధుండే స్పష్టముగం జెప్పెను 
(సబ్బాసవసు త్త, $_18 నుజియు మిళింద[పశ్న 4.2.4 మజియు 5 
చూడు, ఈ స్థితిని పొందినపిదప మతియుక దేహము ప్రాప్త మగు 
నను సామాన్య కియకు సంబంధించిన ' మరణ నును శబ్దము బౌద్ద 
ధర్మానుసారముగ సైతము నిర్వాణ మను నర్ధమున (పయోగింప్‌ 
కూడదు. నిర్వాణ మనునది మరణమా[తమే కాదు; “మరణము 


572 గీతారహ స్యము...పరిశిష్టము 


యొక్క మరణము,” లేక యుపనిషత్తులలో చెప్పినటుల “మృత్యు 
వును దా(టుటకు( గలమార్లము”. ఏ మనుజుండైన నీ స్థితిని పొందె 
నేని వానికి సర్పముచే వదలి వేయబడిన కుబుసముపై నా సర్పము 
నకు మమకార ముండనటులే, తన శరీర మను నూహయైన నుండదని 
బృహదారణ్యకో పనిషత్తులో (4 4. గ నీయంబడిన దృష్టాంతము 
నిజమైన బెౌద్ధభిక్రువులు సెప్పుచు సుత్తనిపాతయందున్న ఉరగసుత్త 
యందలి యోగములో స్వీకరించిరి. మణియు నాత్మనిష్టుండైన 
పురుషుడు పాపపుణ్యములచే నెప్పుడును లిప్తుడు కాండనియు (బృ. 
4.4.28), మాతృవధ పితృవధలవంటిపాపములు సైత మంటవనియు 
నున్న వైదికధర్మములయందలి తత్త్వము సైతము (కౌషీ. బా. 81) 
ధమ్మపదమం దాశబ్దములతో( గూడ నున్నదని చెప్పబడినది (ధమ. 
294 మజియు 285 మటియు మిళింద[పశ్న 45.7 చూడు. బ్రహ్మము 
. యొక్కయు, నాళ్మయొక్కయు న స్తిత్వమును బుద్భు( డొప్పుకొనక 
పోయినను, మనస్సును శాంతముగను, విర క్షముగను, నిష్కామము 
గను చేయుట మొదలగు నుపనిషత్తులలో( జెప్పంబడిన మోక్ష[పా ప్పి 
సాధనములే బుద్ధుని మతమున నిర్వాణ్యపా ప్తికి నావశ్యకములగుటచే 
బౌద్ధయతులయొక్కయు, వైదికసన్న్యాసులయొక్కయు వర్ణ నలు 
మానసికస్థితినిబట్టి యొకరీతిగనే యున్నవనియు, దానింబట్టి పాప 
పుణ్యములయొక్క బాధ్యతవిషయమునుగాని జన్మమరణముల విష 
యమునంగాని వైదిక సన్నా్యాసద్ధర్మములయందున్న సిద్ధాంతము లే 
'జాద్ధధర్మములయందును స్థిరములగుచున్న వనియు సారాంశము. 
కాన్సి వైదికధర్మములు గౌతమ బుద్ధునికంకె (పాచీనము లగుటచే 
నీ విచారము తొల్లి టినుండియు వైదికధర్మములలోనిదే యై యున్న 
దను విషయమున సందేహ మేమియు లేదు. 


వైదికములును బౌద్ధములు నైన సన్న్యాసధర్మముల యందలి 
ఖేదాభేదములు చెప్పబడినవి, ఇప్పుడు గార్హస్థ్యధర్మములను బుద్దు, 





8, గీత _భౌద్ధ్యగంథములు 578 


కెటుల చెప్పెనో విచారింతము. అత్మానాత్మ విచారముయొక్క, 
కత్త్వజ్ఞానమును గొప్పదనక సాంసారిక దుఃఖములయొక్క యని 
కము మొదలగు దృశ్యమగు నాధారముమాందనే బెద్ధధర్మము లను 
కట్టడము కట్ట(బడిన దైనను కాంటువంటి యాధునిక పాశ్చాత్య 
పండితునియొక్క కేవ లాధిభౌతికధర్మములవలె గాని, లేక, గీతా 
ఫర్మములవలెను గాని_టౌద్ధధర్శ్మములు ముందునుండి | పవృత్తిపర 
ములు గావని యెబుంగవలయును. ఉపనిషత్తులయందున్న యాత్మ 
స్టానమువంటి సిద్ధాంతమును బుద్ధు6 డొప్పికొనని మాట సత్యమే; 
కాని సంసారమును బొత్తిగ వదలి, మనస్సును నిర్విషయముగను, 
నిపూమముగను చేయుటయే మనుష్యున కీ జగత్తున పరమకర్తవ్య 
మను బృహదారణ్యక పనిషత్తు నందలి యాజ జ్ఞ వల్ట్యుని సిద్ధాంతము 
“బృ. 4. 4 6) బౌద్దధర్మముల యందును కోలదు క బౌద్ధ 
ధర్మములు తోల్లిటినుండియు సన్నాసపరములే యై యున్నవి. 
సంసారమును వదలివైవక గృహస్థాశమమునందే యుండుట వలన 
పరమసుఖము, లేక, యర్హ తావస్థ యెప్పుడును సంభవింపదని 
బుద్ధునిరయొక్క యుపదేశముల కన్నింటికి తాత్సర్యము. అయినను 
దానియందు గార్హ స్థ్యధర్మము బొత్తిగ వివేచింపుబడక పోలేదు. 
సన్నాసమును [గహింపకుండనే, బుద్ధుండు బుద్ధునియొక్ష ధర్మము, 
బౌద్దభిక్షువులయిక్క సంఘము, (అనయా: మేళాలు లేక గుంపులు 
నను నీ మూ(టియందును విశ్వాసమునుంచి “బుద్ధం శరణం గచ్చామి, 
ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్భామి” అని సంకల్పము 
చెప్పి యామూండింటిని శరణుంజొచ్చు లోకులకు బౌద్దగంథములలో 
నుపొసకులని పేరిడిరి. ఇతడే బౌద్ధమతమున గృహస్థు డనంబడ 
వలయును. ఈ యుపాసకులు తమ గార్హస్థ్యము నెట్టు జరుపవలయు 
నను విషయమై సందర్భము వచ్చినప్పడు బుద్దు(డే యక్కడ యుప 
దేశించెను(మహాపరినిబ్బాణసుత్త 1.24). వైదికములై న గార ర్ల స్థ్యధర్మ 
ములలొ హింసాత్మకములగు (గౌతయజ్ఞయాగములు, చాతుర్వర్ణ 





514 గీకారహస్యము_సరిశిష్టము 

భేదమును బుద్ధునకు సమ్మతములు కావు స్మార్తపంచమహాయజ్ఞ 
ములను, దానాదిపరోపకారధర్మములను జెప్పుచు బౌద్ధధర్మ్యగంథము 
లయం దీ విషయము మాత ముల్లేఖింప(బడినది. పంచమహాయజ్ఞ 
ములు [పతి గృహస్థ్టునిచేత (అనయా: ఉపాసకునిచేతను) నాచరింప( 
బడవలయునని బుద్ధుండు చెప్పెను. అహింస సత్యము, అస్తేయము, 
సర్వభూతదయయు (అత్మ, సమ్మతము కాకపోయినను) ఆత్మాపమ్య 
దృష్టియు, శౌచమును, లేక, మనఃపూతతయు, సత్పాాతదానము 
(అనయా: బౌర్ధభిక్షువులకు, లేక, బౌద్ధభిక్షుసంఘములకు నన్న 
వస్తాదు లొసంగుట్ట మొదలగు ధర్మములను బౌద్దులగు నుపాసకు 
లనుభవింప వలయునని, బుద్ధుండు స్పష్టముగ( జెప్పియున్నా(డు. 
బౌద్ధధర్మములయందు వీనికి కీల మని పేరిడి, పంచమహాయజ్ఞ ముల 
వలే నీ నీతిధర్మములను, [బాహ్మణధర్మములయందున్న ధర్మసూ త్ర 
ములనుండియో, |పాచీనస్మృతిగంథములనుండియో (మను. 6-88 
మటియు 10.88) బుద్ధుండు గహించియుండునని యీ రెంటినిపోల్చి 
చూచినచో విస్పష్ట మగును, * వే యేల? ఈ యాచారము విషయ 
మున, బుద్ధుండు (బాహ్మణధమ్మికసుత్త యను (గంథమున [పొచీన 
(బాహ్మణుల స్తుతిని స్వయముగనే చేసియున్నా(డు. మజటియు మను 
స్మృతియందలి కొన్ని ల్ల శో కములు ధమ్మపదమం దక్షరమైన మార్చు 
లేక (వాయయబడినవి (మను. 2. 1-21 మణియు ధమ్మపద 109 
మజియు 11 చూడు); కాని పంచమహాయజ్ఞ ములును, నీతిధర్మ 
ములును నను నొక విషయమే వైదిక గంథములలోనుండి బౌద్ధధర్య 
ములలోనికి (గహింపంబడలేదు. ఇయకనే మన: గృహస్థాశ్రమమందు 
పూర్ణమగు మోక్షప్రాప్తి యొష్పుడును కలుగదని వైదికధర్యములయ. ఐదు 
(పారంభమున కొంద జుపనిషత్కారులు (పతిపాదించిన మతము 
సైతము బుద్ధునిచే స్వీకరింప(బడినది. ఉదాహరణ మేమన : సుత్తని 


టట. 


* See Dr. Kern’s Manual of Buddhism (Grundriss 00.8 p. 68), 


గ్ర, గీత_బొద్ద| గంథములు 05170. 
థి 


పొతలలో .ధమ్మికసుత్ర యం దుపాసకులను భిక్రువులనుపోల్సి గృహ 
స్థున కుత్తమళీలముచే స్వయం పకాశమగు దేవలోకము వచ్చును 
కాని జనన మరణరూపమగు చ|కమునుండి విముక్తి కలుగుటకు 
సంసారమును, భార్యాపుత్రాదులను వదలివేయ వలయుననియు, 
తుద కతండు భిక్షుధర్మములనే స్వీకరింపవలయు ననియు బుద్ధుండు 
స్పష్టముగ( జెప్పినాండు (ధమ్మికసుత్త 17.19; మజీయు బ్బః 4,4,6; 
మణీయు మ .భా. వన, 2. 68 చూడు. కర్మమార్లీయులై న వైదిక 
(బాహ్మణులతో వాదించుచు కాలయాపన: జేయక తన సన్న్యాస 
పరమగు మతమును సిద్ధింప(జేయుట క్రై “ని మతమున, (బ్రహ్మము 
నకు దారపుత్తాదులు, లక్క లోభరాగములు లేవు గాన, దారపుత్తా 
దులతో కుండ్‌ యజ్ఞయాగాది కొమ్యకర్మలను జేయుటచే నీ కెట్లు 
(బహ్మ్మపొప్తి కలుగును 1 * అని యిట్టి యుక్తి వాదమును బుద్ధుండు 
చేయుచుండి నని తేవిజ్ఞసుత్త క 'జెప్పంబడినది (తే. ను పు; వి; 
లి, శ్ర. మజియు బుద్ధుడు తన యొవనముననే భార్యను, పిల్లలను, 
రాజ్యమును వదలి భిక్షుధర్మమును స్వీకరించిన పిదప నాణు వత్సర 
ములకు బుద్ద వస్ధ (పాప్తమాయె నను విషయము (పసిద్ధముగనే 
యున్నది. 'బుద్ధునకు సమకాలికు(డును, బుద్ధు నికం'కె పూర్వమే 
సమాధిస్థు(డగు మహావీరు, డను కట్టకడపటి జై నతీర్ణకారునియొక్క 
'యుపదేశమును నటులే యున్నది; కొని యతడు బుద్ధునివలె ననా 
త్మవాది కొండు, కట్టువస్ర్రములు, పె వస్త్రములు మొదలగు నైపాక 
సుఖములను త్యజించుటయు, అహింసా వతమును పాలించుటయు 
నను ధర్మములను జై నయతులు బౌధభిక్షువులకంకు నధిక శ్రద్ధతో 
నాచరించి యుండుటయు, ఇప్పటికీ నోచరించుచునే యుండుటయు నీ 
రెండు ధర్మములయందును గల గొప్పభేదము. తాను తినుటోకై చంప 
ss జంతువుల మాంసమును “పవత (సం. _పవృత్త్ర; అనగ: 

సిద్ధమైన మాంసమును” (ఏనుగు, సింహము మొదలగు కొన్ని జంతు 
కలు వదలి పె పెట్టి) బుద్దు (డును తీసి *పవత్తి మాంసమును తిన 





578 గీతారహస్యము...పరిశిష్టము 


వచ్చునని, మాంసభక్షకులగు బౌద్దభిక్షుకులు కొొందణ కాజ జ్ఞయిచ్చెను, 
మణియు వస్త్రములను ధరింపక దిగంబరులై తిరుగుట దోష మని బౌద్ద 
భిక్తుధర్మములయందు చెప్ప(బడినది (మహావగ్గ, 6.81.14 అత 
8. 28. 1): అనాత్మవాదియగు భిక్షుండవు కావలసినదని బుద్ధుండు 
స్పష్టముగ నుపదేశించినను, కాయక్టేశమయమగు నుగతపస్సు బుద్ధు 
నకు సమ్మతము కాదనియు (మహావగ్గ $.1.18 మజియు గి, 6.16), 
బౌద్ధభిక్షువులయొక్క విహారములయందు (అనయా; వారుండుటై 
కట్టంబడిన మఠములయందు) మొత్తముపై వ్యవస్థయు, శరీరమును 
విశేషము కష్ట పెట్టక |పాణాయామము మొదలుగా గల యోగా 
భ్యాసము నాచరించుచు నుండవలయు ననియు నియమము కలదని 
యిందలి సారాంశము. “అర్హ తావస్థ', లేక్క ' నిర్వాణసుఖము * 
(పాప్తమగుటకు గృహస్థాశ్రమమును వదలివైచియే తీరవలయు నను 
సిద్ధాంతము వారియందు పూర్ణ ముగ స్థిరమై యుండుటచే బౌొద్దథర్మ 
ములు సన్న్యాసపరము లే యని చెప్పవచ్చును. 


(బ్రహ్మజ్ఞాన మనునది గాని, యాత్మానాత్మ విచార మనునది 
గాని (భమాత్మకమైన యొక్క గొప్ప జ్వాల యని బుద్ధునియొక్క 
ముఖ్యాభిపాయ మైనను, దుఃఖమయమగు సంసారచ్యకమునుండి 
విముక్తు(డై నిరంతరమగు శాంతిని సుఖమును సంపాదించుటకు, 
వైరాగ్యముచే మనస్సును నిర్విషయము చేయుట యను నుపనిషత్తుల 
యందలి సన్న్యాసమార్షియులయొక్క సాధనమునే బుద్ధుండు స్వీక 
రించియున్నా (డు, చాతుర్వర్గ్యభేదములను, లేక, హింసాత్మకము 
లగు యజ్ఞయాగములను దప్ప వైదిక గార్హస్థ్యధర్మములయందున్న 
నీతినియమములనే బౌద్ధధర్మములయందు కొంత మార్చి (గ్రంథము 
లలో నున్న వైదిక సన్న్యాసులయుక్క వర్గనయు, బౌద్ద భిక్షువుల 
యొక్క, లేక. అర్హతులయొక్క వర్ణ ఫట అహింస 'మొదీలగు 
నీతిధర్మములును శడు మతములయంధును అనేక స్థలములయందు 


8, గీత_బౌద్ధ గంథములు 677. 


శబ్బములతో సైత మొక విధముననే-స్పష్టముగ గాన్సించుట యాశ్చ 
ర్యము కాదు. ఈ విషయము లన్నియు మొట్టమొదటి వైదికధర్మము 
లోనివే కాని యీ విషయము మా|తమే బుద్ధునిచే వైదికధర్శము 
లలోనుండి గహింపయణబుడ లేదు. దశరథజాతకమువంటి జౌొద్ధధర్శముల 
యందున్న జాతక|గంథములును, నిటులే [పాచీనములగు వెదికము 
లైన పురాణేతిహోసములయందలి కథలును బుద్ధధర్మానురూపముగ 
రచింపబడిన రూపాంతరములై యున్నవి. జౌద్ధులే కాక్క జైనులు 
సైతము తమ యభినవములగు పురాణములయందు వైదికకథల 
కిటులే రూపాంతరములను రచియించిరి. మజియు [కీస్తుయొక్క 
యనంతరమున, మహమ్మదీయ ధర్మములయం దొక శక్రెస్తవచరి త 
యటులే మార్చి [వాయయబడిన దని * సేల్‌ దొర (వానీయున్నా (డు. 
బైబిలునందలి [ప్రాచీన విధులయందున్న సృష్ట్యుత్పత్తి, [ప్రళయము 
మొదలైన విషయములయొక్ష కథలను, (పొచీనులైన ఖాల్టీలయొక్ష్య 
ధర్మకథలను నిటులే మార్చి యహూదులు చెప్పిరని యిటీవల జరి 
గిన శోధనమువలన స్పష్ట మగును. ఉపనిషత్తులును, (పాచీన ధర్మ 
సూ తములును, మనున్మృతియందున్న వర్ణ నలును కథలును, విచా 
రములును 'బొద్ధగంథములయం ది ట్రనేక స్థలములయందు శబ్ద 
మాాతము మార్చులేకయే (గహింపయుడినవి. “జయముణే వైరము 
వృద్ధింబొందును. వైరముచే వైరము శమింపదు” (మ.భా.ఉ. 71.5y 
మటణియు 68), లేక, “ఇతరులయొక్ష్య [కోధమును శాంతిచే జయింప 
వలయును” అని విదురనీతీయందును (మ. భా, ఉ. 809, 78), నా 
యొక్క యొక బాహువునకు చందనము పూసినను, రెండవ దానిని 
కోనినను నీ రెండు విషయములును నాకు సమానముగనే యున్నవి” 
అని జనకుల వచనమును (మ.భా.శాం. 820. 36), మజీయు నితర 
* See 52165 Koran, “To the Reader” (Preface) p. x, and 
the Preliminary Discourse, Sec. IV. p. 58 (Chandos . Classics 


Edition. 
భ, గీ 11-37 


ma గీఠార హస్యము-పరిశిష్టము 

ములగు మహాభారతములోని యనేక ల్లోకములును జౌద్ధ్మగంథము 
లలో (ధమ్మపద క మటియు 128), మజియు మిళింద పశ్న 7.8.5 
కలవు. అవి యన్నియు మహాఖారతమునం దుండియె కౌద్దగంథ 
కారులు (గహీంచియుందురని సహజముగ నూహింపయంుడును; కాని 
యుసనిషత్తులు (బహ్మస్మూతములు, మనుస్మృతి మొదలగు వెదిక 
(గ్రంథములు బుద్ధునికంకె నిస్సంశయముగ |పౌచీనము లగుటచే 
'లౌద్దగంథములలో స్పష్టముగ( గన్పడునట్టి వానిలోని శ్లోకములు 
గాని, ' విచారణలు గాని జౌద్ధ్యగంథకారు లా వైదిక |గంథములలో 
నుండియే |గహించినటు నిశ్చయముగం జెప్పుటకు వీలైనట్టు మహా 

౧ ఓ ౧ 
భారతముయొక్క విషయమును నిశ్చయించుటకు వీలు లేదు. 
మహాభారతమునందు జౌద్ధధర్మములయొక్క యుల్లేఖము గలదు. 
కావున బుద్ధుని యనంతరమున మహాభారతము సంస్కరింప(బడి 
నట్లు స్పష్టమగుచున్నది. కావున క్లోకసాద్భశ్యమును బట్టియే నుహా 
భారతను జొద్ధగంథములకు పూర్వకాలిక మైయే యుండవలయు 
నని స్పష్టముగ నిర్ణయించుటకు సాధ్యము కాదు. గీత యనునది 
నుహాభారతముయొక్క యొక భాగమే యగుటచే నకు గీతలును 
బుద్ధునిళం'కె ప్రాదీనము లని నిశ్చయించుటకు వీలు తేదు. ఇంతియ 
కాక్క గీతలయందే (బహ్మస్మూతముల యుళ్లేఖనము కలదు. |బహ్మ 
సూతములయందు బౌద్ధమతఖండన మున్నదని ముందే చెప్పబడి 
నది, కావున నీ శంక నివారింప(బడినది. గిత బౌద్ధ్యగంథములకంకు 
(పాచీనమైనదని నిర్వివాదముగ సిద్దించుటకు స్టితృపజ్జుని యొక్క 
నవా థి థ ప్లా 

వర్ష మొదలగు స్థలముల రెండింటియందు నున్న శబ్దములకు 
సాదృశ్యము కలదని పూర్వమందు నిరూపింపంబడిన విషయమే కాక 
'జౌద్ద్ధగంథముల యం దితరములైన సాధనము లే వైనను కాన్సిం 
చునో, శాన్పింపవో యిప్పుడు విచారింతము. 


8, గీత _బౌద్ధ్యగంథములు 579 


బౌద్ధధర్మముల మూలస్వరూపము శుద్ధ నిరాత్మ వాదమనియు 
నివృత్తిపరమనియు పెనం జెప్పంుడినది; కాని దాని కా స్వరూపము 
చిరకాలము నిలువలేదు, భిక్తువులయొక్క యాచారముల విషయమై 
మతభేదములు గలిగి బుద్దుని మరణానంతరమున దానిలో యనేక 
ములగు నుపమార్లములు నిర్మితము లగుచుండుటయే కాక, ధార్మిక 
మగు తత్త ఎట్టాన విషయమునను నిటులే మతభేదము కలిగెను. అత్మ 
లేదని చెప్పు విషయమున “అచింత్యమగు నాత్మజ్ఞానముయొక్క 
శుష్కవాదములో, | బవేశింపక వైరాగ్యముచేతను, నభ్యాసముచేతను 
మనస్సును నిష్కామముగ౦ం జేసికొనుట యను వ్యాపారమున నుండ 
నిమ్ము; అత్మ యున్నను, లేకపోయినను మనోనిగహ మనుకార్యము 
ముఖ్యమగుటచే దానిని సిద్ధింప( జేసికొనుటకు మొదట [పయత్నము 
చేసి యుండవలయును” అనియే బుద్ధునియొక్క యూహ యని 
చెప్పవలసి యున్నది. (బహ్మము గాని యాత్మ గాని బొత్తిగ లేనే 
లేదని యాతసి యుద్దేశ్యము కాదు. కారణ మేమన: తేవిజ్ఞసు త్ర 
యందు బుద్ధుండే న (బహ్మనహవ్యతాయస్థితి 9 నుల్రేఖించెను. సేల 
సుత్రయందును, థేరగాథయందును, “నేను |బహ్మభూతు(డనై. 
యున్నాను” అని తన్ను వర్ణి ౦చుకొనెను (సేలసు. “షు; థేరగా. +881); 
కొని యీ విషయము యుకమె యని యంగీకరించినను దానిలోనే 
“అత్మ, లేక, (బహ్మము అను వానిలో నేదోయొక నిత్యమగు వస్తువు 
జగదారంభమున లేదు. మనకుం గాన్పించున దంతయు క్షణికముగ 
లేక్క శూన్యముగ నున్నది, లేక, “కాన్సించుచున్న దంతయు జ్ఞానమై 
యున్నది. జ్ఞానము తప్ప నీ జగంబునం దేమియు లేదు” అనియు 
తత్త ఎన విషయమున ననేకములగు వివిధ మతములును వాదము 
లును నాగహమార్లము లును పిదప పుట్టిన వను విషయము నిర్వివాద 
ముగనే యున్నది ((వేసూ,శాం. భా, 2, 18-26 చూడు). ఈ నిరీశ్వ 
రుడు, లేక, యనాత్మవాది యగు బౌద్ధుని మతమునే, క్షణికవాద 


582 గీళరహస్యము-పరిశిష్టము 


జౌద్ద్ధభిక్షువులకు గర్హవ్య మని చెప్పవచ్చును. * మటియు నీ మతవే. 
మపోయానమార్షమును బోధించు సద్ధర్మపుండరీకాది (గంథములలో, 
బతిపాదింపయణబడినది. గృవాస్థా శ్రమము నుండి నిర్వాణపదమున 
బొందుటకు బొత్తిగ వీలులేక పోలేదు. కే యేల? ఇట్టి యుదాహ। 
ణము లనేకములు గలవు” అని నాగసేనునిచే మిళిందునకు చెప్ప 
బడినది (మి, (ప. 6.2.శ), ఈ విచారమునకు నాత్మవాదపరములున 
కేవల సన్న్యాసపరములు నగు మొదటి బుద్ధధర్మములయందే కాక 
శూన్యచాదులయొక్ష యు విజ్ఞానవాదులయొక్ష యు మతముననై నన 

యోగ్యమగు నుపపత్తి కుదరదని యెల్లరకును సహజముగం దె 
యును. మజియు బుద్ధధర్మములయందే యున్న యనేకుల విఇ 
రము బుద్ధునియొక్క మొదటియుపదేశమునకు విరుద్ధముగనున్న[ 
మొదట దోంచెను? కాని పిదప నీ [కొత్తమతమే సహజముగ లోకు 
శెక్కువ సమ్మతమైనది యాయెను. మజియు బుద్ధుని మొదటి యు 
దేశము ననుసరించి |పవర్తి ంచుట “హీనయాన" (చిన్న మార్గము 
మనియు, నీ (కొత్తమతము ననుసరించుట *మహాయాని (గొ; 
మార్గము మనియు పేర్లు పెట్టబడెను. + దైనా, టిబెట్‌, జసా 


* “సుత్త్మనిపాత” అను |గంథమునందు ఇగ్గవిసాణసుత యందలి 41. 
లోకమునకు “ఏకో చరే ఖగ్గవిసాణకప్పో ” అనునది ధువవదము (అనం? 
పల్లవి). ఖగ్గవిసాణ మనంగా : ఖడ్గమృగము, దానివలె బౌద్ధభితువు మఠము 
నొకండే యుండవలయునని దీని యర్థము. 


1 హీనయానమార్గమునకు, మహాయానమార్గమునకు6 గల భేదమును వ 
చుచు డా, శెర్న్‌ ఇట్లు చెప్పుచున్నాండు, “ Not the Arhat, who has shal 


off all human feeling, but the generous, self-sacrificing, acl 
Bodhisattva is the ideal of the Mahayanists, and his attrac! 
side of the creed has, more perhaps than anything else, contri 
ted to their wide conquests, whereas న్‌. Buddhism has not b 
able to make converts, except where the soil had been prepa 
by Hinduism and. Mabayanism”-~ Manual of Indian Buddhi 
p. 69. Southern Buddhism అనగా హీనయాన మగును, మహామాగం 


8, గీత-బౌద్ధ్యగంథములు 583 


మొదలైన దేశములలో నిప్పుడు [ప్రచారములో నుండు భౌద్ధధర్మము 
'మహాయాని మార్గమును బోధించునదే. మజియు బుద్ధుని నిర్వా 
ణానంతరము బౌద్ధధర్మము లతిత్వరగా వ్యాపించుట మహాయాన 
మార్గమందలి భి క్రుసంఘము యొక్క దీర్జోద్యో్యగమే కారణము; బౌద్ధ 
ధర్మమునందు బయలువెడలిన యీ సుధారణ (సంస్కారము) శాలి 
వాహనశకముకంశకె పూర్వము సుమారు శ్ర00 సంవత్సరము లసా(డు 
పుట్టియుండునని డా. శకెర్న్‌చే సం గుడ. ౫ కారణమేమన: 
కనీష్కుం డను శకరాజు కొలువుకూటమున ' జాద్ధభిక్షువులయొక్క 
మహోపదవము నిండియుండుటకు మహాయాన భిక్షువు లే కారణమని 
జౌద్ధగంథములయం దుల్రేభింప( బడియున్నది. ఈ మహాయాన 
మార్గ్లమందలి “అమితాయుసుత్ర” యను పేరు గలిగిన (పధానసూ[త 
గంథము |క్రీస్తుశకము 148వ నంవత్సర్యపాంతమున చైనాభాషలో 
నికి భాషాంతరము చేయ (బడినది. ఈ |గంథమిప్పు డున్నది. అయిన 
నీ కాల మింతకంకెను [పాచీనమై యుండవలయునని యెన్నెద. 
కారణ మేమన ; [కీ వూ. 280 సంవత్సరముల సుమారున నళోకుండు 
వేయించిన శిలాశాసనమున, సన్న్యాసపరములగు నిరీశ్వర జౌద్ధధర్మ 
ములు విశేషముగ నుశ్రేఖింపంబడక భూతదయాపరమగు (పవృత్తి పర 


మున భ కి సైత ము కలదు, * Mahayanism lays a great stress on devo- 


tion, in this respect as in many other harmonising with the current 
of feeling in India which led to the growing importance of Bhakti” 
Ibid. p. 124. 


* See Dr. Kern’s Manual of Indian Buddhism, p. 6,69 and 
119. మిలిందుండను (మినండరను “పేరుగల (గీకురాజు) మహారాజు ఇ. స 


పూర్వము 140, లేక, 100 (ప్రాంతమున హిందూస్థానమునకు వాయవ్యమున 
నున్న బాక్టీ 9 యాదేశమునందు రాజ్యము చేయుచుండెను. అప్పుడు నాగసేనుండా 
రాజునకు బౌద్ధధర్మదీక నిచ్చెనని మిళింద| ప్రశ్నమున |వాయంబిడినది, బౌద్ధ 
ధర్మ|నచార మను కార్యమును మహాయాగ మార్గమున సున్న జనులే చేయచుండు 
టచే, సీ మహాయాననూర్గ మనస్సు డుద్భవించెనని స్పష్టమైనది. 


684 గీతారహ స్య ము... నరిశిష్టము 
'జౌద్ధధర్మమే యంతటను నుపదేశింపంబడెను. అప్పుడున్న (అనంా 
తత్పూర్వ మందున్న) అౌద్ధధర్మములకే మహాయానమందున్న 
(పవృత్తిపరమగు స్వరూపము వచ్చుట కారంభమైనదని స్పష్ట మగు 
చున్నది. జౌద్ధయతి యగు నాగార్జునుం డీ మార్గమునకు [పముఖు 
డగు (పవర్తకుఢశే కాని దానిని కనిపెట్టినవా(డు గాండు. 
(బ్రహ్మము, లేక, పరమాత్మయొక్క య స్తిత్వము నొప్పి 
కొనక, మనస్సును నిర్విషయము చేయుట యను నుపనిషత్తుల 
యందున్న నివృత్తిమార్లమును మ్మాతమే యొప్పుకొనునవియు, 
_పోరంభమునుండి నిరీశ్వరవాదపరములే యైనవియు నగు బుద్ధుని 
యొక్క ధర్మములలో నుండియే పిదప [కమ్మకమముగ స్వాభావిక 
రీతినే భ క్లిపరమగు |పవృత్తిమార్గము బయలు వెడలుటకు వీలులేక 
పోవుటవలన, బుద్ధునియొక్క నిర్వాణానంతరమున వెంటనే బౌద్ధ 
ధర్మములకు( గలిగిన కర్మపధానమగు భ క్రిస్వరూపమునకు బౌద్ద 
ధర్మములకం'కు వేజిగు తత్కాలమందున్న మతములే కారణము లై 
యుండవలయునని స్పష్ట మగుచున్నది. ఈ కారణము లేవని విచా 
రించుట కారంభించితి మెని భగవద్గీత వెపునకు దృష్టి (పసరింపక 
యుండదు, కారణ మేనున 1 భరతఖండమునం దాకొలమున వ్యాపిం 
చిన ధర్మములలో జై నధర్మములును, ఉపనిషద్ధర్మములును, పూర్ణ 
ముగ నివృత్తిపరములే యై యున్నవి. మతియు వైదికధర్మముల 
యందున్న పాశుపతము, శైవము మొదలగుమార్గములు భ క్తిపరము 
లైనను; (పవృ త్తిమార్గమును భక్తియు నను వానికి కలయిక భగవ 
ద్లీతలయందుతప్ప నెక్కడను స్పష్టముగా చెప్పంబడియుండ లేదని 
నేను గీతారహస్యమునందలి పదునొకండవ [పకరణమున స్పష్టముగ 
నిరూపించినాండను. గీతలయందు భగవంతుండు తనకు పురుషో త్త 
ముండని పేరు పెట్టుకొనెను. నేను పురుపో త్రము(డను, సర్వలోకము 


8. గీత_బొద్ధగంథములు 585 


౨కు “తండిని?, “తాతను” అనియు (8. 17), ఎల్ల వారియెడలను 
సము(డి'నై యున్నాననియు, నా కెవరును శతు మ్మితులు 
కొరనియు (9-29), నే నజుండను నవ్యయుండను నైనను ధర్మసంరక్ష 
శార్థమై యాయా సమయములయం దవతరించు చున్నాననియు 
468), మనుష్యు. డెంత దురాచారు( కైనను నన్ను సేవించుటచే 
సాధువు అగుననియు (9.80), లేక, నాకు భక్తితో నేదైన నొక 
పుష్పమును గాని పృతమును గాని, లేక, కొంచె ముదకమును గాని 
యిచ్చినను నేను దానిని సంతోషముతో |గహింతుననియు (8.20), 
అజ్ఞానులకు భ క్రియనునది సులభమగు మార్గమనియు (12.5) భగవ 
గ్లీతలయందుం "జెప్పుబడినది. మజియు, (బ్రహ్మనిష్టండు లోకసంగ 
వర్దమై (పవృత్తి ధర్మములనే యాచరింపవలయు నను సిద్ధాంతము 
నూ [తము గీతలయందు6 దప్ప మటియెక్కడను సవిస్తరముగం బతి 
పాదింపంబడటేదు. కావున వాసనాక్షయరూపమగు 'కేనలనివృత్తి 
పరమగు మార్గము మొదట బుద్ధధర్మములోని కుపనిషత్తులలో నుండి 
గహించినశ్లే పిదప మహాయానమార్షమందు (పవృత్తి పరమగు భరి క్రి 
తత్త్వము సైతము భగవద్దీతనుండియే స్వీకరింపంబడీనదని యూ 
హింపవలసివచ్చును* మటియు నీ విషయ మనుమాన్యపమాణమునే 
యవలంబించి యుండలేదు. టిబెట్‌ భాషయందున్న బాద్ధధర్మముల 
యొక్క యితిహాసమును గుజీంచి బౌద్ధధర్మీయుండగు తారానాథు(డు 
రచియించీన యొక గంథమున మహాయానమార్షము నకు (పముఖు( 
డును, పుర సరయు నగు “నాగార్జునునకు జత రాహులభద్దు( 
డనువా.డు, బౌద్ధదీక్షను కైెకొన్న (బాహణుం డనియు, నీ (బాహ్మ 
ణఅునకు (మహాయాన మార్లమందు కల్పన _ తోటకు జ్ఞానులగు 
శ్రీకృష్ణుడు, గజేశుండును కారణభూతు”లనియు స్పష్టముగ వ్రాయ( 
బడినది, మణియొక తిబేటు [గంథమునందును నిటులే వాయ? 


688 గీశారహస్యము... పరిశిష్టము 

బడినది. * తారానాథుని|గంథము బహు[పపొచీన మయిన దనుట 
నిజమే; కాని దానియందున్న విషయము పాచీనాధారము నేక 
(వాయంబడలేదని చెప్పనవసరములేదు. కారణ మేమనః బౌద్ధ గంథ 
కారు, డెవండును న్వీయమగు ధర్మపంథయం దున్న తత్వములను 
చెప్పునపు డూరకయే పరకీయుల ధర్మముల నిటు లుశ్రేభించుట 
సంభవింపదు. కావున జాద్ధ గంథకారు లే స్వయముగ నీ విషయము 
నందు శ్రీకృష్ణుని యొక్క నామనిర్థేశము( జేయుట యొక గొప్ప 
విషయము, కారణ మేమన: భగవద్గీత యొకటి తప్ప శ్రీకృష్ణునిచేం 
జెప్పంబడిన మజియొక (పవృ త్తిపరమగు భ క్షిగంథము వైదికధర్మ 
ములయందు లేకపోవుటచే “మహాయాననూర్లము ? బయలువెడలక 
మునుపు భాగవతధర్మము లే కాక, భాగవతధర్శములను బోధించు 
శ్రీకృష్ణునిచే. జెప్ప(బడిన (గంథము సైతము, అనంగా: భగవద్దిత 
యును, నప్పుడు (పచారములో నుండెనను విషయము దీనివలన 
పూర్ణముగ సిద్ధమగును. మణియు డా, కెర్న్‌ అనువాని మతమును 
నిదియే. భగవద్దీత జాద్ధధర్శములలోని మహాయానమార్గముకం కు 
(పొచీనమని నిశ్చయించిన పిదప, దానివలె మహాభారతిమును నా 
కాలమున నుండి యుండవలయు నని యూపాంపవచ్చును. బుద్ధుని 
మరణానంతరమున వెంటనే వారియొక్క మతములన్నియు నొక 
చోట సంశక్షేపముగ. జేర్చంబడిన వని జౌద్ధ్యగంథములయందు. 
ఎ see Dr. Kern's Manual of Indian Buddhism, p. 122. “ He 
(Nagarjuna) was a pupil of the Brahmana Rahulabhadra, who 
himself was a Mahayanist. This Brahmana was much indebted to 
the sage Krishna and still more to Ganesha, This quasi-historical 
notice, reduced to its less allegorical expression, means that Maha- 
yanism is much indebted to the Bhagavadgita and more even to 
Shivaism” “గణేశ” శబ్దముచే, డా. కెర్ను శ్రైవమార్గమని యెన్నినట్లు కొన్పించు 
చున్నది, డా, కెర్న్‌ (ప్రాచ్యధర్మపు స్తకమాలయందు సద్ధర్మపుండరీక మను 
గంథమును భాషాంతరీకరణ మొనర్చి దాని (ప్రస్రావనయం దీ మతమునే [సతి 
పొదించినాండు. (5.3.2. Vol. XXI. Intro. pp. Xxv-xxvili). 


8. గీత_బౌద్దగంథములు 587 
[nn] 


జెప్పంబడినమాట నిజమే; కాని యిప్పుడు కాన్సించునట్టి యతిప్రాచీ 
నములగు బౌద్ధ్యగంథములు సైత మాకాలమున నుండియే యుండ 
వలయునని దానివలన సిద్ధము కానేరదు. మహాపరినిబ్బాజసు త్త 
యిప్పుడుండు |గంథములలో [పాచీన గంథమని చెప్పుదురు; కాని 
దానియందు పాటలీపు తపత్త నవిషయమున (అనయా: పొట్నాను 
గుజించ్రినున్న యు ల్లేఖమునుబట్టి యీ |గంథము బుద్ధుని నిర్వాణా 
నంతరము కాలము నెంత తగ్గించినను సుమారు నూజుసంవత్సరముల 
కంకె పూర్వమునందైనను పుట్టియుండదని, పొ, విస్‌డేవిడ్‌స్‌ అను 
నాతడు నిరూపించెను. బుద్ధా నంతరము నూజుసంవత్సరములలో 
జౌద్ధధర్మీయ భిక్తువులయొక్ష! రెండవ పరిషత్తు జరుప(బడెను. అదియే 
వినయపిటకముయొక్క కట్టకడపట చుల్లవగ్గ యను |గంథము 
యొక్క చివరను [బాయ బడినది. దీనినిబట్టి సిలోన్‌ బేటాదేశముల 
యందుండి 'పాలీభాషయందు [వాయంబడిన [పాచీనము లగు 
వినయపిటకాది జౌద్ధ్యగంథము లీ పరిషత్తు జరిగిన వెనుకనే పుట్టి 
నట్టు స్పష్టముగ6 గాన్సించుచున్నది, * అశోకుని పుత్తుంండు మహం 

ద్రుడు మొదట క్రీస్తు పూర్వమునందు సుమారు 241.వ సంవత్స 
రము సింహల ద్వీపమందున్న జౌద్ధధర్మములను [పచారములో నికి6 
దెచ్చుట కారంభించినప్పు డీ |గంథ మక్కడకు( గొనిపోంబడెను. 
అనంతరము నూటయే(బది సంవత్సరముల సుమారున్క, నది 
యచ్చో పుస్తకరూపముగ [1వాయంబడినదని బొద్దగంథకారు లే 
(వాసిరి, ఈ | గంథమును నోటికి రాజేయువాడుక యుండెను. కా 
బట్టి మ హేందునికాలము మొదలు దానియం దే మ్మాతము మార్చు 
లేదని యంగీకరించినను; బుద్ధుని నిర్వాణానంతర మో (గంథమున, 
మొదట సిద్ధమైనపుడు గాని, లేక్క పిదప మహేందునియొక్క గాని 
యశోకునియొక్క గాని కాలముపర్యంతమును, నా కాలమునందు 


§ See S.B.E. Vol. XI. Intro. pp. xv-xx and p. 58. 


580 గీఆారహథ్యణు_ పరిశిష్టము 


లోని సిద్ధాంతము గీతలలోనికి |గహింప( బడియుండునని యనేక 
గంథములలో 'కె)న్త వగురువులు చేసిన (పతిపాదనలును, మణియు 
ముఖ్యముగ డా. లాంరిననర్‌ అనువానిచే కీస్తుశకము 1868.వ సం, 
జర్మనుభాషలోనికి మార్చి ప్రచురింపబడిన గీతాగంథమునందు 
దానికాలమును గుణించి (పతిపాదింపంబడిన విషయము లన్నియును 
నిర్మూలము లని స్వయముగనే సిద్ధమగును. లాణశినస రనువాండు 
తన పుస్తకములో (అనంగా; గితలయొక్క జర్మనుభా షొంతరములో 
చివర భగవద్గీతయు- బైబిలు_ముఖ్యముగ (కొత్తకరారు (న్యూ టెస్టు 
మెంటు) -- అనువానియందున్న శబ్రసాద్భశ్యముల సుమారు నూయు 
కంకె నధిక స్థలములయందు( జూపియుండెను, వానిలో కొన్ని 
విలక్షణములును విమర్శించుటకు తగినవియునై యున్నవి. “నేను 
నా తం డియందును, నీవు నాయందున్సు నేను నీయందును నున్నా 
రము, అని యా దినమున నీకు. దెలియును” (జూస్‌, 14.20) అను 
నీ వాక్యము గీతలయందున్న “యేన భూతా న్యశేషేణ దక్ష్య 
స్యాత్మ న్యథో మయి" (గీతా. ఓ.$00), మజియు “యో మాం పశ్యతి 
సర్వత సర్వం చ మయి పశ్యతి” (A. 6.80) అను నీ వాక్యములతో 
శబ్దమును బట్టియు నర్థముగు బట్టియు సమానముగనే యున్నదని 
చెప్పవచ్చును. అశ్లే జానునందలి (14.21) “ఎవరు నన్ను | పేమించు 
చున్నారో వారిని నేను (పేమించుచున్నాను” అను నీ వాక్యము 
గూడ “పియో హీ జ్ఞానినోఒత్యర్థ మహం స చ మమ |పియః"” 
(గీ. 7.17) అను వాక్యముతో నన్నివిధముల(బోలి యున్నది. దీనిని 
బట్టియు నిట్టి యనేక వాక్యములను బట్టియు గీతాశారులకు బైబిలు 
లోని విషయము బాగుగ దెలియునని యూహాంచి, డా. లాంరిననర్‌ 
గీత కీస్తువునకు పిమ్మట సుమారు 500 సంవత్సరములకు పుట్టి 
యుండునని చెప్పెను, డా. లాలశినసర్‌ పుస్తకమందున్న యీ 
భాగము “ఇండియన్‌ ఆన్టిక్వరి” అనుపుస్తకమున రెండవ భాగములో 
నింగ్లీషుభాషయందు( (బచురింపంబడెను. మణియు కై. తెలంగుగారు 


7. గిత_కై స్త పుల బైబిలు 681 


భగవద్గీతల నింగ్లీ షుభాషలో, బద్యకావ్యముగ రచించి దాని పీఠికలో 
డా. లాఠినసరను వాని యూహలను పూర్ణ ముగ ఖండించీరి. 
* లారినసర్‌ అనునత(డు పాళ్చాత్యులును; సంస్క్కృతజ్ఞులు నగు 
పండితులలో గణింపయడ లేదు, సంస్కృతమునకంకొ కై9 స్త్రవధర్మము 
లయందు జ్ఞానమును నభిమానమును నతని కధికముగ నుండెను; 
కాని నతని Ss తెలంగుగారికే కాక మాక్సుముల్ల 5 మొదలగు 
పాళ్చాత్యసంస్క్టృత పండితుతకును సమ్ముతములు కావు, గీతయొక 
సారి నిస్సంశయముగ (క్రీస్తునకు మున్ను పుట్టినదని నిశ్చయించిన 
పిదప గీతలలోను, బైబిలులోను నుండు తాను చూపించిన యనేక 
ములగు శబ్దసాద్భృశ్యములును, నర్ధసాదృశ్యములును తన మతమునకే 
విరుద్ధము లను సంగతి డా. లాణరినసర్‌ ఎజుంగండు. కాని, యే విష 
యము స్వప్నమందైనను సంఘటిల్లదో యదియే పలుమారు పత్యక్ష 
ముగ కన్నులకు గోచరించునని చెప్పుటలో నేమియు నసత్యము 
లేదు. నిజము విచారించితి మేని డా. లాంరినసరున కుత్తరమిచ్చుతు 
సైళ మిచ్చో ననావశ్యకము, అయిన ననేశములగు గొప్ప యింగ్లీషు 
గంథములలో నిప్పటికిని నీ యసశ్యమగు మతము అనువదింపయలడుట 
స్పష్టముగం గన్పట్టుచుండుటచే నీ విషయమై నవీనశోధనలయందుండి 
నిష్పన్న మయిన ఫలితార్థమును సం'క్షేపముగ నిచ్చో చెప్పుట యా 
వశ్యకము. రెండు [గంథములలో సిద్ధాంత మొక విధముననే యున్న 
దను విషయమును మ్మాతమే యవలంబించి వానిలో నేది | పాచీన 
మైనది యేది నవీనమైన దని నిర్ణయించుటకు పీలులేదని తొలుతనే 
యెజుంగవలయును. ఈ రెంటిలో నొక దానిలో నున్న నిషయము 
మజియొక దానిలోనికి (గహింపయడెనని సమముగనే యూహింప 
వచ్చును, కావున రెండుగంథముల కాలమును మొదట (సత్యేకముగ 
నిర్ణయించి పిదప విచారసామ్యముంబట్టి వీనిచే నీ[గంథము నుండి 

§ See Bhagavadgita translated into English Blank verse with 


notes & etc., by K. T. Telang, 1875, (Bombay). This book is differ. 
ent from the translation in the 5. B. E. Series, 


692 గీతార హన్యము..సరిశిష్టము 


యీ విషయములు |గహీొంప(బడిన వని నిశ్చయింపవలసి వచ్చును 
ఇంతియే కాక సమానమగు రెండు విచారములు వేర్వేణు దేశము 
యందు వేర్వేజగు నిరువురు [గంథకర్తల కొక్క కాలమునందే కాని 
వేలుకాలములయందు. గాని న్వయముగ( దో(పవచ్చును గాన 
రెండు గంథములయందును నున్న విచారములకు సామ్యము; 
జూచునపుడుు స్వతం్యతముగ _నుద్భవించినవియా ?, లేదా 
యనియు, నే యే దేశములయం దీ |గంథములు పుట్టినవో య 
రెండుదేశముల కప్పుడప్పుడు పరస్పరసంబంధములు కొంచె ముం! 
టచే నొక దేశమునుండి యీ విచారము మటియొక దేశమునకుపో 
టకు కొంచెమైన నవకాశముండునా? లేదా? యనియు విచారిం 
వలసివచ్చును. ఈ రీతిగ నన్నివిధముల విచారించితి మేని శ్రెస్త 
ధర్మములనుండి గీతలలోని కే విషయ మైనను [గ్రహించుటకు వీలుగా 
పోవుటయేకాక క్రైస్తవుల బై బిలునందు కాన్పించునట్టి గీతలలోని & 
యములవంటి విషయములు బైబిలులోని'కే చౌద్ధధర్శ్మములలోనుం 
అనగా: గీతలలో నుండి గాని, లేక, వైదికధర్మములనుండి గాః 
(కీస్తువు చేతనో, లేక యతని శిష్యులచేతనో [గహింప బడియు! 
' వచ్చునని స్పష్టమగును, మంశియు6 గొందటు పాళ్ళాత్యపండితులు 
నిప్పు డిదే విధముగ చెప్పుటకును నారంభించిరి. ఇట్లు క్రైస్తవవ 
మర్వాచీన మని నిర్ణయింపంబడుటను జూచిన కొందటు వీరశై౦ 
ల్లాశ్చర్యముతో నీ విషయము నొప్పుకొనకపోవుట యొక వింశ | 
రదు; కాని యిట్లి ట్టి గృహస్థులకు మనమిోి విషయము థార్మికము 7 
నియు, నై తిహోసిక్ష మనియు, నితిహాసముయొక్క పద్ధతుల న; 
రించియు, [పస్తుతమందున్న జ్ఞానమునుబట్టియు, శరము 3 క్‌ 
రించితి మేని, తుదకు బయలువెడలు సిద్ధాంతము నెల్ల వా! 
ముందుగ నీ విచారసాదృశ్య మను విషయమును |బారంభించినః 
మికిలి యానందముతోడను, నిష్పక్షపాతబుద్ధితోడను స్వీకరించు! 
న్యాయ్యమును సయు _క్రీకమును నగుననియు చెప్పవలయును. 


7, గీత- కై రీస్తవుల బై బిలు 598 


యహుదీబై బిలునందు, అనయా: బైబిలుయొక్ష ప్రా(తకరారు 

(ఉల్లు కొష్టమెంటు) నందు (పతిపాధింపయిడిన (పాలన యమహాదీ 
ధర్మములు సంస్కరింపయుడి, నూతన కరారునందు కై) స్తవధర్మము 
an బయల్పడినవి, యహుదీభాషయందు దేనుని “ఇలోహా (అరబ్బీ 
“ ఇలాహ, (0 అని చెప్పుదురు; కాని మోరిస్‌ అనువానిచే విధింపః 
బడిన నియమముల ననుసరించి యహుదీధర్మములయందు. జెప్ప 
బడు ముఖ్యమగు నుపాస్యదేవతకు * జిహోవ్హ్వా అనుశబ్దము మొదట 
యహుదీభాషలోనిది కాదు. ఖాల్లీభాషలో నున్న 'యశ్లే' (సంస 
తము *యహ్వ షై అను శబ్దమునుండి యుత్సన్న మైనదని పాశ్చాత్య 
పండితులే యిప్పుడు నిశ్చయించిరి. యహుదీలు వ్మిగహారాధకులు 
గారు; అగ్ని హో|తమందు పశువులను గాని, యితర ద్రవ్యములను 
గాని హోమమును జేసియు, దేవునిచే విధింపంబడిన ధర్మనియమ 
ముల నాచరించియు జిహోవ్హాను సంతుష్టునిగం జేయుటయు, దాని 
వలన నిహలోకనుందు తమకును, తమ జ్ఞాతులకును, కల్యాణమును 
సంపొదించుకొనుటయు, వారి ధర్మమందున్న ముఖ్యమగు నాచా 
రము. సంశ్షేపముగం జెప్పనలయునేని, వైదికధర్మముల యందున్న 
కర్మకాండవలె 'యహుదీధర్మమును యజ్ఞమయముగను ప్రవృత్తి 
పరముగను నున్నదని చెప్పవలయును. ఇందులకు విరుద్ధముగ 
“నాక్రు (పాంసాకారకములగు) యజ్ఞము లక్కజయే లేదు.” నేను 
(ఈశ్వరునియొక్ట) కృపను కోరుకొనుచున్నాను” (మాథ్యూ. $. 18) 
“దైవము, (ద్రవ్యము నను రెంటిని సాధించుట శక్యము కాదు” 
(మాథ్యూ, 6. 24) “ఎవరి కమృతత్వము. నొందవలయునని యిచ్చ 
యున్నదో వారు దారపుత్చాదుల వదలి నా భక్తులు కావలయును” 
(మాథ్యూ, 19. 21), ఇ ట్రనేకస్టలములయందు కీస్తు వుషదేశించి తన 
శిష్యులను ధర్మపచారణకొజకు దేశాంతరములకు6 బంపినప్పుడు 
నీవు నీ యొద్ద బంగారమును గాని, నాణిములను గాని, విలువగల 
వస్త్రములు మొదలగు వానిని కాని యుంచుకొనకుము,” మొదలగు 

భ గీ 11-38 


694 గీకతారహన్యము..సరిశిష్టము 


సన్న్యాసధర్మములలోని విధుల నాచరణలోనికి తెమ్మని చెప్పెను 
(మాథ్యూ. 10.918). ఈ కాలపువారగు క్రైస్తవులు కీస్తుయుక్క 
యీ యుపదేశములను చుట్టిచుట్టి యొకచో నుంచినమాట నిజమే. 
.. ్రీశంకరపీఠమునకు వచ్చియుండు నిప్పటి శంకరాచార్యు లేనుంగులు, 
గుజ్జములు మొదలుగాం గలవానితో నుండుటనలన, శాంకరసం[ప 
దాయము రాజకీయము కాన శ్రే, యర్వాచీనమగు "క ంస్త వరాష్ట్రము 
యొక్క యీ (పవర్శనమువలన, మొదట కై9స్తవధర్మములును, 
(పవ్యృత్మిపరములుగ నున్నవని చెప్పుటకు సాధ్యము కానేరదు, వైదిక 
ధర్మము 1పారంభమునందు కర్మకాండాత్మకమై యుండలా పిదప 
జ్ఞానకాండ మె ట్రుదయమైనడో, యటులే యముదీధర్మములనుండి 
'క్రైస్సవధర్మములును బయలువెడలిను; కాని వెదికమగు కర్మకాండము 
నందు మెల్ల మెల్ల గను కమ్మకమముగను జ్ఞానకాండముయొక్ష యు, 
భక్షిపరమగు భాగవతధర్మములయుక్కయు నుత్సత్తియు, వృద్ధియు 
ననేక సంవత్సరములవజకు నగుచునున్నవి. ఆ తీరున కైగస్స్నవధర్మ 
ములు వృద్ధినొంద లేదు, [క్రీస్తునకు పూర్వము సుమారు రెండువందల 
సంవత్సరములకు మున్ను వీసీ లేక ఏసీన్‌ అనుపేరు గలిగిన సనా 
సులయొక్ష్య మార్గము యహుదీదేశమున నుద్భవి ల్లైనని యితిహాసము 
నుండి తెలియు చున్నది. ఈ ఏసీయతులు యహుదీధర్మ మవలం 
బించువారైనను హొంసాత్మకములగు  యజ్ఞయాగములను వదలి 
తమ జీవితకాలమునంతయును నిరుష్మదవమగు స్థలమునందుండి 
పరమేశ్వరుని ధ్యానించుచు కాలయాపన. జేయుచుండిరి, మజియు 
నుదరపోషణకొ అకు వ్యవసాయమువంటి నిరుపద్రవములగు పనులను 
జేయుచుండిరి. అవివాహితులుగ నుండుట, మద్యమాంసములను 
వదలుట్క హింసింపకపోవుట, శపథములను చేయకుండుట, సంఘ 
ముతో మఠములో నుండి యెవరి కేమి లభించినను మఠములో 
నుండువారెల్లరకును లభించినదే యని యెన్నుట మొదలగునవి 
యీ మతమునందలి ముఖ్యవిధులు, మణీయు నెవరైనను సము 


1 గీత_కై 9స్తవుల బైబిలు 595 


దాయములో (బవేశించిరేనిి మూండు సంవత్సరములు వారి న్మాశ 
యించి పిదప శాంతి నొందుదు నని ప్రమాణమును చేయవలసి 
వచ్చును. వీరి ముఖ్యమగు మఠము మృతసముదపు పశ్చిమతీరమున 
ఎంగది యనుచోట నుండెను. మజియు నచ్చోవారు సన్న్యాస 
వృత్తితో శాంతులుగ నుండెడివారు. స్వయముగ (కీస్తువును, నతని 
శిష్యులును “ఏసీ! యను మతమును |కొత్సకరారులో గౌరవముతో 
నిర్దేశించి (మాథ్యూ, 5.లి4; 19.12; జేమ్స్‌. 5.12: కృతే. 4.82.89) 
యో యేను కక్రీస్తుమార్గావలంబకులయి యీ సన్న్యానధర్మమునే విశేష 
మగు పచారములోనికి తెచ్చిరనియు. దోంచుచున్నది; కాని, క్రీస్తు 
యొక్క సన్న్యాసపరమగు భ క్రిమార్గపు పరంపర నీ తీరున ఏసీ 
మార్గము నవలంబించియున్న దన్నను మొదట కర్మమయ మగు 
యమహుదీధర్మములయందు సన్న్యాసపరమగు ఏసీ మతమైనను నొక 
సారిగ నెట్లు బయలుదేరిన దను విషయమై కొంచెమైనను సయు కిక 
మగు నుపపత్తిని చెప్పుట యైతిహాసిక దృష్టిచే నావశ్యక మగును. 
(కీస్లు ఏసీన్‌ మతములోనివా(డు కాడని యనేకులు చెప్పుదురు; శాని 
యిది సత్యమని యంగిీకరించినను బైబిలుయొక్క |కొత్తకరారున 
చెప్పబడిన సన్న్యాసపరము లగు ధర్మములకు ముఖ్యకారణ మేమని 
కాన్సి లేక, కర్మపధానమగు యహుదీధర్మములందు వాని కొక్క 
సారి (పాదుర్భావ మెట్లు గలిగినదని గాన్సి మొదలగు (పశ్నలకు 
సమాధానము చెప్పకయే విడచిపెట్టుటకు వీలు లేదు. వ విషయ 
మైనను నొకసారియే యెక్కడను నుత్చన్నము కానేరదు. మెట్ల 
మెల్లగ బహుకాలము నుండి వృద్ధి జెందుచుండును. ఇట్టి వృద్ధి 
యెచ్చోం గాన్పింపదో యచ్చో నీ విషయము తజచుగ పరదేశము 
నుండి 'కైకొన(బడియుండు నను సమాజ శాస్త్రముయొక్క సామాన్య 
సిద్ధాంత మిపుడు నిశ్చయింప్యబడును. ఈ |పతిబంధమును |పాచీన 
'కైంస్త్వవ్యగంథకారు లెబుగకపోలేదు. ఇంక నేమన: బౌద్ధధర్మముల 
యొక్క పరిచయము, సమాపసంబంధము యూరోపీయులకు కలు 


598 గీకాతహస్య నము. పరిశిష్టము 


గుటకంతె పూర్వమునందు (అనయా: డ్రీన్తుశకముయొక్క పదు 
నెనిమిదవశతాబ్దము పర్యంతము) యహుదీలకు సంఘటిల్లి న పిదవ 
(గికుజనులయొక్క_అందునను పైఖాగొరసుయొక్కు తత త్త్వజ్ఞానమ: 
నుండియు కర్మమయమగు యహుదీల ధర్మమునందు ఏసీనో జను€ 
సంబంధమగు నన్న్యాసమార్షము పుకైననియు నర్వాచీననుగు శోధన 
లంబట్టి యీ సిద్ధాంతము సత్యముగ నిలువ దనియు, అయినను 
యజ్ఞ 'మయములగు యహుదీధర్మ ములలోనే యొ క్ర సారిగ సన్నాన 
పరములగ్యు వీసీన్‌, లేక, డీస్తుధర్మము లుదృవిల్లుటకు సహపాజము/ 
శక్యము కాదనియు, వానికి యహుదీ ధర్మములకం'టె భిన్న ములగ 
శారణము లేవైనను నుండి యుండవలయుననియు శోధకులగ 
'కైంస్తవవిద్వాంసులయొక్క మతము. వానికి యహుదీధర్మములకు 
సంబంధింపని యితరకారణము లేవైనను నుండునను కల్పన నవీన 
మైనదికాదు, |క్రీస్తుశకము యొక్క పదునెనిమిదియవ శతాబ్దమునకు 
పూర్వమునందు శై౦స్తవపండితులకును నది సమ్మతముగనే యున్న 
దని దీనినిబట్టి సిద్ధ మగుచున్నది. 

పైథాగొరసుయిక్క తత్త్వజ్ఞానమునకును, జౌద్ధధర్మముః 
యందున్న తత్త్వజ్ఞానమునకును విశేషసాద్భృశ్యము కలదని కోల్‌ 
(బూక్‌* అనునాతండు చెప్పెను. కావున పై. జెప్పంబడిన సిద్ధాంతమ: 
సత్యమని యంగీకరించినను ఎసీ మార్గమునకు జనకత్వము సొందూ 
దేశము వైపునకే వచ్చునని చెప్పవచ్చును; కాని యింత కష్టప( 
చెప్పుటకును నిప్పు డేమి యవసరము శేదు. ఏసీ, లేక, |కీస్తుధర 
ములకు సపెఖాగొరియన్‌ సంఘముతో నున్న సామ్యముకంకు 
"కేవలము వీసీ ధర్మములయొక్కయే కాక, |కీస్తుచర్మితము నకును 
(కీస్తుయొక్క యుపదేశములకు సైతము బుద్ధుని యొక్క ధర్మమ 
లతో శతగుణముగ నధికమైన సామ్యమున్న దని, త 


| గ్‌ వం Colebrooke’s Miscellaneous Essays, Vol. Tp pp. 399, 399, 400. 


7. గీత-కై 9స్త్రవుల బై బిలు 597 


లను బైైబిలుయొక్క కోత్త కరారుతో' బోల్చి చూచితిమేని స్పష్టముగం 
గాన్బీంచును. | కీస్తువును (భమ పెట్టుటకు సైతాను (ప్రయత్నించి 
నట్లును, [కీస్తునకు సిద్ధానస్థ |పొప్తమగు సమయమునందు నలువది 
తనము లుపవసించినట్టును, బుద్ధునకు సైతము మారుండు మోహ 
మును గలిగించుటకు [పయత్ని౦చె ననియు, నా సమయమున? 
బుద్ధుండు నలువదితోమ్మిది దినము (ఏడు వారము) లుపవసించి 
నట్లును బుద్ధచరి తలో వర్ణింపబడినది. ఆ రీతిగనే పూర్ణమగు తన 
గ్రద్ధయొక్క (పభావముబే నీటిపై నడచుటయు, దేహముయొక్క 
కాంతిని నొక్కసారిగ సూర్యకాంతివంటి దానినిగ మూర్చుటయు, 
లేక్క శరణు జొచ్చిన చోరులకును, వేశ్యలకును సైతము సద్దతి 
నిచ్చుటయు మొదలగు విషయములు బుద్ధునియొక్కయు, (శీస్తు 
యొక్కయు చర్మితలయం దొక విధముననే యున్నవి. “నీవు నీ 
యొక్క. యిరుగు పొరుగువారిని, వైరులను సైతము (పేమించుము” 
అనునవి మొదలగు (కీస్తుయొక్క ముఖ్యములైన వైతికోపదేశములు 
సైత మక్కడక్కడ నేమ్మాతము నూర్చు లేక బౌద్ధభర్మము లలో నంతకు 
మునుపే (పసిద్ధములై యున్నవి. భ క్రియొక్కు సిద్ధాంతము మొట్ట 
మొదటి బౌద్ధధర్మము లలో లేదు. అదియు. బిదప wns కీపూ. 
సుమారు రెండు మూ(డు శతాబ్బముల కాలమున మహాయానబౌద్ధ 
మార్గము లోనికి భగవద్గీత సంక్‌ కొనిపో. బడినదని పైన జెప్ప 
బడియ్‌ యున్నది; కానీ యీ సాన్యు మింతవజకు మాతమే కాదు. 
చిన్నవియు! బెద్దనియు నగు ననేకములైన యితరములగు విషయ 
ములలో కై9స్తవధర్మముల యందును, బౌద్దథర్మము లయందును 
నిట్లి ట్టి సామ్యమే కలదని, మి. ఆర్థర్‌ లిలీయను వానిచే తన పుస్తకము 
కర దాథారములతో వ్యక్రము చేసి నిరూపింపంబడినది. వేయేల? 
డ్రీస్తువును “కాసు? మో(ద నెక్కించి వధించుటచే క్రైస్తవులకు పవిత్ర 
మును, పూజ్యమునగు నా “కాసు' యొక్క చిహ్నమును సైతము, 


608 గీకారహన్యము_ పరిశిష్టము 


వైదికములు బొద్ధములునగు ధర్మముల నాచరించు జనులు “స్వస్తి 
కము 'యొక్ష రూపముతో డ్రీస్తువుకంతె పూర్వమం దనేక వత్సరముల 
నుండి సైతము శుభదాయకముగ నెన్నియున్నారు. మటియు ఈజిప్టు 
మొదలగు ప్రాచీన ఖండములయందున్న దేశములయందే కాక కొలం 
బసుకు పూర్వము కొన్నిశతాబ్దముల కాలమునసైత మమెరికాయందలి 
పెరూ మెక్సికో దేశములయందు సైతము స్వ స్తికమను చిహ్నము 
శుభావహమని యంగీికరింపంబడి యుండెనని ప్రాచీనులగు శోధకులు 
నిశ్చయించిరి. * దీనినిబట్టి |కీస్తువునకు పూర్వమునందే యందజికును 
పూజ్యమైన స్వ స్తికచిహ్నముయొక్క యుపయోగము, క్రైస్తవభక్తులు 
తర్వాత నొకవిధముగ. గావించికొనిరని యూహింపవలసి వచ్చును. 
బౌద్ధభిక్షువులకును, పొదీన శ్రిస్తవ ధర్మోపదేశకులకును (విశేషించి 
చూచితిమేని పాదిరీలకును వస్ర్రధారణమునను ధర్మవిధులయందును 
విశేషమగు సామ్యము కలదు. ఉదాహరణ మేమన(గా: బ్యాప్టీజము 
యొక్క (అనగా: స్నానోత్తరకాలమునందు దీక్ష నిచ్చునట్టి) విధి 
సైతము (శీస్తువుకం కు పూర్వమందే |1పచారమున నుండెను. మణీయు 
దూరదేశములకు ధర్మోపదేశకులను బంపి ధర్మపచారమునుచేయుట 
యను పద్ధతి కై స్తవ ధర్మోపదేశకులకం కు పూర్వమందే వౌద్ధభిక్షువు 
లచే! బూర్ల ముగ స్వీకరింప(బడినదని సిద్ధమైనది. 


బుద్ధునియొక్కయు, డ్రీస్తుయొక్కయు చరి తలందును, 
నైతికోపదేశముల యందును, నీ రెండు మతములయొక్క థార్మిక 
ములగు విధులయందును గల విలక్షణమును వ్యాపకమును నగు 
సామ్యమునకు కారణ మే మను[పశ్న సహజముగ( |బతిమానవునకు( 


* See The Secret of the Pacific, by C. Reginald Enock, 1912, 
pp. 248—252,. 


7. గీత_కై 9స్తవుల బైబిలు 589 


దోంచును. * బౌద్ధ గంథముల జదువుకొనుటచేత నీ సామ్యము 
పాశ్చాత్యులకు పారంభమున( గన్పట్టినపుడు బౌద్ధు లీ తత్త్వములను 
నెస్టోరియన్‌ అను పేరుతో నాసియా ఖండము సేండు వ్యాపించిన 
కైష్టీస్తవమార్గమునుండి గ్రహించియుందురని కొందజు క్రై) స్తవ 
పండితులు చెప్ప నారంభించిరి; కాని యీ విషయమే సంభవించుటకు 
వీలులేదు. కారణ మేమన: నెస్టార్‌ మార్గముయొక్క (పవర్తకుండే 
[కీస్తుకు పిదప సుమారు 425 సంవత్సరముల కాలమున బుశ్లైనుః 
మజియు |కీస్తుకంకె పూర్వమందు సుమారు 900 సంవత్సరముల 
కాలమున. బుద్ధుండు పుకును, కావున నశోకునియొక్క సమయ 
మందు... శ కీ. వూ. 250 సంవత్సరముల నాండైన_ బౌద్ధ 
ధర్మములు హిందూదేశమందును, నమిపమునందున్న దేశముల 
యందును విశేషముగ వ్యాపించియుండుటచే బుద్లచరి| తాద్మిగంథ 
ములును నప్పుడు పుట్టియుండునని యశోకుని శిలాశాసనమునుబట్టి 
యిప్పుడు నిస్సంశయముగ, దెల్లమైనది. బౌద్ధధర్మముల యొక్క 
(పాచీనత్వ మో తీరున నిర్వివాదమై యుండుటచే కస్త వధర్మముల 
యందును భౌద్ధధర్మములయందును స్పష్టముగం గన్పట్టు సామ్యము 
1. రెండును వేర్వేజుగం బుట్టియుండవలయునని కాని, క 2. బౌద్ధ 
ధర్మములలో నుండి యీ విషయములు (క్రీస్తుచేతం గాస్మి యతని 
శిష్యులచేతం గాని |గహింప(బడియుండునని కాని, రెండువిధములను 





* ఈ విషయమై మ, ఆర్ధర్‌ లిలీ అనువాండు, Buddhism}in_ Christen- 
dom అను పేదగలిగినయొక 'గంథము (వ్రాసెను, ఇంతియకాక Buddha and 
Buddhism అనుపేరు గలిగిన |గంథముయొక్క చివర నాలుగు భాగములలో? 
దనమతమును సంకేసముగను స్పష్టముగను నిరూపించెను, పరిశిష్ట్మ పకరణము 
యొక్స యీ భాగమునందు చేసిన వివేచనయంతయు నీ రెండవ (గంథము యొక 
యాధారముచేతనే చేయంబడినది. Buddha and Buddhism అను [గంథము 
The World’s Epoch-makers’ Series లో 1900 సం. (పచురింపలుడినది. 
అ [గంథముయొక్క పదియవ ప్రకరణసునందు బొద్ధకై9 స్తవధర్మములయం 
దున్న సొదృుశ్యములు సుమారు ఏంబది సూచింపంబడిన వి. 


800 స 


డ్రీ సామ్యము బుద్ధుని ర నువ యొక్కయు జీవితకాల 
ముకటియే యెనీందున వేర్వేజు దేశములయందు స్వభావముగనే 
(పత్యేకముగం బుట్టినదని చెప్పెనుః* కాని కొంత విచారించినయెడల 
నీ కల్పన సమాధానకారకము గాదని యెల్ల వారికిని సహజముగనే 
తో(చును. కారణ మేమన : ఒకానొక విషయ మెక్కడ నైన స్వతం|త 
ముగ బుట్టినచో నది యెప్పుడును |క్రమ।|క్రమముగానే పుట్టియుండును 
గాన దానియొక్క వృద్ధి కమమును సైతము మనము చెప్పవచ్చును. 
ఉదాహరణ మేమన: వైదిక కర్మకాండమునుండి జ్ఞూనకాండమును, 
జ్ఞానకాండమునుండియె (అనయా: ఉపనిషత్తులలో నుండియే) పిదప 
భక్షియుః పాతంజలయోగమును, చివరకు భౌద్ధధర్మములును నెట్లు 
బయలువెడలినవో యటులే (క్రమముగ బుట్టినవని నిరూపింప 
వచ్చును; కాని యజ మయమనులగు యహుదీధర్మములలో సన్న్యాస 
పరములగు * ఏసీ? ధర్మములు, లేక (కీస్తుధర్మము రీ |పకారముగ 
బయలువెడలలేదు. అవి యొక్కసారిగనే పుట్టినవి, మజియు నవి 
యిట్టొక్రసారిగనే పుట్టుటకు యహుదీధర్మములకం'కె 'వేజిగు కొన్ని 
కారణములు సంభవించిన వనియు, మటి కొన్ని విషయములను, 
(పాచీన క్రె)న్తవపండితులు నొప్పుకొందురనియు “పైన జెప్పంబడినది, 
ఇంతియ కాక, [కీస్తుధర్మములయందును, వౌద్ధధర్మములయందును 
గన్పట్టు సామ్య మా రెండు థర్మములును స్వతం|తములుగC బుట్టిన 
వనుటకు వీలు లేనంత విలక్షణముగను పూర్ణ ముగ నున్నది. యహు 
దీల కా కాలమున బౌద్ధధర్మముల యొక్క పరిచయమగుట కే మాత 
మును వీలులేదని సిద్ధమైన యెడల నా సంగతివేటు; కాని యలగ్జాం 
డరుయొక్క శాలమీనకు పిదప నశోకుని కాలమున (అనగా: 

శ్రీస్తుకండు. పూర్వమందు. సుమారు 250 సంవత్సరముల కాలమున 
"మాత్రము బౌద్ధయతులు తూర్పున నీజిప్టు మధ్యనున్న యలగ్జాం్యడా- 
త న RDG 


7, గీత_కై 9స్సవుల బై విలు tol 


(గను దేశముల పర్యంతమును వ్యాపించిరని యితిహాసమునుండి 
స్థిర మగుచున్నది. అశోకునియొక్క ళిలాశాసనమున్క తాను యహు 
దీలతోడను, నా చుట్టుపట్ట నున్నదేశములవారి తోడను, (గీకురాజగు 
ఆంటిపీకస్‌ అను వానితోడను సంధు లొనర్చికొనినటు లున్నది. 
అటులే (కీస్తువు జన్మించినవుడు తూర్చువైవునకు కొందణు జ్ఞానులు 
జెరూస లేము పర్యంతము నెగిరని బైబిలులో సైతము చెప్పంబడినది 
(మాథ్యూ, 2.1). ఈ జ్ఞానులు “ముగి (అనయా; ఇరాన్‌ దేశపు ధర్మ 
ములు కలవారు) అనువారు హీందూడేశమున నుండువారు కారని 
కై9న్తవులు చెప్పుచున్నారు; కాని యేమని చెప్పినను నర్ధ మొక్క 
టియే. కారణమేమన : ఆ కాలమునకు పూర్వమందే చౌద్ధధర్మములు 
కాళ్ళీరమునందును, కాబూలునందును వ్యాపించెను. తూర్పు వైపున 
ఇరాన్‌ దేశపర్యంతమును, తురుష్కష్థానము పర్యంతమును బౌద్ధ 
సంఘమే యుండినదని యితిహాసమునుండి స్పష్ట మగుచున్నది. 
ఇంతియకాక డ్రీస్తుయొక్క దినములలో భరతఖండనుందలి యొక 
యతి యెటువుసము|దము యొక్క యొడ్డునకును, అలగ్జాం| డా 
సమిపదేశములకును నేకేట వచ్చుచున్నాం డనియు ప్లూటార్కు 
స్పష్టముగ (వాసీయున్నా(డు, * కావున (కీస్తుకంకు పూర్వమున 

*See Plutarch’s Morals—Theosophical Essays translated by 
C.N. King, )George Bell & Sons) pp.96, 97. పాలీభాష యందున్న 
మహావంశనును (గంథమున (29. 89) యవనుల (అనలా 1 (గ్రీకులు యొక్క 
అలపండా (యోస-నగరొఒలసందా) అనుపట్టణము నర్శింసంబడియె. అక్కడ 
నుండి క్రై9స్త న సంవత్సరమునకు కొన్నియేండ్లు పూర్వమున కొన్ని నాళ్ళనాండు 
సిలోనులో నొక దేవాలయమును కట్టించుచుండ ననేకులు బౌద్ధయతు లుత్సవార్థమై 
యేగిర నియు (వాయంబడినది, మహావంశనను (గంథము సౌం గ్లభాషలో [వాసన 
వారు, “అలసందా' శబ్దమున కీజిష్ణులోని అలెగ్జాండ్రియా యని 
కాబూల్‌ దేశమున సీ 4 పేరుగల యలెగ్గాండరుచే షు 
నర మిచ్చో (గాహ్య మనిరి కొని యూయు క్తి నిలునలేదు 







602 గీతార హస్యము._సరిశిష్టము 


రెండుమూడు శతాబ్దములకే యహుదిజనుల దేశమునందు సుద్ద 
ధర్మీయులగు యతులు (పవేళించుచు నుండిరను విషయమున నిష్టు 
డేమియు సందేహము లేదని తాత్పర్యము, మజియు నీ సంబంధము 
స. యహుదీజనులతో |పారంభమున సన్నా్యాసపరమగు 
ఏసీయును, పిదప సన్న్యాసయుక్ర మగు భ క్రిపరములై న (శ్రీస్తుధర్మము 
లును ప్రాదుర్భూతము లగుటకు బౌద్ధధర్మమే విశేషకారణమై యుండు 
నని సహజముగ నిష్పన్న మగును. ఇంగీ గ ష్ముగంథకారు6 డగు లిలీ 
యను నాత( డీ విషయమునే యూహించెను. మజీయు దానిని బల 
పజచు | ఫెంచిపండితులగు “ఎమిల్‌ బుర్నుఫ్‌* అనునాతండును, 
“రోళ్సి” ఆయను నాతండును తత్సదృశములగు మతములను తమ 
[(గంథములలో [వానిరని యుదాహరణము నిచ్చెను. మజియును 
జర్మనీదేశమున '“లైప్సిగ్‌” పట్టణసమిపమున తత్త్వజ్ఞాన శాస్త్రమున 
కధ్యాపకుండగు ప్రా, సేడ ననువానిచే నీ విషయమున నతనిగంథము 
లలో నీ మతమే 'పతిపాదింపయిడినది. [కీస్తుధర్మములును, బౌద్ధధర్మ 
కమత: నన్ని విషయములలో సమానముగ నుండవు. రెరటికిని 
కొన్ని విషయములలో సామ్య ముండినను, కొన్ని విషయములలో 
వైషమ్యుము సైతము విస్తారముగనే యుండును. మజియు దానినిబట్టి 
కీస్తుధర్మములు బౌద్ధధర్మములలో నుండి బయలుదేరిన వను మతము 
(గావ్యాముగ నంగికరింపంగూడదని జర్మన్‌ (పొఫెసర్‌ [శాడ రను 
నాతడు తన గంథములలో [వాసియున్నాండు; కాని యాతండు 
సెప్పినది ముఖ్యవిషయమును వదలి యుండుటచే నేమియు [పయో 
జనకారి కానేరదు, కై9స్త్వవధర్మములును, బౌద్ధధర్మములును సర్వాం 
శములలో నొకటిగనే యున్నవని యెవరును చెప్పరు, కారణ మేమన: 


చిన్న[గామము నెవరు యవనుల పట్టణ మని చెప్పుదురు? ఇంతియ కాక పెన 
జెస్పంబడిన యళోకుని శిలాశాసనమందే యవనుల రాజ్యమునకు బొబ్ధభికువులను 
పంపినట్లు స్పష్టముగ |వాయంబడినది. 

య ట్‌ 

'“* See Lillie’s Buddha and Buddhism pp. 158. ff. 


7, గీత_కై 9స్తవుల బై బిలు 808 


అట్టుండెనేని యీ రెండుధర్మములు వేర్వేలుగ నెన్నంబడవు. మొదట 
కర్మమయము మా(తమే యగు యహుదీలధర్మమునందలి సుధా 
రణను, అన(గ౫ా: సన్న్యాసయుక్షమగు భక్తిమార్గమును (పతిపాదించు 
ధర్మము లుద్భవించుటకు కారణ మేమై యుండు ననునది ముఖ్యమైన 
(పశ్నయైయున్నది. మటియు కీస్తుకంకు నిస్సంశయముగ (_పాచీన 
ములగు బౌద్ధధర్మముల యొక్క యితిహాసమును గమనించితి మెని, 
నన్న్యాసపరమగు భ క్రియొక్కయు నీతియొక్కయు సిద్ధాంతములను 
(కీస్తు స్వతంతముగనే శోధించి ' కని'పెట్టియుండు నని చెప్పుట యైతి 
హాసికదృష్టిచే సంభవించునట్టిది కాదు, |కిస్తు తన పండెండవ సంవ 
త్సరము మొదలు ముప్పదియవ నంవత్సరము వజకును నేమి చేయు 
చుండెనో దానిని గాని, యెక్కడ నుండెనో దానిని గాని బైబిలులో 
నేమియు జెప్పియుండ లేదు. ఈ కాలమును నతడు జ్ఞానార్థనము 
నందును, ధర్మచింతనయందును, (పవాసమందును గడపి యుండు 
నని న్పష్టమగుచున్నది, కావున నీ సందర్భమున నతనికిని జౌద్ధభిక్తువు 
లకును, [పత్యక్షముగ( గాని పరంపరచే6 గాని సంబంధము సంఘ 
టిల్లనే లేదని నిశ్చయముగం జెప్పుటకు శక్యము కాదు, కారణ 
మేమన: బౌద్దయతులయొక్క [ప్రచార మా సమయమునందు |గీసు 
దేశపర్యంతమును వ్యాపించి యున్నది, నేపొళములోని యొక 
బౌద్ధమఠ మందున్న [గ్రంథములో క్రీస్తు వా సమయమున భరత 
ఖండములోసికి వచ్చియుండెననియు, నక్కడ నతనికి బౌద్ధధర్మముల 
యొక్క జ్ఞానబోధ కలిగిన దినియు, స్పష్టముగ( జెప్ప(బుడినది, 
నికోలస్‌ నోటోన్టిప్‌ ష్‌ అను పేరు గలిగిన యొక రష్యను గృహాస్థున 
కీ[గంథము లభీంచుటచే నత(డు దాని భాషాంతరమును 180వ 

సంవత్సరమున (ఫెంచిభాషలో చేయించి |పచురించెను. నికోలస్‌ 
నోటోన్లి ష్‌ యొక్క భాషాంతరీకరణము సరిగ నున్నను, మూల 
గంథమును పిదప నెవరో య|పానూణీకులు కల్పించి రనియు, నది 
యసత్య మనియు ననేకులగు శై9స్తవపండితులు సెప్పుచున్నారు. 


804 గీతారహస్యము-పరిశిష్టము 

'మజీయు నీ గంథము నా పండితులు సత్యమైనదియే యని యంగిక 
రించినను, లేకున్నను నా విషయమున మాకు విశేషము పట్టుదల 
లేదు. నోటోన్హి షునకు దొరకిన యా గంథము సత్య మైనను, | పక్షి 
పమైనను నైతిహోని సికదృష్టితో మాత్రమే నేను చేసిన యీ వివేచనను 
బట్టి (కీస్తువునకుం గాకపోయినను [కొత్తకరారునం దున్న యతని 
చరితను [వాసిన యతని భక్తుల'కై నను బౌద్ధధర్మముల యందలి 
విషయము తెలిసియుండుటకు వీలులేకపోదని స్పష్టముగం దెలియును. 
మజీియు నీ విషయము సంభవించుటకు వీలులేనిచో కీస్తువు 
యొక్కయు, బుద్ధుని యొక్కయు చరితలలోను, నుపదేశములలోను 
స్పష్టముగ విలక్షణమగు సామ్యము |పత్యేకముగనే కలిగియుండు 
ననుటయు సయు క్షికముగం గన్పట్టదు. * మోమాంసకులయొక్క 
కేవల కర్మమార్లము, జనకాదులయొక్క జానయుక్ష్యమగు కర్మ 
యోగము (నైష్కర్మ్య్యము, ఉపనిషత్కారులయొక్కయు సాంఖ్యుల 
యొక్కయు జ్ఞాననిష్టయు, సన్న్యాసమును; చి త్తనిరోధకరూపమగు 
పాతంజలయోగమును, పాంచరాత్రములు, లేక, భాగవతధర్మములు, 
అనగ: భక్తి యు నను నీ ఛార్మికములగు సమస్తాంగములును, తత్వ 
ములును మొదట [పొచీనమగు వైదికధర్మములలోనివై యున్నవ 
నియు, వీనిలో (బహ్మజ్ఞానమును, కర్మయు, భక్సి యు. గాక చిత్త 
నిరోధరూపమగు యోగము, కర్మసన్న్యాసము అను నీ రెండు సిద్ధాం 
తములయొక్క యాధారముచే బుద్ధుండు తన సన్న్యాసపరమగు 
ధర్మమును నాల్గువర్ణములకును మొదట నుపదేశించెననియు, వాని 
యంచే పిదప భకి కి యొక్కయు నిష్టామకర్మయుక్కయు భారమును 
మోపి బుద్ధునిమతము ననుసరించుపారు బుద్దధర్మములను నాలుగు 
కూరలు పసరింప జేసి రనియు, నశోకునియొక్క సమ 


* .రామేశచందదత్తుని మతమును నిదియే. కావున నా విషయమును 
తన (గంథమున సవిస్తరముగ |వాసెను . (Ramesh Chunder Dutt’s His- 


tory of Civilization in Ancient India Vol. Il. Chap. XX. pp. 328- 


340. 


7 గిత_౩ె కస్త వుల బైబిలు 805 


యమున బౌద్ధమతము లిట్ల లిట్టు వ్యాపించిన పిదప శుద్ధకర్మపరములగు 
యహుదీధర్మములందు సన్నా్యానమార్గముయొక్క సిద్ధాంతములు 
ప్రవేశింప నారంభించిన వనియు, తుదకు వానినే భక్తి తోం గలిపి 
క్రీస్తు తన ధర్మమును |బవర్శింప( జేసె ననియు, నితిహాసమువలన 
నిష్పన్నమగు నీ పరంపరను జూచితిమేని డా, లారినసర్‌ చెప్పునట్టు 
డీస్తుధర్మములలో నుండి కొన్ని ధర్మములై నను గీతలలో | గహింపం 
బడినవి యనుట యసంగతమే కాక యాత్మాపమ్యదృష్టిచే సన్న్యా 
సముయొక్కయు నిరై (రత్వముయొక్కయు భకియొక్కయు సిదాం 
తములు బైబిలుయొక్క (కొత్తకరారులోనికి బౌద్ధధర్మములనుండి, 
అనంగా ; పరంపరగా వెదికధర్మములనుండియే, (గహింపం బడియుం 
డుటకు మా|తము బలవత్తరమగు నవకాశము కలదని విశేషముగ 
నమ్మందగి యున్నదియు, హిందువులకు దాని విషయమై మణియొ 
కరి ముఖమునై న జూడ నవసర మెప్పుడును నుండదనియు పూర్ణ 
ముగ సిద్ధమగుచున్నదని యిందలి సారాంశము, 


ఇట్లు 1పకరణారంభమున చెప్పంబడిన యేడు విషయములును 
విచారింప( బడినవి. భరతఖండమునం దిప్పుడు వ్యాపించియున్న 
భక్తి మార్గమువలన భగవద్దిత శెట్టి పరిణామము సంభవించినదనియు 
మొదలై 'న నితరములగు కొన్ని "గొప్ప స్ప[పశ్నలు దీనిని సంబంధించియే 
బయలు వెడలుచుండును; కాని యీ (ప్రశ్నలు గీత్మాగంథమునకు 
సంబంధించినవని చెప్పుటకంకు హిందూధర్మముల యొక్క యర్వా 
చీనములగు నితీహాసములకు సంబంధించి యున్నవని చెప్పుట 
యుక్తము, కావున విశేషించి యీ పరిశిష్ట పకరణము సమాపమైనది 
కాని మన మనుకొన్న దానికంతె నెక్టుడుగ వృద్ధిపొందినది. అయి 
నను గితయొక్క బహిరంగపరీక్ష నిచ్చో సమాప్తి జేయుచున్నాను. 


ఇది పరిశిష్ట పకరణము, 


5 b=} 
Gere 





